శ్రీః 
(శ్రీ భరద్వాజమునికృతమ్‌) 


శ్రీశివకర్ణామృతస్తోత్రమ్‌ 


ఆస్వాదినీ వ్యాఖ్య 
(ఆంధ్ర ప్రతిపదార్థ - తాత్సర్య - విపుల వివరణ) 
దోర్చల విశ్వనాథ శర్మ 

















ప్రకాశకులు 
RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Flat No. 404, Janajanam Complex, Opp. 1 Town Police Station, 
CHIRALA - 523155 
Cell :94401 15411 


గు 


'ఈ 


శ్రీః 
శ్రీశివకర్ణామృతస్తోత్రమ్‌ (శ్రీ భరద్వాజమునికృతమ్‌) 
ఆస్వాదినీ వ్యాఖ్య 


(ఆంధ్ర ప్రతిపదార్థ - తాత్పర్య - విపుల వివరణ) 
దోర్చల విశ్వనాథ శర్మ 


ప్రథమ ముద్రణ: మహాశివరాత్రి 27-02-2014 


ప్రతులు : 500 
పేజీలు : 444 
వెల రూ. : 800/- 


© — RAVIMOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Flat No. 404, Janajanam Complex, 
Opp. 1 Town Police Station, CHIRALA - 523155 
Cell :94401 15411, 08594-202411 


తశ Printed at : 

MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 

Cell: 9849976054 


(CU 


శాంతి పాఠః 
ఓమ్‌ సహ నా వవతు। సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై! తేజస్వి నా 
వధీత మస్తు మా విద్విషావహై। 
ఓం శాంతి శాంతి శాంతిః 

అర్థము :-నౌ-గురు శిష్యులమగు మనలను, సహ అవతు - (అధ్యయన 
మొనర్చబడుచున్న ఈ మంత్రపాఠము) కలిపి రక్షించు గాక, నౌ - మనలనిద్దటిని, 
సహ భునక్తు - కాపాడుగాక, వీర్యమ్‌ - (ఈ మంత్రములతో ఫలసిద్ధికై) ప్రయత్నమును, 
సహ కరవావహై - కలిసి కావింతుము, నౌ - మన ఇద్దతియొక్క అధీతమ్‌ - 
అధ్యయనము, తేజస్వి - ఫలసాధనసమర్థము, అస్తు - అగుకాక, మా విద్విషావహై - 
మనము పరస్పరము ద్వేషింపకుందుము గాక, ఓం శాన్తి శ్చాన్సి శాన్తిః 
వివరణ :- మనము అధ్యయనమొనర్చుచున్న ఈ మంత్రములు గురుశిష్యులమైన 
మనలను రక్షించుగాక, ఈ మంత్రము ద్వారా సిద్ధించు ఫలితమును పొందుటకు మన 
మిద్దరము కలిసి ప్రయత్నింతుముగాక. మన ఈ మంత్రాధ్యయనము ఫలసాధన 
సమర్థమగుగాక. మనము పరస్పరము అనురాగముతో నుందుముగాక. ఆధ్యాత్మిక 
ఆధిభౌతిక ఆధిదైవికములను త్రివిధ శాన్తులు మనకు కలుగుగాక. అధ్యయన 
ప్రారంభముగ గురుశిష్యులిద్దరు పఠింపవలసిన శాన్తి పాఠ మంత్రము ఇది. 

అభవు వలకన్ను రామకర్ణామృతంబు 

హరుని డాకన్ను కృష్ణకర్ణామృతంబు 

మృడుని కర్ణామృతం బిది నడిమికన్ను 

కామజయ మిచ్చుంగైవల్యసీమంజేర్చు. 


(CU 


శ్రీః 
ఓం గం ఓం గణపతయే నమః 
సువర్ణకలశము 
శ్లో॥ శ్రీకృష్ణ రామ శ్రీకణ్ణ కర్ణామృత కవిత్రయమ్‌। 
లీలాశుకం శజ్మరార్యమ్‌ భరద్వాజకవిం స్తుమః॥। 
శ్రీ శివకర్ణామృత మాంధ్ర పద్యానువాదముతో ంబ్రతిపదార్థ తాత్పర్యవిపుల 
వివరణలతో. బాఠకుల కరకమలముల నలంకరించుచున్నది. శ్రీ లీలాశుకమహాకవి 
రచించిన శ్రీకృష్ణ కర్ణామృతము, శ్రీ శంకరాచార్య విరచితముగాం (బ్రసిద్ధి గాంచిన 
శ్రీరామకర్ణామృతము నాంధ్ర పద్యానువాదములతో నర్ధతాత్సర్యములతో ననేక 
సంస్మరణము లొంది యింతకు ముందే ప్రసిద్ధి గాంచినది. శ్రీరామకృష్ణ కర్ణామృతములను 
గూర్చి సంగ్రహముగా శ్రీశివకర్ణామృతమును గూర్చి విపులముగాం దెలిసి కొందుము. 
శ్రీరామకర్ణామృతము 
శ్రీరామకర్ణామృత గ్రంథము శ్రీ శంకర భగవత్సాదాచార్య విరచిత మని చేకూరి 
య్య కవి యిట్లు చెప్పినాండు. 
శివసామ్యుం డగు నాది శంకరులు మున్‌ శ్రీరామకర్ణామృతం 
బవనిన్‌ సంస్కృత మేర్చరించె నది మోక్షాపేక్షంజేకూరు వం 
శ వరాబ్ధీందు ప్రసిద్ధ సిద్ధ కవి నే శ్రద్ధన్‌ దెనింగించి రా 
ఘవ! పూదండంగ నిచ్చినాండంగొను మాకల్పంబుగా సత్మృపన్‌ 
ప్రస్థాన త్రయమున కద్దముల వంటి యద్వైత భాష్యములను రచించిన శ్రీమదాది 
శంకరభగవత్న్సాదులు వివిధ దేవతలపై ననేక స్తోత్రములను రచించిరి. కాని శ్రీ 
శంకారాచార్య చరిత్రములను రచించిన పండితులెవ్వరును శ్రీరామకర్ణామృత కావ్యముగా 
నాది శంకర విరచితముగాం బేర్మొనలేదు. దీని కుపోద్భలకముగా నితరకావ్యముల 
యందలి శ్లోకములు కొన్ని శ్రీరామకర్ణామృతములోం గన్పట్టుచున్నవి. 
శ్లో విహాయ కోదబ్జ శరౌ ముహూర్తం 
గృహాణ పాణా మణి చారువేణుమ్‌। 
మాయూరబర్హం చ నిజోత్తమాజ్లే 
సీతాపతే! త్వామ్‌ ప్రణమామి పశ్చాత్‌ (శ్రీరామ 1-89; శ్రీకృష్ణ 3-94) 
శ్లో॥ రామో నామ బభూవ హుం. (శ్రీరామ 3-107; శ్రీకృష్ణ 2-72) 
శ్లో హే గోపాలక! హే కృపాజలనిధే.... (శ్రీరామ 4-32; శ్రీకృష్ణ 2-108) 


సిద 
® 
మ. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 5 
ఈ శ్లోకములు శ్రీకృష్ణకర్ణామృతములోనివి. రెండవది ప్రతిబింబాత్మకము. 
శ్లో కల్యాణానాం నిధానం కలిమల దహనమ్‌... (శ్రీరామ 3-86) 
ఈ శ్లోకము హనుమన్నాటకము లోని మంగళ శ్లోకము. 
శ్లో! యః పృథ్వీభరవారణాయ...... (శ్రీరామ 3-783) 
ఈ శ్లోక మధ్యాత్మరామాయణము లోని ప్రారంభశ్లోకము. 
శ్లో; నగ్రస్త స్తమసా న చాహ్ని మలినో.... (శ్రీరామ 4-99) 


ఈ శ్లోకము వారణాసి ధర్మసూరి రచించిన సాహిత్యరత్నాకరము (2-10)లోనిది. 
శ్వ! వన్దే రామ మనాది పూరుష మజం వన్దే రమానాయకమ్‌। 

(శ్రీరామ 2-61... 69) అను నెనిమిది శ్లోకములు 'వన్షే సదా రాఘవమ్‌” అను 

మకుటముతో నున్నవి. ఇవి - 
శ్లో వన్దే శమ్భుముమాపతిం సురగురుం వన్దే జగత్మారణమ్‌। 

అను శివ శంకరాష్టక శ్లోకములకుం బ్రతిధ్వనులు. 
శ్లో ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిన్షమ్‌ (శ్రీరామ 4-68) 

ఈ యైదును శ్రీరామ ప్రాతఃస్మరణ పంచరత్నస్తుతి శ్లోకములు. 
శ్లో వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే। 

వేదః ప్రాచేతసౌ దాసీత్‌ సాక్షాద్రామాయణాత్మనా!॥ 
శ్వ! రాశబ్లోచ్చార మాత్రేణ ముఖా న్నిర్యాన్తి పాతకాః। 

పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్‌॥ (1-99, 101) 

మొదలగు సాంప్రదాయక శ్లోకములు కూడ నిందు జోటు చేసికొన్నవి. 
సనత్ముమార సంహిత యందలి 'రామస్తవరాజము” నుండియు, శ్రీ బుధ కౌశిక 
విరచితమయిన 'శ్రీరామ రక్షాస్తోత్రము” నుండియు గొన్ని శ్లోకములు గ్రహింపంబడినవి. 
ఇట్లీ గ్రంథకర్త పెక్కు శ్లోకములను స్వయముగా రచించియుం గొన్ని శ్లోకముల నితర 
(గ్రంథముల నుండి స్వీకరించి నడుమ నడుమ జొనిపినాండు. ఈ హేతువులను 
బురస్మరించుకొని శ్రీపురాణం సూర్యనారాయణ తీర్థులు “దీని నాది శంకరులు రచించి 
యుండలేదన్న సంగతిని గూర్చి యనేక నిదర్శనము లీ గ్రంథములోనే దొరకుచున్నవి. 
ఎవరేమి చెప్పినను సరియే కాని శ్రీ శంకరుల వారి కవితాశైలి నెటింగినవారు మాత్ర 
మిది శ్రీవారి కవిత్వము కాదని యనక మాని రని తీర్మానించినారు. 

ఈ శ్రీరామకర్ణామృత కావ్య మాదిశంకరుల రచనము కాకపోయినను, వారి 
పిమ్మటంబీఠముల నధిష్టించిన మతియొక శంకరుల రచనము కావచ్చును. గ్రంథకర్త 


6 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


లెవరైనను శ్రీరామకర్ణామృతము భక్తిరస ప్రబోధకమగు నుత్తమకావ్యము. ఇందు 4 
ఆశ్వాసములు (102+111+114+110) మొత్తము 437 శ్లోకములు గలవు. ప్రతి 
శ్లోకమునందు రామాయణ ఘట్టములు మధుర మంజుల శైలిలో వర్ణింపంబడినవి. 
శ్రీరామతత్త్వము, రామనామ మాహాత్మ్యము చక్కగాం బ్రతిపాదింపంబడినవి. 
శ్లో శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయరతృదీపమ్‌। 

ఆజానుబాహు మరవిన్హ దళాయతాక్షం 

రామమ్‌ నిశాచర వినాశకరమ్‌ నమామి॥ (శ్రీరామ 1-2) 
శ్లో మాతా రామో మత్సితా రామచన్లో 

(భ్రాతా రామో మత్సఖా రాఘవేశః। 

సర్వస్వం మే రామచన్లో దయాళుః 

నాన్యం దైవం నైవ జానే న జానే॥ (1-40) 
శ్లో॥ శ్రీరామచన్దః శ్రిత పారిజాతః 

సమస్త కల్యాణ గుణాభిరామః। 

సీతాముఖామ్ఫోరుహ చజరీకో 

నిరన్తరం మబ్బళ మాతనోతు॥। (3-105) 
మొదలగు శ్లోకములు మిక్కిలి ప్రసిద్ధి గాంచినవి. 
శ్లో; వామే భూమిసుతా పురస్తు హనుమాన్‌ పశ్చాత్‌ సుమిత్రాసుతః 

శత్రుఘ్నో భరతశ్చ పార్వ్వదళయో ర్వాయ్వాది కోణేష్వపి। 

సుగ్రీవశ్చ విఖీషణశ్చ యువరాట్‌ తారాసుతో జామృవాన్‌ 

మధ్యే నీల సరోజకోమల రుచిం రామం భజే శ్యామలమ్‌॥ (1-28) 
శ్లో వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామణ్ణపే 

మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్‌। 

అ(గ్రే వాచయతి ప్రభజ్ఞనసుతే తత్త్వం మునిభ్యః పరం 

వ్యాఖ్యాన్తం భరతాదిభిః పరివృతం రామమ్‌ భజే శ్యామలమ్‌॥ (1-29) 

ఈ రెండు శ్లోకములు శ్రీరామ పట్టాభిషేక ఘట్టమును గన్నులకుం గట్టుటయే 
కాక శ్రీమద్రామాయణ పారాయణ శ్లోకములలోం బ్రధాన స్థానము నలంకరించుచున్నవి. 
శ్లో; జానక్యాః కమలామలాళ్ఞ్యలిపుటే యాః పద్మరాగాయితా 

న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్మున్ష ప్రసూనాయితాః। 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 7 


పస్రస్తాః శ్యామల కాయ కాన్తికలితా యా ఇన్టనీలాయితా 

ముక్తా స్తా శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః॥। (1-82) 

ఈ శ్లోకము కోటాన కోట్ల పెండ్లిండ్లు చేయించినది. చేయించుచున్నది. 
చేయింపనున్నది. ఇంతటి యదృష్టమే శ్లోకమునకుంబట్టును? శ్రీరామ కర్ణామృతకర్త 
వశ్యవాక్కగు మహాతపస్వి యనుటకీ నిదర్శన మొక్కటి చాలును. ఈ శ్లోకము సాహిత్య 
కంటకోద్దారములో నుదాహరింపబడినది. అథ కథం? 'శ్రీరామవైవాహికా” ఇతి ప్రయోగః 
? అత్ర వివాహశబ్దాత్‌ రజి ప్రత్యయే వృద్దా సత్యాం 'టిడ్‌ఢాణజ్‌ (4-1-15) ఇత్యాది 
సూత్రేణ జీపి 'వైవాహికీ ఇతి స్యాత్‌ బహువచనే చ 'వైవాహిక్య' ఇతి భవితవ్యమ్‌। తత్‌ 
కథం వైవాహికా ఇతి ప్రయోగ ఇతి చేత్‌? సత్యమ్‌; టప్రమాద ఏవాయ మితి బహువః 
| అథవా వివాహశబ్దాత్‌ సమృన్నార్ధే అణి జిపి 'వైవాహీ” ఇతి రూపమ్‌! తతః స్వార్ధ కని 
“న సామి వచనే” (5-4-5) ఇతి ప్రతిషేధేన కేల ణః (7-4-13) ఇతి సూత్రేణ ఈ 
కారస్య పహ్రస్వే టాబన్తం రూపమ్‌, “పుత్రికా 'కుమారికాః ఇతివద్‌ 'వైవాహికాః ఇతి 
కథజ్బిత్‌ సాధనీయ మితేకే। 

ఈ శ్లోకమునే శ్రీనారాయణ తీర్జులు శ్రీకృష్ణలీలాతరంగిణిలో నిట్లునుకరించినాడు. 
శ్లో; భైష్యాః పాణి సరోరుహాజ్టులిగతా రక్తాస్తు ముక్తాః స్థితా 

యా ముక్తా గళితానురాగవిమలాః కృష్ణోత్తమాజ్ఞాశ్రయాః। 

యాతా స్తస్య యదూద్వహస్య పరమం సామ్యం విశుద్దాత్మన 

స్తాః కుర్వస్త్వభితశ్ళుభాని సతతం శ్రీకృష్ణ వైవాహికాః॥। (12-48) 

శ్రీరామకర్ణామృతమును శ్రీ చేకూరి సిద్ధకవి సుందరముగా నాంద్రీకరించి 
నాండు. మచ్చున కొక పద్యము- 
శో। జానాతి రామ! తవ నామ రుచిం మహేశో 

జానాతి గౌతమసతీ చరణ ప్రభావమ్‌। 

జానాతి దోర్చల పరాక్రమ మీశ చాపో 

జానాత్యమోఘపటు బాణగతిం పయోధిః॥ (శ్రీరామ 1-36) 
ఉ. తావకనామ మంత్ర రుచి దక్షసుతారమణుం డెజుంగు నీ 

పావన పాదపంకజ ప్రభావ మహల్య యెటుంగు మిక్కిలిన్‌ 

దేవర దోర్చలంబు శివదేవుని చాప మెజుంగు నీదు మే 

ధా విభవంబు గల్లు శరధాటి సముద్రుండెజుంగు రాఘవా! 
చేకూరి సిద్ధయ్య శ్రీరామకర్ణామృతమునే కాక 1. హరిభక్తామృతసారము 


8 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


2. శ్రీరంగమాహాత్యమునను కృతులను గూడ రచించినాండు. సిద్ధయ్యకవి, సాహిత్య 
కంటకోద్దార కర్తకూడ. మిక్కిలి యర్వాచీనులు. 18వ శతాబ్దమునకుంజెందినవారు. 
శ్రీ నారాయణతీర్థుల కాలము 17వ శతాబ్దము. కాంబట్టి శ్రీరామకర్ణామృతము 17వ 
శతాబ్దమునకు ముందే రచింపంబడి ప్రచారము గాంచిన ట్లూహింపవచ్చును. 

శ్రీరామకర్ణామృతము శ్రీకృష్ణకర్ణామృతము కంటె నర్వాచీనమైనది. 

శ్రీకృష్ణకర్ణామృతము 

శ్రీకృష్ణకర్ణామృతమను కావ్యము శ్రీ లీలాశుకమహాకవిచే రచింపంబడినది. 
లీలాశుకుని యసలు పేరు “బిల్వ మంగళుడు”. వీరు స్మార్త బ్రాహ్మణులు. తల్లి నీలీదేవి. 
తండ్రి దామోదరుండు. 'తంత్రపద్ధతి” కర్తయైన యీశాన దేవుండు గురుండు. 
బిల్వమంగళుండు కృష్ణానదీ తీరమున నున్న 'శ్రీకాకుళు గ్రామనివాసి యనియు, నది 
కావలియెడ్డున నున్న రేపల్లె లో విద్యావతియగు చింతామణి యను నొకవేశ్య యుండెడి 
దనియు వారిరువురు పరస్పరానురక్తులై యుండి రనియు6 జింతామణి యుపదేశము 
వల్లనే సన్వ్యసించి లీలాశుకనామముతోం బ్రసిద్ధి గాంచె ననియు నైతిహ్యము. లీలా 
శుకుడు కంచి, ముక్తిస్టలము, బృందావనము, జగన్నాథము మొదలగు పుణ్యక్షేత్రములు 
సేవించెను. మహాభక్తవిజయము” లో బిల్వమంగళుని కథ గలదు. శ్రీ వివేకానందస్వామి 
బిల్వమంగళుని గూర్చి యొక చక్కని వ్యాసమును రచించెను. లీలాశుక మహాముని 
సకలశాస్త్ర కోవిదుడు. బహుగంథ కర్త, పరమభక్తుడు, అద్వైత వేదాంత 
నిష్టాతుండు. 
లీలాశుకుని కృతులు : 1. అభినవ కౌస్తుభమాల 2. దక్షిణామూర్తి స్తవము 3. అద్భుత 
స్తుతి 4. సరస్వతీ నక్షత్రమాల 5. నృసింహ నవరత్నస్తుతి 6. రామచంద్రాష్టకము 7. 
అనుభవాష్టకము 8. గణపతి స్తోత్రము 9. మహాకాలాష్టకము 10. కర్మోటకేశ్వర స్తోత్రము 
11. కృష్ణవరదాష్టకము 12. దుర్గా స్తుతి 18. బాలకృష్ణ స్తోత్రము 14. బాలగోపాల 
స్తుతియను స్తోత్రములను, 15. బృందావన స్తోత్రము 16. గోవింద దామోదర స్తోత్రము 
17. శ్రీకృష్ణ కర్ణామృతము నను స్తోత్రకావ్యములను 18. గోవిందాభిషేకమను 
ప్రాకృతకావ్యమును 19. కాలవధమను సంస్కృతకావ్యమును 20. పురుషకారము 
21. కృష్ణలీలావినోదము 22. సుబంత సామ్రాజ్యము 23. తిజంత సామ్రాజ్యము నను 
వ్యాకరణ (గ్రంథములను 24. శంకర హృదయంగమ మను వేదాంత (గ్రంథమును 
25. భావనాముకురము 26. క్రమదీపిక యను భక్తి గ్రంథములను రచించినాండు. 
కృష్ణలీలావినోదము” భోజుని సరస్వతీ కంఠా భరణమునకు వ్యాఖ్యానము. 'పురుషకారము” 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 9 


దేవ పండితకృతమైన 'దైవి మను ధాతుకారికా గ్రంథమునకు వ్యాఖ్యానము. 
శంకరహృదయంగమము కేనోపనిషత్తునకు వ్యాఖ్యానము. 

పురుషకారము వైయాకరణుల గోష్టిలో మిక్కిలి ప్రచారము గాంచిన గ్రంథము. 
ధాతువ్యాఖ్యాన విషయములో బరమ ప్రామాణికము. పురుషకారములో క్షీరస్వామిని, 
భోజుని, హేమచంధ్రుని లీలాశుకుడు పెక్కు మాటు లుదాహరించినాండు. వీరు 
మువ్వురు 11వ శతాబ్దమునకు జెందినవారు. దేవరాజయజ్వ వేదనివుంటు 
భాష్యములోం బురుషకారము నుదాహరించినాండు. మాధవాచార్యులు ధాతువృత్తిలోం 
బురుషకారము నుదాహరించినారు. దేవరాజ యజ్వకాలము 18వ శతాబ్దము. 
మాధవాచార్యుల కాలము 14వ శతాబ్దము. కాంబట్టి లీలాశుకముని క్రీ శ॥ 
1050-1150 మధ్యకాలములో జీవించెనని స్టూలముగా నిర్ణయింపవచ్చును. 

లీలాశుకుని కృతి రత్నహారములో శ్రీకృష్ణకర్ణామృతము నాయకమణి వంటిది. 
ఇందు 3 అశ్వాసములు, మొత్తము 331 శ్లోకములు గలవు. శ్రీకృష్ణ లీలలు ముద్దులొలుకు 
పలుకులలోవర్ణింపం బడినవి. ప్రతి శ్లోకము శ్రీకృష్ణ పరమాత్ముని సాక్షాత్మరింపంజేయును. 
ఈ కృష్ణకర్ణామృతమునకు 1. పాప యెల్లయసూరి “సువర్ణ చషకము 2. ఆవంచ 
రామచంద్ర బుదేంధ్రుని “భక్తి రసాయనము”. 8. గోపాలభట్టు “కృష్ణవల్లభ 4. 
చైతన్యదాసుని 'సుబోధిని 5. బాలగోపాలయతి “బోధామృతవార్తికము 6. కృష్ణదాసకవి 
“సారంగరంగది 7. (బ్రహ్మదత్తుని “సువర్ణపాత్రము 8. కృష్ణపండితుని “ప్రపి 9. 
(శ్రవణాహాదిని మజియు నజ్ఞాతకర్తకములగు రెండు వ్యాఖ్యానములు గలవు. 

క్షేమేంద్రుండు (క్రీశ 1000-1100) జెచిత్యవిచార చర్చలో -'కృష్ణేనామృగతేన 
రన్లు మధునా (శ్రీకృష్ణ 2-65) అను శ్లోకము నుదాహరించినాండు. వల్లభదేవుండు 
(15వ శతాబ్దము) సుభాషితావళిలో 'కస్తూరీ తిలకం” (2-109) కించిత్ముంచిత (2-63) 
కాళిన్టీ పులినోదరేషు (2-61) ఆనన్దేన యశోదయా (2-54) కృష్టేనామ్బగతేన (2-65) 
మళఠైః శైలేన కల్పః (2-103) రాధామోహన మన్గిరమ్‌ (3-106) అబ్బుళ్యా క కవాటమ్‌ 
(3-105) అను శ్లోకముల నుదాహరించినాడు. 

కన్నడ మహాకవి రుద్రభట్టు (12వ శతాబ్దము) జగన్నాథ విజయము” లో - 
శమ్మో స్వాగతమ్‌ (2-59) వనజజ బన్నిమిత్త (జ. వి. 8-59), కృష్ణనామ్బ గతేన (2-65) 
హరినీం మజ్ఞిందు తిన్నం (జ.వి. 3-63), రామోనామ బభూవ హుం (2-72) కతెయం 
కేళిలె కంద హుం (జ.వి.3-61) అను కృష్ణ కర్ణామృత శ్లోకములను గన్నడీ కరించి 
నాండు. 


10 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


పోతన మహాకవి (1870-1450) నారాయణ శతకములో - రాధా పునాతు 
(శ్రీకృష్ణ 2-25) పెరుంగుల్‌ ద్రచ్చుచు (నారాయణ -47), భాగవతములో - 
'కాళిన్టీపులినోదరేషు శ్రీకృష్ణ 2-61) చుం చెదుగుంబాలు ద్రావుము (భాగ-10స్మ-1 
-419) అను కృష్ణ కర్ణామృత శ్లోకముల నాంధ్రీకరించినాండు. 

వెలగపూండి వెంగన (16వ శతాబ్దము) శ్రీకృష్ణకర్ణామృతమును బోతనగారి భాగవత 
శైలిలో సర్వాంగసుందరముగాం దెనింగించినాండు. 

శ్రీ నారాయణ తీర్థులు (17వ శతాబ్దము) శ్రీకృష్ణకర్ణామృతము నందలి 'తరుణారుణ 
కరుణామయ విపులాయత నయనమ్‌” (1-18) అను శ్లోకము ననుసరించి 

శరణం భవ కరుణాం మయి కురు దీనదయాళో! 

కరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో! (1-14) 
అను తరంగమును రచించినారు. 
శ్లో కస్తూరీతిలకం లలాటఫలకే వక్షః స్థలే కాస్తుభం 

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కజ్మణమ్‌। 

సర్వాజ్లే హరిచన్దనణ్బ కలయన్‌ కణ్ళే చ ముక్తావళిం 

గోపస్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః॥ (2-109) 
అను సుప్రసిద్ధ శ్లోకము శ్రీకృష్ణకర్ణామృతము లోనిది. అధికము నా 'లీలాశుకుని వాజ్మయ 
జీవిత మను వ్యాసములో ననుసంధేయము. 

శ్రీకృష్ణకర్ణామృతవిశేషములను శ్రీ శివకర్ణామృతముతోపాటు తుల నాత్మకముగాం 
బరిశీలింతుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


భారవి 'కిరాతార్దునీయము నకు మాఘుని శిశుపాలవధము' వలె, మయూరుని 
“సూర్యశతకము” నకు శ్రీకూర నారాయణపతి “సుదర్శన శతకము” వలె, శ్రీకృష్ణ 
కర్ణామృతమునకుం బ్రతిగా రచింపంబడిన స్తోత్రకావ్యము శ్రీశివకర్ణామృతము. శ్రీకృష్ణ 
కర్ణామృతములో 3 అశ్వాసములు 331 శ్లోకములు నుండగా శ్రీశివకర్ణామృతములో 
౩ అధ్యాయములు (102+102+164) 368 శ్లోకములు గలవు. మొదటిది కృష్ణ 
భక్తినిం బ్రబోధింపంగా రెండవది శివభక్తిని బ్రతిపాదించుచున్నది. గ్రంథకర్త లిరువురు 
నద్వ్వైతులు. భాషాభావములలో ఛందో9_ లంకారములలో వర్ణనా కల్పనములలో 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 11 


గ్రంథములు రెండు నొకదానితో నొకటి పోటీపడుచున్నవి. కృష్ణ - శివ కర్ణామృతములలో 
మొదటి రెండాశ్వాసములలో బింబ - ప్రతిబింబ శ్లోకములు మిక్కుటముగాం గలవు. 
మచ్చునకుం గొన్నింటిని బరికింతము. 
శ్లో; అపాబ్గరేభాభి రభబ్లురాభి- రనజ్ఞలేఖారసరజ్ఞితాభిః। 
అనుక్షణం వల్లవ సున్షరీభి - రభ్యరమానం విభుమా(శ్రయామః॥ 
(శ్రీకృష్ణ 1-10) 
మన్మథలేఖారసరంజితములై యడ్డు లేని క్రీంగంటి చూపులచే ననుక్షణము గొల్ల 
కన్నెలచే నర్చింపంబడుచున్న విభు నాశ్రయించు చున్నాము. 
శ్లో; అనేకరూపాభిరచజ్బులాభిః - సమాధినిష్టా సరసాన్తరాభిః। 
ప్రతిక్షణం సత్రమదావలీభిః - ప్రపూజ్యమానం ప్రభుమాశ్రయే£_ హమ్‌॥ 
(శ్రీశివ 1-9) 
చాంచల్యము లేక సమాధిలో నుండి యనేక రూపములతో నొప్పుచున్న ప్రమదలచేం 
(బ్రతిక్షణము పూజింపంబడుచున్న ప్రభు నాశ్రయించుచున్నాను. 
శ్లో; హే దేవ! హే దయిత! హే జగదేక బన్నో! 


హే కృష్ణ! హే చపల! హే కరుణ్రకసిన్నో! (శ్రీకృష్ణ 1-40) 
శ్లో హే రుద్ర! హే మహిత! హే పరమేశ! శమ్మో! 

హే శర్వ! హే గిరీశ! హే శివ! హే స్వయమ్మో! (శ్రీశివ 1-39) 
శ్లో హే గోపాలక! హే కృపా జలనిధే! హే సిన్ధుకన్యాపతే। 

హే కంసాన్తక! హే గజేన్టకరుణాపారీణ! హే మాధవ! (క.2-108) 
శ్లో; హే శమ్మో! శివ! హే మహేశ్వర విభో! వారాణసీశ ప్రభో! 


హే మృత్యుఖ్బయ! హే హిమాద్రితనయా ప్రాణేశ! హే శజ్మర!(శ్రీశివ 1-41) 
శ్లో। శైవా వయం న ఖలు తత్ర విచారణీయమ్‌ 

పళ్ళాక్షరీ జపపరా నితరాం తథాపి! 

చేతో మదీయ మతసీ కుసుమావభాసం 

స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరమ్‌॥ (శ్రీకృష్ణ 2-24 

మేము శైవులము. కొంచెము కూడ సందియపడ నక్కజలేదు. ఎల్లప్పుడును 
శివపంచాక్షరిని జవించుచున్నాము. అయినను నామనస్సు బాలగోపాలునే 
స్మరించుచున్నది. 


12 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


శ్లో శైవం మతం మమ తు వైష్టవమప్యభీష్టం 

సర్వేషు దైవతపదేషు సమానబుద్ధేః। 

సత్యం తథాపి కరుణా మృదు శజ్మరస్య 

సర్వేశ్వరస్య పద మేతి సదా మనో మే॥ (శ్రీశివ 2-27) 

సకల దేవతల యందు సమాన బుద్ధిగల నాకు శైవమతము వైష్ణవమతము 
రెండును మిక్కిలి యిష్టములే. అయినను నా మనస్సు సర్వేశ్వరుండగు శంకరుని పదముల 
యొద్ద కేంగుచున్నది. 
శ్లో రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా 

మన్గాన మాకలయతీ దధిరిక్తపాత్రే। 

తస్యాః స్తనస్తబక చబ్బుల లోల దృష్టి- 

ర్దేవోల_పి దోహనధియా వృషభం నిరున్గన్‌॥ (శ్రీకృష్ణ 2-25) 

శ్రీకృష్ణున కర్పించిన చిత్తముతో బరధ్యానములో నున్న రాధ పెరుగుంలేని రిత్త 
కడవలోం జిలుకుచున్నది. రాధాదేవి చనుగుత్తులపైం జూపులున్న శ్రీకృష్ణుండు పాలు 
పిదుకుటకై యాంబోతును గట్టుచున్నాండు. వారిద్దజు జగమును గాపాడుదురు గాక! 
శ్లో గౌరీ కరోతు శుభమీశ విలోలదృష్టి 

మధ్యే దధ త్యతుల కాబ్బన కణ్ధమాలామ్‌। 

తద్దగ్రసా ననుభవన్‌ ప్రణమన్తమిన్దం 

కిం క్షేమమమ్చుజభవేతి వదన్‌ శివో౭_పి॥ (శ్రీశివ 2-24) 

శివునిపై గీలింపంబడిన చూపులు గల పార్వతి కంఠమాలను నడుముపై 
ధరించుచున్నది. ఆమె చూపుల యందలి రసము ననుభవించుచున్న శివుండు 
నమస్మరించుచున్న యింద్రుని గాంచి “బ్రహ్మో!కుశలమా?'యని యడుగుచున్నాండు. 
వారిద్దణు శుభము గల్లంజేయుదురు గాక! 
శ్లో॥ మా యాత పాన్గాః! పథి భీమరథ్యా 

దిగమృరః కో౨_పి తమాలనీలః। 

విన్యస్త హస్తో౭ పి నితమృబిమ్చే 

ధూర్తస్సమాకర్పతి చిత్త విత్తమ్‌॥ (శ్రీకృష్ణ 2-34) 

ఓ బాటసారులారా! భీమరథీనది యొద్దున మార్గములో బయనింపకుండు. అక్కడ 
నల్లనివాండు దిస్సమొలపైంజేతుల నుంచుకొన్న యొకానొక ధూర్తుండు మనస్సును 
డబ్బును గొల్లగొట్టుచున్నాండు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 13 


శ్లో, న యాత హే తీర్థచరాః కదాచిత్‌ 

తపోవనం దుర్గమ మర్జునస్యః 

మాయాకిరాతః ఖలు తత్ర కళ్చిత్‌ 

దృష్ట స్తనుచ్చేదమరం కరోతి॥ (శ్రీశివ 2-33) 

ఓ తైర్థికులారా! అర్జునుడు తపస్సు చేసిన వనమున కెప్పుడు నేంగకుండు అక్కడ 
నొకానొక మాయాకిరాతుండు కనంబడినంతనేయంగచ్చేదము చేయుచున్నాండు. 
శ్లో కరారవిన్దేన పదారవిన్షం 

ముఖారవిన్దే వినివేశయన్రమ్‌। 

వటస్య పత్రస్య పుటే శయానం 

బాలం ముకున్లం మనసా స్మరామి॥। (శ్రీకృష్ణ 2-58) 

పద్మము వంటి చేతితో బద్మము వంటి పాదమును బద్మము వంటి ముఖముపై 
నుంచుకొని మల్టియాకుపై నిద్రించుచున్న బాల గోపాలుని స్మరించుచున్నాను. 
శ్లో హస్తద్వయే నాంఘి తల ద్వయం స్వ 

మూరుద్వయే సమ్పరియోజయన్తమ్‌। 

పద్మాసనే రూఢతరం జపన్తం 

మునిం మహేశం ముహురాశ్రయే£_ హమ్‌॥ (శ్రీశివ 2-98) 

రెండు చేతులతో రెండు పాదములను రెండు తొడలపై నుంచుకొని పద్మాసనములో 
నుండి జపము చేయుచున్న మహేశ్వరు నాశ్రయించుచున్నాను. 
శ్లో సన్ధ్వావన్దన! భద్రమస్తు భవతే భోః స్నాన! తుభ్యం నమో 

భో దేవాః! పితరశ్చ! తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతామ్‌। 

యత్ర క్వాపి నిషీద్య యాదవకులోత్తంసస్య కంసద్విషః 

స్మారం స్మార మఘం హరామి తదల మ్శన్యే కి మన్యేన? మే॥ (కృ 2-107) 

సంధ్యా వందనమా! నీకు శుభమగుంగాక! స్నానమా! నీకు నమస్కారము. 
దేవతలారా! పితృదేవతలారా! మీకుం దర్పణములు చేయుట యందు నేను సమర్భుం 
డను గాను క్షమింపుండు! ఎక్కడనో యొక్కవోటం గూర్చుండి శ్రీకృష్ణుని మాటిమాటికి 
స్మరించుచుంబాపములను బాపుకొనుచున్నాను. ఆ ధ్యానమే చాలు నని తలంచుచున్నాను. 
తక్కిన వానితో నాకేమి పని? 
శ్లో; ఏకం వనన మస్తు తేపర మితో హే నిత్యకర్మాధునా 

హే నైమిత్తిక కర్మతోల_పి చ తథా తీర్థాన్యయే వో నమః। 


14 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


క్షేమం వో గృహదేవతా భవదభిప్రాయానుసారోల స్తు మా 
వారం వార మహం కరోమి చ నుతిం శమ్మో రశమ్మోః కుతః? (శ్రీశివ ౩-2) 
ఓ నిత్యకర్మమా! నీ కొక వందనము. నైమిత్తిక కర్మమా! నీకును వందనము. 
తీర్థములారా! నమస్కారము. గృహదేవతలారా! మీకు క్షేమ మగుంగాక! మీకు నచ్చినను 
నచ్చకున్నను మాటిమాటికి నేను శివునే స్తుతించుచున్నాను. శివేతర దేవతలెందులకు? 
ఈ రెండు శ్లోకములకు నీ క్రింది భర్త్రహరి సుభాషిత శోకము మూలము. 
శ్లో మాత ర్మేదిని! తాత మారుత! సఖే తేజః! సుబన్లో జల! 
భ్రాత ర్వ్యోమ! నిబద్ధ విష భవతా మన్య్యః ప్రణామాజ్ఞలిః। 
యుష్మత్సజ్ఞ వశోపజాత సుకృత స్ఫార స్ఫుర న్నిర్మల 
జ్ఞానాపాస్త సమస్తమోహ మహిమా లీయే పరబ్రహ్మణి॥ _ (సు.త్రి. 3-100) 
తల్లీ భూమీ! తండ్రీ వాయూ! మిత్రమా తేజమా! చుట్టమా జలమా! సోదరా 
గగనా! మీకుంజివరంగాం బ్రణమాంజలి నర్చించుచున్నాను. మీ యొక్క సంగముచేం 
గల్గిన పుణ్యముచే స్ఫురించుచున్న జ్ఞానముచే వీడిన మోహము గలవాందనై 
పరబ్రహ్మములో లీన మగుచున్నాను. 
శ్రీకృష్ణకర్ణామృతములో - 
శ్లో అబ్గనా మజ్జనా మన్తరే మాధవో - మాధవం మాధవం చాన్తరేణాబ్లనా! 
ఇత్ధమాకల్పితే మణ్జలే మధ్యగః - సజ్ఞుగౌ వేణునా దేవకీనన్దనః॥ 

(శ్రీకృష్ణ 2-35...42) 
అని ్రగ్విణీఛందములో 8 శ్లోకములలో శ్రీకృష్ణుని రాసక్రీడ వర్ణింపంబడినది. 
శ్రీ శివకర్ణామృతములో గూడ- 
శ్లో; తాపసాం స్తాపసా నన్తరే దేవతా 

దేవతా దేవతా శ్చాన్తరా తాపసాః। 

ఏవ మాదృత్య వాగీశ్వరాది స్థితౌ 

సంనన్తర స్వయం శ్రీభవానీపతిః॥। (శ్రీశివ 2-87... 49) 
అని ్రగ్విణీ ఛందములోనే 18 శ్లోకములలో శ్రీశివనర్తనము వర్ణింపంబడినది. 
శ్లో విక్రేతు కామా కిల గోపకన్యా 

మురారి పాదార్చిత చిత్త వృత్తిః। 

దధ్యాదికం మోహవశా దవోచద్‌ 

గోవిన్ద! దామోదర! మాధవేతి॥ (శ్రీకృష్ణ 2-56) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 15 


వ్రేపల్లె యందలి గొల్లపడుచు కూడ శ్రీకృష్ణ పాదధ్యాన మోహముతో “గోవిందా! 
దామోదరా! మాధవా!” యని కేకలు వేయుచుం బాలు పెరుంగు వెన్న మజ్జిగ మొదలగు 
వాని నమ్ముచున్న దంట! బిల్వ మంగళుం డిదే మకుటముతో 71 శ్లోకములలో గోవింద 
దామోదర స్తోత్రమును రచించినాండు. 
శ్రీ శివకర్ణామృత కర్త కూడ- 
శ్లో ప్రాణ ప్రయాణే పతతాదనన్త 

సంసార తాపానమహహౌషధం తత్‌! 

నామామృతం మద్రసనాగ్రదేశే 

శమో మహేశేశ్వర శజ్మరేతి॥ (శ్రీశివ 2-59... 66) 

అని శంభో మహేశేశ్వర శంకరేతి” మకుటముతో నష్టకమును రచించినాండు. 

ఛందస్సులు 

శ్రీకృష్ణకర్ణామృత కర్త యే భావములో నే ఛందస్సును గైకొనినాండో శ్రీశివకర్ణామృత 
కర్తకూడ నదే భావములో నా ఛందస్సునే గైకొనినాండు. కొన్నింటిని బరికింపుండు. 
శ్లో పల్లవారుణ పాణి పజ్మజ సజ్జి వేణురవాకులమ్‌ (శ్రీకృష్ణ 1-9) 
శ్లో భవ్య చన్ల కృశాను భాస్మరలోచనం భవమోచనమ్‌ (శ్రీశివ 1-8) 

ఇవి మత్తకోకిలలు ప్రతి పాదమునందు 'ర-స-జ-జ-భ-రి యను గణము 
లుండును. 
శ్లో నిఖిల భువన లక్ష్మీ నిత్య లీలాస్పదాభ్యామ్‌। 


శో ప్రణయ పరిణతాభ్యాం ప్రాభవాలమృనాభ్యామ్‌ (శ్రీకృష్ణ 1-12,13) 
శ్లో సరసిజభవముఖ్యైః సాదరం పూజితాభ్యామ్‌। 
శ్లో విపులతర విభాభ్యాం విశుతప్రాభవాభ్యామ్‌। (శ్రీశివ 1-11,12) 


ఇవి మాలినీ వృత్తములు, ప్రతి పాదమునందు 'న-న-మ- య-యియను 
గణములుండును. 
శ్లో; తరుణారుణ కరుణామయ విపులాయత నయనమ్‌.. (శ్రీకృష్ణ 1-18) 
శ్లో; శరణాగత భరణాతర కరుణాకర హృదయమ్‌ (శ్రీశివః 1-17) 
ఇవి సురభి వృత్తములు. ప్రతి పాదము నందు 'స-న-జ-న-భ-సి యను 
గణములుండును. 
శ్లో కలక్వణితకజ్మణం కరనిరుద్ధ పీతామ్బరమ్‌ (శ్రీకృష్ణ 1-20) 
శ్లో పద ప్రచురకిజ్మిణీ కిణి కిణి ధ్వని భ్రాజితమ్‌ (శ్రీశివ 1-19) 


16 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


ఇవి పృథ్వీ వృత్తములు. ప్రతి పాదమునందు 'జ-స-జ-స-య-లగ' యను 
గణములుండును. 
శ్లో! దేవకీ తనయ పూజన పూతః - పూతనారి చరణోదక ధౌతః। 
యద్యహం స్మృత ధనజ్ఞుయసూతః - కిం కరిష్యతి? స మే యమదూతః॥। 
(శ్రీకృష్ణ 2-29) 
శ్లో మూర్ధ రాజిత తరైన్షవ ఖణ్లో - మర్దితాతత ఘనాహిత షబ్దః। 
దైవతం హి యమశాసన చబ్దః - శజ్మరో మమ కుతో యమ దజణ్దః॥ 
(శ్రీశివ 2-29) 
ఇవి స్వాగత వృత్తములు ప్రతి పాదమునందు 'ర-స-భ-గగి యను గణము 
లుండును. ఈ రెండు శ్లోకములు నంత్యానుప్రాస విలాస భాసురములు. 
శ్లో కిమివ శృణుమః కస్య బ్రూమః కథం కృత మాశయా (శ్రీకృష్ణ 1-42) 
శ్లో కిమిద ముదితం వారం వారం త్రిలోక ధురన్దరమ్‌ (శ్రీశివ 1-40) 
ఇవి హరిణీ వృత్తములు ప్రతి పాదమునందు “న-స-మ-ర-స-లగి యను 
గణములుండును. 
శ్లో అహిమకర కర నికర మృదు మృదిత లక్ష్మీ 
శ్లో; కరకమల దరదళిత లలితతర వంశీ 
శ్లో; కుసుమశర శర సమర కుపిత మదగోపీ (శ్రీకృష్ణ 1-51...53) 
శ్లో శశి మకుట తటి దరుణ జటముఖ కృపీట 
శ్లో రుచిరకరని చయ మృగమద రచన గౌరీ 
శ్లో॥ అదర దరకర విసర పురహరణ కేళీ (శ్రీశివ 1-52... 54) 
ఇవి పాలాశ దళ వృత్తములు. ప్రతి పాదమునందు *న-న-న-న-న -గ-గు 
యను గణములుండును. 
శ్లో చికురం బహుళం విరళం భ్రమరమ్‌ (శ్రీకృష్ణ 1-61) 
శ్లో చరణం శరణం భరణం కరణమ్‌ (శ్రీశివ 1-75) 
ఇవి తోటక వృత్తములు. (ప్రతి పాదమునందు 'స-స-స-సి యను గణము లుండును. 
శ్లో తేజసేత స్తు నమో ధేనుపాలినే లోకపాలినే। 


రాధాపయోధరోత్సబ్గశాయినే శేషశాయినే॥ (శ్రీకృష్ణ 1-75) 
శ్లో నమః పరమకల్యాణదాయినే హతమాయినే। 
హిమాచలతనూజాతా రాగిణే?_తివిరాగిణే॥ (శ్రీశివ 1-96) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 17 


ఇవి యనుష్టుప్‌ - శ్లోకములు. 
శ్లో జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యమ్‌ (శ్రీకృష్ణ 3-68) 
శ్లో నమస్తే నమస్తే మహాదేవ శమ్మో (శ్రీశివ 1-101) 
ఇవి భుజంగ ప్రయాతములు. ప్రతి పాదమునందు 'య-య-య-యి యను 
గణములుండును. 


శ్లో కేకి కేకా దృతానేక పజ్మే రుహా... (శ్రీకృష్ణ 2-36) 
శ్లో కుమ్మి కుమ్మాహిత స్తమృ సమ్మావిత... (శ్రీ శివ 2-88) 


ఇవి స్రగ్విణీ వృత్తములు. ప్రతి పాదమునందు 'ర-ర-ర-రి యను గణము 
లుండును. 
శ్లో దేవః పాయాత్‌ పయసి విమలే యామునే మజ్జతీనామ్‌ (శ్రీకృష్ణ 2-3) 
శ్లో స్వోద్వాహార్థం దృఢ మతిజలే శీతలే కళ్ధ దఘ్నే (శ్రీశివ 2-3) 

ఇవి మందాక్రాంతములు. ప్రతి పాదమునందు 'మ-భ-న-త-త-గగ యను 
గణములుండును. 

కృష్ణకర్ణామృత కర్త వలెనే శివకర్ణామృత కర్త కూడం గొన్ని శ్లోకములలో యతి - 
ప్రాసములను వాడినాండు. ఇట్లే తక్కిన ఛందో విశేషములు నెజుంగవలయును. 

శబ్దాలంకారములు 

శ్లో అస్తి స్వస్యయనం సమస్త జగతా మభ్యస్త లక్ష్మీస్తనం 

వస్తు ధ్వస్తరజస్తమోభి రనిశం న్యస్తం పురస్తాదివ। 

హస్తోదస్త గిరీన్హమస్తక తరు ప్రస్తార విస్తారిత 

ప్రస్తస్వస్తరు సూన సంస్తర లస(త్రస్తావి రాధాస్తుతమ్‌॥ (శ్రీకృష్ణ ౩-1) 


ర్‌ 


శ్లో॥ శ్రీమన్తం స్వనితాన్తకాన్త పదకజ్ఞుస్వాన్త చిన్తామణిం 


యర్‌ 


శాన్తం నాన్తర మన్తకాన్తక మతి క్రాన్తప్రియం సన్తతమ్‌। 


ఆవి ఆవి 


సన్తం భాన్త మనన్తకున్తల సువిభ్రాన్తం మహాన్తం శివం 
దాన్తం కన్తురిపుం తమన్తరహితం స్వర్దన్తికాన్తిం స్తుమః॥ (శ్రీశివ3-1) 
ఇట్టి వృత్యనుప్రాసములు గల శ్లోకములు కృష్ణ - శివ కర్ణామృతములలో 

సమానముగాం గలవు. 

శ్లో; మురళి నినదలోలం ముగ్ధ మాయూర చూళమ్‌ (శ్రీకృష్ణ 2-89) 

శ్లో సరసగుణ నికాయం సచ్చిదానన కాయమ్‌ (శ్రీకృష్ణ 2-90) 

శ్లో విహితరజత శైలం వేదజాలైకమూలమ్‌ (శ్రీశివ 2-14) 


18 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


శ్లో పురజయ ఘనయోధం పూరితానన బోధమ్‌ (శ్రీశివ 2-15) 

ఇట్టి యంత్యానుప్రాసములు గల శ్లోకములు రెండు కర్ణామృతములందును 
సమానము. శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకములోని 'గోపాలరాయమ్‌” (2-90) అను 
శబ్దప్రయోగమే లీలాశుకుని యాంధ్రత్వమును వేనోళ్ల వెల్లడించుచున్నది. కృష్ణకర్ణామృత 
కర్త మూండవ యాశ్వాసములో నాలుగై దర్భాలంకారములను వాడినాండు. శివకర్ణామృత 
కర్త మూడవ యధ్యాయమును బూర్తిగా నలంకారములతో నింపినాండు. శ్రీకృష్ణ 
కర్ణామృతముపై స్పర్థతో శ్రీశివకర్ణామృతమును రచించి యీ గ్రంథకర్త పూర్తిగాం 
గృతకృత్యుండైనాడు. 

శ్రీశివకర్ణామృతస్తోత్రమ్‌ లా తృతీయాధ్యాయము 

ఇంక నీ శివకర్ణామృత ము నంధలి మూడవ యధ్యాయము పూర్తిగా 
విలక్షణమైనది. అలంకారశాస్తమునకు లక్ష్యముగా రచింపంబడినది. అలంకారములు 
(1) శబ్బాలంకారము (2) అర్భాలంకారము (3) ఉభయాలంకారములు నని మూడు 
విధములు. వృత్తనుప్రాసము, అంత్యానుప్రాసము, యమకము మొదలగునవి 
శబ్బాలంకారములు. ఉపమ, రూపకము మొదలగునవి యర్ధ్థాలంకారములు. రెండును 
కలిసినచో నుభయాలంకారములు, బంధ - గర్భ - చిత్ర కవిత్వములు 
శబ్దాలంకారములలో నంతర్భవించును. 

బంధ కవిత్వము 

శ్రీశివకర్ణామృతములో 1. అష్టదళపద్మబంధము 2. షోడశదళపద్మబంధము 8. 
చక్రబంధము 4. నాగబంధము 5. ఖద్దబంధము 6. ధనుర్భంధము 7. హలబంధము 
రి. గుచ్చబంధము 9. గోమూత్రికాబంధము 9. ఛురికాబంధము 11. ఛత్రబంధము 
12. సర్వతోభద్రబంధము మొదలగు బంధములు గలవు. ఈ బంధముల స్వరూపము 
తెలిసికొని యర్థము చేసికొనుటయే మిక్కిలి కష్ట మన్నవో వీనిని రచించుట కష్టాతికష్టమని 
వేజుగాం జెప్పనక్కజలేదు. ఆ కవిత్వము నందలి సొగసులు చిత్రములు చిత్రములతోం 
గలిపి చూచినం గాని సులువుగాం దెలియవు. గ్రంథకర్త ఎక్‌ చర్చలోం జక్రబంధము 
నుదాహరించుచున్నాను. 


చిత్ర కవిత్వము 
1. 1.నిష్మంఠ్యము 2. నిస్తాలవ్యము 3. నిరోస్ట్రము 4. నిర్మూర్ధన్యము 5. నిర్దంత్యము 
నిందు గలవు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 19 


నిరోస్ట్య్ర శ్లోకమును జూడుండు- 
శ్లో ఇను చన్దన కున్ద సున్దర గాత్ర! గోత్రసుతారతే! 

నన నన్దన నన్దితాధిక జైత్రయాత్ర! హృతక్రతో। 

కన నిన్దక కాన్తికన్ధర! కాలకాలదయానిధే! 

చన్దశేఖర! శజ్మరాలఘు శం కురు! (్రిత సన్తతేః॥ (శ్రీశివ 3-24) 

“ఉ-ఊ-ఒ-ఓ-ప-ఫ-బ-భ-మ-వ” యను వర్ణము లోస్ట్రములు. అనంగా 
వీని నుచ్చరించునపుడు పెదవులు కదలును. కాంబట్టి పై శ్లోకములో నీ యక్షరము 
లుండవు. కొందజు కవులిట్టి చిత్రశ్లోకములలో హల్లుల నియమములనే పాటించినారు 
కాని యచ్చుల నియమమును బాటింపలేదు. అందువల్లనే మల్లినాథ మహోపాధ్యాయుం 
డు “ఇచు యశానాం తా ల్వితి ఇవర్ణ్గస్య తాలుత్వే౭ పి వ్యంజనాపేక్ష ఏ వాయం 
నియమ ఇతి న దోషః” (శిశు -19-110) అని మాఘసర్వంకషలోంజెప్పినాడు. కాం 
బట్టి “ఇందు - కుంద - సుందర - గోత్ర” మొదలగు శబ్దములలో ఉ-ఓ లుండుట 
దోషము గాదని తెలియవలయును. 
2. 1. ఏకాక్షరి 2. ఏకాక్షరపాదము 3. ద్వ్యక్షరి యిందుంగలవు. ఏకాక్షర పాదమనం 
గా శ్లోకములోం బ్రతి పాదమునందు నొక హల్లుమాత్రమే వాడంబడును. 
శ్లో గోగ గోగాబ్గ గోగాజ్ఞ మాముమా మీమమా మమా। 

హే హం హే హే హహా హాహ వివోవావా వివా వవ॥ (శ్రీశివ ౩-34) 
3. సగూఢ పాదళ్లోకము లిందు నాల్గు గలవు. గూఢపాదములనంగా శ్లోకములోని 
యొక పాదము నందలి యక్షరములు తక్కిన మూండు పాదములలో గూఢముగా 
నుండును. 
శ్లో; శశి భాస్మర వహ్నీక్షం = యాజకామిత సమ్మదమ్‌। 

సహేల మశ్వస న్మారం - భావయామి మహేశ్వరమ్‌ (శ్రీశివ 3-40) 

ఈ శ్లోకములో నాల్గవపాదము నందలి 8 అక్షరములు 1,2,3 పాదములలో 
నిగూఢముగా నున్నవి. 
4.1. నామగోపనము 2. కర్తృగోపనము 8. కర్మగోపనము 4. క్రియాగోపనము గల 
శ్లోకము లిందుం గలవు. కృతి కర్త పేరు గాని కృతి భర్త పేరు గాని యిష్టదేవత పేరు 
గాని గూఢముగా నుండుట నామగోపనము. 
శ్లో; సమస్త జగదాధార - దానరక్షా ధురన్ధర 


శిరః స్థ చన్ద మాం పాహి - వహ్నీందు రవిలోచన॥ (శ్రీశివ 3-4) 


10 


20 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


ఈ శ్లోకము నందలి నాల్గుపాదములలోని మొదటి యక్షరములు గలిపినచో 
“సదాశివి యను పేరు గోప్యముగాం గలదు. చక్రబంధములోం (బ్రాయికముగా 
నామగోపన ముండి తీరును. 

ఇవి కాక 1. మత్తపదగ్రస్తము 2. పాదావరోహణము (అనులోమ విలోమపాదము) 
8. పాదాది యమకము 4. మహాయమకము మొదలగు చిత్ర శ్లోకములిందుం గలవు. 

కొందటజు చిత్ర కవిత్వము నీరస కవిత్వమని భావించుచున్నారు. అది సరి కాదు. 
స్తోత్రములు దండకములు మొదలగు వానిలో నర్ధాలంకారముల కంటెను శబ్దాలం 
కారములే శ్రుతిరంజకములై భక్తులను బాఠకులను నాకర్షించును. కళలకన్నింటికిం 
బరమ ప్రయోజనము, చరమ ప్రయోజనము భగవద్దర్శనమే కదా! అందువల్లనే వేదములు 
శబ్ద ప్రధానములైనవి. 

కావ్యప్రకాశములో మమ్మటాచార్యులు “సంభావినో౭_ప్యన్వే ప్రభేదాః శక్తిమాత్ర 
ప్రకాశకా న తు కావ్య రూపతాం దధతీతి న ప్రదర్వంతే” అనియు 

రసగంగాధరములో జగన్నాథ పండితరాయలు - “యద్యపి య త్రార్థ చమత్కృతి 
సామాన్య శూన్యా శబ్ద చమత్కృతి స్తతృఖృుమ మధమాధమ మపి కావ్యవిధాసు గణయితు 
ముచితం; యథైకాక్షర - పద్యార్థావృత్తి- యమక - పద్మ బన్టాది తథాపి రమణీయార్థ 
ప్రతిపాదక శబ్దతా రూప కావ్య సామాన్య లక్షణా క్రాంత తయా వస్తుతః కావ్యత్వాభావేన 
మహాకవిభిః ప్రాచీన పరమ్బరా మనుసన్దధానై స్తత్ర తత్ర కావ్యేషు నిబద్ధ మపి నాస్మాభి 
ర్లణితం వస్తు స్థితే రే వానురోధ్యత్వాత్‌' అనియును జెప్పుట ప్రొఢివాదము. చిత్ర మీమాంసా 
రసగంగాధరాది కేవలార్థాలంకార ప్రతిపాదకములగు మూండు నాల్ల లంకార గ్రంథములు 
దక్కం దక్కిన యలంకార (గంథములన్నియు చిత్రలంకార నిరూపణమునకై ప్రత్యేక 
ప్రకరణములను గేటాయించినవి. అందును సరస్వతీ కంఠాభరణ కర్తయగు 
భోజమహారాజునకుం జిత్రకవిత్వము పై మక్కువ యొక్కువ. చిత్రకవిత్వము నెక్కువగా 
రచించిన కుమార దాస - భారవి - మాఘ- వేదాంతదేశిక - వేంకటాధ్వరి ప్రభృతి 
మహాకవులు రసస్వరూపము తెలియని వారు కారు. 

ధ్వని ప్రస్థాణ ప్రస్థాపనాచార్యులగు శ్రీమదానందవర్ధనాచార్యులే 
శ్లో; యతో యాతి తతో? త్యేతి యయా తాతాయతాం యతైః। 

మాతా మితోత్తమ తమా తమో౭_తీతాం మతిం మమః॥। (దేవీ-95) 

మొదలగు చిత్ర కవిత్వముతో దేవీ శతకమును నింపినారు. 'చిత్రరత్నాకరము'ను 
రచించిన చక్రకవి, 55 బంధములతోం 'జిత్రకావ్యకౌతుకము'ను నిర్మించిన రామ రూప 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 21 


పాఠకులు, 70 బంధములతో “సారస్వత శతకమును నిబంధించిన జీవశర్మ 
న్యాయతీర్జులు, శతాధిక చిత్రములతోం బ్రబంధ రాజ వేంకటేశ్వర విజయవిలాసమును 
రచించిన గణపవరపు వెంకటకవి మొదలగు వారు సామాన్యులు గారు. 

చిత్ర కవితా శ్లోక నిర్మాణములో నెంతటి మహాకవి యైనను మిక్కిలి క్లేశపడక 
తప్పదు. అందువల్లనే మమ్మటాచార్యులు “కష్టం కావ్యమేత దితి దిజ్మాత్రమ్‌ ప్రదర్వతే 
యని యంగీకరించినారు. ఏకావళీతరళలో మల్లినాథుండు '“అశక్తానా మనాదరో నతు 
శక్తానా మితిభావః చిత్రకవితా నిర్మాణములో శక్తిలేని వారే వీనిననాదరించు చున్నారు. 
శక్తిగలవారు రచించుచునే యున్నారని ప్రతిపాదించినాండు. రుద్రటాలంకార వ్యాఖ్యలో 
నమిసాధువు కూడచీప్రయోగస్తు తేషాం ఖణ్జకావ్యెషు దేవతా స్తుతిషు రణవర్ణనేషు చి 
చిత్రకవితా ప్రయోగము దేవతాస్తుత్యాదులలో శోభించునని ప్రకరణము ముగించి 
నాండు సమాధి స్థితిలోనున్న యోగివలెనే చిత్తైెకాగ్రత నొందిన మహాకవి మాత్రమే 
చిత్రకావ్యమును నిర్మింపగంలడు. ఆ కవితా దర్శనము భగవద్దర్శనము వంటిది. ఆ 
యానందము బ్రహ్మానందము వంటిది. అందువల్లనే నీలకంఠ దీక్షితులు సిద్ధః కవీనాం 
కవితైవ యోగః అని నొక్కి వక్మాణించినారు. శ్రీశివకర్ణామృతములో శబ్దాలంకారములు 
చిత్రకవిత్వము పుష్మలముగాం గలవు. 

అర్భాలంకారములు 

ఈ శ్రీశివకర్ణామృతస్తోత్రములో 1. ఉపమ 2. అనన్వయము 3. ఉత్రేక్ష 4. 
ఉల్లేఖము 5. పరిణామము 6. సందేహము 7. స్మరణము 8. (భ్రాంతి 9. అపహ్నుతి 
10. శ్లేష 11. ప్రతీపము 12. అతిశయోక్తి 13. ఉదాహరణము 14. వ్యతిరేకము 15. 
సహోక్తి 16. విభావన 17. విశేషోక్తి 18. వినోక్తి 19. విషమము 20. అధికము 21. 
విచిత్రము 22. అన్యోన్యము 23. అసంగతి 24. వ్యాఘాతము 25. తద్దుణము 26. 
ఉత్తరము 27. ప్రశ్నోత్తరము 28. పరిసంఖ్య 29. పరివృత్తి 30. సముచ్చయము 31. 
అనుకల్పము 32. సారము 38. మీలనము 34. సమము 35. తత్మరము 36. ఏకావళి 
87. సూక్ష్మము 88. సామాన్యము 39. అర్జాంతరన్యాసము 40. విశేషోక్తి 41. అర్జాపత్తి 
42. కావ్యలింగము 43. పర్యాయోక్తి 44. దృష్టాంతము 45. ప్రతివస్తూపము 46. 
ప్రత్యనీకము 47. భావికము 48. విశేషము 49. వక్రోక్తి 50. పరికరము 51. వికల్పము 
52. అప్రస్తుత ప్రశంశ 53. వ్యాజస్తుతి 54. కారణమాల 55. అనుమానము 56. 
సమాసోక్తి 57. మాలా దీపకము 58. విరోధాభాసము 59. పర్యాయము 60. స్వభావోక్తి 
మొదలగు నర్జాలంకారములు గలవు. 


11 


22 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


శ్లేషాలంకార విషయములో “నిత్యం మానసవాస మీశ్వర మహం రామా కృతిం 
భావయే” యను మకుటముతో 8 శ్లోకములలో శివరాములకు శ్లేషము గలదు. 
విశేషాలంకా రోదాహరణ పద్యములలో - 
శ్లోకి జ్బోద్ధితం శివాభక్త కథయామి తవ శృణు! 

మద్విశేషొక్తితః కిం త్వం వేత్సి దుఃఖం భవోద్భవమ్‌॥। (శ్రీశివ 3-140) 

శివునియందు భక్తి లేని వాండా! నీకుం గొంచెము హితము చెప్పుచున్నాను వినుము. 
నా విశేషోక్తి వలన సంసారోద్భవమగు దుఃఖము తెలిసినదా?యను శ్లోకములో నలంకార 
నామము సూచింపంబడినది. కావున ముద్రాలంకారము కూడంకలదు. “సూచ్యార్థ 
సూచనం ముద్రా యని కువలయానంద లక్షణము. 

ఈవిధముగా శివకర్ణామృతమం దెన్నియో విశేషములు గలవు. ఇందులో 
తృతీయాధ్యాయమును సాకల్యముగా నధ్యయనించిన వాని కలంకార శాస్త్రమంతయుం 
గరతలామలక మగు ననుటలో నిసుమంతయు నతిశయోక్తి లేదు. 

శివకర్ణామృత కర్తయెవరు? 

శ్రీశివకర్ణామృతాధ్యాయాంతగద్యములో - “ఇతి శ్రీ భరద్వాజముని కృతే 
శివకర్ణామృత స్తోత్రే తృతీయాధ్యాయళి అని యుండుటచే నీ గ్రంథము శ్రీ భరద్వాజ 
మహర్షిచే రచియింపంబడినట్లు తెలియుచున్నది. (గంథస్థ గద్యమును శంకించుట మహా 
సాహసమే. కాని యీ గ్రంథమును బరించునపు డిడి ప్రాచీన గ్రంథమని తోంచదు. 
శ్రీకృష్ణ కర్ణామృతమున కనుకరణ మగుటచే నిది 12 వ శతాబ్దము తరువాత బుట్టిన 
(గ్రంథమని యంగీకరింపక తప్పదు. శ్రీ శివకర్ణామృతమునకే కృష్ణ కర్ణామృతమనుకరణ 
మేల కాంగూడదని కొందటు వాదింపవచ్చును. కాని యిందలి యలంకార యోజనమును 
బట్టి మిక్కిలి యర్వాచీన (గ్రంథమని తోచుచున్నది. ప్రాచీన వాజ్మయములో నిన్ని 
శబ్బాలంకారములు గాని, యిన్ని యర్ధ్థాలంకారములు గాని యింత చిత్ర కవిత్వము 
గాని లేవు. 

బుగ్వేదమునం దుపమా శబ్దము వాడబడినది. వేదములలో నుపమ, 
యతిశయోక్తి, రూపకము మొదలగు వానికి సుందరోదాహరణములు గలవు. యాస్మ 
నిరుక్తములో నుపమాభేదములు చర్చింపంబడినవి. పాణిని మహర్షి యష్టాధ్యాయిలో 
'నుపమానాని సామాన్యవచనైః (2-1-55) మొదలగు సూత్రములలో నుపమాశబ్దము 
గలదు. భరతమహర్షి నాట్యశాస్తములో 1. అనుప్రాసము 2. ఉపమ 8. రూపకము 
4. దీపకము నను నాల్గలంకారములు మాత్రమే పేర్మొనంబడినవి. దండి కావ్యాదర్శములో 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 23 


35 అలంకారములను, ఉద్భటుండు కావ్యాలంకార సం[గ్రహములో 41 అలంకారములను 
బేర్మొనినారు. శ్రీ భోజుండు సరస్వతీ కంఠాభరణములో 24 శబ్బాలంకారములను 24 
అర్థ్జాలంకారములను 24 ఉభయాలంకారములను విపులముగాంజెప్పినాండు. కావ్య 
(ప్రకాశములో మమ్మటుండు 61 అలంకారములను, సాహిత్య దర్పణములో విశ్వనాథకవి 
రాజు 72 అలంకారములను జెప్పినారు. ఇట్లర్థాలంకార సంఖ్య పెరింగి పెరింగి 
శ్రీమదప్పయ్య దీక్షితేంద్రులు కువలయానందములో 125 అలంకారములు చెప్పబడినవి. 

ఇట్లే బంధ చిత్ర కవిత్వములు ప్రాచీనార్షవాజ్మయములోం గన్పట్టవు. పాణిని 
మహర్షి యష్టాధ్యాయిలో 'సంజ్ఞాయామ్‌” (8-4-42) “బన్టై చ విభాషా' (6-8-138) 
అను సూత్రములు గలవు. ఇక్కడం బాతంజల మహాభాష్యములో - “హస్తే బన్గః - 
హస్త వృత్తిలో - 'క్రౌొణ్బ బన్టం బధ్నాతి; మయూరికా బన్ధమ్‌ - అట్టాలికా బన్ధం బద్ధః 
। బన విశేషాణాం నామధేయాన్యేతాని। “హస్తే బన్ధః - హస్త బన్ధ చక్రే బన్టః - చక్ర 
బన్గఃి అను నుదాహరణములు గలవు. ఇవి యుద్ధవ్యూహ నామములా? శ్లోక బంధ 
నామములా? సందేహము. 

కుమారదాసుని 'జానకీహరణము”, భారవి 'కిరాతార్డునీయము”, మాఘుని 
“శిశుపాలవధము”, వేదాంత దేశికుల “యాదవాభ్యుదయము” “పాదుకాసహగస్రము”, 
వేంకటాధ్వరి “లక్షీ సహస్రము మొదలగు కావ్యములలో బంధ కావ్యమెక్కువంగాంగలదు. 
భారవి కాలము 5వ శతాబ్దము. కుమారదాసు కాళిదాసునకు సమకాలికుందని కొందటబు, 
భారవికిం దరువాతి వా౭డని కొందటును భావించుచున్నారు. అట్లే లక్షణ గ్రంథములలో 
దండి కావ్యదర్శము, రుద్రటుని కావ్యాలంకారము, భోజుని సరస్వతీకంఠాభరణము 
మొదలగు వానిలో బంధ కవిత్వము వివరింపంబడినది. దండి కాలము 6వ శతాబ్దము. 
బంధ కవితాచరిత్రమును బట్టి చూచినను శ్రీ శివకర్ణామృత మర్వాచీన గ్రంథమని 
తెలియుచున్నది. 

శివకర్ణామృత కర్త యాంధ్రుండు 

శివకర్ణామృతములో 11 ఉత్సలమాలలు 1 చంపకమాల గలవు. ఇవి యాంధ్ర 
భాషానుగుణముగా యతిప్రాసములతో నున్నవి. రెండు శ్లోకములను జూడుండు. 
శ్లో శ్రీ మదనన్త భవ్య గుణసీమ సమాదృత దేవతానతే 

సోమకలావతంస ఘన సుందర కంధర బంధురాకృతే 

కామ నికామభీమ నిజకామిత దాన లసన్మహామతే 


సామజ చర్మచేల శివ శజ్మర మామవ పార్వతీపతే॥ (శ్రీశివ 1-56) 


12 


24 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


శ్లో; జయజయ హార హీర శశి చారు శరీర వికాసహాస భృ- 

జ్ఞయ జయ శౌన్త దాన్త వసుచన్దరవీక్షణ నిత్య నృత్యకృద్‌। 

జయజయ చబ్దదబ్ద ధరశాసన సన్తత భక్త సక్తహృ- 

జ్ఞయజయ శేషభూష శివ శజ్మర మామవ పార్వతీపతే॥ (1-67) 

చంపకమాల, యుత్పలమాల, శార్దూలము, మత్తేభము నను నాల్గువృత్తములు 
తెలుంగు సాహిత్యములో మిక్కిలి ప్రచారము గలవి. అనుష్టుప్పు, ఉపజాతి, వంశస్థము, 
మందాక్రాంతము మొదలగునవి సంస్కృత సాహిత్యములో మిక్కిలి ప్రచారము గలవి. 
శార్దూలము, ప్రగ్గర మొదలగు వానికి రెండు భాషలందును సమ ప్రచారము గలదు. 
మాఘ మహాకవి శిశుపాలవధములో౯ జంపకమాలను వాడినాండు- 
శ్లో; తురగశతా కులస్య పరితః పర మేకతురజ్ల జన్మనః 

ప్రమధిత భూభృతః ప్రతి పథం మథితస్య భృశం మహీ భృతా 

పరిచలితో బలానుజ బలస్య పురః సతతం ధృత శ్రియ 

శిర విగతశ్రియో జలనిధేశ్చ తదా భవదన్తరం మహాత్‌॥ 
వేంకటాధ్వరి లక్ష్మీసహస్రములో రెండు మత్తేభములను వాడినాండు. 
శ్లో క్షిపతు క్షిప్ర మనల్ప మటప్రతిహత స్తాపత్రయం మామకం 

భవదావాగ్ని భయాపహ స్తవకృపా వీక్షా సుధానిర్‌రురః। 

వ్యథయన్‌ సాధు కదమ్బ మమ్మ! విహీత ప్రాధాగమవ్యాహృతిః 

శశినః సోదరి! హా నిదాఘవిభవః శాన్తిం యతో విన్దతి॥ 
శ్లో] మయి సర్వాపకృతి క్షమేల పి కలయ స్వాతీవ శీతాం దయాం 

హరికాన్తే! భువనోపకారనిరతే ప్వన్యేషు ధన్యేష్వివ। 

పనసామ్రాది మహీ రుహేషు దదతీ భూరీణి వారీణి సా 

విషవృక్షేవి_ పి ముహుః ప్రవర్షతి నకిం? విశ్వామ్బ! కాదమ్మినీ॥ 

(లక్ష్మీ 15-15) 

కాని వీనిలో యతి ప్రాసములు లేవు. హేమచంద్రుని “ఛందో నుశాసనము” 
చంద్రశేఖరకవి 'వృత్తమౌక్తికము”, శ్రీనివాసకవి 'వృత్తమణికోశము” మొదలగు వానిలోం 
జంపకోత్సలమత్తేభములకు లక్షణములు గలవు. కాని వీనికి సంస్కృత సాహిత్యములో 
బ్రచారము లేదు. చంపకోత్పల శార్దూల మత్తేభములకుం గన్నడ భాషలోం గూడ మిక్కిలి 
ప్రచారము గలదు. కన్నడములోం బ్రాసనియమ మున్నది కాని యతి నియమము 
లేదు. అట్లే తెలుంగు కవు లుపజాతి, వంశస్థము మొదలగు వానిని విరళముగా వాడినను 


(శిశు 3-82) 


(లక్ష్మీ 15-13) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 25 


యతిప్రాసనియమముండి తీరును. కాంబట్టి యతిప్రాసములతోం జంపకోత్సలములను 
రచించిన శివకర్ణామృతకర్త యాంధ్రుందని స్పష్టమగుచున్నది. 

చక్రబంధము సంస్కృతాంధ్ర సాహిత్యములలో సమాన ప్రచారము గలది. 3-6 
వలయములలోం గవి కావ్యనామములను గూర్చుట పరిపాటి. మాఘుని శిశుపాల 
వధము నందలి చక్రబంధములో (19-120) మూడవ వలయములో 
“మాఘకావ్యమిదంి? అనియు నాజవ వలయములో శిశుపాలవధః అనియు 
గవికావ్యనామములు గలవు. పారిజాతాపరహరణము నందలి చక్రబంధములో 3-6 
వలయములలోం “గృష్టరాయకృతి' నందితిమ్మనకవి యని కృతిపతి - కావ్యనామములు 
గలవు. సంస్కృతాంధ్రకవులందజు ప్రాయికముగా నీ నియమమునే పాటించిరి. శ్రీ 
శివకర్ణామృతము నందలి చక్రబంధమును బరికింతుము. 

అష్ట త్రివలయ కవి పతి నామాజ్మిత చక్రబన్ధ శార్దూల వృత్తమ్‌ 
శ్లో సర్వేశం చతురబ్లవేన్టియవశ శ్శేషాహి తాఖ్యం భవం 

తత్సాకక్రతు కారక ప్రియ మకధ్వంసి స్వబంత ధ్రువమ్‌! 

కర్పూరామితభం జటావయవ చిత్రం సప్రథత్వం వరం 

రజ్ఞద్భాస మనన్త మన్గకరిపుం వన్దే శివం శజ్మరమ్‌॥ (శ్రీశివ ౩-9) 

ఈ చక్రబంధము నందలి మూడవ వలయములో “శంకరాఖ్యం తత్త్వం) అనియు 
నాల్గవ వలయములోం 'జక్రమితా బంధి యనియు నెనిమిదవ వలయములో 
'వేంకటాశకచిి యనియు గలదు. దీనిని బట్టి కూడ శివకర్ణామృత కర్త భరద్వాజ 
మహర్షి కాండని విదిత మగుచున్నది. 

శివకర్ణామృత మప్పయ దీక్షిత కృతము 

శ్రీ మదప్పయ దీక్షితులు 104 యజ్ఞములు చేసి 104 గ్రంథములను రచించి 
శివాద్వైతమతమును స్థాపించి పరమ శివావతారముగా వన్నె కెక్కినవారు. వీరు రచించిన 
“శివకర్ణామృతి మను గద్య [గ్రంథము శివతత్త్వ ప్రతిపాదకమై వెలుగొందుచున్నది. 
శ్రీభరద్వాజ గోత్రులగు శ్రీమదప్పయ దీక్షితులే యీ శివకర్ణామృతమును రచించి శ్రీ 
భరద్వాజ మహర్షి పేర వెలయించి యుండు రని నాయాశయము. 

దీక్షితుల యాంధ్రత్వము 

శ్లో ఆగ్థత్వ మాగ్ధభాషాచ, ప్రాభాకర పరిశమః 

తత్రాపి యాజుషీ శాఖా, నాల్పస్య తపసః ఫలమ్‌॥ 
అను సుప్రసిద్ధశ్లోకమప్పయదీక్షితులు చెప్పినది. 


13 


26 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


శ్లో భారద్వాజం యస్య గోత్రం శాఖా యస్య చ కౌధుమీ। 

ద్రాహ్వాయణం యస్య సూత్రం స జయ త్యప్ప దీక్షితః॥ 

అను శ్లోకమును బట్టి వీరు భారద్వాజ గోత్రులు ద్రాహ్యాయణ సూ(త్రులు. 
సామవేదులు నని తెలియుచున్నది. శ్రీకృష్ణదేవరాయల (1509-1530) వారి 
యాస్థానము నలంకరించిన యాచార్య దీక్షితులు (అచ్చాన్‌ దీక్షితులు) వీరి తాత గారు 
“వివరణ దర్పణము” మొదలగు నద్వైత వేదాంత గ్రంథములను రచించి కొంతకాలము 
విజయనగరములో బొమ్మనరేంద్రునకు సచివుండుగా నుండి చిదంబరములో స్థిరపడిన 
రంగరాజాధ్వరి తండ్రి. కాంచీనగర సమీపమునం దున్న 'అడయపాలెము” వీరి నివాసము. 
రామరాజభూషణుని వసుచరిత్రమును సంస్కృతమున కనువదించిన కాళహస్తి కవి 
యప్పయ దీక్షితుల శిష్యుండు. చిన్న బొమ్మ భూపాలుని యన్నయైన నరసింహభూపతి 
(1570) యప్పయ్య దీక్షితులు వాజపేయ యాగము చేసి నపుడవబ్బథ స్నానమును 
స్వయముగా జరిపించినాండు. సదాశివరాయల (1542-1546) సేనాపతియైన చిన 
తిమ్మభూపాలుని యభ్యర్థనము నంగీకరించి దీక్షితులు శ్రీ వేదాంతదేశికులు రచించిన 
యాదవాభ్యుదయమునకు వ్యాఖ్యానమును రచించినారు. రాయవెల్లూరు నేలిన చినబొమ్మ 
భూపాలుని యాస్థానములో నుండి “శివార్మమణిదీపికి శివార్చన చంద్రిక మొదలగు 
గ్రంథములను రచించి దీక్షితులు కనకాభిషేక సత్మారము నొందినారు. తంజావూరి 
నేలిన సేనప్పనాయకుని (1580) కొలువులో ఉండి 'యుపక్రమ పరాక్రమము’ మొదలగు 
మీమాంసా [గ్రంథములను రచించినారు. తిరుమల రాయల కుమారుడైన వేంకట 
పతిరాయల (1585-1614) సభాంగణము నలంకరించి 'కువలయానందము” 
“విధిరసాయనము మొదలగు గ్రంథములను రచించినారు. ఇట్లు దీక్షితుల నాదరించిన 
రాజులందబు నాంధ్రులు. దీక్షితులు 'శివాత్మర్పణస్తుతి” ప్రారంభంలో 'శ్రీమద్రాజమ హేన్ద 
దివ్య నిలయమ్‌” అను శ్లోకములో రాజమండ్రి యందలి మార్మండేయేశ్వరస్వామిని 
స్తుతించినారు. శ్రీవరద రాజస్తవములో- 
శ్లో విశ్వ ప్రసిద్ధతర విప్రకుల ప్రసూతేః 

యజ్ఞోపవీత వహనం నహి ఖల్వపేక్ష్యమ్‌। 

అను శ్లోకములో 'జగమెటింగిన బ్రాహ్మణునకు జందెమేల?” యను సామెతను 
సంస్కృతీకరించినారు. కువలయానందము నందలి ఛేకోక్యలంకార ప్రకరణములో 'య 
ఏవ గవాం నివర్తనే ప్రభవతి స ఏవ ధనంజయః ఇత్యాంధ్ర జాతి ప్రసిద్ధలోక వాదానుకారః 
” అని యాంధ్ర జాతీయమును బేర్కొనినారు. ఈ హేతువుల నెల్లం బురస్మరించుకొని 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 27 


“అప్పయ్య దీక్షితులు తమిళులా? ఆంధ్రులా?(సమాలోచన 1-4-1986) అను 
వ్యాసములో నప్పయ్య దీక్షితు లాంధ్రులై యుందు రని సూచించితిని. 

మీమాంసాసార్వభౌములు, నద్వైతవేదాంత చక్రవర్తులు, శివాద్వైతమత పునః 
ప్రతిష్టాపనాచార్యులు సర్వతంత్రస్వతంటత్రులు చతురధిక శత(గంథ నిర్మాణ 
చాతురీదురీణులు నగు దీక్షితుల కాంధ్రసాహిత్య లక్షణములు కరతలామలకములగుట 
గగనము కాదు. “ఇతి శ్రీమద్భరద్వాజ కుల జలధి కౌస్తుభ శ్రీమదద్వైత విద్యాచార్య 
విశ్వజి ద్యాజి శ్రీరజ్ఞరాజాధ్వరి సూనో రప్పయడీక్షితస్య కృతే” అని వీరి గ్రంథాంత 
గద్యము. శివకర్ణామృతము కూడ శ్రీ భరద్వాజ విరచితమే కదా! వెంకటపతి రాయల 
నియోగముచేం గువలయానందము రచింపంబడినట్లు- 
శ్లో; అముం కువలయానన్ద మకరో దప్ప దీక్షితః। 

నియోగా ద్వేజ్మటపతే ర్నిరుపాధి కృపానిధేః॥ 

అని (గ్రంథాంతములోంజెప్పంబడినది. శివకర్ణామృతము నందలి చక్రబంధములోం 
గూడ “వేంకటేశు నామము గలదు. ఇది కవిపతి నామమని కూడ నిందే కలదు. 
నామగోపన శ్లోకములో “సదాశివి యని వెంకటపతి రాయల సోదరుండగు 
“సదాశివరాయలి నామము కూడ సూచింపబడినది. శివకర్ణామృత మను పేరుతో 
శివాద్వైతగద్య గ్రంథమును రచించిన దీక్షితులు శివకర్ణామృత స్తోత్ర పద్య కావ్యమును 
రచించుటలో నాశ్చర్యము లేదు. అప్పయ్య దీక్షితులు శివకర్ణామృతమును రచించుటకు 
మూండు ప్రధాన హేతువులు గలవు. 
1. దీక్షితుల నాంటికే శ్రీకష్ట - శ్రీరామ కర్ణామృతములు మిక్కిలి ప్రచారములో 
నున్నవి. ఇవి రెండును విష్ణుభక్తి ప్రతిపాదకములు. అట్లే శివభక్తి ప్రబోధకమగు 
శివకర్ణామృతము కూడ నుండుట యావశ్యక మని పరమ శివభక్తులగు దీక్షితుల 
నాశయము. 
2. దీక్షితు లలంకార శాస్త్రములో (1) వృత్తి వార్తికము (2) చిత్రమీమాంస (39) 
కువలయానందము నను మూండు (గ్రంథములను రచించిరి. చిత్రమీమాంసా 
కువలయానందములలో నర్ధాలంకారముచే వివరింపంబడినవి. కాని శబ్బాలంకారముల 
ప్రస్తావన లేదు. ఆ కొజంతను దీర్చి సంపూర్ణాలంకార శాస్త్రమునకు లక్ష్య గ్రంథమును 
రచించుటకు కూడ నావశ్యకమని దీక్షితులు భావించి యుందురు. 
3. అప్పయ్య దీక్షితుల కాలము నాంటికి దక్షిణ భారతదేశములో వైష్ణవ మతము 
విజృంభించినది. రామానుజ - మాద్ధృ మతస్థులు శివుని దూషించుట యద్వైత శివాద్వైత 


14 


28 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


గ్రంథములను ఖండించుట పెచ్చు పెరింగినది. దీని నరికట్టుటకై దీక్షితులు జీవితము 
నంతటిని ధారపోసిరి. దీక్షితులు రచించిన గ్రంథములలో 'శ్రీవరదరాజస్తవి మొకటి యే 
విష్ణుభక్తి ప్రతిపాదక మగు స్తోత్రకావ్యము, అప్పయ్య దీక్షితులు (అద్వైతము) తాతాచార్యులు 
(విశిష్టాదై ప్రతము) విజయీంద్ర తీర్థులు (ద్వైతము) తంజావూరి నేలిన సేవప్ప నాయకుని 
కొలువు నలంకరించిరి. దీక్షితులతో స్పర్ధ వహించి విజయీంద్ర తీర్థులు కూడా 104 
(గ్రంథములను నిర్మించిరి. దీక్షితులు మీమాంసలో 'ఉపక్రమపరాక్రమము' ను రచింపగాం 
దీర్ణులు “నలంకారమంజరి ని రచించి 18 బంధములను నిబంధించిరి. కావున నొక 
వంక శ్రీకృష్ణకర్ణామృతమునకుం (బ్రతిగా మజొక వంక విజయీంద్రతీర్థుల చిత్ర 
కవిత్వమున కుద్దిగా దీక్షితులు శ్రీ శివకర్ణామృతమును రచించి యుందురు. 

శ్రీ మాడభూషి కృష్ణమాచార్యులు శ్రీమదప్పయ్య దీక్షితులు రచించిన పద్య 
కావ్యములలో శ్రీశివకర్ణామృతమును గూడంబేర్మొనిరి. వారు చూచిన తాళపత్ర ప్రతులలో 
దీక్షితుల గద్యముండి యుండును. 

కర్ణామృత త్రయము 

శ్రీరామ-కృష్ణ-శివ తత్త్వములను బ్రతిపాదించు శ్రీకర్ణామృత త్రయము సంస్కృత 
స్తోత్రసాహిత్యములో రత్నత్రయము వంటిది. ఈ మూండు కర్ణామృతముల నుండి 
సమానభావములుగల ఒక్కొక్క శ్లోకము నాంధ్ర పద్యములతో నుదాహరించుచున్నాను. 
శ్లో కదావా సాకేతే విమల సరయూతీరపులినే 

సమాసీనః శ్రీమద్రఘుతి పదాబ్జే హృది భజన్‌। 

అయే రామస్వామిన్‌! జనక తనయా వల్లభ! విభో! 

ప్రసీదేతి క్రోశన్‌ నిమిష మివ నేష్యామి దివసాన్‌॥ 
శ్లో గురు సాకేతపురీ మనోజ్ఞ సరయూ కూలంబునన్‌ సైకతో- 

పరిభాగంబునం గూరుచుండి రఘరాట్సాదాంబు జాతంబులన్‌ 

స్థిరవృత్తిన్‌ భజియింపుచున్‌ వరద! యో సీతేశ! ప్రత్యక్షమై 

కరుణింపం దగుదన్న ఘస్రములు నిక్కంబున్‌ నిమేషం బగున్‌ 

- చేకూరి సిద్ధయ్య 


(శ్రీరామ 1-61) 


శ్లో కదావా కాళిన్లీ కువలయ దళ శ్యామలతరాః 
కటాక్షా లక్ష్యన్తే కిమపి కరుణా వీచి నిచితాః। 
కదావా కన్దర్బ ప్రతి భటజటా చన్ద్ర శిశిరాః 


కిమప్యన్త స్తోషం దదతి మురళీ కేళీ నినదాః॥ (శ్రీకృష్ణ 1-26) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 29 30 


ఉ॥ ఎన్నండొ! యామునోత్సలసితేతరలో ల దయాకర దృగ్విలా 
సోన్నతి నాపయిన్‌ నిగిడి యుండుట శంభుజటాటవీతటా 
సన్న సుధాంశు శీతల లసన్నురళీ నినదామృతంబుచే 
వెన్నుండు నాదు వీనులకు విం దొనరింపందలంచు టెన్నండో! 
-వెలగపూండి వెంగన 
శ్లో కదావా శ్రూయన్తే ప్రమథజయ శబ్దద్విగుణితాః 
శివోద్వాహ ప్రాబ్బద్భృషభగళ సత్మిజ్మిణిరవాః। 
కదావా కైలాసాచల నిలయ దివ్యా గురుచయాః 
కథం వా దృశ్యన్తే కలిత భసితాజ్లాభిరుచిరాః॥ - శ్రీశివ 1-26 
శ్లో వినంబడు టెన్నండో! ప్రమథ వీరజయాద్భుత కంఠనాదముల్‌ 
వనిత వివాహవేళ వృషభ ప్రభు కంధర కింకిణీ ధ్వనుల్‌ 
కనంబడు టెన్నండో! గిరిశకాయ విభూతి విలేపన ప్రభల్‌ 
ఘనరజతాద్రిసౌధ గత గంధవహాగురు ధూపధూమముల్‌ - గరిమెళ్ల శర్మ 
ముగింపు 
ఈ శివకర్ణామృత మింత వణకు నాంధ్రీకరింపంబడలేదు. తెలిసినంత వఅకు 
సంస్కృత వ్యాఖ్యయు లేదు. “'భగవత్మృప లభించినచో దీనిని దెనింగించి సత్వరముగాం 
బాఠకుల కందింతు నని యాంధ్ర తాత్సర్యముతో 1991లో ప్రకటింపడి శ్రీరామకర్ణామృత 
లఘుపీఠిక యందు విన్నవించితిని. శ్రీ దోర్చల విశ్వనాథశర్మగారిచే ఆస్వాదినీ వ్యాఖ్యపేర 
నర్ధతాత్పర్య విపుల వివరణను రచింపంజేసిన పుణ్యము శ్రీ మోహనరావుగారిది. కర్ణామృత 
త్రయ ప్రతిపాద్యులగు శ్రీరామ - శ్రీకృష్ణ - శ్రీమహా శివులను మాటి మాటికీ ధ్యానించుచు 
నీ పీఠిక నింతటితో ముగించుచున్నాను. స్వస్తి. 
తే॥గీ॥ అభవు వలకన్ను రామకర్ణామృతంబు 
హరుని డాకన్ను కృష్ణకర్ణామృతంబు 
మృడుని కర్ణామృతం బిది నడిమికన్ను 
కామజయ మిచ్చు గైవల్య సీమంజేర్చు. 
శ్రీమత్సరమేశ్వరార్పణమస్తు 
విజయవాడ, విక్రమ ఇట్లు 
వైశాఖ బహుళ సప్తమి, సుకల సుకవి బుధ జన విధేయుడు 
బుధవారము, 25-5-2000 గరిమెళ్ళ సోమయాజులు శర్భ 


15 





31 





శ్రీః 


ఓం నమ శివాయ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


(శ్రీ భరద్వాజ మునికృతమ్‌) 
ఆస్వాదినీ వ్యాఖ్యా 
(అర - తాత్పర్య - విపుల వివరణ) 
(దోర్చల విశ్వనాథ శర్మ) 
ప్రథమో౭_ధ్యాయః 
అవతారిక:- శ్రీ భరద్వాజముని శ్రీ శివకర్ణామృతమను పేర రచింపబోవు స్తోత్రమున 
కారంభమున మంగళాచరణ మొనరించు చున్నాడు. 
శ్లో॥ శ్రీ పార్వతీసుకుచకుబ్ముమరాజమాన - 
వక్షస్థ్రలాజ్సితమమేయగుణ ప్రపజ్బమ్‌। 
వన్గారుభక్తజనమజ్జలదాయకం తం 
వన్దే సదాశివమహం వరదమ్మహేశమ్‌॥ 1 
ప్రతిపదార్థము :- శ్రీ పార్వతీ సుకుచకుజ్ముమ రాజమాన వక్షః స్థలాజ్చితమ్‌ = శ్రీ 
పార్వతీదేవియొక్క శోభనములైన స్తనములందలి కుజ్ముమతో ప్రకాశించుచున్న వక్షః 
స్థలముతో ప్రకాశించుచున్న, అమేయగుణ ప్రపబ్బుమ్‌ = లెక్కింపరాని గుణముల 
సమూహముగల, వన్గారు భక్తజన మజ్జ్బల దాయకమ్‌ = నమస్కరించు భక్తజనములకు 


16 


32 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శుభముల నొసగు, వరదమ్‌ = వరముల నొసగు, మహేశమ్‌ = మహైశ్వర్యముగల, 
సదాశివమ్‌ = సదాశివుని గూర్చి, అహమ్‌ = నేను, వన్దే = నమస్మరించుచున్నాను. 
తాత్సర్యము :- శ్రీ పార్వతిని కౌగిలించుకొనినప్పుడామె స్తనములందలి కుంకుమతో 
విరాజిల్లు జొమ్ముగల, అనన్తనములైన గుణములు గల, నమస్మరించు భక్త జనములకు 
శుభములను వరములను (ప్రసాదించు మహైశ్వర్యములుగల నదాశివునకు 
నమస్మరించెదను. 

వివరణ :- 1. గ్రన్థమును శ్రీ శబ్దముతో మొదలుపెట్టుట గ్రంథకర్తకు శ్రీ విద్యాదరమును 
వ్యంజించును. 2. పార్వతీదేవి తన స్తనములను కుంకుమపూవుతో నలంకరించుకొని 
ఎక్కువసేపు కాలేదు. అది ఇంకను ఆమె స్తనములందు ద్రవమును (పచ్చిదనమును) 
కోల్పోలేదు. అప్పుడే శివుడామెను గట్టిగా కౌగలించుకొనెను. అప్పుడామె స్తనములందలి 
కుంకుమపూత భస్మముతో మరింత తెల్లనైన శివుని తొమ్మున కంటుకొనుటచే ఆ శివుని 
టొమ్ము ప్రకాశించుచున్నది. పూజార్థకమైన అంచు ధాతువు ప్రయోగించుటచే శివుని 
వక్షఃనలముయొక్క పూజ్యత అమ్మవారి ఆలింగనసౌభాగ్యమున నిద్ధమైనదని 
వ్యంజితమగును. సదాశివుని ఈ ప్రథమ విశేషణము హేతుగర్భమగుటచే అమేయగుణ 
ప్రపజ్బుమ్‌ అను రెండవ విశేషణమందు ప్రతిపాదించబడిన సగుణత్వము మాయా 
స్వరూపిణియైన పార్వతిచేతనే నిర్గుణ శివుని సిద్ధించుట వ్యంగ్యమగును. 3. వన్గారు 
భక్తజన మంగలదాయకమ్‌ అను మూడవ విశేషణము నమస్కరించు భక్తులకు మంగలము 
అనగా మోక్షము కలుగుటను సూచించును. వరదమ్‌ అను నాల్గవ విశేషణము ఈ 
జన్మమున నమస్మరింపని వారికిని పూర్వజన్మ కర్మానుగుణముగ ఆయా వరములను 
అనగా లౌకిక శుభములను ప్రసాదించునను విశేషార్థము చెప్పికొన్నవో మంగలదాయక 
వరద శబ్దముల వలన లభించు అర్థపౌనరుక్ష్యమును నివారించుకొనవచ్చును. లేక 
మేము వరులము అని శ్రేష్టులము అనుకొను వారిని లయకాలమున ఖండించు వాడని 
('దిఅను శబ్దమును దో అవ ఖబ్బనే అను ధాతువునుండి నిష్పన్నమొనర్చి) అర్భాంతరమును 
స్వీకరించి పై దోషమును వారించుకొనవచ్చును. 4. ఇంద్రాది సాధారణమైన ఈశత్వము 
సదాశివునిది కాదని మహేశ శబ్దములోని మహాశబ్దము వ్యంజించును. 5. సృష్టి, స్థితి, 
లయము, తిరోధానము, అనుగ్రహము అను పంచకృత్యములలో అనుగ్రహం చివథిది. 
దాని అర్ధము మోక్షము. దానిని ప్రసాదించువాడు శివుడే అని విశేష్యమైన సదాశివ 
శబ్దము వ్యంజించును. సదాశివానుగ్రహదా అను శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర 
శ్లోకపాదము అనుగ్రహించుట అనగా మోక్షమును ప్రసాదించుట సదాశివుని కృత్యము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 33 


అనుటకు ప్రమాణము. 6. ఇట్లు ఈ శ్లోక విశేషణములు విశేష్యమును సాభిప్రాయము 
లగుటచే ఈ శ్లోకమున పరికర పరికరాంకురములను అలంకారము లేర్చడి యున్నవి. 
7. కుచకుబ్ముమ శబ్దములలో కకారావత్తి, కుచ, అంచిత, ప్రపంచ శబ్దములలో 
చకారావృత్తి, ఉత్తరార్థమున దకారావృత్తి ఈ శ్లోకమునకు వృత్త్యనుప్రాస నామక 
శబ్బాలంకారమును కూర్చుచున్నది. 8. త-భ-జ-జ-గ-గ- అను గణముల వరుస 
ఉండుటచే నీ శ్లోకము వసన్తతిలకా వృత్తమున నిబంధింపబడినది అని తెలియును. 
అవతారిక :- పై శ్లోకమున శ్రీ శబ్దారంభ రూప మంగలాచరణ మొనర్చబడినది. ఈ 
శ్లోకమున ఈ సోత్ర రచనలో దురదృష్టవశమున నేర్పడు విఘ్నముల నివారణమునకై 
వినాయకుడు స్తుతింపబడుచున్నాడు. 
శ్లో నన్దన్నన్దన మిన్దిరాపతిమనోవన్స్వం సుమన్నాకినీ- 

స్యన్దత్సున్దర శేఖరం ప్రభునుతమ్మన్దారపుష్పార్చితమ్‌। 

భాస్వన్తం సురయామినీచరనుతం భవ్యమ్మహో భావయే 

హేరమృం హిమవత్సుతామతిమహానన్గావహం శ్రీవహమ్‌॥ 2 
ప్రతిపదార్థం :- నన్గ్దన్నన్దనమ్‌ = సంతోషించుకొడుకు (నన్గనవనము)గల, ఇన్టిరాపతి 
మనోవన్సమ్‌ = విష్ణువుచే మనస్సున నమస్మరింపదగిన, సుమన్షాకినీ స్యనత్సుందర 
శేఖరమ్‌ = శోభనమైన ఆకాశగంగను చిందించు అందమైన శిరోభూషణము 
(జుట్టుముడి)గల, ప్రభునుతమ్‌ = ప్రభువులచే స్తుతింపబడు, మన్దారపుష్పార్చితమ్‌ = 
మన్హార పుష్పములచే పూజింపబడిన, భాస్వన్తమ్‌ = ప్రకాశించు, సురయామినీ చరనుతమ్‌ 
= దేవదానవులచే స్తుతింపబడిన, భవ్యమ్‌ = గొప్పనైన, మహః = కాంతియో అనదగిన, 
హిమవత్సుతామతి మహానన్గావహమ్‌ = పార్వతియొక్క బుద్ధికి మహానన్దమును కలిగించు, 
శ్రీవహమ్‌ = కాంతిని వహించు, హేరమ్బమ్‌ = వినాయకుని, భావయే = భావించెదను. 
తాత్సర్యము :- శివునకు నిత్య సంతోషియైన కొడుకు (తన ప్రవేశమున అందటును 
సంతోషింపజేయు నననవనమే స్వయముగా సంతోషించునట్లు చేయగల) విష్ణువుచే 
మనస్సుననే నమస్మరింపదగిన, ఆకాశగంగను (స్రవించు సున్దరకేశపాశము 
(కేశాలంకరణము) గల ప్రభువైన శివునిచేతను, ఇతర ప్రభువులచేతను గొప్పనైన తేజమో 
యనదగిన, పార్వతి బుద్ధిలో మహాననమును కలిగించు, కాంతిని లేక జ్ఞానమును 
ప్రవహింపజేయు సూర్యుడోయన్నట్లు ప్రకాశించు, వినాయకుని భావించెదను. 


17 


34 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వివరణ :- 1. పద్మనాభుని సహోదరియైన పార్వతికి ముద్దులపట్టియగుటచే ఆ 
పద్మనాభునకు మేనల్లుడు సుతనిర్విశేషుడు నయినందున వినాయకు నాతడాశీర్వదించు 
చున్నను పరబ్రహ్మమగుటచే మనసున వినాయకునకు నమస్మరించుచునే యుండునని 
ఇందిరాపతి మనోవన్ద్యమ్‌ అను విశేషణములోని మనశ్శబ్దము వ్యంజించును. 2. 
వినాయకుడు గజముఖుడు. అవయవములలో ముఖ్యమైనది ముఖమే అయినందున 
వినాయకునకు సాధారణ దేవతా స్వభావమున కన్న గజస్వభావమే అధికము. దేవతలు 
తమ సంతోషము కొటకు స్వర్గోద్యానమైన నందనవనమున విహరించెదరు. 
ఐరావతమును తన సంతోషము కొజకే నన్హనవనమున విహరించును. కాని వినాయకుని 
విహారముచే నన్దనవనమే సంతోషించునని నన్దన్నననమ్‌ అను విశేషణము వ్యంజించును. 
3. శివుని శేఖరము చంద్రుడు. మన్గాకిని ఆయన శిరమునుండి ఆయన శిరమును 
అలంకరించు చున్నందున అదియు ఆయనకు శేఖరము. చంద్రశేఖర శబ్బమున కున్నంత 
ప్రాచుర్యము గంగాశేఖర శబ్దమునకు కలుగలేదు. పైగా పార్వతి ఆ గంగను సవతిగా 
భావించుచున్నందున శివునిపై అలక వహించినప్పుడా గంగనే ఆ పార్వతికి పాద్యముగా 
సమర్పించి ఆమె కోపము నుపశమింపజేయుట శివునకు పరిపాటి. శివుని కుమారుడై 
నందున చంద్రమన్దాకినులు వినాయకునకు శేఖరములే. మన్దాకినీ స్యన్దత్సున్దర శేఖరమ్‌ 
అను విశేషణము మన్షాకినియే (స్రవించు సుందరశేఖరముగా వినాయకున కున్నదని 
అర్థము చెప్పుటకు వీలున్నది. కాని కేశముల నందముగా నెత్తి నడికొప్పుగా 
నలంకరించుకొన్నప్పుడు ఆ కేశముల కొప్పే మన్నాకినిని స్రవించుచుండును. కావున 
ఆ కొప్పే శేఖరము అనుట సహజసుందరముగా లభించు అర్థము. అట్టి కొప్పు బాలుర 
శిఖరమునకు చక్కని అలంకారముగా నుండుననుటలో ప్రసిద్ధము కూడ. ఈ అర్థము 
చెప్పుకొనుట చేత సవతి తల్లిని సైతము నెత్తిన పెట్టుకొని పూజించు వినాయకుడు 
పార్వతిపట్ల ఇంతకంటె అధికమగు గౌరవము కలిగి యుండుననుట మన్గాకినిచే 
వినాయకుని శిరమునకు పవిత్రత మరియు వినాయకుని శిరోగతమగుటచే మనాకినికి 
పవిత్రత మరియు వినాయకునకు శిరము ద్యులోకమనుట వ్యంగ్యములగును. తన 
కుంభమున నెప్పుడు నీటితో తడిపికొను గజస్వభావము కూడ ఇట సహజసుందరమైన 
వ్యంగ్యము. 4. ప్రభునుతమ్‌, సురయామినీచరనుతమ్‌ అను విశేషణములలో నుత 
శబ్దార్థ పౌనరుక్ష్యమున్నది. సురాసుర ప్రభువులు సురాసురులు, ఇతర మానవాది జాతులకు 
చెందిన ప్రభువుల చేతను వినాయకుడు స్తుతింపబడుననుట కవికి వినాయకుని యందు 
గల ఆదరాతిశయమును వ్యంగ్యమొనరించు చున్నందున ఆ పౌనరుక్ష్యదోషము కొంత 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 35 


మరుగునపడినదని చెప్పవచ్చును. అట్లే హిమవత్సుతామతిమహానన్గావహమ్‌, శ్రీవహమ్‌ 
అను విశేషణములలో వహ శబ్దార్థ పౌనరుక్ష్యమున్నది. రెండవ వహ శబ్దమునకు 
ప్రవహింపజేయు అని అర్థము జెప్పి ఆ పౌనరుక్యమును పరిహరింపవచ్చును. 5. 
భాస్వన్తమ్‌ అను విశేషణము వినాయకుని యందు సూర్యాభేదాధ్యవసాయమును చెప్పుటచే 
అతిశయోక్యలంకారము ఈ శ్లోకమున ఏర్పజిచుచున్నది. 6. మహశ్ళబ్దమునకు గల 
భవ్య విశేషణము వినాయకుని తేజము శాశ్వతమగుటచే నశాశ్వతములైన సూర్యాదుల 
తేజముయొక్క అభవ్యతను వ్యంజింపజేయును మరియు సూర్యాదుల తేజము 
హృదయగుహలో ప్రవేశింపలేక పోవుటచే అభవ్యము అని, వినాయకుని తేజము భక్తుల 
హృదయ గుహలలోనికి ప్రవేశించి అన్థకారమును నశింపజేయుట చేత వినాయకుని 
తేజము భవ్యమని వ్యంజింపజేయును. 7. నన్గన్నన్షన మిన్టిరాపతి మనోవన్స్వమ్‌, 
సుమన్షాకినీ స్యనత్సున్దర మ్మన్గార పుష్పార్చితమ్‌, మహానన్గావహమ్‌ అను పదబన్గము 
లీ శ్లోకము ననుప్రాసములతో నలంకరించుచున్నవి. 8. పార్వతీమతిమహానన్లమ్‌ అను 
విశేషణములో మతి మహాశబ్దములు వ్యత్యస్తములై వినాయకుని మహామతిత్వమును 
స్ఫురింపజేయును. 

ఈ శ్లోకమున మ-స-జ-స-త-త-గ అను గణము లుండుటచేత నేర్చడిన 
శార్దూల విక్రీడిత వృత్తము శార్దూల చర్మాంబర శివపుత్రత్వము నకు ఒక్కొక్కప్పుడు 
శార్దూల వాహనమైన పార్వతికి తగిన కుమారు డన్న భావమునకు వ్యంజకమై కవి 
పాటించిన వృత్తౌచిత్యమును స్ఫురింప జేయుచున్నది. 
అవతారిక :- పై శ్లోకమున వినాయకుడు స్తుతింపబడినాడు. ఈ శ్లోకమున సుతుడైన 
అతని కౌగలించుకొనినట్లు సుతనిర్విశేషుడైన కవి తనను రక్షించుమని శివుని 
ప్రార్థించుచున్నాడు. 

శ్లో ఆలోక్య బాలకమచజ్బ్చలముచ్చలత్సు - 

కర్ణావిబోధితనిజాననలోకనం సః 

సామ్బృస్స్వమౌలిసుభగాననపూత్కృతై స్త- 

మాలిజ్ఞ్జయన్నవతు మామలమాదరేణ॥ 8 
ప్రతిపదార్థము :- ఉచ్చలత్సుకర్ణ అవిబోధిత నిజానన లోకనమ్‌ = బాగుగా కదులుచున్న 
చెవులచే తెలియరాని తన ముఖావలోకనముగల, అచజ్బులమ్‌ = కదలని, బాలకమ్‌ = 
చిన్నబాలుని, ఆలోక్య = చూచి, తమ్‌ = అతని (వినాయకుని, స్వమౌలి శుభగానన 


18 


36 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


పూత్మృతైః = తన శిరమునందలి స్రీయొక్క ముఖముయొక్క పూత్మారములతో, ఆలిజ్ఞయన్‌ 
= కౌగలించుకొనుచు, సః = ఆ, సామ్బః = శివుడు, మామ్‌ = నన్ను, ఆవతు = 
రక్షించుగాక, ఆదరేణ = ఆదరముతో, అలమ్‌ = చాలును. 

తాత్పర్యము :- వినాయకుడు శివుని ముఖము చూచుటకు యత్నించుచున్నాడు. కాని 
అతని వెడల్పైన చేటల వంటి చెవులు కదులుచు వినాయకుని ముఖమును కప్పి వేయుచు 
అద్దువచ్చుచున్నవి. చపలత లేని ఆ బాలుని శివుడు తన శిరమునందలి ప్రీయొక్క 
ముఖము నుండి వెడలు పూత్మారములతో కుమారుని కౌగలించుకొనుచు నన్ను 
కాపాడుగాక! ఆదరముతో పనిలేదు. 

వివరణ :- వినాయకుని శరీరము మిక్కిలి స్థూలము. దాని స్థూలతచేత అది కదలుట 
లేదు. ఆ శరీరము అచంచలతయే వినాయకుని అచంచలత. ఆ స్టాల్యము బాల్య 
సహజ చాపల్యము వినాయకుని యందు లేకుండ జేసినది. శివుడు స్థాణువు అనగా 
కదలిక లేనివాడు. అతని కుమారుడు మాత్రమెట్లు కదలును! వినాయకుని చెవులు 
చేటలవలె పెద్దవి. ముఖమును కప్పివేయు నంతటి వైశాల్యము గలవి. వినాయకుడు 
శివుని చూచు తీవ్ర ప్రయత్నమున నిశ్చలుడయియే ఉన్నాడు. ఏమి లాభము? 
విఘ్నేశ్వరుని ఆ ప్రయత్నమునకు అతని చెవులే విఘ్నమును కలిగించుచున్నవి. 
విఘ్నమును కలిగించుటచే అవి అంతగా కదలచున్నవి ఉచ్చలించుచ్చువి. ఉన్నార్ణమున 
చలించుచున్నవి. ఉచ్చలత్‌ అను శబ్దము ఈ అర్థమును వ్యంజించుచున్నది. అయినను 
ఆ చెవులు సుకర్ణములే. మంచి చెవులే. చెవులకు వినుటయే ముఖ్యమైన కృత్యము. ఆ 
కృత్యమును నిర్వహించు ఆ కర్ణములు సుకర్ణములే. చాంచల్యమే గజకర్ణ స్వభావము. 
అది గజముఖముయొక్క సుఖత్వమునే సూచించును. చూచుట కనుల పని. ఎవరి 
కన్నులకైనను చూచుటయే ముఖ్యకృత్యము. శివుని కన్నులకు ప్రస్తుతము పుత్రుడైన 
వినాయకుని చూచుటయే పని. ఆ శివుడు చూచుచున్నాడనియు ఆ వినాయకునకు 
అతని చెవులే తెలియనీకున్నవి. ఈ అవస్థయంతయు శివుడు గమనించుచునే ఉన్నాడు. 
కాని ఆ చెవుల చాంచల్యమును వారించుటకు పూనుకొనలేదు. సవతి కొడుకు తన 
పతిని చూచుచున్నాడని అప్పటికే శిరమునందలి గంగ ఆడునాగువలె ఫూత్మరించుచున్నది. 
ఆ ఫూత్మారములే వినాయకుని చెవులంతగా కదలుటకు కారణము లేమో? శివునకు 
కొడుకైన గజముఖునియందు (్రేమ లేదా? లేకేమి? బోలెడంత యున్నది. కౌగలించు 
కొనవలె ననియు నున్నది. (ఆ శివుడు) ఆ ఫూత్మారములా వినాయకుని శరీరము 
నంతను తాకినవి. చెవులు తప్ప శరీరములోని ఇతర భాగమేదియు కదలలేదు. ఆ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 37 


ఫూత్మారములలోనే శివుడు తన బాహువులను భావించుకొని వినాయకుని కౌగలించుకొను 
చున్నాడు. అంతకు మించి బాహాటముగా వినాయకుని కౌగలించుకొను సాహసమును 
చేయలేడు. శివుడు ఆడునాగు తోడనే తన కపర్దమును చుట్టివేసినాడు. అనగా గంగ 
ఇంటి గోడలను (జటలను) గట్టి పబచినాడు. గంగ అను సుభగ (ఆడుది) కు మరొక 
సుభగ (నాగిని)ను కాపలాపెట్టి నాడు. గంగ ఫూత్మారమును చూచి నాగినియు 
ఫూత్మరించినది. ఆ ఇరువురును సుభగలే (ఆడువారే). జూటమున బంధించి యుంచి 
నాదని గంగకు కోపము. అందుకే ఆమె ఫూత్మారము. పార్వతి తన అర్ధ శరీరమున 
శివుని బంధించి యుంచినందుకును, ఆ బన్గనమును శివుడు వీడజాలకున్నందుకును 
గంగ ఫూత్మారములు కొనసాగుచున్నవి. అట్టి కోపనను (భామినిని) గంగమ్మను నెత్తిన 
కట్టుకొన్నందుకు, నెత్తిన పెట్టుకొన్నందుకు పార్వతికిని శివునిపై కోపమే. ఇద్దజాడువారిని 
కట్టుకొన్నందుకు శివుడు ఫలితము ననుభవించుగాక! మధ్యన వినాయకుని శివుని 
చూచు యత్నము నిష్పలమైనది. దానికిని వినాయకుడు బాగుగా కనులు తెజచి కోపమును 
ప్రకటించలేదు. పాపము శివునిపై తాను కోపించిన శివుడు మరింత బాధపడునని 
కాబోలు వినాయకుని కను లజమోడ్పులయియే ఉన్నవి. వినాయకుని శివుడింత ఆదరము 
తోడనే కౌగిలించుకొను చున్నాడని చెప్పిన కవి తన యందంత ఆదరము చూపబనిలేదని 
చెప్పక ఎట్లుండును? ఆదరింపక పోయిననమేమి? తనను కాపాడిన (కవికి) చాలదా? 
చాలును. వాక్యబహిర్భూతములుగా అలమాదరేణ అనుపదములతో శ్లోకమును 
ముగించుటలో ఈ శ్లోకముయొక్క సుభగత్వము, సౌందర్యము (రామణీయకము) మిక్కిలి 
పెరిగినది. శివుడంతటి వానికి పుత్ర వ్యామోహమే తగనిది. తాను మాత్రము వినాయకుని 
వంటివాడు కాదా. శివుడు తనను కౌగిలించు కొన కూడదా! అది అత్యాశయేమో! 
తనను రక్షించిన చాలును. ఈ అర్థమంతయు చివతీ పదములు వ్యంజించుచున్నవి. 
2. అవన మనగా రక్షణము అది ప్రధానముగా మృత్యువునుండి దుఃఖమునుండి 
అవసరము. వినాయకునకు మృత్యువు దుఃఖమును లేవు గావున ఆయనకు ఓ శివా! 
నీ ఆలిబ్బనము చాలును. నాకును నీ యాలింగనము కావలసినదే. ఆదరమున నీవు నీ 
కుమారుని కౌగలించుకొనవలె సుమా! ఆదరము నాపై తగ్గించినచో నేను సహింపలేను, 
ఎంతకాలము నుండి వినాయకుని కౌగలించుకొనుచున్నావో! తనివి తీరలేదా. మరొక 
కుమారుడు (కవి) అట్టి ఆదరముతో కూడిన కౌగిలింతను కోరుచు నిరీక్షించుచున్నాడని 
నీ మనస్సునకైన తట్టలేదా! అని ఆలింగ్య అలమ్‌ మామ్‌ ఆదరేణ అవతు అని అన్వయించి 
అర్థము చెప్పవచ్చును. 3. అచబ్బల ముచ్చలత్సు నిజానన లోకనమ్‌ ఆలోక్యబాలకమ్‌ 


19 


38 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


స్వమౌలి సుభగానన అను పద బన్గములలో చకార, లకార, నకారముల పౌనరుక్ష్యము 
ఈ శ్లోకమును వృత్యనుప్రాసముతో నలంకరించుచున్నది. త-భ-జ-జ-గ-గ అను 
గణములు ప్రతిపాదమునం దుండుటచే నీ శ్లోకము వసంత తిలకా వృత్త నిబంధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని మౌలిపై నున్న సుభగ శబ్దమున గంగ 
సూచింపబడినది. ఈ శ్లోకమున శివుడు రూపింపబడు చున్నాడు. 
శ్లో కణ్గోత్సలం విమలకాయరుచిప్రవాహ 

మర్ధేన్దుకైరవమహం ప్రణమామి నిత్యమ్‌! 

హస్తామ్బుజం విమలభూతిపరాగరీతి 

మీశహ్రదం చటులలోచనమీనజాలమ్‌॥ 4 
ప్రతిపదార్థము :- కణ్ణోత్సలమ్‌ = కణ్ణమను నల్లకలువగల, విమలకాయ రుచి ప్రవాహమ్‌ 
= స్వచ్చమైన శరీరకాంతి యను ప్రవాహముగల, అర్జేన్దుకైరవమ్‌ = అర్ధచ[న్లుడు అను 
తెల్లకలువగల, హస్తామ్బుజమ్‌ = చేతులు అను కమలములు గల, విమలభూతి పరాగ 
రీతిమ్‌ = స్వచ్చమైన విభూతి అను పుప్పొడియొక్క రీతిగల, చటుల లోచన మీనజాలమ్‌ 
= చంచలములైన కన్నులను చేపల సమూహముగల, ఈశహ్రదమ్‌ = శివుడను 
మడుగును, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, అహమ్‌ = నేను, ప్రణమామి = నమస్మరించెదను. 
తాత్సర్యము :- శివుని కంఠము నల్ల కలువ. ఆయన దేహకాంతి ప్రవాహము. ఆయన 
శిరమునందలి అర్థచన్లుడు తెల్లకలువ. ఆయన చేతులు కమలములు (ఎజ్జినిమి. ఆయన 
శరీరము నందలి బూడిద పూత పుప్పొడి. ఆయన కన్నులు చేపలు. కావున శివుడొక 
హదమే అయి యున్నాడు. ఆయనకు ప్రతిదినము (మొక్కెదను. 
వివరణ :- 1. అవయవులైన ఈశ హ్రదములకు అవయవములైన కంఠోత్పలాదులకు 
రూపణముండుటచే నీ శ్లోకమున సావయవ రూపకాలంకార మేర్చడి యున్నది. 
అర్ధచంద్రుడు విభూతి అవయవములు కాకున్నను అలంకారములే అయినను అవయవ 
నిష్టములై అవయవములుగా భావింపబడుట అనుచితము కాదు. 2. శివుని శరీరమున 
నలుపు (కణ్ఞమును, తెలుపు (ముఖ బాహ్వాదిక శరీరా వయవములందు), ఎజుపు 
(హస్తములందు) చెప్పబడినందున ఆయన శరీరమును త్రిగుణాత్మక (సత్త్వరజస్తమోమయ) 
ప్రకృతియని వ్యంగ్యమగును. ఆయన కన్నులు మీనములు. అనగా చేపలు అవి 
అనిమిషములు టెప్పపాటు లేనివి. దేవతలు గూడ అనిమిషులు. అనగా టెప్పపాటు 
లేనివారు. ఆ కన్నులు సూర్యచన్షాగ్వ్యాత్మకములు. ఆ మువ్వురు దేవతలు ప్రత్యక్ష దేవతలు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 39 


అందుచే ఆ కన్నులు తేజోమయములు. వారును సత్త్వరజస్తమోమయులే. సూర్యుడు 
సత్త్వము, చన్లుడు తమస్సు, అగ్ని రజస్సు, కన్నుల వర్ణించు చటులలోచనమీన జాలమ్‌ 
అను విశేషణము శివుని దేహముయొక్క ప్రకృతిత్వమును ప్రత్యక్షాయమాణ మొనరించును. 
3. కాయమునకు భూతికిని విమల శబ్దమునే విశేషణముగా నుండుటచే నేర్పడిన 
పౌనరుక్యము కాయము స్వచ్చము, భూతి ధవళమని అర్థములు చెప్పి నివారించు 
కొనవచ్చును. 4. ప్రథమ చతుర్ధ పాదములలో లకారావత్తి శ్లోకమున వృత్యను 
ప్రాసాలంకారమును కలిగించు చున్నది. వృత్తము వసన్తతిలకా. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కాయముయొక్క కాంతి ప్రవాహముగా 
రూపింపబడినది. ఈ శ్లోకమున ఆ కాయము భస్మోద్దూలితమై ప్రవాహముచే ప్రకాశించుట 
చెప్పబడుచున్నది. 
శ్లో రజ్ఞత్తుబ్ఞతరజ్ఞసబ్గతలసద్గజ్ఞారుర ప్రస్ఫుర - 

దృస్మోద్ధూలితసర్వకాయమ మలమ్మత్తేభకృత్తావృతమ్‌! 

ఆరూఢం వృషమద్భుతాకృతిమహం వీక్షే నితమృస్ఫుర- 

న్నీలా భ్రచ్చురి తోరుశృజ్ఞమహి తం తం సన్తతమ్మానసే॥ ర్‌ 
ప్రతిపదార్థం :- రజ్ఞత్తుబ్ద తరబ్ద సబ్బత లసద్దజ్లా రుర ప్రస్ఫురద్భస్మో ద్ద్జూలిత సర్వకాయమ్‌ 
= ప్రకాశించు ఎత్తైన తరంగములతో కూడిన ప్రకాశించు గంగా ప్రవాహముచే ప్రకాశించు 
విభూతితో బూయబడిన సర్వదేహము కల, అమలమ్‌ = స్వచ్చమైన, మత్తేభకృత్యావృతమ్‌ 
= మదించిన గజముయొక్క చర్మముచే చుట్టబడిన, వృషమద్భుతాకృతిమ్‌ = 
అద్భుతాకారముగల ఎద్దును, ఆరూఢమ్‌ = ఎక్కిన (ఆ శివుని), నితమృస్సుర 
న్నీలాభ్రచ్చురితోరు శృబ్ద్బ మహితమ్‌ = క్రింది ప్రాంతముల ప్రకాశించు నల్లని మేఘములచే 
ప్రకాశించిన గొప్ప శిఖరముతో కూడిన అతనిని (శివుని, మానసే = మనసునందు, 
సన్తతమ్‌ = ఎల్లప్పుడు, అహమ్‌ = నేను, వీక్షే = చూచెదను. 
తాత్పర్యము :- శివుడు భస్మోద్దూలిత విగ్రహుడు. అతని విగ్రహము గంగా ప్రవాహముచే 
ప్రకాశించుచున్నది. అతని నితమృ భాగము గజ చర్మముచే చుట్టబడి (క్రింది భాగమున 
నీలమేఘముచే ప్రకాశించు పర్వతమో యన్నట్లున్న ఆ శివుని ఎల్లప్పుడు నా మనసున 
దర్శించుచున్నాను. 
వివరణ :- ఈ శ్లోకమున శివుడు పర్వతముగా సమావింపబడుటచే నుత్రేక్షాలంకార 
మేర్చడి యున్నది. ప్రథమ పాదమున గకారావృత్తి చేత వృత్యనుప్రాసాలంకార మేర్చడి 


20 


40 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


యున్నది. 2. శివుని వాహనమైన వృషభము అద్భుతాకృతి యని విశేషణోత్తర పద 
కర్మధారయ సమాసమున చెప్పుట విశేషము. ఇట్టి ప్రయోగము అరుదుగా 
చేయబడుచుండును. శార్దూల విక్రీడిత వృత్తము. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు గంగా ప్రవాహ స్ఫురితుడుగా చెప్పబడినది. ఈ 
శ్లోకమున శివుడు గంగా ప్రవాహముగా అమ్మవారు సరస్వతీ ప్రవాహముగా 
స్ఫురింపజేయబడినారు. 

శ్లో॥ సితమహోజ్వలమేకముపాస్మహే - విమలపాణ్డురుచిం దధదాననే। 

ఉభయయోగమతీవ సరస్వతీ- త్రిపథగారురయోళ్ళివయోరివ॥। 6 

ప్రతిపదార్థం :- ఆననే = ముఖమందు, విమల పాణ్ణ రుచిమ్‌ = స్వచ్చమైన తెల్లని 
కాంతిని, దధత్‌ = ధరించుచున్న, సరస్వతీ త్రిపథగా రురయోః ఇవ = సరస్వతీ 
గంగా ప్రవాహములకు వలె, శివయోః = గౌరీ శంకరులయొక్క సితమహోజ్ఞ్వలమ్‌ = 
తెలుపుతో మిక్కిలి ప్రకాశవంతమైన, ఏకమ్‌ = ఒక్కటైన, అతీవ = మిక్కిలి, ఉభయయోగమ్‌ 
= ఇరువురి యోగమును, ఉపాస్మహే = ఉపాసించెదము. 
తాత్సర్యము :- ముఖమున స్వచ్చమైన తెల్లని కాంతిని ధరించు, ఏకమైన సరస్వతీ 
గంగా ప్రవాహమువలె గౌరీశంకరుల మిక్కిలి తెల్లనైన కలయికను ఉపాసించెదము. 
వివరణ :- 1. సరస్వతీ నది తెల్లనిది. గంగయు తెల్లనిది. రెండు తెల్లని ప్రవాహములు 
కలసికొనునప్పుడు వాని ముందు భాగము మిక్కిలి తెల్లనై ఉండును. ఇది సిత 
మహోజ్ఞ్వలమ్‌ విమలపాణ్ణురుచిమ్‌ ఆననే దధత్‌ పదములతో చెప్పబడినది. 2. రెండవ 
పాదమున శివుని శరీరమంతయు భస్మోద్ధూలితమైన పార్వతీ పరమేశ్వరులు ముఖమందలి 
పాణ్డురుచి ప్రత్యేకముగా చెప్పబడినది. తెల్లని విభూతి తెల్లని ఆ పార్వతీపరమేశ్వరుల 
ముఖములలో మరింత తెల్లదనము కొట్టవచ్చినట్లు కనబడునట్లు చేయుచున్న దనుట 
వ్యంగ్యము. 3. ఉత్తరార్థమున సరస్వతీ ప్రవాహముతో పార్వతి, గంగా ప్రవాహముతో 
శివుడు ఉపమింపబడుటచే నుపమాలంకారమేర్పడి యున్నది. శబ్ద్బరూపిణియైన గౌరి 
సరస్వతీ ప్రవాహముతో ఉపమింపబడుటచే నుపమాలంకార మేర్పడి యున్నది. 
శబ్దరూపిణియెన గౌరి సరస్వతీ ప్రవాహముతో ఉపమింపబడుట మిక్కిలి యుచితముగా 
నున్నది. గంగాధరుని తెల్లని శరీరము ఆ గంగతో తడిసి యుండును. స్వయముగా 
శివుని శరీరమే గంగానది కన్న తెల్లనిది. గంగయొక్క తెల్లదనము శివుని దేహముచేత, 
శివుని దేహము గంగా ప్రవాహముచేత పరస్పర ధావల్యము పెంచుకొన్నవి. గౌరీదేవి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 41 


ఆలింగనముచే ఆ రెండు తెలుపులకు మరొక తెలుపు జత చేయబడినది. పార్వతీ 
పరమేశ్వరులు దేహ ధావల్యము వాచ్యము కాగా, శివుని దేహమున కుపమానమైన 
గంగా ప్రవాహధావల్యము అర్ధాక్షిప్తమైనది. 4. న-భ-భ-ర గణములు ప్రతిపాదమున 
గల ఈ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్తము. ప్రవాహములలో ద్రుతత్వము (శీఘ్రత్వము), 
విలమ్బితత్వ (మన్దత్వ)ము ఉందును. అట్టి ప్రవాహముల వంటి వారు పార్వతీ 
పరమేశ్వరులని చెప్పు నీ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్తమున నిబంధింపబడుటలో 
వృతౌచిత్యము ప్రస్ఫుటమగుచున్నది. మరియు స్రీ కావున పార్వతీ గమనము మన 
(విలమ్బిత) గమనమని పురుషుడైన శివుని గమనము శీఘ్ర (ద్రుత) మని వృతౌచిత్యముచే 
లభించు మరొక విశేషము సహృదయాహ్లోదముగా నున్నది. 
అవతారిక :- పై శ్లోకమున గౌరీశంకరుల ధవలతల యోగము ప్రస్తావింపబడినది. 
ఈ శ్లోకమున ధవలతతో పాటు రక్తపాణ్డు వర్ణములు చెప్పబడుచున్నవి. 
శ్లో లాలాటలోచనపురస్సురణాతిరక్తం 

యామ్యే దిశి ప్రధవలావృతభూనభోన్తమ్‌। 

చిత్రం ధనేశకకుబన్తవిజ్బమ్భిపాణ్డు 

పశ్చాత్తురామి ఘనవేణివినీలమోజః॥ ft! 
ప్రతిపదార్థము :- లాలాట లోచన పురస్సురణాతి రక్తమ్‌ = ఫాలాక్షియొక్క ముందు 
(తూర్పు) భాగమున (ప్రకాశించుట చేత మిక్కిలి ఎజ్జినైన, యామ్యే = యమునికి 
సంబంధించిన, దిశి = దిక్కునందు (దక్షిణమున), ప్రధవలావృత భూనభోన్తమ్‌ = 
మిక్కిలి తెలుపుతో కప్పబడిన భూమ్యాకాశములయొక్క ప్రాన్నములు గల, ధనేశ కకుబన్త 
విజృమృ పాణ్డు = కుబేర దిక్కు (ఉత్తరము) యొక్క అన్నము వణకు విజృంభించు 
తెలుపుగల, పశ్చాత్‌ = వెనుక (పడమట), ఘనవేణి వినీలమ్‌ = గొప్పలేక మేఘమువంటి 
జడచే మిక్కిలి నల్లనైన, ఓజః = తేజమును, స్మరామి = స్మరించెదను. 
తాత్పర్యము :- గౌరీశంకరులు ప్రాజ్ముఖులై యున్నారు. ఇరువురు తెల్లవారైనందున 
దక్షిశోత్తర దిక్కులు రెండును తెల్లబారి యున్నవి. శివునినొనటి కన్ను ఎజ్జని దగుటచే 
తూర్పు దిక్కు అనగా శివుని ముందు భాగము ఎజ్జిబారి యున్నది. గౌరి వెనుక భాగము 
అనగా పడమటి దిక్కు నల్లబారియున్నది. వర్ణవైవిధ్యముగల ఆ గౌరీ శంకరుల తేజమును 
స్మరించెదను. 


21 


42 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వివరణ :- 1. ప్రకృతిలోని రంగులు అనేకములు. వానిలో ఏడు వర్ణములు 
ఇంధ్రధనువులో కనిపించును. అవియే ప్రధానములు. అవి యన్నియు కలిసినచో తెలుపు 
ఏర్పడును. ఏ రంగు లేకపోవుట నలుపు అని చెప్పబడవలెను. ఈ తెలుపు నలుపులు 
పగలు రాత్రియందు విజృంభించి యుండును. ఆ రాత్రింబవళ్ళు మధ్య సంధికాలమున 
ఎజుపు విజృంభించును. కావున వర్ణములలో నీ మూడే అత్యధిక ప్రాధాన్యము కలవై 
సర్వకాలములలో ప్రకృతిపై అధికారమును కలిగియున్నవి. అందుచేతనే ఉపనిషత్తులు 
ప్రకృతిని లోహిత శుక్ల కృష్ణామ్‌ అని వర్ణించినవి. ఇవి ఆ ప్రకృతిలోని గుణములైన 
రజస్సత్త్వతమస్సులకు సూచకములై ప్రకృతియొక్క తైగుణ్యమును స్పష్టీకరించుచున్నవి. 
ఈ శ్లోకమున నాలుగు దిక్కులలో దక్షిణోత్తర దిక్కులు రెండింటిని తెలుపే వర్ణింపబడుటకు, 
నాలుగు దిక్కులలో మూడు రంగులే వర్ణింపబడుటకు, ప్రకృతిలోని ఈ మూడు రంగులు 
అత్యధిక ప్రాధాన్యమే కారణము. 2. ఈ శ్లోకమున రేఫవర్గావృత్తిచే వృత్యనుప్రాసాలంకార 
మేర్చడి యున్నది. 3. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణము లున్నందున 
ఈ శ్లోకముయొక్క వృత్తనామము వసంత తిలకా. 
అవతారిక :- పై శ్లోకమున గౌరీశంకరుల ధవళవర్ణము ప్రస్తావింపబడినది. ఈ శ్లోకమున 
వారి నివాసము తెల్లని కైలాసపర్వతముయొక్క గుహయందే అని చెప్పబడుచున్నది. 
శ్లో భవ్యచగ్చకృశానుభాస్మరలో చనం భవమోచనం 

వారిజోద్భవవాసవాదికరక్షణం గజశిక్షణమ్‌। 

మస్టిరాయితరాజతాచలకన్గరం ఘనసున్దరం 

భావయామి దయాభినన్టితకిజ్మరం హృది శజ్మరమ్‌॥ 8 
ప్రతిపదార్థము :- _భవ్యచన్చ కృశాను భాస్మర లోచనమ్‌ = గొప్పనైన చ[న్లుడు, అగ్ని 
సూర్యుడు కన్నులుగాగల, భవమోచనమ్‌ = సంసారము నుండి విడిపించునట్టి, 
వారిజోద్భవ వాసవాదిక రక్షణమ్‌ = (బ్రహ్మ ఇన్హుడు మొదలగు వారిని రక్షించునట్టి, 
గజశిక్షణమ్‌ = గజ (రాక్షసుని శిక్షించునట్టి, మన్టిరాయిత రాజతాచల కన్దరమ్‌ . 
ఇల్లుగా చేసికొనబడిన కైలాస గుహగల, ఘనసున్దరమ్‌ = గొప్ప సౌందర్యముగల, 
దయాభినన్టిత కిజ్మరమ్‌ = దయచేత ఆనందింపజేయబడిన సేవకులు గల, శజ్మరమ్‌ 
= శివుని, హృది = హృదయమున, భావయామి = భావించెదను. 
తాత్పర్యము :- చగ్దసూర్యాగ్నులు కన్నులుగా గల, సంసార బన్గ్థమునుండి జీవుల 
విడిపించునట్టి, బ్రహ్మేంద్రాదుల రక్షించునట్టి , గజాసురుని శిక్షించునట్టి , కైలాస గుహను 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 43 


మన్టిరముగా చేసికొన్నట్టి , గొప్ప సౌన్దర్యము గలిగినట్టి, దయచే సంతోషింపజేయబడిన 
సేవకులు గల శబజ్మరుని హృదయమున భావించెదను. 

వివరణ :- 1. శివుని ఎడమకన్ను చన్వుడు, కుది కన్ను సూర్యుడు, నొసటి కన్ను అగ్ని 
నొసటి కంటిని శివుడెప్పుడు మూసి యుంచునని ప్రలయకాలముననో, లోకమున 
అకాల ప్రలయము సృష్టించు రాక్షసులు (త్రిపురాదులు) గో భూదేవ దేవతాదుల పీడించు 
నప్పుడో, శివుడు దానిని తెజిచును. శివుని ముఖము కూడ అగ్నియే, దేవతలందజు 
అగ్నిముఖులే, అగ్నిలో ముఖము నందువలె ఆహారమును ఆజ్యాహుత్యాది రూపమైన 
దానిని యజమానులు వ్రేల్పినప్పుడు అగ్ని ఆ ఆహుతులను సర్వదేవతల కందించును. 
ఇక శివుడు దేవుడని సామాన్యముగా అనుటయేమి? మహాదేవుడే అనబడునుగదా. 
ఆయన కూడ అగ్నిముఖుడే. అగ్నిర్ముఖమిత్యాది వాక్యములు విరాట్పురుషు డగ్ని ముఖుడని 
చెప్పుచున్నవి. శివ పారమ్య వాదమున శివుడే విరాట్సురుషుడు. కావున శివుడగ్ని 
ముఖుడే. ఆజ్యాహుత్యాదులను స్వీకరించి అగ్ని తత్తద్దేవతోచితమైన ఆహారముగా మార్చి 
సర్వదేవతల కొసగును. మనము ముఖమున స్వీకరించిన ఆహారమును జఠరాగ్ని పచన 
మొనర్చి తత్తద్దేవతలకు అనగా చక్షురాది సర్వేంద్రియములకు, సర్వావయములకు తగిన 
శక్తిని ప్రసాదించును. ఆ జఠరాగ్ని రూపుడు శివుడే. అగ్నిరూపత రుద్రాధ్యయమున 
స్పష్టముగానే చెప్పబడినది. శివునినొసటి కంటిలోని అగ్నిదీర్హవర్తుల దీపాకారమని యోగ 
(గ్రంథములలో సూచింపబడినది. జీవులు యోగాభ్యాసము లొనరించి తద్దీపాగ్నిని 
దర్శించుట శివుని దర్శించుటయేయని వారి యుద్దేశము. 2. శ్లోకారమృ మందలి భవ్య 
విశేషణమంత భవ్యముగా శ్లోకమునకు సౌన్దర్యము కలిగించునని చెప్పలేక పోయినను 
భవమోచన శబ్దాది భకారముతో వర్ణమైత్రి నొంది శ్లోకమున వర్ణ రామణీయకమును 
కలిగించుచున్నదని చెప్పవచ్చును. అట్లే మొదటి పాదమున భకారము వలె రెండవ 
పాదమున వారిజోద్భవ వాస వాదికేత్యాది సమాసమున వకారము వర్ణమైత్రితోపాటు 
వృత్యనుప్రాసాలంకారమును కల్గించుచున్నది. నాలుగు పాదముల యందును పదాన్తాను 
ప్రాసము లున్నవి. ర-స-జ-జ-భ-ర గణములు గల మత్తకోకిలా వృత్తమిది. 


అవతారిక:- పై శ్లోకమున వారిజోద్భవ వాసవాదిదేవ ప్రభువుల శివకృత రక్షణము 
ప్రస్తావింపబడినది. ఈ శ్లోకమున శివ ప్రపూజనము చెప్పబడుచున్నది. 
శ్లో అనేకరూపాభిరచబ్బలాఖిః - సమాధినిష్టా సరసాన్తరాఖిః 


ప్రతిక్షణం సత్రమదావలీఖిః - ప్రపూజ్యమానం ప్రభుమాశ్రయే౭_హమ్‌॥9 


22 


44 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ప్రతిపదార్థము :- అనేక రూపాభిః = అనేక రూపములుగల, అచజ్బులాఖిః = నిశ్చలముగా 
నున్నట్టి, సమాధినిష్టా = ఏకాగ్రతగల, సరసాన్తరాభిః = సరసమైన అన్తరజ్ఞముగల, 
సత్రమదావలీభిః = ఉత్తమ (దేవతా) స్రీ సముహములచేత, ప్రతిక్షణమ్‌ = ప్రతిక్షణము, 
ప్రపూజ్యమానమ్‌ = బాగుగా పూజింపబడుచున్న, ప్రభుమ్‌ = ఈశ్వరుని, అహమ్‌ = 
నేను, ఆశ్రయే = ఆశయించెదను. 

తాత్సర్యము :- అనేక విధములైన రూపములు గల, నిశ్చలముగా (కూర్చొని) ఉన్నట్టి, 
ఏకాగ్రతతో కూడిన సరసమైన అన్తరజ్ఞముగల ఉత్తమ (దేవతా) ప్రీలచేత ప్రతిక్షణము 
బాగుగా పూజింపబడుచున్న ఈశ్వరుని ఆ(శ్రయించెదను. 

వివరణ :- 1. సాధారణముగా దేవతల రూపము ధవలమై ఉండును. కాని ఇన్లుడు 
నల్లనివాడని కొందబు చెప్పెదరు. నల్లని మణుల నింద్ర నీలములని (ఇంద్రుని వర్ణము 
నీలము) వ్యవహరించెదరు. దేవతలలో అగ్ని లోహిత (ఎజుపు) వర్ణము గలవారు 
“యదగ్నే లోహితం రూపమ్‌” అనుగ్రుతి అగ్ని వర్ణము లోహితమనుటకు ప్రమాణము. 
యముడును నల్లని వర్ణము కలవాడే. వారి భార్యల వర్ణములు మెజుపుతీగ వన్నెలు 
కావచ్చును. రూపము అను పదమునకు రంగు అను అర్థముతో పాటు ఆకృతి అను 
అర్థము కూడ వ్యవహారమున నున్నది. కావున వారి రంగు మాట ఎట్లున్నను వారి 
ఆకృతులు వారి భర్తల ఆకృతులకు అనురూపములు గానే ఉండి యుండును. కావుననే 
కవి దేవతా స్త్రీల ననేక రూపులని చెప్పుచున్నాడు. 2. మెజుపు తీగకు చఇ్బుల అని 
పేరున్నది. మెజుపు తీగ లొక క్షణము మాత్రమే కనబడి మాయమగు చుండుటచే 
వానికి చఇలానామము సార్థకము. అచజ్బులాభిః అను పదము నిశ్చలముగా నున్న 
మెజుపు తీగలవంటి వారా దేవతా క్రీలని వ్యంజించుచున్నది. 3. సమాధి నిస్టలైన ఆ 
దేవతా స్రీలు సరసాన్తరజ్ఞలట. సాధారణముగా ప్రణయముగల హృదయము సరసాన్తరజ్ఞ 
మనబడుట లోకసిద్ధము. ఇచట దేవతాస్త్రీలు అవివాహితులై శివుని కామించుచు 
ప్రణయముగల అన్తరజ్ఞము కలిగియున్నారని చెప్పుట కవకాశము కలదు. లేక రసమనగా 
శృబ్దరాతిరిక్తమైన ఆత్మయని “రసో వై సకల అను ఉపనిషద్వాక్యము ననుసరించి 
చెప్పవచ్చును. అప్పుడు వారి అన్తరజ్ఞముల రసమని చెప్పబడు మహానన్ద రూపమైన 
ఆత్మయందు లగ్నములై యున్న వనియు చెప్పుట కవకాశము కలదు. అవివాహితులు 
గాని, వివాహితలు గాని అందటికును శివుడు ప్రభువే, ఆరాధ్యుడే అనుటలో వివాదము 
లేదు. సమాధినిష్టచే సరసమైన అన్తరజ్ఞము కలవారను అర్థమున సమాధినిష్టా సరసాన్త 
రాభిః అను విశేషణము చెప్పును. కామినుల సమాధిలో ప్రియుడు. భక్తులు లేక 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 45 


యోగులసమాధిలో ఆత్మరూప శివుడే ఉండుననుట నిర్వివాదము. ఇచట ఉపయోగింప 
బడిన శివశబ్దము పరమాత్మ వాచకమే కాని శివవిష్ట్వాది రూపభేదమును ప్రతిపాదించు 
వివక్షలేనిది అని గమనించుట అవసరము. 4. సత్ర్రమదావలీభిః అను సమాసమునందలి 
సత్‌ శబ్దము ఆ ప్రమదల దేవతాత్వమును గూడ చెప్పును. ఆ ప్రమదలు ముదితలని 
సరస శబ్దము వ్యంజించును. ఎప్పుడును సురాపానముచే మిక్కిలి మదముగల స్రీలు 
అను అర్థము నిచ్చు ప్రమదా శబ్దము సత్‌ శబ్దమున విశేషింపబడుటచే ఇట ప్రమదా 
శబ్దము సాధారణ (స్రీ వాచకమని గమనింపవలసి యున్నది. 5. ప్రతిక్షణమ్‌ 
ప్రపూజ్యమానమ్‌ అను పదములు ఆ దేవతా ప్రీల శివపూజయొక్క నైరంతర్యమును, 
జెత్మృష్టమును ప్రతిపాదించుచున్నవి. 6. ప్రథమ పాదమున అకారాది పదములు, 
ద్వితీయ పాదమున సకారావృత్తిగల సమాసము, మొత్తము పూర్వార్థమున రేఫ, 
సకారావృత్తిచే, ఉత్తరార్థము ప్రశబ్దావృత్తి, మొత్తము శ్లోకమున నక్షరరమ్యతను 
కలిగించుచున్నది. జ-త-జ-గ-గ అను గణములు ప్రతిపాదమున నున్న ఈ శ్లోకము 
ఉపేన్దవజ్రా వృత్తమున నిబస్ధింపబడినది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని పూజ్యమానతా గుణము చెప్పబడినది. ఈ శ్లోకమున 
స్వచ్చతా కరుణాదిగుణములు చెప్పబడుచున్నవి. 
శ్లో లలితం శరదభ్రశుభ్రదేహం - కరుణాపాబ్గతరబ్గరబ్లదీక్షమ్‌। 

పరిశీలితవేదసౌధమోదం - కలయే(౭_ )కిజ్చొదవార్యధైర్యమోజః। 10 
ప్రతిపదార్థము :- లలితమ్‌ = సున్దరమైనట్టి, శరదభ్రశుభ్రదేహమ్‌ = శరత్మాలపు 
మేఘమువలె తెల్లని శరీరముగల, కరుణాపాజ్జ్బ తరజ్ఞ రంగ దీక్షమ్‌ = కరుణా కటాక్ష 
తరజ్ఞ రజ్ఞమున దీక్షగల, పరిశీలిత వేదసౌధ మోదమ్‌ = పరిశీలింపబడిన వేదమను 
భవనముయొక్క సంతోషముగల, (అ) కించిత్‌ = గొప్పనైన (లేక) కిజ్బిత్‌ = ఒకానొక, 
అవార్య ధైర్యమ్‌ = వారింపరాని ధీరతగల, ఓజః= తేజమును, కలయే = ధ్యానించెదను. 
తాత్పర్యము :- సుందరమైన శరత్మాల మేఘమువలె తెల్లనైన, దయతో కూడిన క్రీగంటి 
చూపు తజగ అను రజ్ఞమున దీక్షగల, పరిశీలింపబడిన వేదమను భవనముయొక్క 
సంతోషముగల, వారింపరాని ధైర్యముగల ఒకానొక తేజమును ధ్యానించెదను. 
వివరణ :- ప్రథమ పాదము భ్రావృత్తి, ద్వితీయ పాదము జ్ఞావృత్తి, తృతీయ పాదమున 
దావృత్తి, చతుర్ధ పాదమున ర్యావృత్తి ఉండుటచే శ్లోకము వృత్త్యనుప్రాస సున్దరమైనది. 
దేహము శరత్మాలమేఘమువలె శుభ్రమైన దనుటచే మొదటి పాదమున ఉపమాలంకార 


28 


46 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


మున్నది. మూడవ పాదమున వేదసాధముతో రూపింపబడుటచే రూపకాలంకారమేర్పడి 
యున్నది. నాల్గవ పాదమున తేజము కిజ్బిత్‌ అనగా ఒకానొక అని విశేషింపబడినందు 
వలన ఆ తేజముయొక్క అనిర్వాచ్యత వ్యంగ్యమగును. ఇది అర్థసమవృత్తములలో చేరిన 
వృత్తము. 
అవతారిక :- పై శ్లోకమున శివతేజమొకటి వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
శివపాదద్వయము వర్ణింపబడుచున్నది. 
శ్లో సరసిజభవముఖ్యైస్సాదరం పూజితాభ్యాం 

మణియుతఫణిరూపైర్నూపురైరాజితాభ్యామ్‌। 

సతతనతజనాలీసర్వసమ్పతృదాభ్యాం 

బహుమతిహృదయమ్మే భావుకం శ్రీపదాభ్యామ్‌॥ 11 
ప్రతిపదార్థము :- సరసిజ భవ ముఖ్యైః = బ్రహ్మాదుల చేత, సాదరమ్‌ = సాదరముగా, 
పూజితాభ్యామ్‌ = పూజింపబడిన, మణియుత ఫణిరూపైః = మణులతో కూడిన 
సర్పరూపములైన, నూపురైః = అందెల చేత, రాజితాభ్యామ్‌ = ప్రకాశింపబడిన, సతతనత 
జనాలీ సర్వ సమ్పడతదాభ్యామ్‌ = ఎల్లప్పుడు నమస్మరించు జనసమూహములకు 
సర్వసంపద నొసగు, శ్రీ పదాభ్యామ్‌ = పూజ్యపాదముల కొటకు, మేక నాయొక్క 
బహుమతిహృదయమ్‌ = బహుమానము గల మనస్సు, భావుకమ్‌ = భావించునదై 
(అస్తి = ఉన్నది.) 
తాత్పర్యము :- బ్రహ్మాదులచే పూజింపబడిన, మణియుక్త సర్పములే నూపురములుగా 
ప్రకాశించు, ఎల్లప్పుడు నమస్మరించువారి సమూహములకు సర్వసంపదల నొసగు 
శివుని శ్రీపదముల యందు గౌరవముగల నా హృదయము ఆసక్తమైయున్నది. 
వివరణ :- ప్రథమ చరణ ప్రథమార్ధము జసావృత్తి చేత, ద్వితీయ చరణ ప్రథమార్ధమున 
సరణావృత్తి చేత, తృతీయచరణ ప్రథమార్ధమున సతావృత్తిచేత, చతుర్ధ చరణ 
ప్రథమార్థమున హావృత్తిచేత వృత్త్యనుప్రాసము, ప్రథమ ద్వితీయార్ధము లందు 
పాదాన్లానుప్రాసము చేతను శ్లోక మలంకరింపబడి యున్నది. దాక్షిణాత్యరీతి 1-9 
వర్ణములకు మైత్రి 1,3,4 పాదములలో పాటింపబడినది. న-న-మ-య-య అను 
గణములు ప్రతిపాదమున నుండుటచే నీ శ్లోకము మాలినీ వృత్త నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 47 


అవతారిక :- పై శ్లోకమున శివపాదములందు కవిగత (రతి) భావము ప్రకటింపబడినది. 
ఈ శ్లోకమున వానియందు కవియొక్క నతి చెప్పబడుచున్నది. 
శ్లో విపులతరవిభాభ్యాం విశ్రుతప్రాభావాభ్యాం 

ప్రమథగణనుతాభ్యాం ప్రస్ఫురద్యావకాభ్యామ్‌। 

త్రిభువనవిదితాభ్యాం దివ్యపుష్పార్చితాభ్యాం 

శివవరచరణాభ్యాం సిద్ధిదాభ్యాం నమో౭ స్తు॥ 12 
ప్రతిపదార్థము :- విపులతర విభాభ్యామ్‌ = మిక్కిలి విశాలమైన కాంతిగల, విశ్రుత 
ప్రాభవాభ్యామ్‌ = ప్రసిద్ధమైన వైభవముకల, ప్రమథగణనుతాభ్యామ్‌ = ప్రమథగణములచే 
స్తుతింపబడిన, ప్రస్ఫురద్యావకాభ్యామ్‌ = ప్రకాశించు లత్తుక గల, త్రిభువన విదితాభ్యామ్‌ 
= మూడు లోకములలో తెలియబడిన, దివ్య పుష్పార్చితాభ్యామ్‌ = దివ్య పుష్పములచే 
అర్చింపబడిన, సిద్ధిదాభ్యామ్‌ = సిద్ధినొసగు, శివవర చరణాభ్యామ్‌ = శివ ప్రభువుయొక్క 
చరణముల కొకు, నమః= నమస్సు, అస్తు = అగుగాక. 
తాత్పర్యము వా మిక్కిలి విశాలమైన కాంతిగల, ప్రసిద్ధమైన వైభవముగల, ప్రమథ 
గణములచే స్తుతింపబడిన, (ప్రకాశించు లత్తుకగల, త్రిభువనములలో తెలియబడిన 
దివ్య పుష్పములచే అర్చింపబడిన, సిద్ధిని ప్రసాదించు శివ ప్రభు చరణములకు నమస్సు. 
వివరణ :- 1. మాలినీ వృత్తమున నిబన్టింపబడిన ఈ శ్లోకమున నాలుగు పాదములలో 
దాక్షిణాత్యమై 1-9 వర్ణములకు మైత్రి పాటింపబడి శ్లోకమున కక్షరరమ్యతను 
కలిగించుచున్నది. 2. శ్లోకమున చివతి సిద్ధిదాభ్యామ్‌ అను పదము అణిమ, మహిమ, 
లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అను అష్టసిద్ధులను, 
ఆత్మజ్ఞానము అను మహాసిద్ధిని మరియు కైవల్య రూప మోక్షము అను అంతిమసిద్ధిని 
ప్రసాదించు నట్టివి అను అర్థ విశేషముచే శివుని చరణములను విశేషింపజేయును. 
అవతారిక :- పై శ్లోకమున శివ పాదద్వంద్వమున నమస్సు చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివుని ధ్యానము చెప్పబడుచున్నది. 

శ్లో తుజ్లాన్తరజ్ఞఘనగాబ్ల్గతరజ్ఞసాబ్ల- 

శృజ్ఞారసజ్ఞతమహోల్లసదుత్తమాజ్లమ్‌। 

అజ్లీక్ళృ తాబ్బభవభబ్గమ సబ్లలిజ్ల- 

సజ్లీతమీశమనిశం కలయామి చిత్తే 18 


24 


48 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ప్రతిపదార్థము :- తుజ్ఞాన్తరజ్ఞ ఘన గాజ్జ తరజ్ఞ సాజ్ఞ శృజ్ఞారసబ్ఞత మహోల్లస దుత్తమాజ్ఞమ్‌ 
= ఉన్నతమైన అంతరబ్బముగల, గొప్ప గంగా తరంగములతోడి సాంగ శృంగార రసముతో 
కూడిన మిక్కిలి ప్రకాశించు శిరముగల, అజ్లీకృతాబ్ద భవభబ్దమ్‌ = అంగీకరింపబడిన 
మన్మథుని వినాశముగల, అసబజ్ఞలిజ్ఞ సజ్జీతమ్‌ = సబ్ద్బ రాహిత్యము చిహ్నముగా గల 
వారి (సన్యాసుల) చేత మిక్కిలి స్తుతింపబడిన, ఈశమ్‌ = శివుని, అనిశమ్‌ = ఎల్లప్పుడు, 
చిత్తే = మనమున, కలయామి = ధ్యానించెదను. 

తాత్పర్యము :- శివుని తలపై గంగ ఉన్నది. ఆమె అన్తరజ్ఞము మిక్కిలి ఉన్నతమైనది. 
ఆమె తరంగములతో సాంగశ్ళజ్లార రసముతో ఆ తల సబ్బతమై యున్నది. ఆ శివుడు 
మన్మథుని వినాశము నంగీకరించిన వాడు. సజ్ఞరాహిత్యము చిహ్నముగా గల సన్యాసుల 
చేత అతడు స్తుతింపబడి యున్నాడు. అట్టి శివుని హృదయమున నిలుపుకొందును. 
వివరణ :- శివుడు మన్మథుని నశింపజేసినవాడు. ఆ అంశమీ శ్లోకమున అంగభవుని 
వినాశము నంగీకరించుటగా చెప్పబడినది. అంగభవ శబ్దమునకు మన్మథుడను అర్ధముతో 
పాటు కుమారుడను అర్థమున్నది. సమస్తలోకము లందలి ప్రాణులందటికును శివుడు 
తండ్రియే కావున మన్మథుడును అతని కుమారుడే. అంగభవ శబ్దమునందలి అంగశబ్దము 
స్టూలసూక్ష్మకారణ శరీరములను మూడింటిని బోధించును. అజ్ఞానము కారణ శరీరము 
అనబడును. అజ్ఞానము నుండియే కామము జనించును. కావున అజ్ఞానాంగము నుండి 
అనగా కారణ శరీరమైన అజ్ఞానము నుండి పుట్టు కాముడు అంగభవుడు. సూక్ష్మశరీరము 
ప్రాణేంద్రియ సజ్ఞాతము. ఇంద్రియములలో మనస్సు ముఖ్యము. దానికి అన్తరజ్ఞము 
అను పేరు ప్రసిద్ధము. అట్టి అన్తరజ్ఞమున కామము పుట్టును. కావున కాముడు అం 
(సూక్ష్మాన్తరం)గ భవుడు. శివుడు స్తూల శరీరము (బ్రహ్మాండము. అది సమష్టి శరీరము 
జీవుల శరీరములన్నియు వ్యష్టులే. మన్మథుడు కూడ జీవుడు. శివుడు జీవ సమష్టియగు 
ఈశ్వరుడు. కావున జీవుడైన మన్మథుని శరీరము కూడ వ్యష్టియే. సమపష్టివ్యష్టులకు 
అభేద సంబంధముతో పాటు కార్యకారణ సంబంధము (పితాపుత్ర సంబంధము) 
అంగీకరింపబడును. అద్వైత సిద్దాంతమున జన్యజనకములకు కార్యకారణములకు 
అభేదసంబంధము అంగీకరింపబడును. మన్మథుడు శివుని స్టూలశరీరమైన బ్రహ్మాండ 
రూపమైన అంగమున పుట్టినవాడు. కావున అతడు అంగభవుడు. లయము ఈశ్వర 
కృత్యము. సృష్టియు ఈశ్వరకృత్యము కావున ఈశ్వరుడైన శివునకు సమస్త జీవులు 
అంగభవులే. వారి భంగము కూడ ఆయనకు అంగీకార్యమే, అనుటయు ఈ విశేషణముచే 
వ్యంగ్యము. ఈ దృష్టిలో మన్మథుని చంపుట (లయమొనర్చుట) ఈశ్వరుడైన శివుని 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 49 


సాధారణ కృత్యమే. కావున విశేషముగా చెప్పదగినది కాదు కాని విశేషముగా చెప్పబడినది. 
కావున ఇది ఆ శివుని అవతారలీల యగుచున్నది. మన్మథుడు శివునిపై (పుష్ప) 
బాణప్రయోగము చేసి అపరాధియైనాడు. అతనిచే శిక్షింపబడినాడు. పార్వతిచే 
సృష్టింపబడినందున తనకును కుమారుడేయైన వినాయకుని ఉత్తమాంగమునే (తలనే) 
ఖండించి అతని భంగము నంగీకరించిన వాడు అను నర్ధమును కూడ ఈ విశేణము 
వ్యంజించును. అంగీకృతాంగ భవభంగ శబ్దమును అంగీకృతాంగ - భవభంగ అని 
విభజించి ఉపాసకుల భవభంగ మొనర్చుటకు శివుడు అంగీకృతాంగుడైనాడు. అనగా 
శరీరము స్వీకరించినాడు అనియు అర్భాంతరము చెప్పవచ్చును. 2. అంగభవ భంగము 
నంగీకరించిన శివుడు కామినియైన గంగను తలపైకి ఎక్కించుకొనుటయేమి? పార్వతికి 
శరీరార్ధము నొసగుట యేమి? ముందుగా గంగను తలపైకి ఎక్కించుకొన్న పిమ్మటనే 
శివుడు పార్వతి నర్జ్ధాంగముగా చేసికొన్నాడు. శ్రీమద్రామయణమున ఈ కథ స్పష్టముగా 
నున్నది. గంగకు తన జన్మస్థానమైన విష్ణుపదము మజపునకు రాక ఆమె అంతరంగమున 
నెప్పుడు నుండును. అందుచే గంగ ఇట తుంగాంతరంగ అని చెప్పబడినది. ఆమె 
తరంగములు కూడ తుంగాంతరంగములే. అం నిర్గుణమైన పరమాత్మను 
సముద్రతుల్యమును తరంగింప జేయునది అనగా తరంగముగా (అంశముగా జీవునిగా) 
జేయునది కావున మనస్సునకు అంతరంగమను పేరు సార్థకముగానే ఉన్నది. అకారము 
విష్ణువునకు, శివునకు వాచకమే. కావున తుంగులని చెప్పదగిన వారిరువురి యందు 
పుట్టిన మెట్టిన కారణముచే ఆమె అంతరంగమున ఆ (శివుడు లేక విష్ణువు) ను ధరించి 
ఉండును. కావున గంగ తుంగాంతరంగయే. ఆమె తరంగ సంగముచే శివుని 
ఉత్తమాంగమే శృంగార సంగతమై యున్నది. శివుడు తలనిండ శృంగారరసమే తరంగిత 
మగుచున్నది. శివుని శరీరమున ఆయన తల తుంగ స్థానమున ఉన్నది. కావున శివుని 
అంతరంగముననే కాక ఉత్తమాంగమున కూడ ఆమె (పేమ తరంగములే పొంగుచున్నవి. 
శివుడు తనను ఉత్తమాంగమున ధరించి హిమవత్పుత్రికలైన గంగా పార్వతులతో తన 
జ్యేష్టాత్వము నంగీకరించి నందుకా గంగ అంతరంగమున శృంగార రసము తరంగిత 
మగుచున్నది. ఈ అర్ధ్థమంతయు ఈ శ్లోకముయొక్క పూర్వార్థమున వ్యంగ్యమగుచున్నది. 
8. సన్యాసు లింగములు కాషాయ దండములనుట బాహ్య దృష్టి వాస్తవమునకు అసంగమే 
వారి ముఖ్య అంగము. అన్నింటి సంగము వీడిన వారు కూడ స్వాత్మయైన శివుని 
సంగము వీడజాలరు. వారి కాయన యందుండు ప్రేమ యళట్టిది. అట్టి అసంగులను 
సైతము ఆకర్షించగల (ప్రేమకు కేంద్రమైన వాడు శివుడు. శివుని తమ ఆత్మగా భావించు 


25 


50 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


సన్యాసుల (ప్రేమకు శివుడు గాక మటౌకడు కేంద్రమెట్లు కాగలడు? (దు). అసజ్ఞత 
అనగా సర్వ ప్రపంచ భోగము నందాసక్తి. అది ఐహ లౌకికము కాని పారలౌకికము 
కాని ఏ భోగమునందును ఆసక్తి లేకపోవుటయే అసంగత. అట్టి అసజ్ఞుడు ఆనంద 
పారవశ్యమున ఉహా ఉహా ఉ అని పాడుకొనుచుండును. ఆ ఆనంద సంగీత ధ్వని 
శివుని రూపమే అను అర్భాంతరమును అసంగ లింగసంగీత శబ్దము స్ఫురింపజేయును. 
4. మొత్తము శ్లోకమున జ్ఞావృత్తిచె వృత్యనుప్రాస మేర్చడియున్నది. ప్రతిపాదమున 
త-భ-జ-జ-గ-గ అను గణము లుండుటచే నీ శ్లోకము వసంత తిలకా వృత్త 
నిబన్థనము. 
అవతారిక :- పై శ్లోకమున గంగ శివుని ఉత్తమాంగ సంగగా చెప్పబడినది. ఈ 
శ్లోకము అతని అధోవయవములైన పాదములందు నూపురములైన సర్పముల సంగము 
చెప్పబడుచున్నది. 
శ్లో నిత్యమ్‌ ప్రభళ్ఞనసుజీవనపుఖ్ఞమఖు - 

మజ్జీరరజ్ఞితతరం పురభజ్బనస్య। 

కళ్ణాతసజ్ఞాయధురన్దరమజ్ఞాసా న- 

స్సజ్జీవనం భవతు సన్తతమం[ఘ్రియుగ్మమ్‌!। 14 
ప్రతిపదార్థము :- ప్రభజ్ఞన సుజీవన పుజ్జ మణసిమళ్లీర రజ్ఞిత తరమ్‌ = వాయువు 
జీవనమైన వాని (సర్ప్వముల) సమూహము అందమైన నూపురత్వము నొందగా మిక్కిలి 
ప్రకాశించు, కళ్ళూత సజ్ఞాయ ధురన్దరమ్‌ = కమలముల జయించు భారమును మోయు, 
పురభజ్ఞునస్య = శివునియొక్క అం(ఘీయుగ్మమ్‌ = పాదద్వంద్వము, అళ్ఞ్యసా కా 
శీఘ్రముగా, నః =మాకు, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, సన్తతమ్‌ = ఎడతెగకుండ, సజ్జీవనమ్‌ 
= రక్షకము, భవతు = అగుగాక! 
తాత్పర్యము :- సర్ప మంజీరములు గల కమలముల జయించునట్టి శివుని పాద 
యుగ్మము మాకు జీవనమగు గాక! 
వివరణ :- సర్పమనుటకు బదులుగా ప్రభజ్ఞున సుజీవన మనుటచే నీ శ్లోకమున 
పర్యాయోక్యాలంకార మేర్చడి యున్నది. క్ష్టూవృత్తిచే వృత్యనుప్రాసాలంకార మను 
శబ్దాలంకార మేర్చడియున్నది. వృత్తము వసంత తిలకా. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 51 


అవతారిక :- పై శ్లోకమున శివుని పదయుగ్మము భక్తులైన తమకు సంజీవనమని 
చెప్పబడగా నీ శ్లోకమున నది ఏకవచనమున చెప్పబడుచున్నది. 

శ్లో మన్మహే మన్మనోదేశే - తత్పదం పరమేశితుః॥ 

యత్సదా వేదవేదాన్త - ప్రతిపాదితవైభవమ్‌।। 15 

ప్రతిపదార్థము :- యత్‌ = ఏది, సదా = ఎల్లప్పుడు, వేదవేదాన్త ప్రతిపాదిత వైభవమ్‌ 
= వేదములందు, ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడిన వైభవము కలదో, తత్‌ = 
ఆ, పరమేశితుః = పరమేశ్వరునియొక్క పదమ్‌ = పదమును, మన్మనోదేశే =నా 
(మా) మనస్సునందలి యొకచోట, మన్మహే = ధ్యానించెదము. 
తాత్పర్యము :- ఏ పరమేశ్వరుని పదము వేదవేదాన్త ప్రతిపాదితమో, ఆ పదములు 
మా మనః ప్రదేశమున తలచుచుందుము. 
వివరణ :- 1. పదశబ్దము పాదమును స్థానమును చెప్పును. పరమేశ్వరుని స్థానము 
స్వాత్మయే. ఆత్మ చిన్తనమే. అనగా ఆత్మను సచ్చిదాననరూపమును నిర్గుణముగా 
చింతించుటయే. పాదావయవము అవయవికన్న భిన్నము. కావున పాదధ్యానమనగా 
పరమేశ్వరశరీరధ్యానమే లేక పరమేశ్వరుని దేహము సచ్చిదానంద ఘనమగుటచే పాదము 
కూడ సచ్చిదానన్ద రూపమే అని ధ్యానించుటయే తత్పద ధ్యానము. 2. నామ రూపములు 
వేదవేదాన్త ప్రతిపాదిత సచ్చిదానన్ల పరమేశ్వరుని ధ్యాన స్థానములు అనగా ప్రతీకములు. 
నామ ప్రతీకోపాసనము గాని రూప ప్రతీకోపాసనము గాని కర్తవ్యములుగా శాస్త్ర 
ముపదేశించుచున్నది. కావున నామముగాని, రూపముగాని తత్సదమని చెప్పబడును. 
తచ్చిన్తనమే పరమేశ్వరుని పదముయొక్క చిన్తనము. 3. పాదో9 స్య విశ్వా భూతాని 
అను పురుషుసూక్తముననుసరించి బ్రహ్మాండములో ఏ ప్రాణి భూతమునుగాని అప్రాణి 
భూతమునుగాని చింతించుట తత్పద ధ్యానమని చెప్పబడవచ్చును. 4. వేదవేదాన్త 
ప్రతిపాదిత శివతత్త్వమే పరమేశ్వర పదము. తద్వానమే శివపద ధ్యానము ర. 
పరమవ్యోమమే శివపదము. కావున తచ్చిన్తనమే తత్పదధ్యానము. 6. మన్మ అను 
శబ్దము ద్విరావృతమగుటచే అనుప్రాసాలంకార మేర్చడి యున్నది. 

ప్రతిపాదమున ఎనిమిది అక్షరములుండుటచే అనుష్టుప్పందమున నీ శ్లోకము 
నిబస్టింపబడినది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని పదము చింతింపబడినది. ఈ శ్లోకమున శివుని 
చరణ ద్వయి నందు శరణాగతి చేయబడుచున్నది. 


26 


52 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శ్లో శరణమ్మమాస్తు తరుణీయుతా స్ఫుర- 

చ్చరణద్వయీ ఫణిఫణామణిప్రభా। 

సకలం ప్రకాశయతు సర్వదేవరా- 

ణృకుటస్థరత్నమహనీయదీపికా॥ 16 
ప్రతిపదార్థము :- తరుణీయుతా = యువతితో కూడిన, ఫణిఫణామణిప్రభా = పాము 
పడగ యందలి మణికాంతులుగల, స్ఫురచ్చరణ ద్వయీ = ప్రకాశించు పాదముల 
జంట, మమ = నాకు, శరణమ్‌ = దిక్కు అస్తు = అగుగాక! సర్వదేవరాణ్మకుటస్థ రత్న 
మహనీయ దీపికా = సమస్త దేవతల ప్రభువుల కిరీటమందలి రత్నములచే పూజింపబడిన 
దీపమైన, (సా = ఆ పాదముల జంట), సకలమ్‌ = సర్వమును, ప్రకాశయతు = 
వెలిగించుగాక! 
తాత్పర్యము :- శివ పాద ద్వయము ప్రక్కన పార్వతీదేవి కూడనున్నది. అందుచేత 
శివపాద ద్వయము తరుణీయుతము. ఆ శివుని పాదములకు సర్ప నూపురములున్నవి. 
అందుచేత ఆ పాదములు ఆ సర్పముల మణుల కాంతులు గలవై యున్నవి. దేవతల 
ప్రభువులైన బ్రహ్మోపేంద్రాదుల కిరీటములలోని రత్నముల కాంతులతో ఆ పాదముల 
కాంతి పూజితమై మహనీయత నొందినది. ఆ పాదముల జంట స్వయముగా దీపికయై 
యున్నది. ఆ పాదముల జంటయే నాకు దిక్కు అదియే యెరుగదగిన సర్వమును నా 
కెటింగించుగాక! 
వివరణ :- 1. శివచరణద్వయి దీపికగా రూపింపబడుటచే శ్లోకమున రూపకాలంకార 
మేర్చడియున్నది. సర్పముల పడగలపైనున్న మణులు దేవతల ప్రభువుల కిరీటమందలి 
మణులును ఆ పాదములను వెలిగించుచున్నవేమో అని ఇట స్ఫురించుచున్నది. కాని 
శివపాదములు స్వయం ప్రకాశములగుటచే మణులకు వెలిగించు శక్తిని ప్రసాదించుట 
యథార్థము. శివపాద దీపముయొక్క మహాకాంతినుండి తదనుగ్రహమున కొంత కాంతిని 
పొందిన దేవతా ప్రభుకిరీటరత్నములు శివుని చరణముల జంటకే నీరాజనము పెట్టుచు 
(పూజించుచు) మాలోని ప్రకాశము నీవిచ్చినదే అని అంగీకరించుచు అందజనుభవించు 
సర్వమును ఆ చరణము అనుగ్రహమున పొందబడినది గదా! ఇది యెట్టిదనగా 
సూర్యునకు నీరాజనమిచ్చుట లేక గంగలో నిలబడి గంగకర్థ్యము నొసగుట మహనీయ 
శబ్దము ఈ యర్ధమును వ్యంజించుచున్నది. 2. సకలమ్‌ ప్రకాశయతు అను ప్రార్థనము 
ఇదివణకు ప్రసాదింపని ఆవశ్యకమునంతను ప్రసాదించుట కొజికే. 3. తరుణీయతా 
శబ్దము పార్వతీదేవి శివచరణ సమీపమున నుండి స్వయముగా ఆ చరణముల 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 53 


నర్చించుచు నర్వలోకముల కాదర్శముగా నున్నది. ఎట్లా చరణములకు 
నమస్మరింపవలెనో దేవతా ప్రభువులకు ఆచరించి చూపుచున్నది. భక్తుల రక్షించు 
విషయమున పురుషకారము చూపుచున్నది అను అర్థమును వ్యంజించుచున్నది. 4. 
రేఫణకారావృత్తి యుండుటచే నీ శ్లోకము వృత్యనుప్రాసా లంకృతమై యున్నది. 
ప్రతిపాదమున స-జ-స-జ-గ అనుగణము లుండుటచే నీ శ్లోకము మఖ్టుభాషిణీ 
వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున దేవతా ప్రభుకృత శివపాద ప్రణతి చెప్పబడినది. ఈ 
శ్లోకమున కవి తన మనసును శివభజనమునకై ఆజ్ఞాపించుట చెప్పబడుచున్నది. 
శ్లో; శరణాగతభరణాతతకరుణాకరహృదయం 

సురమానితపరమాద్భుతశరమారితవిమతమ్‌। 

శమలాలితకమలాసనవిమలాసనవినుతం 

భజ మానస! నిజమాశ్రయమజమాహతమదనమ్‌॥ 17 
ప్రతిపదార్థము :- శరణాగత భరణాతత కరుణాకర హృదయమ్‌ = శరణాగతుల 
పోషించు విశాలమైన కరుణకు చోటైన హృదయముగల, సురమానిత పరమాద్భుత 
శరమారిత విమతమ్‌ = దేవతలచే గౌరవింపబడిన మిక్కిలి అద్భుతమైన బాణములచే 
చంపబడిన శత్రువులు గల, శమలాలిత కమలాసన విమలాసన వినుతమ్‌ = శమమున 
లాలింపబడిన పద్మాసనము అను స్వచ్చమైన ఆసనమున నుతింపబడిన, నిజమ్‌ = 
స్వకీయమైన, ఆశ్రయమ్‌ = ఆశ్రయమైన, అజమ్‌ = జన్మలేని, ఆహత మదనమ్‌ 
మదనాంతకుని (శివుని, మానస = ఓ మనసా!, భజ = భజింపుము. 
తాత్సర్యము :- శరణాగతులను రక్షించు కరుణగల దేవతలచే గౌరవింపబడిన, మిక్కిలి 
అద్భుతమైన బాణములచే శత్రువుల సంహరించిన, శమ ప్రధానమైన పద్మాసనమను 
పేరుగల స్వచ్చమైన ఆసనమున స్తుతింపబడిన, తన(కు) ఆశ్రయమైన మదనాన్తకుడైన 
శివుని ఓ మనసా! సేవింపుము. 
వివరణ :- 1. పూర్వార్థమున ఏక సమాస పాదములున్నవి. మొదటిదానిలో రణావృత్తి, 
రెండవ దానిలో రమావృత్తి దానికి వృత్త్యనుప్రాస శోభను కల్గించు చున్నవి. 8వపాదమున 
మకార లకారావృత్తి, నాల్గవపాదమున జమావృత్తి ఆ పనినే చేయుచున్నవి. 2. 
మనస్సునకు ప్రభువు జీవుడు. కావున మనసు నాజ్ఞాపించుట ఉచితముగానే ఉన్నది. 
కాని సాధారణముగా మనసు చెప్పినట్లే జీవుడు చేయుచుండును. కావున ఇచట 


27 


54 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


మనసులోని వివేక యుక్తమయిన భాగము మరొక అవివేకి భాగము నాజ్ఞాపించు 
ననుట ఉచితతరముగా నుండును. ధృతి ఛందము. 
అవతారిక :- పై శ్లోకమున మానసమునకు శివభజనమునకై ఆజ్ఞాపించుట చెప్పబడినది. 
ఈ శ్లోకమున శివునకు వందనము చెప్పబడుచున్నది. 
శ్లో గౌరీవిలాసరసలాలససత్మటాక్ష- 

వీక్షాదృ్భతాబ్దవిమలామృతరుకసారమ్‌। 

కన్టర్పదర్పమధథనం ఘననీలకణ్ధం 

వన్హామహే వయమనాదిమనన్తమీశమ్‌॥। 18 
ప్రతిపదార్థము :- గౌరీవిలాస రసలాలస సత్మటాక్ష వీక్షాదృతాబ్ది విమలామృత రుకసారమ్‌ 
= గౌరియొక్క విలాసరసము నందు ఆసక్తమైన మంచి కడగంటి చూపులయందాదరము 
గల, మేఘము వలె స్వచ్చమైన అమృతకాంతుల ప్రసారముగల, కందర్ప దర్భ మథనమ్‌ 
= మన్మథుని గర్వమును మథించు, ఘన నీల కణ్ధమ్‌ = గొప్పగా లేక మేఘమువలె 
నల్లనైన కణ్ణముగల, అనాదిమ్‌ = ఆదిలేని, అనన్లమ్‌ = అన్నములేని, ఈశమ్‌ = ఈశ్వరుని, 
వయమ్‌ = మేము, వన్గామహే = నమస్మరించెదము. 
వివరణ :- 1. శివుని శిరసున జటాజూటము మేఘమువలె అబ్బమైయున్నది. అనగా 
అది జలమును ప్రసాదించును. భగీరథున కిదివరకు జలమును ప్రసాదింపగా అది 
భూమియందు జాహ్నవిగా, పాతాళమున భోగవతిగా మారి కపిల కోపాగ్ని దగ్గులైన 
సగర పుత్రులకు స్వర్లోకము ననుగ్రహించినది. ఆ జటాజూటముపై అమృత రుక్కు 
అనగా చ[న్లుడున్నాడు. అతడు తన అమృత కాంతులను ప్రసరించుచున్నాడు. శరత్మాలపు 
మేఘము స్వచ్చముగా నుండును. అప్పుడా చ[న్లుడు కూడా స్వచ్చముగానే ఉండును. 
మేఘములు చన్లుడు వర్నాశరదృతువులలో కామోద్దీపనకారులు. శృంగార రసము ననవి 
ఉద్దీవన విభావములు. అవి అమ్మవారిలోని కామమును. శృంగారరసము 
నుద్దీపింపజేసినవి. కాని శివుని యందవి అట్లు చేయలేక పోవుటచే కన్దర్చుని అనగా 
మన్మథుని దర్భ మణగిపోయినది. కావుననే శివుడు కన్టర్ప దర్ప మథనుడైనాడు. 2. 
సాధారణముగా నెమలి మన్మథుని పరివారములో చేరి శృజ్లారము నుద్దీపింపజేయు 
విభావము. కాని యిట శివుడను నెమలి గౌరియందలి శృంగారము నుద్దీపింపజేసినను 
కన్టర్ప దర్పము నుపశమింపజేసినాడను విరోధాలంకారము మూడవ పాదమున నీలకణ్ధ 
శబ్దశ్లేష ద్వారమున స్ఫురించుచున్నది. శివ విశేషణమైన ఘన నీలకణ్ధ శబ్దము దీనిని 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) ర్‌ర్‌ 


స్ఫురింపజేయును. శివుని కణము ఘననీలము. మేఘమువలె నల్లనిది. లేక గొప్ప 
నలుపు గలది అనియు అర్థమును చెప్పుకొనవచ్చును. నెమలివలె శివుడు నాట్యప్రియుడు. 
ఆ విషయమున శివుడు గొప్ప నెమలియే. చన్లుడు కూడ శివునివలె సోముడు. 
ఉమాసహితుడు. చన్దునకు గౌరి అధిదేవత. తన్మన్రము గౌరీమి మాయేత్యాదికము 
గౌరీవిలాసరసలాలస వీక్షలయందాదృతుడైన ఆ అమృతరుక్కు శివత్వము నొందినాడు 
అని గారీ శబ్దము స్ఫురింపజేయుచున్నది. 3. రెండవ, నాల్గవ పాదములందు మొదటి 
వర్ణములు, ఆఅవ, ఐదవ వర్ణములతో; మూడవ పాదమున మొదటి వర్ణము తొమ్మిదవ 
వర్ణముతో మైత్రిని పొంది శ్లోకమున అక్షరరమ్యత నాపాదించు చున్నవి. ప్రతిపాదమున 
త-భ-జ-జ-గ-గ అను గణములున్నందున ఈ శ్లోకము వసంత తిలకా వృత్తము. 
అవతారిక :- పై శ్లోకమున నీలకణ్ణ శబ్దముచే స్ఫురింపజేయబడిన శివతాణ్ఞివ మీ 
శ్లోకమున వర్ణింపబడుచున్నది. 
శ్లో పదప్రచురకిజ్కిణీకిణికిణిధ్వనిభ్రాజితం 

హరిప్రముఖదేవతాధృతలసన్మ ఎ్రదజ్లాదికమ్‌। 

ధిమిన్ధిమితదిద్ధితోద్దురరవానుసారి క్రమం 

సదా స్వమతి మజ్జలం దిశతు శామృవం తాబ్దవమ్‌॥ 19 
ప్రతిపదార్థము ;- పద (ప్రచుర కింకిణీ కిణికిణి ధ్వనిబ్రాజితమ్‌ = పదముల 
బహులకింకిణుల ధ్వనులతో నొప్పిన, హరిప్రముఖ దేవతాధృత లసన్మ ఎ్రైదజ్లాదికమ్‌ = 
విష్ట్వాది దేవతలచే ధరింపబడిన ప్రకాశించుచున్న మృదజ్లాది వాద్యములుగల, ధిమిస్ధిమిత 
దిద్ధితోద్దుర రవానుసారి క్రమమ్‌ = ధిమి స్థిమిత దిద్ధిత ఇత్యాది ధ్వనుల ననుసరించిన 
పాదవిక్షేపములుగల, శామృవమ్‌ = శివునకు సంబంధించిన, తాబ్దవమ్‌ = నాట్య 
విశేషము, స్వమతి మజ్దలమ్‌ = న్రా బుద్ధియందు శుభమును, సదా = ఎల్లప్పుడు, 
దిశతు = ఇచ్చుగాక! 
తాత్పర్యము :- శివుని పాదముల గజ్జెలు ప్రచురములుగా అనగా అధికముగా నున్నవి. 
వాని నుండి కలుగు కిణికిణి ధ్వనులతో శివ తాండవ మొప్పును. విష్ట్వాదులు, 
మృదజ్ఞాదుల ధిమిన్టిమిత దిద్ది ధ్వనుల కనుగుణముగా శివుని పాదములు 
ప్రక్షిపములగుచున్న ఆ శివతాణ్ఞవము నా మతిలో మజ్దలమును ప్రసాదించుగాక! 
వివరణ :- ప్రమథ గణములలో త౭జ్ఞవొకడు. అతడు చేసినది అగుటచే ఆ నృత్యము 
తాబ్ధవమని పిలువబడినది. మొదలు తణ్జువుచే చేయబడి పిదప పరమ పురుషుడైన 


28 


56 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శివునచే సన్టాకాలమున చేయబడుచున్న ఆ తాబ్ణవము పురుషులచే చేయబడుచు 
నేటికినీ ఆదరింపబడుచున్నందున నేడు పురుషులు చేయు నృత్యము తాబ్బవమని 
పిలువబడుచున్నది. శివుడు తాణ్ణవ మొనర్చునప్పుడు విష్ణువు మృదబ్దమును వాయించును. 
ఇ[న్లుడు వేణు వూదును. బ్రహ్మ తాళమును వేయును. లక్ష్మీదేవి పాట పాడును. “హర్యాది, 
మృదజ్డాది శబ్దములలో ఆది పదములీ యర్థమును సూచించును. 2. ఒకప్పుడు మట్టి త్రో 
రెండు వైపుల పెద్ద రన్టములుండునట్లు మధ్య ఉబ్బెత్తుగా నుండునట్లు తయారుచేయబడిన 
అబ్బము అనగా పాత్ర రంధ్రములను తోలుతో మూసి తయారు చేయబడిన కారణమున 
మృదజ్ఞము (మృత్‌ + అబ్బము) నకు ఆ పేరు వచ్చినది. నేటి మృదబ్దమునకు 
తొలిరూపమున మట్టియే ప్రధాన ద్రవ్యము. నేడు మట్టికి బదులు కజ్బి ఉపయోగింపబడు 
చున్నను పేరు మారలేదు. 3. ప్రథమ పాదమున కణావృత్తి, తృతీయ పాదమున 
రేఫావృత్తి ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకారమును కూర్చుచున్నవి. జ-స-జ-స-య 
-ల-గ అను గణములుండుటచే నీ శ్లోకము పృథ్వీవృత్త నిబన్ధనము 
అవతారిక :- పై శ్లోకమున తీవ్రవేగముగల శివతాణ్ఞివము వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
నిశ్చలమైన శివుని స్వాత్మధ్యానము వర్ణింపబడుచున్నది. 
శ్లో స్వాన్తం భ్రాన్తిసమృద్ధబాహ్యవిషయవ్యావృత్తపజ్బోన్టియం 

సద్యోజాతముఖాద్యమన్రసహితం పద్మాసనాత్యద్భుతమ్‌ 

ధ్యాయన్మన్మనసి స్మరామి మహితం సత్యస్వరూపానుభూ- 

త్యానన్దెకరసోల్లసత్సశుపతేశ్చిత్తం యమత్వాన్వితమ్‌॥। 20 
ప్రతిపదార్థము :- స్వాన్తమ్‌ = మనస్సు, భ్రాన్సి సమృద్ధ బాహ్య విషయ వ్యావృత్త 
పజ్బోన్చియమ్‌ = భభ్రాన్తితో సమృన్నమైన బాహ్య విషయములనుండి మజల్చిన 
ఐదింద్రియములు గలది, సద్యోజాత ముఖాద్య మన్ర సహితమ్‌ = సద్యోజాతము 
ముఖముగా మరియు మొదటి మన్రముగా గల (ఐదు) మన్రములతో కూడినది, 
పద్మాసనాత్యద్భుతమ్‌ = పద్మాసనమున మిక్కిలి వింతగ నున్నది, యమత్వాన్వితమ్‌ = 
యమము అను గుణముల గుంపుతో కూడిన, సత్యస్వరూపాను భూత్యానన్దెక రసోల్లసత్‌ 
= సత్యస్వరూపాను అను అఖండమైన భూత్యానందరసమున ప్రకాశించు, మహితమ్‌ 
= గొప్పదైన, పశుపతేః = శివునియొక్క చిత్తమ్‌ = చిత్తమును, మన్మనసి = నా 
మనసునందు, ధ్యాయన్‌ = ధ్యానించుచు, స్మరామి = చింతించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 57 


తాత్పర్యము :- చిత్తము భ్రాంతములైన బాహ్య విషయముల నుండి పజ్బోన్టియములను 
మరల్చియున్నది. అది యమముతో కూడియున్నది. సద్యోజాతమగ్రము ముఖముగా 
ఇతరములైన నాల్గు మన్రములు ఇతరవయవములుగా నున్న శివుని మన్రమయ 
శరీరముతో పద్మాసనమున అత్యద్భుతముగా నున్న రూపముతో కూడియున్నది. అట్టి 
నా చిత్తమున సత్యము, స్వప్రకాశ రూపము, ఆనన్గెక రసము నయిన అనుభూతియే 
స్వరూపముగా గల శివుని చిత్తమును నా మనసున ధ్యానించుచు చిన్తించెదను. 

వివరణ :- 1. మనసు నేకాగ్రము చేయుటయే యోగము. చిత్తావృత్తుల నిరోధించుటయే 
యోగము అని పాతంజల యోగశాస్త్రము చెప్పును. అప్పుడేర్చడు కొన్ని విఘ్నముల 
నివారించు నుపాయములను సైతము అది పేర్కొనును. రాగ విషయముల వీడిన 
యోగుల చిత్తమును చింతించుట యొకటి ఈ శ్లోకమున వీతరాగుడైన శివుని చిత్తమునే 
కవి ధ్యానించుట చెప్పబడుచున్నది. 2. పజ్బ్చోన్టియములను అనగా చక్షుః శ్రోత్రత్వగ్గిహ్వా 
ఘాణములను నియమించుట అనగా రూప, శబ్ద, స్పర్శ, రస, గన్ధములనుండి పైన 
పేర్కొనబడిన ఐదు ఇ(న్టియములను మరల్చి మనసున చేర్చుట దమమని చెప్పబడును. 
మనసు నుండియే పై ఇన్దియములు చక్షురాది గోళస్థములై బాహ్యములైన పైన చెప్పబడిన 
విషయములను మనసునకు సమర్పించుచుండును. పైన చెప్పబడిన విషయములన్నియు 
సత్యమైన స్వస్వరూపమున అధ్యస్తములై యున్నవి. కావున అవి భాన్రములు. కావున 
వాని యనుభవము క్షణికానందమునే కలిగించును. అది క్షణిక మగుటచే అది వాస్తవము 
నకు ఆనన్హాభాసమే. కాని సత్యమైన ఆనన్లము కాదు. అని గమనింపవలెను. 
ఆనన్గాభాసము కలిగించు ఇన్టియ విషయస్పర్శను తొలగించుట ఈ శ్లోకమున ప్రథమ 
పాదము నందలి దీర్గసమాసము చెప్పుచున్నది. ఒకమాటలో పై సమాసము యొక్క 
అర్థము దమము అనగా బహిరిగన్టియ నిగ్రహము. అది యోగాభ్యాసిచే మొదట 
పొందదగినది. 3. ఆ తరువాత యోగాభ్యాసి చేయదగినది మానస మన్రజపము. శైవ 
సంప్రదాయమున జప్యములైన మగ్రములలో పజ్బాక్షరి ముఖ్యమైనది. నమఃశివాయ 
అను ఈ మనన్రము త్రయిలోని నడిమి యజుర్వేదము నడిమి కాణ్బమైన నాల్గవ 
కాబ్జములోని నడిమి రుద్రాధ్యయమున నడిమి ఆజవ అనువాకము నడుమనున్నది. 
కావున అది సర్వవేద సారము. సర్వవేద హృదయము అనుట శైవుల విశ్వాసము. 
దీనిలోని ఐదక్షరములు పళ్సాంగ రుద్రతలుగా ధ్యానింపబడును. దాని తరువాత 
తత్పజ్బూక్షరవిస్తృతిరూపములుగా భావింపబడిన శివపూజలో నుపయోగింవబడు 
సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన అను పదములతో మొదలగు ఐదు 


29 


58 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


మగ్రములు ముఖ్యములు. ఈ ఐదు మన్రములే శివుని మన్తమయ శరీరమున 
ముఖ్యుములని చెప్పబడును. ఆ ఐదు మన్రముల మొదటి పదములే శివుని పజ్బ 
ముఖములకు నామములైనవి. ఒక ముఖము సద్యోజాతము. రెండవది వామదేవము. 
మూడవది అఘోరము. నాల్గవది తత్పురుషము. ఐదవది ఈశాన్యము. సద్యోజాతము 
పశ్చిమ ముఖము. అనగా ప్రతీచీదిగభిముఖము. వామదేవము ఉత్తరముఖము. అనగా 
ఉత్తర దిగభిముఖ ముఖము. తత్పురుషము పూర్వముఖము అనగా ప్రాగభిముఖ 
ముఖము. అఘోరము దక్షిణ ముఖము అనగా దక్షిణ దిగభిముఖ ముఖము. ఈశాన్యము 
ఊర్బ్వముఖము అనగా ఊర్థ్వదిగభిముఖ ముఖము. పక్షాంతరమున శివునకు సద్యోజాత 
పదాది మంత్రము పాదములు, వామదేవ పదాది మంత్రము ఊరువులు, ఊరు మధ్యము 
లేక గుహ్యము, అఘోర పదాది మన్రము హృదయము, తత్పురుష పదాది మగ్రము 
ముఖము, ఈశాన పదాది మన్రము మూర్ధము, ఇది శివుని మన్రమయ శరీరము. ఇది 
ఈ శ్లోకమున రెండవ పాదమందలి మొదటి విశేషణముచే చెప్పబడినది. 4. శివుడు 
యోగి, వీతరాగుడు. తద్యానము సాధకులకు ఏకాగ్రత కలిగించుటలో సాయపడునని 
ఈ వణకు చెప్పబడినది. ఆ శివుడు సత్యస్వరూప స్వప్రకాశక స్వానంద రూపమగు, 
స్వానుభూతి రూపమునగు స్వాత్మనే ధ్యానించుచుండును. ఆయన చిత్తము స్వాత్మమయమై 
అమనస్మ స్థితిని పొందియుండును. అట్టి శివుని చిత్తమును తన మనసున ధ్యానించుచు 
కవి స్మరించుట ఈ శ్లోకమున ముఖ్యాంశము. 5. శివుని చిత్తమున ధ్యానించు సాధకుని 
చిత్తమును శివుని చిత్తము వలెనే యమాన్వితము కావలెనను అంశము శ్లోకాంతము 
నందలి విశేషణము స్ఫురింపజేయును. యోగమునకున్న అష్టాంగములలో మొదటిది 
యమము. అది అహింస, సత్యము, అస్తేయము, (బ్రహ్మచర్యము, అపరిగ్రహము అను 
ఐదు గుణముల సమాహారమని పాతంజల యోగశాస్తమున వివరింపబడినది. 
ఛందోనుగుణతకై యమాన్వితము అనుటకు బదులుగా ప్రయోగింపబడిన 
యమత్వాన్వితము అను శబ్బమున త్వప్రత్యయము అభేదార్థమున (ప్రయోగింపబడినది. 
6. శివుని చిత్రము మహితము కావుననే అది ధ్యేయము, స్మర్యము. దాని ధ్యాన 
స్మరణములు సాధకుని చిత్తమును శివచిత్తముతో సమ మొనరించును. అందుకే కవి 
శివచిత్తమును తన మనసున నిలుపుకొని స్మరించుచున్నాడు. గతానుభవ సంస్కార 
జన్యము స్మరణము అవ్యవహిత వృత్తి జ్ఞానధార. ధ్యానము, ధ్యాన స్మరణముల భేదము 
గమనింపదగినది. 7. ఈ శ్లోకమున యకార తకారావృత్తి వృత్యనుప్రాసాలంకారమును 
కూర్చుచున్నది. సరిపాదముల పదాన్తానుప్రాసమున్నది. స్వాన్తమ్‌ భ్రాన్తి మన్మనసి స్మరామి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 59 


అను పదబంధములోనను ఆ యలంకారమే యున్నది. 

ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
శార్దూల విక్రీడిత వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కవికృత శివచిత్త ధ్యాన స్మరణములు చెప్పబడినవి. ఈ 
శ్లోకమున శివదర్శనాభావము చెప్పబడుచున్నది. 
శ్లో అనన్తనిష్టాతిగరిష్టయోగం - సదాశయైర్వాపి విరాజమానమ్‌। 

పినాకపాణిన్తు వినాధునాపి - శివం న పశ్యామి దయాసము[ద్రమ్‌॥ 21 
ప్రతిపదార్థము :- అనన్త నిష్టాతి గరిష్ట యోగమ్‌ వినా = అనన్తమైన నిష్టతో కూడిన 
మిక్కిలి గొప్పదైన యోగము లేక, సదాశయైః వాపి వినా = సదాశయములైనను లేక, 
విరాజమానమ్‌ అపి = ప్రకాశించుచున్నను, అధునా = ఇప్పుడు, పినాకపాణిమ్‌ = 
పినాకము చేతగల, దయా సముద్రమ్‌ = కరుణాసింధువైన, శివమ్‌ = శివుని, న 
పశ్యామి = చూడలేక పోవుచున్నాను. 
తాత్పర్యము :- అనన్త నిష్టా గరిష్టయోగమో, సదాశయములో లేనందువలన, పినాక 
పాణియు దయాసముద్రుడును ఐన శివుని చూడలేకపోవుచున్నాను. 
వివరణ :- కార్యసిద్ధి యగు వరకు అన్తము అనగా వీడుట లేని నిష్ట అనగా పట్టుదల 
అనన్త నిష్ట అనబడును. అట్టి అనన్త నిష్ట యున్నపుడే యత్నమున సంభవించు యోగము 
(ఏకాగ్రత లేక చిత్తవృత్తి నిరోధము) గరిష్టము (మిక్కిలి గొప్పది) అని చెప్పబడును. ఆ 
యోగమున అనన నిష్టాగరిష్టత లేకున్నను కనీసము సదాశయములతో కూడి 
యుండవలెను. (సదాశయములనగా నిష్మామ కర్మభక్యాదులు) అనన నిషా గరిష్ట 
యోగమో, సదాశయములో లేనిచో శివదర్శనము అనగా జీవబ్రహ్మైక్యానుభూతి సాధ్యము 
కాదు. నేను శివదర్శనమునకై ధ్యానము నారంభించి ఎంతో కాలము గడచినది. ఇప్పటికిని 
నాకు శివదర్శనము కలుగలేదు. అను అంశము అధునా శబ్దముచే స్ఫురింపజేయబడు 
చున్నది. 2. దయాసముద్రత పినాకపాణిత పరస్పర విరుద్ధములు. దయా సముద్రుని 
చెంత పినాక మెందులకు? ఆయుధముల ధరించుట హింసకు; దయ అహింసకు 
సూచకములు గదా. విరుద్ధములైన ఆ రెండు అంగములు శిష్టుల రక్షించుటకు దుష్టుల 
సంహరించుటకు అనివార్యములు. కావున శిష్ణుల యందలి దయాకారణముగనే దుష్టుల 
సంహరించుటకు పినాకము చేతబట్టిన శివుని యందీ విరోధము ఆభాసమాత్రమై 
పోవుటచే నీ శ్లోకమున విరోధాభాసాలంకార మేర్పడి యున్నది. స్థూలముగా పినాకమును 


80 


60 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ధరించిన శివునియందు శిక్షకత్వము లయకారిత్వము తద్ధేతుకమైన తమోగుణము 
చూచువారికి స్ఫురించును. పినాకము స్టూలదేహావయవమైన చేత ధరింపబడును. ఆ 
చేయి బహిరంగావయవము. ఇక దయయో అంతరబ్ద్బ్దగతము అనగా సూక్ష్మదేహావయవ 
మైన మనసున నుండునట్టిది. అది సముద్రమంత యున్నను రక్షించక పోయినచో 
కొంచెము కూడ తెలియబడదు. 3. శివుడు కనబడకపోవుటకు లేక ఆ శివుని 
చూడలేకపోవుటకు హేతువేమి? ఆయన ప్రకాశించుట లేదా ప్రకాశించినచో నేల 
కనబడడు? కవియేల చూడలేకపోవుచున్నాడు అను ప్రశ్నలు కలుగును. శ్లోకమున 
శివుడు ప్రకాశించుచునే ఉన్నాడు. అని విరాజమానమ్‌ అను పదము ప్రయోగింపబడినది. 
సామాన్యముగా ప్రకాశించుట కాదు విశేషముగా ప్రకాశించుచున్నాడు అని విరాజమాన 
శబ్దములోని “వి అను ఉపసర్గము తెలుపుచున్నది. లోకములోని శివేతర పదార్థములకు 
ప్రకాశించుట, ప్రకాశింపకపోవుట కాలభేదమును బట్టి జాగ్రత్స్వష్పాద్యవసా భేదమును 
బట్టి ఏర్పడును. నిద్రలోనే వస్తువు ప్రకాశింపక పోయినను అనగా ఏ వస్తువు తెలియబడక 
పోయినను ఏ వస్తువు తెలియబడక పోవుట అను అజ్ఞానము తెలియబడుచున్నది. 
కావున దానికి రాజమానత ఉన్నదనవలెను. ఆత్మరూప శివుడో ఆవరణమైన ఆ 
అజ్ఞానమును నిద్రావస్థలో తద్విక్షేపములైన పదార్థములను జాగ్రదవస్థలో స్పష్టముగా 
స్వప్నావస్థలో కించిత్సృష్టముగా ప్రకాశింపజేయును. కావున ఆ జ్ఞానమునకు తద్విక్షేమము 
లైన స్వప్న జాగ్రద్వస్తువులకు రాజమానత ఉన్నదే కాని విరాజమానత లేదు. ఇంకను 
సూక్ష్మముగా విచారించుచో వాని రాజమానత ఆత్మాధీనమే. నిజమైన రాజమానత 
ఆత్మకు మూడవస్థలం దుండుటచే ఆ ఆత్మరాజమానమనుట కన్న విరాజమాన మనుటయే 
ఉచితము. ఏదో ఒక అవస్థలో ప్రకాశింపబడుట రాజమానత అనుకొన్నచో 
సర్వావస్థలయందు ప్రకాశించుట విరాజమానతయే అగును. ఆ ఆత్మకు ప్రకాశించుటయే 
కాని ప్రకాశింపబడుట లేదు. చిదాభాసుడు అంతఃకరణము ఇంద్రియములు వీనికి 
రాజమానములు, ప్రకాశించునవి అను వ్యవహారమున్నను, వ్యవహారము ననుసరించి 
వానికి రాజమానత ఉన్నదనవచ్చునేమో కాని ఆ వ్యవహారము భ్రాన్తియే. విరాజమానత 
వాని కసలు లేనేలేదు. ఈ యర్థమంతయు విరాజమాన శబ్దముచే స్ఫురింపజేయబడు 
చున్నది. 4. బేసిపాదములో నకారము, సరిపాదములలో పాదాన్లాను ప్రాసములుండుట. 
విరాజమాన, నిష్టాగరిష్ట వినాధునా శివం న అను పదబన్గము లుండుట ఈ శ్లోకములో 
వృత్యనుప్రాసాలంకార మున్నదని తెలుపును. ప్రతిపాదమున జ-త-జ-గ-గ అను 
గణములుండుటచే ఈ శ్లోకము ఉపేన్సవజ్రా వృత్త (నిబన్టనుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 61 


అవతారిక :- పై శ్లోకమున శివుడు కనబడుట లేదని చెప్పబడగా ఈ శ్లోకమున 
తద్దర్శన మెన్నడు కలుగునో అను చిన్త స్ఫురింపజేయబడుచున్నది. 
శ్లో అపూర్వతాభాసిపునర్భవాప్తం -విభూతివిన్యాసవిశేషకాన్తిమ్‌। 
సరోజభూవిష్ణుసురేశకామ్యం - ద్రక్ష్యే కదా శైవపదమ్ముదాహమ్‌। 22 
ప్రతిపదార్థము :- అపూర్వతాభాసి పునర్భవాప్తమ్‌ = అపూర్వతతో ప్రకాశించు 
పునర్ణన్మమున లభింపబడు, విభూతి విన్యాస విశేష కాన్తిమ్‌ = విభూతిని విన్యసించుటచే 
విశేషమైన కాన్తిగల, సరోజభూ విష్ణు సురేశ కామ్యమ్‌ = (బ్రహ్మవిష్టింద్రాదులచే కోరదగిన, 
శైవపదమ్‌ = శివపదమును, ముదా = సంతోషమున, కదా =ఎప్పుడు, అహమ్‌ = 
నేను, ద్రక్ష్యే = చూడగలనో! 
తాత్సర్యము :- అపూర్వతతో ప్రకాశించు పునర్ణన్మమున పొందబడు భస్మమును 
ధరించుటచే విశేషకాన్తిగల (బ్రహ్మ విష్ణ్వింద్రులచే కోరదగిన శివపదమును సంతోషమున 
చూడగల్లుట ఎన్నడో! 
వివరణ :- భవ శబ్దము శివుని జన్మమును, సంసారమును బోధించు బహ్వర్థ శబ్దము. 
పుట్టుకకు ముందున్న జన్మము పూర్వజన్మము, చావునకు తరువాత కలుగు జన్మము 
పునర్భవము అనగా పునర్దన్మము. పై రెండు సాధారణ సంసారుల కనివార్యములు. 
వానిలో దేనికిని అపూర్వత లేదు. అవి అపూర్వతతో ప్రకాశించునవి కాదు. కాని 
బహుపూర్వజన్మపుణ్యము ఫలించుటచే ఒకానాక పునర్జన్మము కలుగును. దానియందు 
భవుడు (శివుడు) ఆప్పుడైనచో అనగా లభించినచో మరొక పునరన్మముండదు. 
పునర్భవాప్తిని నివారించు శివదర్శనమైన జన్మమే చరమ జన్మము. శివదర్శన మనగా 
ఆత్మరూప శివ సాక్షాత్మారమే. జీవన్ముక్తియే. అది కలిగిన తరువాత మరణ పర్యంతము 
ప్రారబ్దాధీనమై శరీరము జీవించియుండును. అట్టి శివ సాక్షాత్మారానంతర స్థితి జీవన్ముక్త 
స్థితి. ఏ జన్మమున ఈ స్థితి సంభవించునో వానికి మరణానంతరము పునర్జన్మముండదు. 
దేహపాతానంతరము ఆత్మసాక్షాత్మారము నొందినవాడు కైవల్యము నొందును. వానికి 
పునః పునః ఆత్మేతర భవ (శివ) ప్రాప్తికల భవములు (జన్మలు)౦డవు. ఇవియు ఒక 
విధమైన అపూర్వతాభాసి పునర్భవములే. అపూర్వతా భాసులైన వానిలో పునర్భవాప్తి 
అనగా మరల మరల శివుని పొందుట సంభవించును. వానికి సాలోక్య సారూప్య 
సాయుజ్యాది ముక్తులును ఉండవు. వాని ప్రాణములు లోకాంతరమును ప్రయాణించవ. 
ఇక్కడి పంచ భూతములలోనే లీనమగును. సంసారుల కెవ్వరికైనను జన్మకలిగిన దనగా 
అది పునర్జన్మమే. తమ కది పునర్జన్మమనగా ఇదివజకు మరణించిన పిమ్మట కలిగిన 


31 


62 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


జన్మ అని తెలియదు.కావున దానిని జన్మయందురే కాని పునర్జన్మ అనరు. కాని అది 
పునర్జన్మయే. ఇది వణకు చావనిదే ఈ పుట్టుట యెట్లు సంభవించును? ఇప్పుడు 
చచ్చినచో మరల పుట్టకుండుట యిట్లు? పునర్ణన్మము లేకుండుట యిట్లు? పునర్ణన్మము 
కలుగకుండవలెనన్నచో ఈ జన్మమున శివదర్శనము కావలసినదే. అప్పుడీ జన్మము 
ఇదివజకు మరణించిన తరువాత కలిగి ఉన్నందున పునర్జన్మమే, యైనను అది పూర్వము 
కలిగిన పునర్ణన్మల వంటిది కాకపోవుట, అపూర్వ శివదర్శనముచే భాసించినందున 
అది అపూర్వతాభాసి. అట్టి జన్మకు మరణము తప్పక సంభవించును. కాని ఆ మరణము 
తరువాత మరల జన్మముండదు. ఇట్టి స్థితి మనము పొందిన ఏ పూర్వ జన్మమునకును 
లేదు. ఆ జన్మములు కేవల పూర్వజన్మములే. అపూర్వతతో అనగా అపూర్వ 
శివదర్శనముతో భాసించినవి కావు. కావున పూర్వతా భాసులే. శివదర్శనము అను 
అనాద్యనంత జన్మ పరంపర నొందు జీవులలో ఒక్కనికి మాత్రమే అపూర్వతతో అనగా 
శివదర్శనముతో భాసించు జన్మము కలుగును. అపూర్వ మనగా పుణ్య (పాప) కర్మవలన 
జనించిన సంస్కారము. ప్రతి జన్మకు అట్టి అపూర్వ ముండును. అందు విశేషమేమీ 
లేదు. కాని శివదర్శనము కలిగింపజాలిన అపూర్వమే అపూర్వమని చెప్పదగినది. అట్టి 
అపూర్వతయే శ్లోకమునందలి అపూర్వతా శబ్దమున వివక్షితము. అనగా శివదర్శనము 
నొందజాలిన జన్మము అపూర్వతాభాసి పునర్భవమున అనియే కవి చెప్పదలచినది. 2. 
శివుడు తెల్లనివాడు. వాని పాదము తెల్లనిది. దాని గోళ్ళు తెల్లనివి. ఈ పాదము 
భస్మధారణముచే విశేషమైన కాంతిని పొందినది. అని రెండవ విశేషణము బోధించును. 
3. అట్టి శివపదము బ్రహ్మ విష్ణ్వింద్రులచే కోరదగినదె యున్నది. వారికే అది లభింపక 
పోవుటచే కోరిక తీరక పోవుటచే ఎంతకాలము నుండియో వారు కోరుచునే యున్నారు. 
ఇంకను వారికా శివపదము కామ్యమే అయి ఉన్నది. అస్మదాదులకు అది కామ్యమని 
చెప్పనక్కణ లేదనుట తృతీయపాద ప్రతిపాదితార్థము. 4. ద్వితీయ పాదము వి” 
ఆవృత్తమైనది. కావున అందు వృత్యనుప్రాస మేర్పడియున్నది. ఈ శ్లోకము పై శ్లోకమువలె 
ఉపేన్దవజ్రావృత్త నిబన్గనము. 


అవతారిక :- పై శ్లోకమున వలె ఈ శ్లోకమునందు శివ దర్శనానందమే 


ప్రార్థింపబడుచున్నది. 
శ్లో సుముఖమ్ముఖమస్య దర్శయ - ద్విధుచూడామణిశోభిదైవతమ్‌। 
సదయం హృదయం సదా కదా - కలితానన్దకరం కరోతి నః॥। 28 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 63 


ప్రతిపదార్థము :- విధుచూడామణి శోభిదైవతమ్‌ = చ[న్దుడు అను శిరోభూషణముతో 
ప్రకాశించు దైవతము (శివుడు), సదయమ్‌ = దయకలదై, అస్య = దీని (ఇతని)యొక్క, 
సుముఖమ్‌ = అభిముఖమైన, ముఖమ్‌ = ముఖమును, దర్శయత్‌ = చూపించుచు, నః 
= మాయొక్క హృదయమ్‌ = హృదయమును, సదా = ఎల్లప్పుడు, కలితానన్ద కరమ్‌ = 
ఆనన్షమును కలిగించు దానినిగా, కదా = ఎల్లప్పుడు, కరోతి = చేయునో! 
తాత్పర్యము వా చ[న్లుడు అను శిరోభూషణముతో శోభించు దైవతమైన శివుడు దయతో 
దన ప్రసన్నమైన ముఖమును చూపించుచు మా హృదయము నానన్షము కలదానినిగా 
నెప్పుడు చేయునో! 

వివరణ :- ఎవని ముఖమున కోపతాపాది దుర్భావములు భాసించవో వాని ముఖమే 
సుముఖము. శివుడు ప్రలయాభిముఖుడైనచో అతని ముఖము లలాటాగ్నిచ్చటలతో 
భయంకరముగా నుండును. అదే ముఖము భక్తానుగ్రహాభిముఖమైనచో లలాటాగ్ని 
నేత్రము కస్తూరీతిలకమువలె శోభిల్లుచు ముఖమును సుముఖము నొనర్చును. ఆ శివుడు 
తన ముఖమును సుముఖముగా జేసికొని మనకు చూపించవలెను. ఎప్పుడాతడు అట్టి 
ముఖమును చూపించును? అతని హృదయమున దయ కలిగినప్పుడు అనగా 
హృదయము సదయము కావలెను. అప్పుడే అతని ముఖము సుముఖముగా మనకు 
చూపించును. అప్పుడా ముఖము మన హృదయము ఆనన్దకరముగా నిలిచిపోవును. 
అట్టి అనుభవము కలిగెనేని అది తరువాత నెన్నడు మజపునకు రాదు. ఎల్లప్పుడును 
ఉండును. అను అర్థము సదా శబ్దముచే స్ఫురింపజేయబడుచున్నది. 2. శివుడనక 
విధుచూడామణి శోభిదైవతమ్‌ అని భంగ్యంతరముగా చెప్పబడినందున ఈ శ్లోకమున 
పర్యాయోక్తాలంకారమేర్పడి యున్నది. సుముఖమ్‌ ముఖమ్‌ హృదయమ్‌ సదయమ్‌ 
సదా కదా ఇత్యాది పదబన్గాదులు ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకారము నేర్పజచు 
చున్నవి. వృత్తము వియోగినీ. 


అవతారిక :- పై శ్లోకమున శివుని సుముఖతా దర్శన మర్థింపబడినది. ఈ శ్లోకమున 
ఆ శివుని శమలక్షణ దర్శనము చెప్పబడుచున్నది. 
శ్లో అక్షరక్షణనిరీక్షణం రక్షం - దక్షయాగవరశిక్షణదక్షమ్‌ 
శిక్షితోగ్రవిషభక్షణపక్షం - లక్షయామి శమలక్షణదీక్షమ్‌! 24 
ప్రతిపదార్థము :- అక్షర క్షణ నిరీక్షణ రక్షమ్‌ = జీవునియందు క్షణకాలము దృష్టిని 
నిలిపి రక్షించువాడును, దక్షయాగవర శిక్షణ దక్షమ్‌ = దక్షుని యజ్ఞ శ్రేష్టమును 


32 


64 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శిక్షించుటలో దక్షత కలవాడును, శిక్రితో గ్ర విషభక్షణ పక్షమ్‌ = నేర్చిన ఉగ్ర విషభక్షణ 
పక్షము గలవాడును, శమలక్షణ దీక్షమ్‌ = శమము యొక్క లక్షణమునందు దీక్షవహించిన 
వాడును అయిన శివుని, లక్షయామి = చూచుచున్నాను. 

తాత్పర్యము :- జీవునందు క్షణకాలము దృష్టి నిలిపి రక్షించువాడును, దక్షయజ్ఞమును 
శిక్షించు దక్షత గలవాడును, ఉగ్ర విషభక్షణ పక్షమును నేర్చినవాడును అయిన శివుని 
చూచెదను. 

వివరణ :- 1. ఏ జీవు నందైన నొక క్షణకాలము దృష్టి నిలిపి శివుడు చూచినచో వాని 
రక్షణము సిద్ధించును. ఇది మొదటి విశేషణముయొక్క ఒక అర్థము. ఏ జీవుడైన 
క్షణకాలము శివవాచకమైన ఓంకారము నందా దృష్టిని నిలిపెనేని వాని రక్షణము 
సిద్ధించును. ఇది రెండవ అర్థము. ఏ జీవుడైన అక్షరుడైన శివునందు దృష్టి నిలిపినెని 
వారి రక్షణము శివుని చేత సిద్ధించును. ఇది మూడవ అర్థము. ఏ జీవుడైన క్షణకాలము 
అక్షరమైన శివ రూపమైన తన ఆత్మయందు దృష్టి నిలిపెనేని వానికి ముక్తి రూపరక్షణము 
సిద్ధించును. ఇది నాల్గవ అర్థము. అక్షరక్షణ పదమును అక్ష - రక్షణ అనురీతి విభజించిన 
ఈ (కింది అర్థము లభించును. ఇన్టియములను లేక మనస్సును విషయములవైపు 
పోనీయకుండుటచే ఇన్టీియములయొక్క యథార్థ రక్షణము లేక విషయమగు ఆత్మయందు 
బాహ్యేంద్రియోపసంహారముగల మనస్సు నాత్మయందు నిలుపుటయే అక్షరక్షణము. 
అట్లు అక్షరముల రక్షించుకొనుచు శివానుగహము కొజకు నిరీక్షించిన ఆ శివుని 
అనుగ్రహము (స్వరక్షణ రూపము) సిద్ధించును. లేక అకారాది క్షకారాంత మాతృక 
అక్షము దానికి బహిరంతరంగములలో న్యసించు చేసికొను రక్షణము అక్షరక్షణము 
మరియొక విధముగా అది అక్షరక్షణ = అక్షరమైన ఆనందము, క్షరానందముల జోలికి 
పోక అక్షరమైన ఆనందమునకై నిరీక్షించు వానిని శివుడు రక్షించును. ఇది యెల్ల 
ప్రథమపాద వివరణము. 2. ఆద్యంతము లందు దక్ష పదముండుటచే ద్వితీయపాదమున 
పాదాద్యంత యమకాలంకారమేర్పడి యున్నది. దక్షుడు ప్రజాపతులకు (నవబ్రహ్మలకు) 
అధిపతి. అధ్యక్షుడు. అతడు యజమానుడుగా చేయబడు యజ్ఞమైన యజ్ఞభోక్త యగు 
శివుని కాహుతి సమర్పణము చేయకపోవుటచే అది యభిచర రూపమై వీరభద్రునిచే 
ధ్వంసింపబడినది. యజ్ఞమునకే ధ్వంసము కలుగుటయే కాదు. యజమానుడై దక్షుడును 
శిక్షింపబడినాడు. అట్టి దురహంకార దక్షయాగ శిక్షణమున శివుడు దక్షుడు. ఇది ద్వితీయ 
పాద వివరణము. 3. దేవత లమృతము భక్షింపగోరి రాక్షసులతో కూడి క్షీరసాగరమును 
మధథింపగా ఉగ్రవిషము కాలకూటము పుట్టెను. అట్టి ఉగ్రవిషమును భక్షించు పక్షమున 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 65 


శివుడాశ్రయించెను. కాని అమృతము భక్షించు పక్షమును దేవతలకై వదిలివేసెను. 
చిరంజీవిత్వ మమృత భక్షణ పక్షము వారికి లభించు ఫలము. ఉగ్రవిషభక్షణ పక్షమున 
ఆ దేవతల చిరంజీవిత్వ వాంఛకు విరుద్ధమై తత్‌క్షణము మృత్యువును కలిగించునది. 
కావున వారు వదలివైచిరి. దేహ ధారులెల్లరిట్లే ప్రవర్తించెదరు. అనగా దేహమే అత్మయను 
అజ్ఞానులాశ్రయించు పక్షమిదియే. శివుడు దేహమే ఆత్మయను అజ్ఞానము లేనివాడు 
ఆత్మకు మృత్యువులేదని యెటిగిన వాడు అనగా ఆత్మరూపుడైన తనకు మృత్యువు లేదని 
యెటిగి విషభక్షణ పక్షము నాశ్రయించెను. శరీరము పోయినను పోనీ అనుకొనెను. 
కాని శరరీము నశించలేదు. మృత్యువు దరిచేరలేదు. భయము పంచమునివలె 
పారిపోయెను. ఇది మూడవపాదము యొక్క వివరణము. 4. శివుడు స్వాధీన కోపుడు, 
ఆత్మజ్ఞులెల్లరు స్వాధీనకోపులే. ప్రలయము నొనర్చుటకు కోపింవలెననుకొని కోపించును. 
లోకముల లయము నొనర్చును. అట్టి శివుని సహజ లక్షణము శమమే. కావుననే 
యోగుల కాతడు ఆదర్శము. శివ శబ్దము ఆయన లక్షణము. శమముతో పాటే కూడి 
వినవచ్చును. శివమ్‌ శాన్తమ్‌” కాన్తమ్‌ పద్మాసనస్థమ్‌” వంటి ప్రయోగము లీ యంశమును 
సిద్ధపరుచును. ఆయన శమలక్షణ దీక్షను స్ఫురింపజేయును. కావుననే శ్లోకమున 
శివపదము లేకున్నను “శమలక్షణదీక్షవ్‌ు” అను విశేషణము శివ శబ్దమును 
స్పురింపజేయుచున్నది. 5. క్షకారవత్తి శ్లోకమున వృత్యనుప్రాసాలంకారమును 
కలిగించుచున్నది. ర-న-భ-గ-గ అను గణములు ప్రతిపాదమున నుండుటచే ఈ 
శ్లోకము స్వాగతా వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని ఉగ్రవిష భక్షణ పక్ష శిక్షణము చెప్పబడినది. ఈ 
శ్లోకమున అంతటి ఉగ్ర విషభక్షణమునుసహింపగల శివుని శీతలత్వము చెప్పబడుచున్నది. 
శ్లో గజ్లాతరబజ్ఞపతదమ్బుకణావృతేన 

మస్తేన్గుఖణ్జమృదుచ్టికయావృతేన। 

ప్రత్యక్షతాముపగతేన త్వదాననేన 

శ్రీకణ్ద! మే£_క్షియుగలం కురు శీతలం త్వమ్‌॥ 25 
ప్రతిపదార్థము = గజ్హాతరబ్బ పతదమ్భుకణావృతేన = గజ్బాతరబ్ద్బముల నుండి పడుచున్న 
జలబిన్గువులచే ఆవరింపబడిన, మస్తేన్దు ఖణ్ణి మృదు చగ్టికయా = శిరమునందలి 
చన్నుని అర్థభాగము నుండి వెడలు మెత్తని వెన్నెలచే, ఆవృతేన = అవరింపబడిన, 
ప్రత్యక్షతామ్‌ = చక్షుర్లోచరతను, ఉపగతేన = పొందిన, త్వదాననేన = నీ ముఖముతో, 


33 


66 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శ్రీ కణ్ణ = ఓ నీలకణ్డా, త్వమ్‌ = నీవు యుకే నాయొక్క ఆక్షియుగలమ్‌ = కన్నులజంటను, 
శీతలమ్‌ = చల్లని దానినిగా, కురు = చేయుము. 

తాత్పర్యము :- ఓ శివా! గజ్ఞాతరబ్బముల నుండి జాజు జలకణములచే నిండిన, 
శిరము నందలి మెత్తని వెన్నెలచే వెలుగునట్టి, నీ ముఖమును చూపించి నా రెండు 
కన్నులను చల్లబజచుము. 

వివరణ :- 1. పై శ్లోకమున ఉగ్ర విషభక్షణము చేత శివుని కణ్జము నల్లబడుటను శ్రీ 
కణ్ధ శబ్దము స్ఫురింపజేయుచున్నది. శ్రీ అనగా విషము. దానిని మ్రింగినచో తన కుక్షి 
లోపలి జగములు నశించునని, ఉమ్మివేసినచో లేక కక్కివేసినచో బయటి జగములు 
నశించునని తదుభయ జగముల రక్షించుటకు శివుడు విషమును కణ్ధమున నిలిపినందున 
శివునకు శ్రీ కణ్ణమును నల్లబబిచినదే కాని అంతకంటె నెక్కుడుగా నెట్టి వికారమును 
కలిగించలేకపోయినది. ఇది శ్రీ కణ అను సంబుద్ధిచే తెలియబడు అర్థ విశేషము. 2. 
శివుని శిరమందు పొంగులు వారు గజ్లాతరజ్ఞముల నుండి రాలిన చల్లని జలకణములు 
శివుని ముఖమును చల్లబబిచుచున్నవి. అట్లే ఆ శివుని శిరమునందలి హిమాంశులైన 
అనగా చల్లనికాంతులుగల అర్ధచగన్లుని నుండి వెడలు వెన్నెల కూడ ఆ శివుని ముఖమును 
చల్లబబిచుచున్నది. ఆ గజ్లా చన్లోభయ గత శైత్యమును విరజిమ్ము ముఖమును చూపించిన 
కవి కన్నులు చల్లబడును. చల్లని వస్తువును కన్నులతో చూచినప్పుడు ఆ కన్నులలోని 
కాచల్లని వస్తువునుండి వెడలు చల్లదనము కన్నులలోనికి ప్రవేశించుట మన అందబకు 
అనుభవ సిద్ధమే. కవి తన హృదయము నందలి బహుజన్మ సమార్దిత పాపములచే 
కలిగిన దుఃఖముయొక్క తాపము తన హృదయమున చోటు చాలక తన కన్నులలోని 
కెగచిమ్మినదని అది చల్లని శివముఖ దర్శనముచే శమించునని శివునకు విన్నవించు 
కొనుట ఈ శ్లోకమున స్ఫురింపబడు అంశము. 3. చల్లని వస్తువును చూచునప్పుడు 
కన్నులు చల్లబడుమాట ఎట్లున్నను ఇష్టవస్తు దర్శనము వలన చక్షుః ప్రీతి కలుగుట 
వాస్తవము. భూమధ్యరేఖకు దగ్గజగా నున్న జనులకు చల్లదనము సంతోషము నిచ్చును. 
కావున చల్లబజిచుట యనగా సుఖము నిచ్చుటయే. ధ్రువముల సమీపములలో నున్న 
జనులకు వెచ్చదన మిష్టము. అందుచే ఇంగ్లండు వాసులు సుఖమునిచ్చు స్వాగతమును 
వామ్‌ వెల్‌కమ్‌ అని అందురు. భారతదేశమునందలి దక్షిణ భాగము భూమధ్యరేఖకు 
దగ్గరగా ఉన్నది. కావున దాక్షిణాత్యమైన ఆ(న్ధభాషలో చల్లబజచుట అనునది, 
సుఖింపజేయుటగా భావింపబడును. ఈ కవి అక్షియుగలమ్‌ శీతలమ్‌ కురు అని శివుని 
ప్రార్థించుట కవియొక్క (భారత) దాక్షిణాత్యతను స్ఫురింపజేయును. మొదటి మూడు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 67 


పాదములలోని అన్ని పదములలోను పదాన్లాను ప్రాసమున్నది. ప్రతిపాదమున 
త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము వసంతతిలకా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కన్నుల సుఖింపజేయు దర్శన మొకటి అర్ధింపబడినది. ఈ 
శ్లోకమున అట్టి దర్శనముతో పాటు శ్రవణమును అర్థింపబడుచున్నది. 
శ్లో; కదా వా శ్రూయనే ప్రమథజయశబ్దద్విగుణితాః 

శివోద్వాహ ప్రాళ్బద్భషభగలస త్మిజ్కిణిరవాః। 

కదా వా కైలాసాచలనిలయదివ్యా గురుచయాః 

కథం వా దృశ్యన్తే కలితభసితాజ్లాభిరుచిరాః॥। 26 
ప్రతిపదార్థము :- ప్రమథ జయ శబ్ద ద్విగుణితాః = ప్రమథగణముల జయ శబ్దముచే 
రెట్టింపైన, శివోద్వాహ ప్రాణ ద్వ్వషభ గల సత్మిజ్మిణి రవాః = శివుని మోయుటలో 
పూజను పొందు ఎద్దుయొక్క కణ్ధమునందలి మంచి గజ్జెల ధ్వనులు, కదా శూయన్తే 
వా = ఎప్పుడు వినబడునో, కైలాసాచల నిలయ దివ్యాః = కైలాసపర్వతనివాసులు 
దివ్యులునగు, కలిత భసితాజ్లాభిరుచిరాః = పూయబడిన భస్మముతో కూడిన శరీరములతో 
మిక్కిలి సున్దరులు నగు, గురుచయాః = గురువుల గుంపులు, కదా దృశ్యన్తే వా = 
ఎప్పుడు కనబడుదురో. 
తాత్సర్యము :- ప్రమథ గణముల జయ శబ్దములతో రెట్టింపైన, శివుని మోయుటచే 
పూజనీయమైన వృషభము యొక్క కణ్ధమందలి గజ్జెల ధ్వనులు ఎప్పుడు వినబడునో 
గదా! కైలాసమున నివసించుటచే దివ్యులైన బూది పూతతో ప్రకాశించు శరీరములు 
గల గురువుల గుంపులు ఎప్పుడు కనబడుదురో కదా! 
వివరణ :- 1. సర్వలోకముల ప్రలయ కాలమున ప్రమథింపజేయు శివునితోపాటు 
కైలాసమున నుండి అతని నిరంతరము సేవించు గణములు ప్రమథ గణములు. వారు 
నిరంతరము వెంట నడుచుచుండగా శివుడు వృషభవాహనుడై కైలాసమున విహరించు 
చుండును. అప్పుడు వాహన వృషభము మెడలోని గంటలు గజ్జెలు (మోయుచుండును. 
వెంట నడుచు ప్రమథులు చేయు శివునకు జయకారముల ధ్వనులు వృషభముయొక్క 
చిబుగంటలు గజ్జెల ధ్వనులను రెట్టింపుజేయుచున్న వనగా ఆ గంటలు గజ్జెలును 
జయ అనియే మోయు చుండుట ఇట వ్యంగ్యము. అవి ఎప్పుడు వినబడునో? అనగా 
తనకెప్పుడు సాలోక్యముక్తి కలుగునా? యను కవి చింత పూర్వార్ధమున (ప్రధాన 
వ్యంగ్యము. 2. అట్లే ఉత్తరార్థమునను కైలాసము నందలి భస్మము నదలిన శరీరములు 


34 


68 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


గల దివ్య గురువులెప్పుడు కనబడుదురో గదా అను చింత కూడా కవియొక్క సాలోక్యముక్తి 
వాంఛనే వ్యంజింపజేయును. తెల్లని విభూతిని పూసికొన్నట్లు కనబడుచున్నవి. అవి 
శివుని వలె తెల్లనై శివు స్థాణుత్వమును అనగా శివసారూప్యమును పొందినట్లున్నవి. 
అహంకార భారమును విడచిన వగుటచే అగురువు లైనవి. అనగా వాని పరిమళము 
గాలిలో తేలిపోవునంత లఘుత్వము నొందినవను అర్భాంతరమును ఇట భావనీయము. 
తృతీయ పాదమున చకారలకారావృత్తి వృత్యనుప్రాస శోభను కలిగించుచున్నవి. 
ప్రతిపాదమున య-మ-న-స-భ-ల-గ అను గణములతో శ్లోకము శిఖిరిణీ వృత్త 
నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివ గురువుల దర్శన మర్థింపబడినది. ఈ శ్లోకమున 
యోగులు దర్శించు శివస్వరూపము చెప్పబడుచున్నది. 
శ్లో అనిన్వమానన్గమయం నిరామయం 

నిరజ్ఞానం నిష్మలమద్వయం విభుమ్‌। 

అనాదిమధ్యాన్తమహో పరం శివం 

హృదన్తరే సాధు విదన్తి యోగినః॥ 27 
ప్రతిపదార్థము వా అనిన్హ్యమ్‌ = నిన్టింపదగని, ఆననమయమ్‌ = ఆనన్దాధిక్యము గల, 
నిష్క్మలమ్‌ = అంశరహితుడైన, నిరామయమ్‌ = దుఃఖరహితుడైన, నిరజ్ఞానమ్‌ = కలబ్మ 
రహితుడైన, అద్వయమ్‌ = అద్వితీయుడైన, విభుమ్‌ = ప్రభువైన, అనాదిమధ్యాన్తమ్‌ = 
ఆదిమధ్యాన్తములు లేని, పరమ్‌ = ఉత్కృష్టుడైన, శివమ్‌ = శివుని, హృదన్తరే = 
హృదయము లోపల, సాధు = చక్కగా, యోగినః = యోగులు, విదన్తి = తెలిసికొను 
చున్నారు. 
తాత్పర్యము వా అనిన్వ్యుడు, ఆనన్నమయుడు, నిరామయుడు, ఆదిమధ్యాన్తరహితుడు, 
నిష్మలుడు. అద్వైతమూర్తియునైన పరమశివుని హృదయముల లోపల యోగులు చక్కగా 
తెలియుదురు. అనగా సాక్షాత్మరించు కొందురు. 
వివరణ :- శ్లోకమున మొదటి రెండు విశేషణములు, ఉత్తరార్థమున మొదటి 
విశేషణమును అకార నకారాదులై యుండుట నిర్‌ నిస్‌ ఉపసర్గలు ఆదిగాను మూడు 
వదములు చివణి పాదమున దకారా మధ్యములైన రెండు వదములు 
శైలీరామణీయకమును శ్లోకమున కలిగించుచున్నవి. ప్రతిపాదమున జ-త-జ-ర అను 
గణములుండుటచే నీ శ్లోకము వంశస్థ వృత్త నిబన్సనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 69 


అవతారిక :- పై శ్లోకమున యోగుల హృదయముల లోపల కాననగు శివ స్వరూపము 
చెప్పబడినది. ఈ శ్లోకమున కవిచే ఆ శివుడు తనకును కానరాదగిన శివ స్వరూపము 
చెప్పబడుచున్నది. 
శ్లో అర్థాజ్లోపరిగిరికన్యకాలలామ- 

ప్రోద్భాసిత్రినయనమిన్దుఖబ్దభూషమ్‌। 

భక్తానామభయదమీశ్వరస్వరూపం 

ప్రత్యక్షమ్మమ భవతాత్సరాత్సరం తత్‌! 28 
ప్రతిపదార్థం :- అర్థాజ్లోపరి గిరికన్యకా లలామ ప్రోద్భాసి త్రినయనమ్‌ = అర్జాంగము 
పైన గిరి కన్యకా శ్రేష్టము (గంగుతో ప్రకాశించు మూడు కన్నులుగల, ఇన్దుఖబ్దభూషమ్‌ 
= చగ్దఖణ్ఞము అలంకారముగా గల, భక్తానామ్‌ = భక్తులకు, అభయదమ్‌ = 
అభయమును ఇచ్చు, తత్‌ = ఆ, పరాత్సరమ్‌ = శ్రేష్టము కన్న శ్రేష్టమునగు, ఈశ్వర 
స్వరూపమ్‌ = ఈశ్వర స్వరూపము, మమ = నాకు, ప్రత్యక్షమ్‌ = ప్రత్యక్షము, భవతాత్‌ 
= అగుగాక! 
తాత్పర్యము :- అర్జాబ్బముపై గంగతో, మూడు కన్నులతో, ప్రకాశించు అర్థచగ్ద 
లలాటుడైన, భక్తుల కభయము నొసగు పరాత్సరుడైన ఆ ఈశ్వరుని స్వరూపము నాకు 
ప్రత్యక్షమగుగాక! 
వివరణ :- 1. అర్ధనారీశ్వరుదైన శివుని ఎడమభాగము పార్వతి, కుడి భాగము శివుడు. 
కుడి అర్జాబ్దము, ఆ భాగముపైన గిరికన్యకా లలామ యున్నది. నదులన్నియు గిరి 
కన్యకలే. గంగా, యమునాదు లెన్నియో హిమవద్దిరి నుండి పుట్టియున్నవి. అవి అన్నియు 
హిమవద్దిరి కన్యకలే. వారిలో గంగ శ్రేష్ట. ఆమె కుడి అర్జాబ్బముపై నున్నది. ఆ కుడి 
అర్జాబ్బముపై మూడు కన్నులు నున్నవి. వానిపై లలాటమున అర్ధచన్లుడు భూషణముగా 
నున్నాడు. భక్తుల కభయ మొసగు ఆ పరాత్సరేశ్వరుని స్వరూపము తన హృదయమున 
ప్రత్యక్షము కావలెనను ప్రార్థనము ఈ శ్లోకమున ప్రతిపాదింపబడినది. 2. ఉపరిగిరి, 
త్రినయన, పరాత్పర, ఈశ్వరస్వరూపమ్‌ అను పదబద్ధములలో వృత్యనుప్రాసమున్నది. 
ప్రతిపాదమున మ-న-జ-ర-గ అను గణములుండుటచే నీ శ్లోకము ప్రహర్షిణీ వృత్త 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివ సాక్షాత్మార మర్థింపబడినది. ఈ శ్లోకమున శివసౌముఖ్య 
మర్థింపబడుచున్నది. 


35 


70 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శ్లో అనుగ్రహాన్మే సుముఖో భవాశు 

కృతార్థతామస్మి గతస్తతో౨_ హమ్‌। 

కిమాత్మభక్యా సుముఖే త్వయీశ! 

కిమాత్మభక్యా విముఖే త్వయీశ!॥ 29 
ప్రతిపదార్థము :- ఈశ = ఓ ప్రభూ, అనుగ్రహాత్‌ = అనుగ్రహము వలన, మే = 
నాకు, ఆశు = శీఘ్రముగా, సుముఖః = సుముఖుడవు, భవ = కమ్ము తతః = 
అందువలన, అహమ్‌ = నేను, కృతార్ధతామ్‌ = కృతార్థతను, గతః = పొందిన వాడను, 
అస్మి = అగుచున్నాను, ఈశ = ఓ ప్రభూ!, త్వయి = నీవు, సుముఖే = సుముఖుడవు 
కాగా, ఆత్మభక్యా = నా భక్తితో, కిమ్‌ = ఏమి, త్వయి = నీవు, విముఖే = విముఖుడవు 
కాగా, ఆత్మభక్యా = నా భక్తితో, కిమ్‌ = ఏమి? 
తాత్పర్యము :- ఓ ప్రభూ! అనుగ్రహముతో నీవు నాయెడ సుముఖుడవగుము. అప్పుడు 
నేను కృతార్థుడనే అగుదును. ఒకవేళ నీవు సుముఖుడ వైనచో నా భక్తితో నేమి పని? 
నీవు విముఖుడవైనచో నా భక్తితో నేమి పని? 
వివరణ :- భక్తి ఇష్టదేవతా సౌముఖ్యమునకై చేయదగినది. ఒకవేళ ఆ దైవము 
స్వయముగానే సుముఖుడై ఉన్నచో సాధకుని భక్తి నిరర్ధకము. అట్లే ఒకవేళ దైవము 
స్వయముగా విముఖమే అయియున్నచో అప్పుడును సాధకుని భక్తి నిరర్ధకమే అగును. 
జ-త-జ-గ-గ అను గణములు ప్రతిపాదమున నుండుటచే నీ శ్లోక ముపేంద్ర వజ్రా 
వృత్తనిబన్థనము. 
అవతారిక :- పై శ్లోకమున శివసౌముఖ్య మర్ధింపబడినది. ఈ శ్లోకమున ఉగ్రతాప 
నిరసన మర్థింపబడుచున్నది. 

శ్లో॥ నిపత్య పాదాబ్దయుగే త్వదీయే 

విభో! విధాయాజ్ఞులిమీశ! యాచే। 

మమోగ్రతాపం తవ దర్శనైక- 

కథామృతాసారభరాన్నిరస్య॥ 80 
ప్రతిపదార్థము :- విభో = ఓ ప్రభూ!, త్వదీయే = నీకు సంబంధించిన, పాదాబ్ది 
యుగే = పాదకమల ద్వన్ద్వమున, నిపత్య = పడి, ఈశ = ఓ ఈశ్వరుడా!, అళ్ఞాలిమ్‌ = 
అఖ్టులిని, విధాయ = చేసి, యాచే = అడుగుచున్నాను, మమ = నాయొక్క ఉగ్రతాపమ్‌ 
= తీవ్రమైన తాపమును, తవ = నీయొక్క దర్శనైక కథామృతాసార భరాత్‌ = దర్శనము 
ముఖ్యమైన కథామృతము యొక్క జడివాన బరువువలన, నిరస్య = నిరసింపజేయుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 71 


తాత్పర్యము :- ఓ ఈశ్వరా! ప్రభూ! నీ పాదములందు సాష్టాంగపడి నీ దర్శనము 
ముఖ్యమైన కథామృతవర్షముతో నా (సంసార సంబంధ) ఉగ్రతాపమును నిరసింపజేయు 
మని వేడుకొనుచున్నాను. 
వివరణ :- శివుని రూపమును దర్శించుట, ఆయన కథను (గుణనామములకు 
సంబంధించిన దానిని) వినుట సంసారోగ్రతాపము నివారింప సమర్థములనుట ఈ 
శ్లోకమున ప్రతిపాద్యము. “విభో విధాయ) అను పదబన్గమున పదాద్యనుప్రాసము 
ఆసారభరా న్నిరస్యి అను పదబన్ధమున రేఫావృత్తితో వృత్యనుప్రాసము నున్నవి. 
ప్రతిపాదమున జ-త-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకముపేంద్ర వా 
వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున ఉగ్రతాపమును నివారించు కథామృతమను జడివాన 
(చినుకుల నాట్యము) చెప్పబడినది. ఈ శ్లోకమున సింహాసనము (వృషభముయొక్క 
(తాండవమను పేరుగల) నాట్యము చెప్పబడుచున్నది. 
శ్లో నిత్యం సురాసురగజావనకీర్తనీయే 

సింహాసనస్య గిరిజాపతిదర్శనీయే। 

గన్భర్వగానరచనానుగతానుకూ (కా)లే 

లోలం విలోచనయుగమ్మమ తాబ్దవే౭_ స్తు! 31 
ప్రతిపదార్థము :- నిత్యమ్‌ = ప్రతిదినము, సురాసుర గణావన కీర్తనీయే = దేవరాక్షసుల 
గణముల రక్షణము (హేతువు)చే కీర్తింపదగిన, గిరిజాపతి దర్శనీయే = శివునిచే 
చూడదగిన, గన్టర్వగాన రచనానుగతానుకూలే = గన్భర్వుల గాన రచన ననుసరించి 
అనుకూలమైన, సింహాసనస్య = సింహాసనముయొక్క (వృషభము యొక్క, తాణ్జివే = 
తాబ్దవ నాట్యమునందు, మమ = నాయొక్క విలోచనయుగమ్‌ = కంటి జంట, లోలమ్‌ 
= ఆసక్తిగలది, అస్తు = అగుగాక! 
తాత్పర్యం :- దేవ రాక్షసుల గణముల రక్షించు నిమిత్తమైన శివునిచే చూడదగిన, 
గన్టర్వ గాన రచనల ననుసరించు అనుకూలమైన సింహాసనమైన వృషభముయొక్క 
తాణ్ణవమున నా కంటి జంట ఆసక్తమై ఉండుగాక! 
వివరణ :- శివుడు తనకు భక్తులెవరైనను సరే కాపాడవలెననియే భావించుచుండును. 
దేవ రాక్షసులు పరస్పర విరోధులు. ఆయనకు ఈ ఉభయుల గణములందు సమత్వమే 


36 


72 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ఉన్నది. వరముల నొసగు సందర్భమున వారు దేవతలా, రాక్షసులా అనునది ఆయన 
దృష్టిలో విచార్యము కాదు. ఎవరైననేమి వారర్ధులే. కావున అనుగ్రాహ్యులే. ఇది శివుని 
సమత్వదృష్టి. శివుని సింహాసనమైన వృషభమున కా సమదృష్టి మిక్కిలి సంతోషమును 
కలిగించుచుండును. అందుచే ఎవరిని రక్షించినప్పుడును ఆయన సంతసించి తాండవ 
మొనర్చుచుండును. అతని తాణ్ణవము శివునకు దర్శనీయమై యుండును. గిరిజాపతి 
అని శివుని చెప్పుటచే అమ్మవారితో కూడి ఆ వృషభ తాణబ్ధవము శివునిచే చూడబడుచుండు 
ననుట వ్యంగ్యము. వృషభేశ్వరుని తాబ్బవము గన్టర్వగాన రచనల తాళములకు 
అనుకూలముగా నుండునని శ్లోకములోని మూడవపాదము చెప్పును. అనుగత శబ్దము 
తాళముల మధ్యకాలము నందలి లయకు అనుకూల శబ్దము. తాల ధ్వనికి ఆ రెంటికి 
తాణబ్ఞవ గతమైన అనుగుణ్యమును సూచించును. విలోచనయుగమ్‌ అను సమాసములోని 
యుగశబ్దము శివుని మూడు కన్నులకు దర్శనీయమైన వృషభ తాబ్దవము కవి తన 
రెండు కన్నులతో చూచుట సాధ్యమగునా కాదా అను ఆందోళనమును లోల శబ్దము 
వ్యంజించుచున్నది. వృషభముయొక్క కుడికాళ్ల నాట్యమును శివుడెడమ కన్నుతో 
గమనించును. ఎడమకాళ్ల నాట్యమును కుడికంటితో గమనించుచుండును. రెండు 
నాట్యములను ఒకేసారి ఫాలనేత్రము నిర్విరామముగా గమనించుచుండును. అప్పుడా 
మూడవ కంటిలోనుండి అగ్నులు చిమ్మవు. ఆనన్దప్రకాశమును మాత్రమే చిమ్మును. 
శ్లోకమున రేఫనకారముల ఆవృత్తి తాణ్ణ్ఞివ నాదానుగుణ్యమును సూచించును. కావున 
దీనికీ అను ప్రాసాలంకారౌచిత్యము వ్యక్తమగుచున్నది. వసంతతిలకా వృత్తమిది. 
అవతారిక :- పై శ్లోకమున తన లోచన యుగము శివతాణ్ఞవము చూచుటలో సక్తము 
కావలెనని కోరబడినది. ఈ శ్లోకమున తన కట్టి భాగ్యమెప్పుడు కలుగునో యని చింత 
చెప్పబడుచున్నది. 
శ్లో త్వత్తాణ్ఞవం సకలలోకసుఖై (శుభఖైైకమూలం 

గౌరీమనోహరమనేకవిధి క్రమాఢ్యమ్‌। 

ద్రష్టుమ్మహేశ! మమ చర్మవిలోచనాభ్యాం 

భోగ్యం భవాన్తరసహగస్రకృతం కదా ను॥ 832 
ప్రతిపదార్థం :- సకలలోక సుఖైకమూలమ్‌ = సర్వలోకముల శుభములకు ముఖ్యకారణ 
మైన, గౌరీమనోహరమ్‌ = గౌరియొక్క మనస్సును హరించు, అనేకవిధిక్రమాఢ్యమ్‌ = 
అనేక విధుల క్రమముతో కూడిన, త్వత్తాణ్ణమ్‌ నీ తాబ్బవమును, మమ = నాయొక్క 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 73 


చర్మవిలోచనాభ్యామ్‌ = చర్మచక్షువులచేత, 'ద్రష్టుమ్‌ = చూచుటకు, భవాన్తర సహస్ర 
కృతమ్‌ = వేలకొలది జన్మలలో చేయబడిన కర్మ మహేశ! = ఓ శివా, కదా ను = 
ఎప్పుడు, భోగ్యమ్‌ = అనుభవమునకు వచ్చునో కదా! 

తాత్పర్యము :- సర్వలోక శుభములకు ముఖ్య మూల కారణమైన గౌరి కాహ్లాద హేతువైన 
అనేక విధుల క్రమముగల నీ తాబ్దవమునో శివా! నా చర్మచక్షువులచే చూచుటకు నేను 
వేలకొలది జన్మలలో చేసిన సుకృతము ఫలించుట ఆవశ్యకము. అది ఎప్పుడు 
సంభవించునో కదా! 

వివరణ :- 1. త౭జ్ఞవు అను శివభక్తుడు స్వోపజ్ఞముగా పురుషులు చేయు నృత్త 
విశేషము నొక దానిని చేసి శివుని మెప్పించెను. ఆ నృత్య విశేషము తాబ్దవ మనబడును. 
ప్రతికదలికకు అర్థ విశేషము చెప్పుటకు వీలు లేకున్నను ఏదో ఒక రస విశేషమును 
వ్యంజింపజేయు నాట్య విశేషము నృత్తము అనబడును. స్రీలచే చేయబడు నృత్తము 
లాస్య మనబడును. అమ్మవారు కూడ అట్టి లాస్యము చేయుటలో కౌశల్యము కలదియే. 
ఇట్టి నృత్తమును ఉద్ధతముగా శివుడొనరించును. అది భక్తుడైన తణ్జువు ననుగ్రహించుటకే. 
తదుపజ్జ్ఞమైన తాబ్దవమును సంతోషముతో శివుడొనరించును. ఆ శివుడు చేయు 
తాణ్ణవము అమ్మవారి నలరింపజేయుటకును శివుడొనరించును. ఆమె కా తాణ్ణవము 
మిక్కిలి ఆహ్లాదకరము. అని గౌరీ మనోహర శబ్దము వ్యంజించును. ఆ శివుని ఆ 
తాణ్ణవము సర్వలోక సుఖ మూలకారణమని సకలలోక సుఖైకమూల శబ్దము చెప్పును. 
లలిత కళలలో శిల్పకళ, చిత్రకళ, సంగీత కళ, నాట్యకళ మొదలగునవి సర్వలోక 
సుఖమును కలిగింపజాలక పోయినను సహృదయ హేతువులనుటలో సందేహము 
లేదు. లోకములోని వారందరు సహృదయులని చెప్పజాలము కదా! జెరంగజేబు 
సంగీతకళను ద్వేషించినాడని చారిత్రకులు కొందజు చెప్పిరి. కళలకు రాజాదరము 
లేనప్పుడు సుఖమయ జీవితమును భార్యలకు కలిగింపలేని కళాకారులను, కళాభిజ్ఞత 
లేని వారి భార్యలే ఈసడించుట లోక ప్రసిద్ధము. ప్రలయమునకు ముందుండునది 
లోకస్థితి. ప్రలయ పూర్వస్థితియే స్థితి శబ్ద వాచ్యము. లోకస్థితి లోకముయొక్క సమష్టి 
పూర్వ కర్మకు ఫలముగా లోకముచే ననుభవింపబడు సుఖ దుఃఖముల స్థితియే 
లోకముయొక్క ప్రారబ్ధసమప్టి కర్మము. సుఖదుఃఖానుభవముచే నశించగా నేర్చడునది 
ప్రలయము. అది వ్యష్టిలో రాత్రియనబడును. నిద్రయనుట మిక్కిలి సముచితము. 
సర్వలోకముల సుఖదుఃఖానుభవముచే వారి సమష్టి ప్రారబ్దకర్మ నశించగా లోకము 
నిద్రించును. ఆ నిద్రయే ప్రలయము. వ్యష్టి నిద్రలో సుఖదుఃఖానుభవముండునట్లే 


37 


74 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


సమష్టి నిద్రయిన ప్రలయమున సుఖదుఃఖానుభవముండదు. అప్పుడానందమే ఉండును. 
ఆ ఆనందము ఈ సమాసములోని సుఖశబ్దముచే చెప్పబడినది. 2. వ్యక్తులు నిద్రలో 
విషయజన్య సుఖదుఃఖాతీతమైన స్వరూపానందము ననుభవించెదరు. అట్లే వ్యక్తుల 
సమూహము అనగా లోకము ప్రలయమున నా స్వరూపానందమునే అనుభవించుటయే 
సుఖశబ్ద వాచ్యమైన ఆ ఆనందమునకు మించి న సుఖము లేనే లేదు. దానికి మాలము 
లేక ముఖ్యకారణము శివుని తాణ్ఞవము. ఆయన తాణ్ఞవము నారంభించుట అనగా 
లోకము నిద్రించుట. మృత్యువు కూడ నిద్రా విశేషమే. శివుడు లోకములను చంపుట 
యనగా మరొక నిద్రా విశేషమున ముంచుటయే. ఆటలాడి అలసి ఆరాటపడుచున్న 
శిశువునకు తల్లి జోకొట్టి నిద్రపుచ్చును. అట్లు శివుడు సుఖదుఃఖానుభవముచే వేసారిన 
జీవులను నిద్రపుచ్చును. ఆజ్ఞులైన సాధారణ జనులు ఈ అంశము నెజుగక చంపుట 
అను కృత్యము నొనరించు శివుని ఈ జీవగత ప్రేమను గ్రహింపజాలరు. తాజ్ఞవ 
శబ్దముయొక్క సకలలోక సుఖైకమూలమ్‌ అను విశేషము పై అర్థ విశేషమును 
వ్యంజించును. ౩. గౌరి ప్రకృతి స్వరూపిణి. ప్రకృతి సత్త్వరజ స్తమోగుణ. ఈ మూడు 
గుణముల సామ్యావస్థ ప్రలయము. శివుని తాజ్ఞవము ప్రకృతికీ గుణసామ్యస్థితిని 
కలిగించును. ఎవరినైనను భిన్న గుణముల సామ్యస్థితి వికారముల నివారించును. 
గుణవైషమ్యము అనగా సత్త్వరజస్తమో గుణములలో నేవేని ఒకటి రెండు గుణముల 
ఆధిక్యము లేక అల్బత తదుపమర్ధ హేతువు, సాధారణముగా ఒక గుణమధికమైనచో 
అది మిగిలిన వానిలో ఒకదానినో రెండింటినో ఉపమర్థించుట కారంభించును. ఇట్టి 
ఉపమర్ధము గుణవైషమ్య కార్యము. ఇది మహదాది సృష్టి హేతువు. ఈ సృష్టి ప్రకృతి 
స్వరూపిణి యగు అమ్మవారి అంతరము నందలి గుణముల పరస్పరోపమర్ధము అగుటచే 
అది ఆమె కశాంతిని కలిగించును. శివుని తాణ్ణవము అమ్మవారి అంతర గుణోపమర్ధ 
రూపశాంతిని తొలగించి సామ్యరూప శాంతిని కలిగించుటచే శివతాణ్ఞవము గౌరీ 
మనోహరమని ఈ శ్లోకమున చెప్పబడినది. 4. నాట్యము నృత్తము, నృత్యము అని 
ద్వివిధము. తాణ్దవము నృత్తవిశేషము. పురుషోచితము. శివుడు పురుషోత్తముడు ఆయన 
తాణ్ణవము ఉత్తమ నృత్తము. ఆ తాణ్బవమున అనేక విధులుండును. ఆ విధులకు 
క్రమము కూడ నుండును. అనేక విధి క్రమాఢ్యమ్‌ అను విశేషణము శివుడు విధుల 
క్రమము పాటించియే తాండవ మొనరించినాడని తెలుపును. 5. శివుడు సాయం 
సంధ్యాసమయమున కైలాసమున సహృదయగారీ సమక్షమున చేసిన తాబ్బవము 
బహుజన్మ పుణ్యఫలముగా కలిగిన శివుని అనుగ్రహమున సాలోక్యముక్తిని పొందిన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 75 


శివభక్తుల లోచనములకు గోచరమగును. భూలోకవాసుల కెవరికైన శివానుగ్రహమున 
దివ్యచక్షువు నొందిన శివభక్తులకు లభించునేమో కాని మనవంటి చర్మ చక్షువులకు 
లభించదు. వేలకొలది జన్మలలో చేయబడిన సుకృతము ఫలించి శివానుగ్రహమున్నచో 
తాణ్ణవము తన చర్మ చక్షువులకును గోచరము కావచ్చును. కవి ఈ జన్మముననే చర్మ 
చక్షువులతోడనే ఆ శివుని తాణ్ణవమును చూడ గోరుచున్నాడు. ఆ శివ తాణ్ణవదర్శనము 
తన చర్మ చక్షువులకు గోచరించు భాగ్యమెన్నడు కలుగునో కదా అని కవియొక్క 
చింతాభావముయొక్క ఉదయము శ్లోకమున వ్యంగ్యమగును. భావోదయము శివగతి 
రతి కంగముగా ఉన్నది. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే 
ఈ శ్లోకము వసంత తిలకా వృత్త నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున కవి గౌరీ మనోహర శివతాణ్ణవ దర్శన వాంఛ చెప్పబడినది 
. ఈ శ్లోకమున శివగౌరీ సల్లాప శ్రవణ వాంఛ చెప్పబడుచున్నది. 
శ్లో శ్రీమన్తి పావనతరాణి సుధాన్తరాణి 

సర్వోత్తరాణి హృదయాద్వయజీవనాని। 

అన్యోన్యమీశ! తవ చాద్రితనూభవాయాః 

సల్లాపరూపవచనాని కదా శృణోమి॥ 383 
ప్రతిపదార్థము :- శ్రీమన్తి = జ్ఞాన సహితములు, పావన తరాణి = మిక్కిలి పవిత్రములు, 
హృదయాద్వయ జీవనాని = హృదయైక్యమే జీవనముగా గలవి, సర్వోత్తరాణి = అన్నిటి 
కంటే గొప్పవి, సుధాన్తరాణి = లోపల అమృతము కలవి, ఈశ = ఓ ఈశ్వర!, తవ = 
నీయొక్క అద్రితనూభవాయాః చ = పార్వతియొక్కయు, అన్యోన్యమ్‌ = పరస్పరము, 
సల్లాపరూప వచనాని = సల్లాప వచనములను, కదా = ఎప్పుడు, శృణోమి = వినెదనో. 
తాత్పర్యము :- మిక్కిలి పవిత్రములు జ్ఞానయుక్తములు సర్వవచనముల కన్న మిన్నయిన 
హృదయైక్యమును ప్రకటించు శివపార్వతీ పరస్పర వచనముల వినుట యొన్నదడో! 
వివరణ :- ఏ మాటలు జ్ఞానయుక్తములో ఆ మాటలే మిక్కిలి పవిత్రములు. జ్ఞానము 
కన్న మించిన పవిత్రము లేదని గీత చెప్పెను. అందుచేతనే ఆ గౌరీ శంకరుల వచనములు 
జ్ఞానయుక్తము లగుటచేత సర్వవచనముల కన్న గొప్పవి. అందరి మాటలకు (ప్రశ్నలకు) 
ఉత్తరములు అనగా సమాధానములు కూడ కాగలిగినపుడు అర్భాంతరము కూడ 
సర్వోత్తరాణి అను సమాసము స్ఫురింపజేయును. వారి మాటలలో అమృతముండుటచే 


38 


76 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


పతిమాట సతికి, సతిమాట పతికి జీవనము. కావున వారి పరస్పర సల్లాపములే 
వారికి జీవన దానము లగును. ఇద్దరి ముఖముల నుండి వెలువడినవై వారి హృదయముల 
ఐక్యము నవి ప్రకటించును. హృదయాద్వయ జీవనాని అను సమాస మీ యంశమును 
స్ఫురింపజేయును. ఈ శ్లోకమున్ను వసన్తతిలకా వృత్తనిబన్ధనమే. 

శ్లోకమున శివపార్వతీ సల్లాప శ్రవణ వాంఛ చెప్పబడినది. ఈ 
హనమైన వృషభముయొక్క గిట్టల చప్పుడు వినవలెనని కవి వాంఛ 


అవతారిక :- 
శ్లోకమున వారి 
చెప్పబడుచున్నది. 
శ్లో అనేకలీలాగతిచాతురీయుతం 

తవేశ! వోఢుర్వ ఎ్రషభస్యనర్తితమ్‌। 

సభూషణధ్వానఖురారవం కదా 

కరిష్యతి శోత్రయుగోత్సవ మృ్మమ॥ 834 
ప్రతిపదార్థం :- హే ఈశ - ఓ శివా!, అనేక లీలాగతి చాతురీయుతమ్‌ = అనేక 
విలాసముల గతుల చాతుర్యముతో కూడిన, తవ = నీయొక్క వోఢుః = వాహనమైన, 
వృషభస్య = ఎద్దుయొక్క నర్తితమ్‌ = నటనము చేయబడిన, సభూషణధ్వాన ఖురారవమ్‌ 
= భూషణ ధ్వనితో కూడిన గిట్టల చప్పుడు, కదా = ఎప్పుడు, మమ = నాయొక్క, 
శ్రోత్రయుగోత్సవమ్‌ = కర్ణద్వయమునకు సంతోషమును, కరిష్యతి = కలిగించునో? 
తాత్సర్యము :- ఓ శివా! అనేక విలాసముల గతుల చాతుర్యముగల త్వద్వాహన వృషభ 
నటన సమయ జనిత భూషణ ధ్వనితో కూడిన గిట్టలచప్పుడు నా చెవుల కెపుడు 
సంతోషమును కలిగించునో? 
వివరణ :- ధీరోధాత్త పురుషులు సింహశార్జూల వృషభగజ (చతుర్విధ) గతులు కలిగి 
యుందురు. చతుర్విధ గతులలో వృషభగతి యొకటి. శివుని వాహనమైన వృషభము 
కూడ విలాసముతో (ఒయ్యారముతో) కూడిన గతిచాతురి కలదియే. అయినను ఆ 
యెద్దు ముసలిదని హాస్యమొనరించుటకు శివుడును ఆ వృషభమువలె వృషభ శిరము 
వంటి తొడుగు నొకదానిని తన తలకు తగిలించుకొని, తన చేతులకు కాళ్లకు గిట్టల 
తొడుగులను ధరించి అభినయించు నప్పుడు ధరించిన సొమ్ముల ధ్వనితో పాటు గిట్టల 
చప్పుడును వినిపించును. దానిని వినవలెనను కవి వాంఛ ఇందు వ్యంజింపజేయబడినది. 
ప్రతిపాదమున జ-త-జ-ర అను గణములుండుటచే నీ శ్లోకము వంశస్థవృత్త నిబన్ధనము. 


పై 
వా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


అవతారిక :- ఆ పై శ్లోకమున దర్శనీయ నర్తన సమయజ భూషణ ఖుర ధ్వని శ్రవణవాంఛ 
చెప్పబడినది. ఈ శ్లోకమున దర్శనీయ శివరరావ (రసాయన) పానవాంఛ 
చెప్పబడుచున్నది. 
శ్లో శార్జూలచర్మపరివీతపవిత్రమూర్తిం 

చన్దావతంసకసమజ్చుతచారుమస్తమ్‌। 

నస్టీశవాహనమనాథమనాథనాథం 

త్వాం పాతుముత్సుకతరో౭_స్మి విలోచనాభ్యామ్‌॥ 85 
ప్రతిపదార్థము :- శార్జూల చర్మ పరివీత పవిత్రమూర్తిమ్‌ = పులిచర్మము దాల్చిన 
పవిత్రాకృతిగల, చన్లావతంసక సమంచిత చారుమస్తమ్‌ = చన్హ భూషిత సుందర 
పూజ్య శిరముగల, నన్టీశ వాహనమ్‌ = నస్టీశ్వరుడు వాహనముగాగల, అనాథమ్‌ = 
ప్రభువులేని, అనాథనాథమ్‌ = దిక్కులేనివారికి ప్రభువైన, త్వామ్‌ = నిన్ను, విలోచనాభ్యామ్‌ 
జ కన్నులతో, పాతుమ్‌ = త్రాగుటకు, ఉత్సుకతరః అస్మి = మిక్కిలి ఉత్మంఠ కలిగి 
యున్నాను. 
తాత్పర్యము వా పులిచర్మము దాల్చిన పవిత్రాకృతి చగ్దభూషిత శిరమును గల, తనకు 
మరొక ప్రభువులేని, అనాథలందరకును నాథుడవైన నిన్ను కన్నులతో త్రాగుటకు మిక్కిలి 
ఉత్కంఠ కలిగియున్నాను. 
వివరణ :- 1. శివుడు పులి చర్మమును కట్టుకొనువాడు. కప్పుకొనువాడు. యోగీశ్వరుడైన 
ఆ శివుని ఆదర్శముగా గొని యోగులు పలి చర్మమును ధరించుట, పలి చర్మముపై 
కూర్చొని ధ్యానించుట జపించుట మొదలగు కర్మల నాచరించెదరు. వారెల్ల పవిత్ర 
మూర్తులుగా భారతదేశమున భావింపబడుచున్నారు. శివుడు సహజముగానే పవిత్రమూర్తి. 
అతడు ధరించుటచే ఎల్ల పులుల చర్మములకును పవిత్రత చేకూరినదేమో వానిని 
ధరించుటచేత తమకు పవిత్రత కలుగునని యోగులట్లు చేసెదరు. 2. శివుని శిరమున 
చంద్రుడు భూషణముగా నున్నాడు. అతని శిరములోపల సహస్రార చంద్రుడున్నాడు. 
యోగులు తమ మూలాధారము నందలి కుండలినిని తమ శరీరములోని సహస్రార 
చన మండలము జేర్చి శివత్వమును పొందెదరనుట తాంత్రిక సిద్ధాంతము. 8. శివుడు 
సర్వేశ్వరుడు. అతనికి మరొక ఈశ్వరుడుండుట అసంభవము. అందుచేత ఈ శ్లోకమున 
అతడు అనాథుడని చెప్పబడినాడు. నాథుడనగా అడిగిన దానినిచ్చు ప్రభువు. లోకమున 
దీనుల కెవరికైన ఏమైనా ఇచ్చువారికి ప్రభువులగుదురు. అట్లు ఇచ్చుటకు తల్లిదండ్రీ 
మొదలగు వారెవరు ఏమియునిచ్చి పోషించు వారులేనివా రనాథలనబడుదురు. అట్టి 


39 


78 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


లోకమున అనాథులైన వారిని శివుడు పోషించును. సంపన్నుల హృదయములలో 
ప్రవేశించి దీనులైన అనాథులకేమైనా కావలసిన దానినిచ్చునట్లు చేయువాడు శివుడే. 
కావున శివుదడనాథనాథుడు. అనాథ అనాథనాథ శబ్దముల వయోగమున 
విరోధాభాసాలంకార స్ఫూర్తి ఉన్నది. 4. ఈశ్వర వాహనమైన నంది ఈశ్వరునికి 
వాహనముగా నుండి అతనికి నన్గము అనగా ఆనందము కలిగించును. అందుచేత ఆ 
వృషభము నన్ది యను సార్థకనామము నొందెను. ఈశ్వర నన్టియెన అతనికి నన్టీశ 
నామము ప్రసిద్ధముగా నున్నది. 5. పానము చేయుట ముఖముయొక్క లేక ముఖములోని 
నాలుకయొక్క కృత్యము. ఘనపదార్థములు బాగుగా నములుటచే ద్రవ భూతములు 
కాగా నవి త్రాగదగిన వగును. ఘనద్రవ పదార్థములు కంఠముద్వారా అన్నకోశమును 
చేరును. పానక్రియలో ముఖకంఠ దంతాద్యవయములు పాల్గొనినను వాని రుచి 
నాలుకచేతనే (గహింపబడును. రుచిగల పదార్థము లన్నియు నాలుకచే గ్రహింపబడి 
భోక్త కానందము నొసగును. చెవులు శబ్దమును, కన్నులు రూపమును గ్రహించి శ్రోతకు 
'ద్రష్టకు ఆనందము కలిగించును. ఘనపదార్థముల నమలునప్పుడు వాని రుచిని గ్రహించు 
నాలుక ద్వారానే జీవునికి భోకృత్త్వము సంభవించినను చక్షశ్రోత్రాంద్రియ ద్వారమున 
రూప శబ్దాది విషయములనుభవించిన జీవుని కూడ భోక్తయనుట శాస్త వ్యవహారసిద్ధము. 
కథామృత పానము, నామామృత పానము, గుణకథామృతపానము, రూపామృతపానము 
మొదలగు వ్యవహారములు కవి వ్యవహార సిద్ధములు. వాస్తవమునకు అమృతారోపము 
కలవైనను నామ కథాగుణకథాకథనములు (శ్రోత్ర ద్వారముననే శ్రోత కానందము 
కలిగించును. అవి శోత్రప్రయములు (చెవులచే త్రావదగినవి) అనుట కూడ కవి 
వ్యవహారసిద్ధమే. అట్లే అమృతారోపము చేయబడినను రూపము చక్షుఃపేయమె. సుందర 
రూపము చక్షుఃపేయమనుటయు కవి వ్యవహార సిద్ధమే. కావున ఈ శ్లోకమున కవి 
శివరూపము తన కన్నులతో త్రావుటకు ఉత్కంఠ కలిగి యున్నానని చెప్పుట కవి 
వ్యవహారానుగుణముగా నున్నది. 

ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
వసంతతిలకా వృత్తనిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివరూపామృత పాన వాంఛ వ్యక్తము చేయబడినది. ఈ 
శ్లోకమున శివునినుండి అభయ మర్థింపబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 79 


శ్లో కురబ్గరబ్గత్తరమధ్యభాగం - భుజజ్ఞమశ్రీకరకజ్మణాఢ్యమ్‌। 

హస్తం ప్రశస్తం తవ మస్తకే మే - నిధాయ నిత్యాభయమీశ! దేహి॥। 36 
ప్రతిపదార్థము :- కురజ్జ రజ్జత్తర మధ్యభాగమ్‌ = జింకతో మిక్కిలి ప్రకాశించు 
మధ్యభాగముగల, భుజబ్దమ శ్రీకర కబ్మణాధ్యమ్‌ = భుజబ్ద్బ కాంతిని ప్రసరింపజేయు 
చేతి కడియములతో కూడిన, ప్రశస్తమ్‌ = ప్రశంసింపదగిన, తవ = నీయొక్క హస్తమ్‌ 
= చేతిని, ఈశ = ఓ ఈశ్వరా!, మే = నీయొక్క మస్తకే = శిరమున, నిధాయ = ఉంచి, 
నిత్యాభయమ్‌ = సర్వ (భవిష్య) కాలాభయమును, దేహి = ఇమ్ము. 
తాత్పర్యము :- మధ్యన జింకగల, ఆది యందు సర్పకంకణముగల ప్రశస్తమైన నీ 
హస్తము నో ఈశ్వరా! నా శిరమున ఉంచి సర్వభావికాలాభయము నొసగుము. 
వివరణ :- శివుని దశభుజములలో నొక హస్తమున జింక యుండును. అది హస్తమున 
నెక్కడ ఉన్నదను ప్రశ్నమునకు హస్త మధ్యభాగమున అని కవిచే ఈ శ్లోకమున ప్రథమ 
(పాద) విశేషణమున చెప్పబదినది. హస్తమునకు అనగా చేతికి అది ముంజేయి. ఆ 
ముంజేయి సర్పకంకణముతో కూడి యున్నదని రెండవ (పాదము) విశేషణమున 
చెప్పబడినది. ఇక నీ హస్తముయొక్క చివటిభాగము వ్రేళ్ళుగల భాగమును అనగా 
హస్తాగ్రమును శిరమున ఉంచుట మూడవ పాదమున అర్థింపబడినది. హస్త మస్తక 
సంయోగము అనుగ్రహసూచకము. కావున అది ఈ శ్లోకమున మూడవపాదమున 
అర్థింపబడినది. ఇప్పటి వజికు మరణ జరాది బహువిధ దుఃఖభయమున తనకు 
భావికాలమున భయరాహిత్యము నాల్గవపాదమున అర్థింపబడినది. ఇందలి 1,2,4 
పాదములు జ-త-జ-గ-గ అను గణములతో అనగా ఉపేన్దవజ్రా లక్షణములతో 3వ 
పాదము ఇన్ట వజ్రా లక్షణముతో అనగా త-త-జ-గ-గ అను గణములతో కూడి 
యుండుటచే నీ శ్లోకముపజాతి వృత్త నిబన్ధనము. 2. జింక సర్పముల నమిలి తినును. 
ఆ జింక మధ్య భాగమున నుండుటయే ఆ జింకకు వెనుక ముంజేత సర్పకంకణమున్నను 
అది భక్తులకు భయమును కలిగించదు. పైగా ఆ హస్తము వరాభయదాన నిపుణమగుటచే 
ప్రశస్తమైనదని ప్రశస్త శబ్దము వ్యంజించును. 
అవతారిక :- పై శ్లోకమున అభయదాన మర్ధింపబడినది. ఈ శ్లోకమున తాపత్రయ 
శమన మర్థింపబడినది. 

శ్లో యావన్న మాం భవదదర్శనరన్లవేది 
తాపత్రయం పరిదృఢం నితరాన్గునోతి। 


40 


80 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తావన్మహేశ! కురు చన్చవిలోచనేన 

దృష్ట్వా సుశీతలమతీవ సుధామయేన॥ 37 
ప్రతిపదార్థము :- యావత్‌ = ఎంతలో, భవదదర్శన రగ్చవేది = నీ అదర్శనము అను 
అవకాశము నెజుగు, తాపత్రయమ్‌ = తాపత్రయము, పరిదృఢమ్‌ = మిక్కిలి దృఢమై, 
నితరామ్‌ = మిక్కిలి, మామ్‌ = నన్ను న ధునోతి = పీడించదో, తావత్‌ = అంతలోనే, 
మహేశ! = ఓ మహేశ్వరా!, సుధామయేన = అమృతమయమైన, చన విలోచనేన = 
చన్దనేత్రముతో, దృష్ట్వా = చూచి, అతీవ = మిక్కిలి, సుశీతలమ్‌ = చల్లనైన వానినిగా, 
కురు = చేయుము. 
తాత్పర్యము :- నిన్ను చూడలేదను అవకాశము నెతిగి మిక్కిలి దృఢమైన తాపత్రయము 
నన్నెంతలో మిక్కిలి పీడించకుండునో అంతలోనే అమృతమయమైన నీ చన్దనేత్రముతో 
నన్ను మిక్కిలి చల్లనైన వానినిగా చేయుము. 
వివరణ :- చను డమృతమయుడు. శివుని ఒక (ఎడమ) కన్ను చన్టరూపము. కావున 
కవి సుధామయ చన్దనేత్రముతో తనను చూచి చల్లబజిచుమని శివుని కోరుచున్నాడు. 
శివుని దర్శనము కలిగిననే ఆయన చన్దనేత్రము కటాక్షామృతమును తనపై వర్షించగలదు. 
ఈతనికి శివదర్శనము కలుగలేదని ఎటిగిన తాపత్రయము ఇంతవటికు బాధించినదాని 
కన్న అధికముగా బాధించుటకు దృఢముగా పూనుకొనును. నీ దర్శనముచే నేను 
చల్లబడితినెని ఆ తాపత్రయము నాదగ్గజకు రాగానే అదియు చల్లబడి నన్ను తపింపజేయ 
జాలకుండును. ఇప్పటివజకు ఎట్లో తాపత్రయము ననుభవించుచున్నను నీ కరుణచే 
సహింపరానంత తీవ్రబాధ కలుగుటలేదు. ఒకవేళ కలిగినను నీ దర్శనము కలుగునను 
ఆశతో సహించుచున్నాను. నీకు కరుణ నాపై రాదని ఈ తాపత్రయము నిశ్చయించుకొని 
నన్ను బాధింపబూనుకొనెనేని నేనా బాధను తట్టుకొనలేక మరణమునే పొందవలసి 
వచ్చును. 2. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక భేదమున తాపము మూడు విధములుగా 
నుండును. ఈ మూడు తాపములు తాపత్రయమనబడును. శరీరమున రోగాదులచే 
మనసున చినాదులచే కలుగు బాధ (తాపము) ఆధ్యాత్మికమనబడును. కుక్కలు మొదలగు 
భూతము (జంతువు) లచే కలుగు బాధ (కాపము) ఆధిభౌతికమనబడును. పిడుగులు 
కజువు మొదలగు దేవతలచే కలిగింపబడిన బాధ (తాపము) ఆధిదైవికమనబడును. 
దీనిలో ఒక్కొక్కటే మిక్కిలి తపింపజేయు ననగా ఈ మూడు ఒకేసారే వేధించినచో 
కలుగు తాపము మిక్కిలి తీవ్రముగా నుండునను అంశము తాపత్రయ శబ్దము 
స్ఫురింపజేయును. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 81 


శ్లోకము వసంతతిలకా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పూర్వ శ్లోకమున చంద్ర నేత్రమున తనను చూచి చల్లబజచుట 
అర్థింపబడినది. ఈ శ్లోకమున సూర్యనేత్రమున తనలోని అంధకారముయొక్క 
వినాశమర్థింపబడుచున్నది. 
శ్లో॥ యావన్న మే మనసి దుష్టతమో౨._ భివృద్ధిః 

సర్వార్థదర్శన విఘాతకరీ దురన్నా। 

తావత్‌క్షణం తవ విలోచనరూపసూర్య- 

తేజః ప్రసారయ మయీశ్వర! దీనబన్నో!॥ 88 
ప్రతిపదార్థము వా దీనబన్నో = దీనులకు బన్ఫుడవైన, ఈశ్వర = ఓ ఈశ్వరా, యావత్‌ 
= ఎంతలో, మే = నాయొక్క మనసి = మనసున, న దుష్ట తమోభివృద్ధిః = దుష్టమైన 
తమస్సుయొక్క వృద్ధినొందదో, సర్వార్థ దర్శన విఘాతకరీ = అన్ని విషయములు 
చూచుటకు, విఘాత మొనరించునదై, దురన్లా = దుఃఖము అన్తమందు గలదైన, తావత్‌ 
= అంతలో, క్షణమ్‌ = క్షణకాలము, తవ = నీయొక్క విలోచనరూప సూర్యతేజః = 
కన్ను అనెడి సూర్యుని తేజమును, మయి = నాయందు, ప్రసారయ = ప్రసరింప 
జేయుము. 
తాత్పర్యము :- నా మనసున సర్వార్థ దర్శనమునకు ఎంతలో విఘాతమొనరించు 
దురన్తమైన తమము అభివృద్ధినాందదో అంతలోనే నీ సూర్యనేత్రమును నాయందు 
ప్రసరింపజేయుము. 
వివరణ :- ఇప్పటికి దినదినము నా మనసున తమము వృద్ధియై కొన్ని విషయములు 
దర్శింపనీయకున్నది. అది ఇంకను వృద్ధిచెంది నా మరణ సమయమున సర్వార్థములు 
అనగా సర్వ విషయముల దర్శనమునకు విఘాతమును కలిగింపజేయునేమో ఆ లోపుననే 
నీ సూర్యనేత్ర కటాక్ష కాంతిని ప్రసరింపజేసినచో ఆ తమము సంపూర్ణముగ నశించి 
వెంటనే సంసారబన్గ్థము నుండి ముక్తుని కాగలను అనునది శ్లోకము నందలి ముఖ్యమైన 
భావము. పై శ్లోకమువలె ఈ శ్లోకమును వసంతతిలకా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పూర్వ శోకద్వయమున శివుని సూర్యచంద్రనేత్ర కటాక్ష కాంతి 
ప్రసారాణానుగ్రహము అర్థింపబడినది. ఈ శ్లోకమున అట్టి అనుగ్రహమున విలమృ్బమును 
సహింపక దానికి శివుని బహుప్రకారసంబోధనము చేయబడుచున్నది. 


41 


82 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శ్లో। హే రుద్ర! హే మహిత! హే పరమేశ! శమ్మో! 

హే శర్వ! హే గిరిశ! హే శివ! హే స్వయమ్మో! 

హే దేవ! హే పశుపతే! కరుణార్దచిత్త! 

గన్తుమ్మమాక్షిపథమేష కథం విలమ్మః॥। 39 
ప్రతిపదార్థము :- హే రుద్ర = ఓ రుద్రా!, హే మహిత = ఓ పూజ్యుడా! హే పరమేశ 
= ఓ పరమేశ్వరా!, శమ్మో = ఓ శమ్ఫూ!, హే శర్వ = ఓ శర్వా, హే గిరిశ =ఓ గిరిశా, 
హే శివ = ఓ శివా!, హే స్వయమ్మో = ఓ స్వయమ్ఫూ!, హే దేవ = ఓ దేవా, హే 
పశుపతే = ఓ పశుపతీ! హే కరుణాగ్టచిత్త! = ఓ దయతో తడిసిన మనస్సు కలవాడా!, 
మమ = నాయొక్క అక్షిపథమ్‌ = నేత్రమార్గమును, గన్తుమ్‌ = పొందుటకు, ఏష = 
ఈ, విలమ్బః = ఆలస్యము, కథమ్‌ = ఎట్లు? 
తాత్సర్యము :- రుద్ర మహిత పరమేశ శమ్భు శర్వ గిరిశ శివ స్వయమ్మూ దేవ 
పశుపతి కరుణార్టచిత్త నామముల సంబోధింపదగిన శివుడు నా కంటి మార్గమున 
ప్రవేశించుటకు ఆలస్యము చేయుట ఎట్లు సహింపదగును. 
వివరణ :- రు లేక రుత్‌ అనగా దుఃఖము. దానిని ద్రవింపజేయువాడు అనగా పారద్రోలు 
వాడు రుద్రుడు. ఎవని కీశుడు మరొకడు లేడో వాడే పరమేశుడు. ఎవని నుండి 
సుఖము (ఇతరులకు) కలుగునో అతడు శమ్మువు. ఎవడు ప్రపంచమును నశింపజేయునో 
(శ్వహింసాయామ్‌) ఆతడు శర్వడు, గిరియందు శయనించువాడు గిరిశుడు. సుఖ 
స్వరూపుడు శివుడు. తనకు తానే జన్మించువాడు స్వయమ్మువు. (ప్రకాశించువాడు దేవుడు. 
పశువులైన అనగా అజ్ఞానులైన జీవులకు పతి అనగా ప్రభువైనవాడు పశుపతి. కరుణార్ధ 
చిత్త అను సంబోధనము తనయందు కరుణ చూపించగలవాడవు నీవే పర అని 
పరమేశ్వరుని కరుణచూపగల సమర్థతను అట్లు సంబోధించిన కవియొక్క కరుణా 
పాత్రతను వ్యంజించును. పైన చెప్పిన యర్థము నందే అజాదియైన బుద్రశబ్ద మొకటి 
శైవమున కాన్పించును. ఆ శబ్దమునుండి పుట్టిన శబ్దము ఆర్టశబ్బమ. ఆ॥ర్టశబ్బార్థ 
మాధారముగా తన్మూలమైన బుద్రశబ్బము ఆరతకు మూలమైన అఖిషిక్తితను 
సూచించునేమో, శివుని అభిషేక ప్రియత లోక ప్రసిద్ధము కదా! రుద్రాది శబ్ద 
ప్రతిపాద్యుడైన శివుడు తనదృష్టి మార్గమున సముపస్మాపితుడు కావలెనను వాంఛ ఈ 
శ్లోకమున ప్రతిపాదించబడినది. శ్లోకము వసంతతిలకా వృత్తనిబన్థనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 83 


అవతారిక :- పై శ్లోకమున శివుని (రూపముయొక్క) చక్షుర్లోచరిత అర్థింపబడినది. 
ఈ శ్లోకమున మనఃస్థితుడైన శివుని అధిక ప్రసన్నతకై యత్నము చెప్పబడుచున్నది. 
శ్లో కిమిదముదితం వారం వారం త్రిలోకధురన్థరం 

మదనమథనమ్మాయాతీతమ్మదన్తరవర్తినం। 

యమనియమనం కారుణ్యామ్ఫోనిధిం పరమేశ్వరం 

బహు రసనయా స్తుత్వా కర్తుం ప్రసన్నతరం యతే॥ 40 
ప్రతిపదార్థము :- వారం వారమ్‌ = మాటిమాటికి, ఉదితమ్‌ = ఉదయించునది, 
ఇదమ్‌ = అది, కిమ్‌ = ఏమి, (త్రిలోక ధురంధరమ్‌ = మూడులోకముల బరువును 
మోయు, మదన మథనమ్‌ = మన్మథుమథించిన, మాయాతీతమ్‌ = మాయను దాటి 
యున్న మదన్తర వర్తినమ్‌ = నాలోననున్నట్టి, యమనియమనమ్‌ = యముని 
నియమించునట్టి, కారుణ్యామ్ఫోనిధిమ్‌ = దయా సముద్రుడైన, పరమేశ్వరమ్‌ = 
పరమేశ్వరుని, బహు = మిక్కిలి, రసనయా = నాలుకతో, స్తుత్వా = స్తుతించి, ప్రసన్నత్రరమ్‌ 
= మిక్కిలి ప్రసన్నునిగా, కర్తుమ్‌ = చేయుటకు, యతే = యత్నము చేయుదును. 
తాత్సర్యము :- నాలో నేదో తెలియకయే ఉదయించుచున్నది. ముల్లోకపు బరువుమోయు, 
యమమన్మథుల నణచిన, మాయాతీతుడైన, కరుణాసముద్రుడై నాలోన నున్నటి, 
పరమేశ్వరుని నాలుకతో మిక్కిలి స్తుతించి మిక్కిలి ప్రసన్నునిగా చేసికొనుటకు 
యత్నించెదను. 
వివరణ :- మెజుపువలె నామదిలో నేదో మెదులుచున్నదనుట ప్రథమపాద 
ప్రథమార్దార్థము. ముల్లోకముల బరువును శివుడే మోయుచున్నను జీవులీ సంసార 
భారమును తామె నెత్తి కెత్తుకొని మోయుటయే “లోకో” అను తద్ద్వితీయార్ధార్థము. 
మాయామయ జగమున మన్మథుని మథించు వాడెవడును లేడు. శివుడు మాయాతీతుడు 
కావున వాని మథించినా డనుట ద్వితీయపాద ప్రథమార్ధార్థము. మాయాతీతుడయ్యు 
తనలోనే ఉన్నట్లు కలుగు తన విశ్వాసమునకు హేతువేమి? అను ప్రశ్నమును 
తద్ద్వితీయారార్థము వ్యంజించును. తన యాజ్ఞ చేతనే లోకమును యమించిన అనగా 
చంపిన యముడు తన భక్తుడైన మార్మండేయునట్లే చంపబోగా తానే ఆ యముని 
గర్వము నణచవలసి వచ్చుట విచిత్రము గాదా! అను ఆశ్చర్యమును తృతీయపాదము 
నందలి ప్రథమ విశేషణము వ్యంజించును. పైగా శివుడు కారణ్యామ్మోనిది. ఇట భక్తుడైన 
మార్మండేయునిపై గల కారుణ్యముతో యముని ఇప్పటి వబికు తన యాజ్ఞనే పాటించిన 
వానిని నియమించుట మజొక యాశ్చర్యము. ఆయన పరమేశ్వరుడు గదా. ఆయనను 


42 


84 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


కాదను వాడెవ్వడును లేడను భావము తోడనే ఇట్లు స్వేచ్చగా తన ప్రభుత్వమును 
అధికారమును లోకమున రుద్దుచున్నాడేమో? అను సందేహమును మూడవ పాదమందలి 
చివజి పరమేశ్వరమ్‌ అను పదము వ్యంజించును. ఇప్పటికే కొంత ప్రసన్నుడై తనలో 
నేదో తెలియని ప్రసన్న భావమును ప్రకటింపజేసిన శివుని మటింత ప్రసన్నునిగా 
చేయుటకు నాలుకతో మిక్కిలి స్తుతించుట అను యత్నమున కన్న తాను చేయదగిన, 
చేయగలిగిన ప్రయత్నము మరొకటి లేదను అంశమును నాల్గవపాదము వ్యంజించును. 
రెండవ పాదమున ప్రతిపదముయొక్క ఆదియందు మకారముండుట 'యమ నియమని 
అనుచోట య,మ,న,ల ఆవృత్తి, నాల్గవ పాదమున 1-11 వర్ణముల మైత్రి శ్లోకమందక్షర 
రమ్యతను కలిగించుచున్నది. ప్రతిపాదమున న-న-మ-ర-స-ల-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము హరిణీ వృత్త నిబన్ధనము. 


శ్లో హే శమ్మో! శివ! హే మహేశ్వర! విభో! వారాణసీ 


(a2) 


శ! ప్రభో! 

హే మృత్యుజ్ణయ! హే హిమాద్రితనయా ప్రాణేశ! హే శజ్మర! 

హే కైలాసగిరీశ! హే పశుపతే! హే శేషభూషాదృతే! 

హే నన్టీశ్వరవాహనాజ్బితగతే! హే దేవదేవేశ్వర!॥। 41 
ప్రతిపదార్థము :- హే శమ్ఫో = ఓ శమ్మో!, హే శివ = ఓ శివా!, హే మహేశ్వర! = 
ఓ మహేశ్వరా!, విభో = ఓ విభో!, వారాణసీశ = ఓ కాళీనాథా, ప్రభో = ఓ ప్రభూ!, 
హే మృత్యుజ్జ్ఞయ = ఓ మృత్యుజ్ఞయా!, హే హిమాద్రితనయా ప్రాణేశ! = ఓ పార్వతీ 
ప్రాణనాథా!, హే శజ్మర = ఓ శబ్మరా!, హే కైలాసగిరీశ! = ఓ కైలాస పర్వతేశ్వరా!, 
హే పశుపతే = ఓ పశుపతీ!, హే శేషభూషాదృతే = ఓ శేష భూషణాదరా!, హే 
నన్టీశ్వర వాహనాజ్చితగతే = ఓ నందీశ్వర వాహనముయొక్క పూజితమైన నడక 
గలవాడా!, హే దేవ దేవ = ఓ దేవదేవా, ఈశ్వర = ఓ ఈశ్వరా! 
తాత్పర్యము :- శమ్ము శివాదినామ ప్రతిపాద్యుడు శివుడు. 
వివరణ :- సుఖము పుట్టించువాడు శమ్మువు. త్రిగుణాతీతుడు శివుడు. ఈశ్వరులకు 
ఈశ్వరుడైనవాడు మహేశ్వరుడు లేక గొప్ప ప్రభువు ఈశ్వరుడు. సర్వవ్యాపకుడు విభువు. 
వరణ, అసి అను నదులచే చుట్టబడిన నగరము వారణాసి. దాని ప్రభువు వారాణసీశుడు. 
ప్రభువు ఉత్కృష్టమైన పుట్టుక లేక మాటి మాటికవతరించుట గలవాడు. మృత్యువును 
జయించినవాడు, మృత్యుజ్ఞాయుడు. హిమాద్రి తనయ పార్వతి. ఆమె ప్రాణనాథుడు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 85 


హిమాద్రి తనయా ప్రాణేశుడు. శమ్‌ అనగా సుఖము. దానిని కలిగించువాడు శజ్యరుడు. 
కైలాస పర్వతమునకు ఈశుడు కైలాస గిరీశుడు. శివునిచే బంధింపబడిన పశువులు, 
జీవులు వారిని విడిపించు ప్రభువు పశుపతి. శేషనామక సర్పాధిపతి భూషణముగా 
ధరించుట యందాదరము గలవాడు శేషభూషాద్భతి. నందీశ్వర వాహనముపై పూజితమైన 
గమనము గలవాడు నందీశ్వర వాహనాజ్చితగతి. దేవతలతో వ్యవహరించువాడు 
దేవదేవుడు. ఎవరికీశ్వరుడో ప్రత్యేకముగా పేర్మొని నిరుపపదమైన ఈశ్వర శబ్దము 
సర్వల కీశ్వరుడను నర్థము బోధించును. మ-స-జ-స-త-త-గ అను గణములు 
అన్న పాదములందుటచే నీ శ్లోకము శార్జూలవిక్రీడిత నిబన్ధనము. 
గౌరీకుచకుమృమర్దనపటో! హే సర్వలోక ప్రభో! 
హేరమృ్బకుమారనన్దనగురో! హే చన్దచూడామణే। 
గజ్లాధర! హే గజాసురరిపో! హే వీరభద్రాకృతే! 
విశ్వేశ్వర! హే మహాగణపతే! హే పబ్బుబాణాప్రియ!॥ 42 
ప్రతిపదార్థము :- హే గౌరీకుచకుమృ మర్దన పటో = ఓ గౌరీదేవియొక్క కుండలవంటి 
స్తనముల మర్జించుట యందు సామర్ధ్యము గలవాడా!, హే సర్వలోక ప్రభో = ఓ అన్ని 
లోకములకు ప్రభువైన వాడా!, హే హేమర్భ కుమార నన్దనగురో! = ఓ గణపతి 
కుమారస్వామి అను కుమారులకు తండ్రివైన వాడా!, హే చంద్ర చూడామణే! = ఓ 
చంద్రుడు జూట మందలి మణిగా గలవాడా, న్‌ గజ్లాధర! =ఓ గంగను ధరించిన 
వాడా, హే గజాసుర రిపో = ఓ గజాసురనకు శత్రువైన వాడా!, హే వీరభద్రాకృతే ఆ 
ఓ వీరభద్రాకృతి గలవాడా!, హే విశ్వేశ్వర! = ఓ విశ్వమున కీశ్వరుడైన వాడా, హే 
మహా గణపతే = ఓ గణపతులకు పతివైన వాడా!!, హే పజ్బుబాణాప్రియ! = ఓ 
మన్మథునకు శత్రువైన వాడా! 
తాత్పర్యము :- శివుడు గౌరీ కుచ కుంభ మర్దన పట్వాది శబ్దవాచ్యుడు. 
వివరణ :- గౌరీకుచ కుమృ మర్దన పటో! అను సంబోధనము శివుని శృంగారిత్వమును, 
విశ్వేశ్వర మహాగణపతే వీరభద్రాకృతే సర్వలోక ప్రభో అను సంబోధనములు శివుని 
వత్సలతను, చన చూడామణే గంగాధర అను సంబోధనములు శివుని అద్భుతత్వమును, 
గజాసురరిపో అను సంబోధనము శివుని రౌద్రతను సూచించును. 

ఈ శ్లోకమున్ను శార్జ్చూలవిక్రీడిత నిబన్ధనము. 


శ్లో 


హే 
హే 
హే 
హే 


483 


86 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 
శ్లో శ్రీకణ్ధ! జనార్దన ప్రియ! గురో! హే భక్తచిన్తామణే! 
సర్వాజొత! సర్వమబజ్గలతనో! హే సత్మృపావారిధే!। 
రుద్రామితభూతనాయకపతే! హే విష్టపాలజ్కృతే! 
సర్వేశ! సమస్తసద్దుణనిధే! హే రాజరాజప్రియ!॥ 483 
ప్రతిపదార్థము :- హే శ్రీకజ్ధ! = ఓ విషమును కంఠమందు ధరించినవాడా, జనార్దన ప్రియ 
= విష్ణువునందు ప్రేమగలవాడా!, గురో = (సర్వలోకములకు) గురువైన వాడా, హే 
భక్త చిన్తామణే! = ఓ భక్తుల చింతితార్థముల నిచ్చు దేవమణి వైన వాడా!, హే సర్వాజ్చిత! 
= ఓ అందట చేత పూజింపబడిన వాడా!, సర్వమంగలతనో! = సర్వమంగలములు 
శరీరమందు గలవాడా!, హే సత్మృపా వారిధే = ఓ మంచి కృపకు సముద్రుడైనవాడా, 
హే రుద్ర = ఓ రుద్రా!, అమిత భూత నాయక పతే! = అంతులేని భూతముల 
నాయకులకును పతివైన వాడా, హే విష్టపాలజ్బృతే = ఓ లోకాలంకారా!, హే సర్వేశ 
= ఓ సర్వేశ్వరా!, సమస్త సద్దుణనిధే! = ఓ సమస్త సద్దుణములకు గనియైనవాడా! 
తాత్పర్యము :- శివుడు శ్రీ కంఠాది శబ్ద ప్రతిపాద్యుడు. 
వివరణ :- శ్రీ అనగా విషము. అది కంఠమునందు కలవాడు శ్రీ కణ్డుడు. జనులను 
ప్రేమించి సంతోషింపజేయువాడు జనార్దనుడు. అందుచేతనే జనార్దను నందు ప్రేమ 
కలిగినవాడు శివుడు. జన్మ లేని శివుడు జన్మకల వారందటకు గురుడు. భక్తుల కోరికలు 
దీర్చుటలో శివుడు చిన్తామణి వంటివాడు. శివుడు సర్వుల చేతను పూజితుడు అగుటచే 
సర్వాజ్చితుడు. ఆయన శరీరముగా నున్న పజ్బుభూతములు సూర్యచంద్రులు 
యజమానుడును అందఅకు అన్ని మంగలముల నొసగుటచే శివుడు సర్వమజ్ఞల తనువు. 
శివుని దయ మంచిది. అందలటిలోనను మంచితనమును పెంచును. అందజును 
మంచివారుగా చేయును. మంచివారైన వారి యందందజయందును ఆయన కృప 
కంతములేదు. కావున ఆయన సత్మృపావారిధి. సముద్రమందు జలము ఎట్లు 
అనంతముగా నుండునో, శివుని యందట్లు కృప అనంతముగా నుండును. అందుచేత 
శివుడు సత్మృపావారిధి. 'యో౭_రోదిత్‌ సోరోదీత్తస్య రుద్రస్య రుద్రత్వమ్‌” అను శ్రుతి 
ననుసరించి, లోక దుఃఖమునకు ద్రవించి రోదించు వాడు రుద్రుడు. అట్లు రోదించి 
లోక దుఃఖమును పోగొట్టు వాడగుట చేతను అతని రుద్రత్వము సార్థకము. భూతములు 
అమితములు. వాని నాయకులెందరో, వారందబకును పతి కావున శివుడు అమితభూత 
నాయకపతి. శివుడు లోకాలంకార భూతుడగుటచే విష్టపాలంకృతి. సర్వనియామకు 
డగుటచే శివుడు సర్వేశుడు. సర్వకల్యాణ గుణనిధి యగుటచే శివుడు సమస్త సద్దుణనిధి. 


హే 
హే 
హే 
హే 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 87 


రాజరాజులకు లేక కుబేరునకు ప్రియుడగుటచే శివుడు రాజరాజ ప్రియుడు. ఈ 
శ్లోకమును శార్జూలవిక్రీడిత వృత్త నిబన్ధనము. 
శ్లో॥ హే విష్ట్రమేయచరణ! రజరజ్ఞవిభీకర! 

కరవాలహతామిత్ర! మిత్రకోటిసమప్రభ!॥ 44 
ప్రతిపదార్థము :- హే విష్ట్రమేయ చరణ! = ఓ విష్ణువుచేత కొలువరాని చరణములుగల 
వాడా!, రణరజ్ఞవిభీకర! = రణరజ్ఞమునందు మిక్కిలి భయము కలిగించువాడా!, కరవాల 
హతామిత్ర! = కత్తిచేత కొట్టబడిన శత్రువులు కలవాడా!, మిత్రకోటి సమప్రభ! = 
కోటిసూర్యుల కాంతితో సమానమైన కాంతిగలవాడా! 
తాత్పర్యము :- విష్ణువు చేతను కొలువరాని చరణములుగల, రణరజ్ఞమున మిక్కిలి 
భీతిని కలిగించు, కరవాలమున శత్రువుల చంపు కోటి సూర్యకాంతితో సమానమైన 
కాంతి గలవాడు శివుడు. 
వివరణ :- విష్ణువు (బ్రహ్మ అహంకరించి ఉత్మర్ష్న విషయమున నేనంటెనేనే అధికుడనని 
పోట్లాడు కొనుచుండగా శివుడు ఆపాతాల నభ స్థలాంత బ్రహ్మాండాధికుడై ఊర్చాధో 
దిశలలో వ్యాపించిన లింగాకృతితో వారిమధ్య నిలువగా శివుని తలపైకి పోయిగాని, 
చరణములకు క్రిందికి పోయి చూడగలవాడు గొప్పవాడు అను ఆకాశవాణిని ఆదరించి 
(బ్రహ్మ హంసరూపమున పైకి పోయినను, విష్ణువు క్రిందకు వరాహరూపమున భూమిని 
చీల్చుకొని పోయినను శివుని తల ఎంత పైనున్నదో చరణములెంత కిందకున్నవో 
కొలువలేకపోయిరను కథాంశమును ప్రథమపాదము సూచించును. రణ రంగమున 
మృత్యువు (యముడు) ప్రతివీరుడుగా నెదుటనున్నను వానికి మిక్కిలి భయమును 
కలిగించువాడని ద్వితీయ పాదము తెలుపును. కరవాలము అను శబ్దము కత్తి అను 
అర్థమున రూఢమైనను ఆయుధ సామాన్య సూచకముగా నిందు గ్రహించి శివుడు 
దాల్చు శూలాదులలో దేనినైనను సూచించునని చెప్పవచ్చును. వాల శబ్ద భవమైన 
వాలు అను తెలుగు శబ్దము శూలవాచకముగా నుండుట విజ్ఞులెబుగుదురు. 
తృతీయపాదము మొత్తము మీద కత్తి, శూలము, ఖట్వాంగము మొదలగు ఏ ఆయుధము 
నుపయోగించియు ఉపయోగించక, హస్తము నుపయోగించియు అనగా కేవల హస్తమునే 
ఆయుధముగా నుపయోగించియు ఒకప్పుడు దానిని గూడ ఉపయోగింపక సంకల్ప 
మాత్రమునను శత్రుసంహారము చేయగల శివుని మహిమను సూచించును. 
నాల్గవపాదము శివుని కాంతి సూర్యకోటి కాంతి సమానమైనదని కోటి శబ్దమానంత్య 


44 


88 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వాచకమనియు స్ఫురింపజేయును. 2వ పాదముయొక్క అంతమునందలి శబ్దమునే 
తరువాతి పాదముయొక్క ఆదియందు ఉపయోగించుటచే ఈ శ్లోకమున ముక్తపద 
గ్రస్తాలంకారము ఏర్పడినది. ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్ధనము. 
అవతారిక :-పై నాలుగు శ్లోకములలో శివుడు వివిధ నామములతో సంబోధింపబడినాడు. 
ఈ క్రింది పూర్వాపరార్ధాద్యేకాక్షరైకమకుటములైన ఐదు శ్లోకములలో అతడు తనను 
రక్షింప బ్రార్థింపబడుచున్నాడు. 
శ్లో వన్దితామన్దకున్థారవిన్దేన్దుసత్‌ 

సున్షరానన్షసన్లోహకన్దాకృతే। 

మన్దమన్దార్థసంసారనిన్హామతే 

పాహి మాం హే విభో! పార్వతీశ! ప్రభో!॥ 45 
ప్రతిపదార్థము :- వన్టితామన్ద కున్గార విన్దేన్దు సత్‌ సున్దరానన్ద సన్టోహ కన్టాకృతే = 
స్తుతింపదగిన గొప్ప మొల్లలు కమలములు, చగన్లుడు, ఆకాశమువలె సున్గరమైన ఆనన 
సన్లోహముల గడ్డవంటి ఆకారముగలవాడా!, మన్దమనార్థ సంసార నిన్హామతే = మిక్కిలి 
అల్బ విషయమైన సంసారమును నిందించు మతి (బుద్ధి) గలవాడా, విభో! = సర్వ 
వ్యాపకుడా!, ప్రభో! = (సర్వలోకములకు) ప్రభువైన వాడా!, హే పార్వతీశ! = ఓ 
పార్వతీనాథా!, మామ్‌ = నన్ను, పాహి = కాపాడుము. 
తాత్పర్యము :- మొల్లలు తెల్ల కమలములు చగ్లుడు ఆకాశమువలె తెల్లనైన సున్గరమైన 
సుఖసమూహములకు మూలమైన ఆకారముగల వాడా! అత్యల్ప సంసారమును నిందించు 
బుద్ధి గలవాడా! ఓ పార్వతీనాథా! నన్ను కాపాడుము. 
వివరణ :- పూర్వార్థమున శివుని ధవలత స్వచ్చత సుఖమయత సుఖహేతువు 
చెప్పబడినవి. మూడవపాదమున పార్వతీనాథుడై సంసారివలెనున్న శివుని సంసార 
వైముఖ్యము చెప్పబడినది. దీనివలన అతనిని భజించు వారి సంసార దుఃఖము తొలగుట 
వ్యంజింపజేయబడినది. ఒక సంసారి లేక సర్వలోక సంసారుల మోచన మొనరించుట 
అనువైచి(త్రి పరమేశ్వరు నందున్నదని అదేమంత విచిత్రము కాదనుటయు 
వ్యంజింపజేయబడుచున్నవి. ప్రతిపాదమున నాలుగు 'రి గణములుండుటచే నీ శ్లోకము 
స్రగ్విణీ వృత్త నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 89 
శ్లో అత్రిగోత్రప్రభూమిత్రచిత్రాంశుసద్‌ - 
గోత్రనేత్రత్రయీపాత్రచిత్రానన!। 
శత్రువిత్రాసకృషజ్ణె త్రాయాత్రాస్థితే 
పాహి మాం హే విభో! పార్వతీశ! ప్రభో॥ 46 


ప్రతిపదార్థము :- అత్రి(గోత్ర) ప్రభూ మిత్ర చిత్రాంశు సద్‌ గోత్ర నేత్ర త్రయీ పాత్ర 
చిత్రానన = అత్రినేత్ర ప్రభువు మిత్రుడు చిత్రాంశువు అను మంచి పేర్లు గల మూడు 
నేత్రములకు పాత్రమైన చిత్రమైన ముఖము కలవాడా!, శత్రువి త్రాసకృజ్ణై త్రయా త్రాస్థితే 
= శత్రువులకు భయము కలిగించు జైత్రయాత్రయందునికి కలవాడా!, విభో = 
సర్వవ్యాపకుడా!, ప్రభో = (సర్వలోకములకు) ప్రభువైన వాడా, హే పార్వతీశ! = ఓ 
పార్వతీనాథా, మామ్‌ = నన్ను, పాహి = కాపాడుము. 
తాత్పర్యము :- అత్రి నేత్ర ప్రభువు మిత్రుడు చిత్రాంశువు అను నామాంతరములు 
గల, చంద్ర సూర్యాగ్నులు నేత్రములుగాగలవాడా!, శత్రువులకు భయమును కలిగించు 
జైత్రయాత్ర కలవాడా! ఓ ప్రభూ! ఓ విభో! ఓ పార్వతీనాథా! నన్ను కాపాడుము. 
వివరణ :- అత్రినేత్రప్రభూ అను పాఠముకన్న అత్రిగోత్రప్రభూ అనుపాఠము 
సమంజసతరముగా నుండునేమో, చంద్రుడు (బ్రహ్మయొక్క అనుగ్రహమున అత్రి 
కుమారుడుగా జన్మించినాడను కథ పురాణ ప్రసిద్ధము. శివుడు త్రిపురాది రాక్షసులపై 
జైత్రయాత్ర చేసినాడు. శత్రువులైన అత్రిపురాదులు భయపడినారనుట మూడవ పాదమున 
చెప్పబడినది. ఈ శ్లోకముయొక్క మూడు పాదముల పూర్వాపరార్థములలో “త్రి ప్రాసము 
కలదు. మరియు పెక్కుసార్లు తకారేకారరేభల ఆవృత్తిలో ఈ శ్లోకము 
వృత్యనుప్రాసాలంకృతము. పూర్వశ్లోకము వలె ఈ శ్లోకము ప్రగ్విణీ వృత్త నిబన్ధనము. 
శ్లో చబ్దదోర్దబ్దపిణ్లీకృతోద్దబ్దసత్‌- 

తుబ్దశౌర్యప్రచబ్దేభగజ్ఞ్జస్థల!। 

కుబ్బలశ్రీభజత్ముణ్ణలీశ! ప్రభో! 

పాహి మాం హే విభో!పార్వతీశ! ప్రభో!॥ 47 
ప్రతిపదార్థము వా చణ్జ దోర్దజ్ఞపిణ్లీకృతోద్దణ్ల సత్తుణ్ణ శౌర్య ప్రచజ్జేభ గజ్జస్థల! = భయంకర 
ములై దండముల వంటి బాహువులచేత పిండి చేయబడిన మంచి తొండము శౌర్యము 
గల గజ (రాక్షసుని) గణి స్థలములు గలవాడా, కుజ్జలశ్రీ భజత్య్ముణ్ణలీశ = కుణ్ణలముల 
కాంతిని పొందుచున్న సర్ప్వనాయకులు గలవాడా!, ప్రభో! =ఓప్రభూ, విభో = ఓ విభూ, 
ప్రభో!=ప్రభూ, హే పార్వతీశ! = ఓ పార్వతినాథా!, మామ్‌ = నన్ను, పాహి = కాపాడుము. 


45 


90 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తాత్సర్యము :- శివా! నీ బాహువులు దండముల వలె భయంకరములు వానితో 
గజాసురుని ప్రచణ్ఞ గజ్జ స్థలములను పిండి చేసినావు. చెవులకు కుండలములుగా 
కుండలీశులనే అనగా సర్పనాయకులనే ధరించినావు. అట్టి నీవు నన్ను కాపాడుము. 
వివరణ :- పూర్వార్థమున తన భుజముల తోడనే గజాసుర గణ్ది స్టలముల పిండిచేయుట 
అను అసాధారణమైన శివుని పరాక్రమము వర్ణింపబడినది. మూడవ పాదమున 
కుండలీశుల శివకుండల శ్రీ భజన విశేషణము చెప్పబడినది. కుండలములు అనగా 
చుట్టుకొనుటలు. వానిని కలిగియుండుటచే సర్పములకు కుండలినామమేర్చడియున్నది. 
ఆ సర్పరాజులనే కుండలములుగా ధరించి శివుడు కుండలి యగుట భూషణముల 
(సర్పరాజుల) కు భూష్యములు (శివునుకు అభేదభావము స్ఫురింపజేయబడినది. భూష్య 
భూషణములకు లోకమున వ్యావహారికమైన భేదము సుప్రసిద్ధమే అయిన సర్వాభేదము 
శివునందుండటయే భూష్యభూషణాభేద ముండుటలో విప్రతిపత్తి ఉండనక్శఅలేదు. 
కుండలశ్రీని భజించినచో కుండలిత్వమే లభించదు. కుండలీశత్వ మెట్లు లభించగలదు. 
ఎప్పుడో ఒకప్పుడు కుండలములు గలవాడును కుండలిగా వచ్చును. కాని సర్వవేళల 
(ఈశ) కుండల (భావము భజించు వానికి కుండలీశత్వము లభించుటలో నాశ్చర్యము 
లేదు. అను అర్థ విశేషస్ఫురణము కలదు. మూడవ పాదమున పూర్వపరార్థములలో 
కుణ్జలావృత్తి మూడు పాదములలో ణడల ఆవత్తితో వృత్యనుప్రాసాలంకృతత్వము. ఒక 
ప్రభు శబ్దము సామర్థ్య్వమున మరొక ప్రభు శబ్దము ఈశత్వమును చెప్పును. ప్రభు 
శబ్దద్విరావృత్తి శివునందు సమర్థేశత్వమును సూచించును. వృత్తము ప్రగ్విణీ. 
శ్లో; భద్రరౌద్రాభకద్రూతనూజాధిరా 

ణ్యుద్రితాక్షుద్రరుద్రాక్షమాలాధర!। 

రుద్ర! చిద్రూపదృగ్వీరభద్రాకృతే! 

పాహి మాం హే విభో! పార్వతీశ! ప్రభో!॥ 48 
ప్రతిపదార్థము :- భద్ర రౌద్రాభ కద్రూతనూజాధి రాణ్ముద్రితాక్షుద్ర రుద్రాక్షమాలాధర! 
= మంగళమయమైన క్రూరమైన కాంతిగల సర్పరాజ ముద్రగల పెద్ద రుద్రాక్షల మాలల 
ధరించువాడా!, రుద్ర = దుఃఖమును బోగొట్టువాడా!, చిద్రూపద్భక్‌ = జ్ఞాన (ఫాల) 
నేత్రము గలవాడా!, వీరభద్రాకృతే = వీరము భద్రమునైన ఆకృతిగల వాడా!, విభో! = 
విభూ, ప్రభో! = ప్రభూ, హే పార్వతీశ! ళీ పార్వతీనాథా, మామ్‌ = నన్ను, పాహి = 
కాపాడుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 91 


తాత్పర్యము :- భద్రము రౌద్రమునైన సర్పరాజ ముద్రగల పెద్ద రుద్రాక్షల మాలలను 
ధరించువాడా, జ్ఞానమయ ఫాలనేత్రము గలవాడా, వీరభద్రాకృతి గలవాడా! ఓ రుద్రా! 
పార్వతీనాథా! నన్ను కాపాడుము. 
వివరణ :- రుద్రాక్షలలో ఏక ముఖాది చతుర్దశ ముఖాంతములు గలవు. ఒక్కొక్క 
ముఖమున ఏవో చిహ్నములున్నట్లు కనబడును. పెద్ద రుద్రాక్షల ముఖములలో సర్వముద్ర 
లుండునని ఈ శ్లోక ప్రథమార్థము తెలుపుచున్నది. కశ్యపుని భార్య కద్రూనామిక. ఆమె 
పుత్రులు సర్పములు. కద్రూ తనూజులు వాని నాయకులు. కద్రూతనూ జాధిరాట్టులు. 
మహాసర్పములకు ఫణములు తల లనేకముండునని వానిపై మణులుండునని 
ఆదిశేషుడను సర్సాధినాయకునకు వేయి పడగలున్నవని పురాణములు వచించును. ఆ 
సర్పముల తలలలో విష ముండుటచే సర్పములు రౌద్రాభములు. మణులుండుటచే 
భద్రాభములు. ఇట్లు భద్రము రౌద్రమునైన ఆభ అనగా కాంతి గలవి సర్పములు. 
విరుద్ధములై ద్వివిధములైన కాంతులతో నలరారుటచే వానిని చేరదీయవలెనని దూర 
మొనర్చ్పవలెనని ద్వివిధములైన భావములు వాని దర్శన సమయమున కలుగును. దకార 
రేఫావృత్తితో నీ శ్లోకము వృత్యనుప్రాసాలంకృతము. ్రగ్విణీ వృత్త నిబన్ధనమునై యున్నది. 
ఈ శ్లోకముయొక్క మొదటి మూడుపాదములలో రేఫావృత్తి యుండుటచే ఈ శ్లోక 
పాదములలో ఆది ప్రాసము కలిగియున్నది. 
శ్లో దుర్గమస్వర్గమార్గత్రిమార్గాపవ - 

ర్లప్రదానర్గలాబ్బున్నిసర్గాకర!। 

భర్గగర్గాదిమౌనీడ్య! దుర్గాపతే! 

పాహి మాం హే విభో! పార్వతీశ! ప్రభో॥ 49 
ప్రతిపదార్థము :- దుర్గమస్వర్గ మార్గ త్రిమార్గాపవర్గ ప్రదానర్గలాఇ్బు న్నిసర్గాకర = 
చేరరాని స్వర్గమునకు మార్గమైన గంగానది మోక్షమిచ్చుటలో అద్దులేని పూజనీయమైన 
స్వభావమునకు స్థానమైనవాడా!, భర్గ గర్గాదిమౌనీడ్య = భర్గ గర్గాది మునులచే 
స్తుతింపదగిన వాడా!, దుర్గాపతే = దుర్గకు పతివైన వాడా!, విభో! = ఓ విభూ, ప్రభో! 
= ఓ (ప్రభూ, హే పార్వతీశ = ఓ పార్వతీ పతీ!, మామ్‌ = నన్ను, పాహి = కాపాడుము. 
తాత్సర్యము :- చేరరాని స్వర్గమునకు చేర్చు గంగానదిని మోక్షము నీయగల నిరంకుశ 
స్వభావమును ధరించినవాడా!, గర్గాదిమునులచే స్తుతింపదగినవాడా!, దుర్గాపతీ! భర్గా! 
ప్రభూ! విభూ! పార్వతీపతీ నన్ను కాపాడుము. 


46 


92 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వివరణ :- గంగకు త్రిమార్గ అని పేరు. స్వర్గమున మన్దాకిని, భూలోకమున జాహ్నవి, 
పాతాళమున భోగవతి అను పేర్లతో మూడు లోకములలో మార్గముల నేర్పరుచుకొని 
ప్రవహించుచు తనలో స్నానమాడిన వారిని చేరరాని స్వర్గము చేర్చు గంగానదిని నీవు 
ధరించి స్వర్గప్రదాతవు. ధర్మార్థకామరూప ్రివర్ణమును చేరరాని అను వర్గమును అనగా 
మోక్షమును ప్రసాదించు స్వభావమును కలిగియున్న వాడవు ఐనందున చతుర్విధ 
పురుషార్థముల నొసగువాడవు నీవే అయినందున అన్యదేవతారాధన మనావశ్యకమై 
పోయినదని ప్రథమార్థము వ్యంజించును. దేవతా ప్రార్థనచే దేవతేజస్సమూహమున 
జన్మించిన దుర్గకు దక్షునకు జన్మించి యోగాగ్నిలో దగ్గమైన సతికి ఆ తరువాత పర్వత 
రాజునకు పుత్రిగా జన్మించిన పార్వతికి శివుడు భర్తయైనాడని ఉత్తరార్థము వ్యంజించును. 
1-3 పాదములలో ఆదిప్రాసమున్నది. ప్రథమ పాదాంతమున యతి భంగమున్నది. 
రేఫ గకారావృత్తితో ప్రథమ తృతీయ పాదాంతము నందలి యతి భంగము భర్త్శృహర్యాది 
మతము ననుసరించి దోషము కాదని చెప్పవచ్చును. 
అవతారిక :- నాలుగు రగణములు గల స్రగ్విణీ వృత్తముతో పూర్వ శ్లోక పంచకము 
నిబస్ధింపబడినది. తరువాత నాలుగు సగుణములతో కూడిన తోటక వృత్తమున నీ 
శ్లోకము నిబంధింపబడుచున్నది. 
శ్లో తరుణారుణతుల్యఫణస్థమణీ ఘృణిమణ్జి తశేషకిరీటధర। 

శరణాగతరక్షణదక్ష! విభో! - కరుణాకర! శజ్మర! పాలయ మామ్‌॥ 50 
ప్రతిపదార్థము :- తరుణారుణ తుల్యఫణస్థ మణీ ఘృణి మండిత శేషకిరీట ధర! = 
కాంతులతో అలంకరింపబడిన శేషుని కిరీటముగా ధరించినవాడా!, శరణాగతరక్షణ 
దక్ష! = శరణాగతుల రక్షించుటలో సామర్ధ్యము గలవాడా!, విభో! = సర్వవ్యాపకా!, 
కరుణాకర! = దయకు గనివైనవాడా!, శబ్మర! = శంకరా!, మామ్‌ = నన్ను పాలయ 
= పాలింపుము. 
తాత్సర్యము :- శేషుని వేయి తలలపై మణు లెజ్జని కాంతితో బాల సూర్యసమములై 
యున్నవి. అట్టి ఆదిశేషుని కిరీటముగా ధరించినవాడా! శరణాగతుల రక్షించుటలో 
దక్షత గలవాడా! దయకు గనివైన వాడా! ఓ శంకరా! నన్ను కాపాడుము. 
వివరణ :- సర్వభూమండలము నవిశ్రాంతముగా ప్రలయకాలము వణకు తలపై తన 
ఆజ్ఞనువలె శిరమున దాల్చిన శేషుని కర్తవ్యభారనిర్వహణమున శివునకు గలిగిన సంతోష 
మింతింత యనరాదు. ఆ శేషుని తన తలపైననే కిరీటముగా ధరించినాడు. ఆయన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 93 


కరుణ ఇంతటి దని కరుణాకర శబ్దము స్ఫురింపజేయును. హాలాహలమున త్రావి 
శరణాగతులయిన దేవతల రక్షించుట అనితర దేవతాసాధ్యము. కావున ఇతర దేవతల 
కెవబికును ఇంతటి శరణాగత రక్షణ దక్షత లేదని చెప్పవలసియున్న్చది. ఆ దేవతలవలె 
నిన్ను ఓ శజ్మరా! హాలాహలమున త్రావుమనుట లేదు. శేషునివలె నన్ను నెత్తిన 
పెట్టుకొమ్మనలేదు. పాలించిన చాలును అని ఈ శ్లోకము వ్యంజింపజేయుచున్నది. 
1,3,4 పాదములలో ద్విప్రాసమున్నది. రేఫ ణకారావృత్తి తోడను వృత్యనుప్రాసాలంకార 
మేర్చడియున్నది. 


అవతారిక :- పై శ్లోకమున సుఖ ప్రదాన రూపపాలన మర్థింపబడినది. ఈ శ్లోకమున 
దుఃఖ నివారణ రూప రక్షణ మర్థింపబడుచున్నది. 
శ్లో త్రయీనిర్మాణచతురచతురాననవన్థిత!। 

వన్టితాలమ్బివిబుధ! విబుధప్రథ! రక్ష మామ్‌॥ ర్‌ 
ప్రతిపదార్థము :- త్రయీ నిర్మాణ చతుర చతురానన వనిత = వేద (త్రయ) నిర్మాణమున 
చతురుడైన నాలుగు ముఖములుగల బ్రహ్మచే నమస్మరింపబడినవాడా!, వన్దితాలమ్చి 
విబుధ = నమస్కరించిన ఆలమృముగల దేవతలు గలవాడా, విబుధ ప్రథ = దేవతలలో 
ప్రసిద్ధి గలవాడా!, మామ్‌ = నన్ను, రక్ష = రక్షింపుము. 
తాత్పర్యము :- వేదనిర్మాణ చతురుడైన బ్రహ్మచేతను ఇతర దేవతలచేతను నమస్మరింప 
బడినవాడా, దేవతలలో ప్రసిద్ధి గలవాడా నన్ను రక్షింపుము. 
వివరణ :- బుగ్య జుస్సామవేదత్రయి (త్రయీశబ్ద వాచ్యము. అథర్వవేదము నాల్గవ 
వేదము. ఈ నాలుగు వేదములను తన ముఖమునుండి బహిర్గత మొనరించుటయే 
త్రయీ నిర్మాణము. ఆ కృత్యమునందు చతురుడైన బ్రహ్మ నాల్గు ముఖముల నుండి 
నాలుగు వేదముల నావిష్కరించెను. ఇట్లు చతురములైన చతురాననములు అనగా 
నాల్గుముఖములుగల బ్రహ్మచేతను శివుడు వందితడగుట చూచి మిగిలిన దేవతలందలి 
ముందు బ్రహ్మయే సురజ్యేష్టుడని భావించియుండినను బ్రహ్మయొక్కయీ శివవందనమను 
శిష్టాచారమును చూచి దాని నవలంబించి వారును అట్లు చేసి విబుధులనిపించుకొనిరి. 
నాలు వేదములందును శివుని విబుధ శ్రేష్టత్వమే ప్రతిపాదింపబడింది. శివ శ్రేష్టతా 
ప్రతిపాదన రూప చాతుర్యము గల బ్రహ్మ వేదముల ద్వారమున శివునే స్తుతించెను. 
స్తుతింపబడిన అనియు అర్థముగల వనిత శబ్ద మీ యంశమును వ్యంజించును. బ్రహ్మకు 
నాలుగు ముఖములున్నను ఈ చాతుర్యమును అనగా శివ శ్రేష్టతా (ప్రతిపాదమును 


47 


94 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


చేయినిచో ఆయన అచతురాననుడే అయి యుండెడి వాడు. నాల్లు ముఖములు లేక 
ఒక ముఖమున నైనను యథాశక్తి శివశ్రేష్టతను ప్రతిపాదించి నందున చతురాననుడే 
అయి యుండెడివాడు. అను అంశము చతురశబ్ద ద్వితీయ పాదాదిని, ద్వితీయపాదాంత 
శబ్దము. తృతీయ పాదాదిని, తృతీయ పాదాంతశబ్దము చతుర్ధ పాదాదిని అవృత్తమగుటచే 
ఈ శ్లోకమున ముక్తపదగ్రస్తమను శబ్దాలంకారమేర్చడి యున్నది. ఈ శ్లోకము అనుష్టు 
ప్పందో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున దుఃఖనివారణ రూప రక్షణ మర్థింపబడినది. ఈ శ్లోకము 
మొదలు 54వ శ్లోకము వణకు గల శ్లోకములలో శివుడు సంబోధింపబడుచున్నాడు. 
శ్లో శశిమకుటతడిదరుణజటముఖకృపీట - 

స్ఫుటనిటలతటఘటి తవికటకటువ హే! 

వటవిటపినికటపటుచటులనటనాతి - 

ప్రకటభటకుటి లపటలవిఘటన! శమో!॥ ర్ర్‌2 
ప్రతిపదార్థము :- శశి మకుట తడి దరుణ జట ముఖ కృపీట స్ఫుటనిటల తట ఘటిత 
వికట కటు వహే! = చంద్ర కిరీటము మెరుపువంటి ఎర్రని జడలుగల ముఖము 
వాయువు ఫాల ప్రాంతమున కూర్చబడిన భయంకర దుఃఖకరమైన అగ్ని కలవాడా!, 
వట విటపినికట పటు చటుల నటనాతి ప్రకట భట కుటిల పటల విఘటన = 
మర్రిచెట్టు దగ్గజ సమర్థమైన చంచలమైన నటనతో మిక్కిలి ప్రకటింపబడిన ప్రతి 
వీరుల కుటిల వృత్తుల విజచుట గలవాడా!, శమ్మో! = ఓ శమ్మూ,. 
తాత్సర్యము ఫా చంద్ర కిరీటము మెజుపు వలె నున్న ఎజ్జని జడలు ముఖవాయువున 
స్పష్టమైన భయ దుఃఖముల కలిగించు అగ్నికలవాడా! మల్టిచెట్టు సమీపమున సమర్థమైన 
నటనచే మిక్కిలి ప్రకటింపబడిన ప్రతివీరుల కుటిల స్వభావముల విజచు వాడా, ఓ 
శమో! 
వివరణ :- బహువార టకారావృత్తి ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకారము 
నేర్పజచుచున్నది. అయిదు న గణములపై గ-గ ప్రతి పాదమున నున్నందున ఇది 
పాలాశదళ వృత్తము. 

శ్లో రుచిరవరనిచయమృగమదరచనగాౌరీ - 
కుచలికుచరుచినిచయఖచితశుచి మూర్తే! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 95 
ప్రచురతరచతురనిగమవచనపాలీ 
నిచయసువచవికచవిమలగుణ! శమ్మో!॥ 58 


ప్రతిపదార్థము :- రుచిరవర నిచయ మృగ మదరచన గౌరీ కుచలి కుచ రుచి నిచయ 
ఖచిత శుచి మూర్తే! = అందమైన మంచి లక్షణములుగల కస్తూరి రచనగల గౌరి 
గజనిమ్మ పండ్లవంటి కుచకాంతుల సమూహములచేత కూర్చబడిన తెల్లని ఆకృతి 
గలవాడా!, ప్రచురతర చతుర నిగమ వచన పాలీ నిచయ సువచ వికచ విమలగుణ! 
= మిక్కిలి ప్రసిద్ధమైన నిపుణమైన వేద వాక్య సమూహము చేత (మాత్రమే) చక్కగా 
చెప్పుటకు వీలైన విప్పారిన స్వచ్చమైన గుణములు గలవాడా!, శమ్ఫో = ఓ శమూ! 
తాత్పర్యము :- అందమైన మంచి లక్షణములుగల సమూహముగల గౌరీదేవియొక్క 
గజనిమ్మలవంటి స్తనములందలి కస్తూరి పూత చేత నల్లబడిన తెల్లని శరీరము గలవాడా! 
మిక్కిలి ప్రసిద్ధములైన నిపుణములైన వేదవాక్సమూహములచేతనే చెప్పుటకు వీలైన 
స్వచ్చమైన గుణములు గలవాడా! ఓ శమూ! 

వివరణ :- రేఫ చకార బహువారావృత్తిచేత ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకార 
మేర్చడియున్నది. ఇందు 1,2 పాదములు పై శ్లోకమువలె పాలాశదళ వృత్తపాదాలు 
3,4 పాదాలు 4న గణములపై స-గ యున్నందున వృత్తము ఫలసదనం; కలిసిన 
ఉపజాతి వృత్తమిది. 


శ్లో అదరదరకరవిసరపురహరణకేలీ - 

స్థిరమురహృదమరధరశరవరశరాస!। 

సరససురనికరకరసరసిరుహపూజా - 

భరభరణగురుశరణచరణయుగ! శమ్మో!॥ ర్‌4 
ప్రతిపదార్థము ;- అదరదర కర విసర పురహరణ కేలీ స్థిర ముర హృదమర ధర 
శరవర శరాస! = భయములేని భయమును కలిగించు పురాసురుల సంహార కేలియందు 
స్థిరమైన విష్ణువు బాణముగా మెరువువిల్లుగా గలవాడా!, సరస సురనికరకర సరసిరుహ 
పూజాభరభరణగురుశరణచరణయుగ! = సరసుడైన దేవతా సమూహముల కరకమల 
పూజాభరమును భరించు గురువులకును శరణములైన పాదముల ద్వయము కలవాడా!, 
శమ్మో = ఓ శమ్మూ!. 
తాత్సర్యము :- భయములేని భయంకరమైన (త్రిపురాసురుల సంహారకేలియందు స్థిరమైన 
విష్ణువు బాణముగా మేరుపర్వతము విల్లుగా గలవాడా! దేవతల కరకమల పూజా 


48 


96 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


భరమును భరించు గురువులకు శరణములైన పాదము జంట గలవాడా! ఓ శమ్ము!. 
వివరణ :- త్రిపురా (సుర) సంహార సమయమున విష్ణువు బాణముగా మేరువు విల్లుగా 
నొందుట పురాణ ప్రసిద్ధము. ఇది మొదటి అర్ధమున చెప్పబడినది. రెండవ అర్ధమున 
దేవతా పూజ్యము శివ చరణ ద్వయము అని చెప్పబడినది. బహువారరేఫావృత్తి వలన 
ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకార మేర్ప్చడియున్నది. ఈ వృత్తము పాలాశ దళము. 
అవతారిక :- పై మూడు శ్లోకములలో శమ్మో అని సంబోధింపబడిన శివునియొక్క 
ఆయన యోగముగల శివయొక్కయు పాదముల యుగమందు నమస్మరింపబడుట 
ఈ శ్లోకమున చెప్పుచున్నాడు. 
శ్లో శోణప్రభం చరణమేకమహం నమామి 

శుభ్రం విలోచనయుగేక్షణనీలమన్యమ్‌। 

అన్యోన్యయోగశివయోశ్ళశిపద్మయోశ్చ 

యుగ్మం కలబ్మమధుపస్ఫుటయోస్తయోశ్చ॥। ర్‌ర్‌ 
ప్రతిపదార్థము :- శోణప్రభమ్‌ = ఎజ్జనికాంతిగల, ఏకమ్‌ = జక, చరణమ్‌ = పాదమును 
గూర్చి, విలోచన యుగేక్షణ నీలమ్‌ = రెండు కన్నుల చూపులతో నల్లనైన, అన్యమ్‌ = 
మరొక పాదమును, నమామి = నమస్మరించెదను. అన్యోన్యయోగ శివయోః = ఒకరితో 
నొకరి యోగము గల (మంగలత్వముగల) శివపార్వతుల యొక్క కలజ్మ మధుప 
స్ఫుటయోః = కలబ్మముచే తుమ్మెదచే స్పష్టములైన, తయోః = ఈ, శశిపద్మయోః = 
కమల పద్మముల యొక్కయు, యుగ్మమ్‌ = జంటను గూర్చి, నమామి = నమస్మరించెదను. 
తాత్పర్యము - ఎట్టని కాంతిగల ఒక చరణమును, కన్నుల చూపులచే నీలమైన మరొక 
తెల్లని పాదమును, గూర్చి నమస్మరించుచున్నాను. పరస్పర సంయోగము గల పార్వతీ 
పరమేశ్వరులయొక్కయు కలజ్మముచేతను తుమ్మెదలచేతను స్పష్టములైన ఆ చంద్ర 
పద్మములయొక్కయు జంటకు నమస్మరించుచున్నాను. 
వివరణ :- లత్తుక పూయకున్నను అమ్మవారి చరణ మెట్టనైనది. లత్తుక పూయబడిన 
ఆ అమ్మవారి చరణ మెజ్బని కమలమే. అందుచేత తుమ్మెద వచ్చి వానిపై వాలినది. ఇక 
కమల మనుటకు సందేహమేమి? ఆమె పాదము కమలమనుట నిశ్చయమే. శివుని 
చరణమున భస్మము పూయకున్నను తెల్లనిదే. భస్మము పూయబడిన ఆ పాదము చంద్రుడే 
అయినది. అమ్మవారా పాదమును చూచినది. అమ్మవారి కన్నులలోని నీలకాంతి ఆ 
పాద చంద్రుని యందు కలబ్మమే అయినది. అర్ధము పార్వతి అర్ధము శివుడునైన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 97 


అర్థనారీశ్వరుని ఆ పాదముల జంటకు నమస్మరించుట చేత లౌకికమైన ప్రేయము 
అలౌకికమైన శ్రేయము కలుగును. అన్యోన్య యోగము సాధారణ దంపతుల 
యందప్పుడప్పుడుండును. (నిత్య యోగముండదు) యోగమున్నప్పుడును వారిలో నాలుగు 
పాదములు కానవచ్చును. ఆ యిద్దరు నొక్కటై రెండు పాదములే కనిపించుట 
అసమృవము. ఇట్టి నిత్యయోగముగల శివపార్వతుల జంటయొక్క పాదములకును 
ద్వంద్వతయే కాని చతుష్మత లేకుండుటచే యుగ్మమ్‌ అని ప్రయోగించుట ఉచితత్వము 
కలిగియున్నది. ఎజ్జిని పాదమునకు తెల్లని పాదమునకు కవి విడివిడిగా నమస్మరించుట 
శ్లోకములోని చకారము వ్యంజించును. కాని భక్తునికి చేతులు రెండు కావున ఒకవేళ 
ఒకసారే పార్వతీపరమేశ్వరుల పాదముల జంటకు నమస్మరించుట సులభమయి అట్లే 
చేసినాడను ఇరువురి పాదములకు విడివిడిగా ఒకచేత నొకదానికి మరొకచేత మరొక 
దానికి నమస్మరించి నట్లగును. కాని రెండు చేతుల చేతను ఎజ్జని పాదమునకు ముందు 
తెల్లని పాదమునకు తరువాత నమస్మరించినట్లు కవి పూర్వార్థమున వ్యంజింపజేసినాడు. 
ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము వసంతతిలకా 
వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివ నమస్కృతి చెప్పబడినది. ఈ శ్లోకము మొదలు 
పన్నెండు ఏకమకుట శ్లోకములలో తన మనస్కృతి ఫలముగా తనను పాలించుట 
అర్థింపబడుచున్నది. ఏకమకుట శ్లోకములలో మొదటిదైన ఈ శ్లోకము శ్రీశబ్దముతో 
ఆరంభింపబడుచున్నది. 
శ్లో శ్రీమదనన్తభవ్యగుణసీమసమాదృతదేవతానతే! 

సోమకలావతంస! ఘనసున్దరకన్ధర! బన్గురాక్ళతే!। 

కామినికామభీమ! నిజకామితదానలసన్మహామతే! 

సామజచర్మచేల! శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 56 
ప్రతిపదార్థము :- శ్రీమదనన్త భవ్యగుణ సీమ సమాదృత దేవతానతే! = జ్ఞానయుక్తములైన, 
అనన్తములైన, ఉత్తమ గుణములైన గుణముల స్థానమగుటచే సమాదరించుట దేవతల 
నమస్కృతులు గలవాడా!, సోమకలావతంస! = చన్లునికల శిరోలంకారముగా గల 
వాడా!, ఘన సున్దర కన్థర! = మేఘమువలె సున్దరమైన కణము గలవాడా!, బన్గురాకృతే! 
= శిథిలములేని ఆకృతిగలవాడా!, కామి నికామభీమ! = కామము గలవారి గుంపులకు 
భయము కలిగించువాడా!, నిజకామిత దాన లసన్మహామతే! = తమ కోరికల నిచ్చుటలో 


49 


98 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ప్రకాశించు గొప్పబుద్ధి గలవాడా!, సామజచర్మచేల! = గజ చర్మము వస్త్రముగా గలవాడా!, 
శివ = మంగల స్వరూపా!, శజ్మర = సుఖము కలిగించువాడా!, పార్వతీపతే! = 
పార్వతీనాథా!, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 

తాత్పర్యము :- శివుని కల్యాణ గుణము లనంతములు, ఆ గుణముల నాదరించిన 
దేవతలాయనకు నమస్మరించెదరు. కామము గలవారి గుంపులకు ఆయన భయంకరుడు. 
అందజకు తాము కోరిన కోరికలిచ్చు గొప్ప బుద్ధిగలవాడు. ఆయన శిరసున చంద్రుకలను 
ధరించినవాడు. మేఘమువలె నల్లనైన సుందర కణ్ధము గలవాడు శిధిలత లేని ఆకారము 
గలవాడు. గజచర్మము వస్తముగా ధరించినవాడు. అట్టి శివుని తనను పాలింపవలెనని 
కవి కోరుచున్నాడు. 

వివరణ :- ప్రథమ పాదమున శ్రీమదనంత భవ్యగుణసీమ సమాదృత అను భాగము 
నొక సమాసముగా, దేవతానతే అను భాగమును మరొక సమాసముగా విభజించుట 
కవకాశమున్నది. అట్లే రెండవ పాదమును మొత్తమొక సమాసముగా చేయుటకు గూడ 
అవకాశమున్నది. మూడవ పాదమందలి కామి నికామభీమ అను సమాసము 
కాములకాతడు భయంకరుడని, నిజకామిత దాన లస న్మహామతే అను సమాసము 
సర్వుల కామము తీర్చుగొప్ప బుద్ధికలవాడు అని చెప్పుటలో విరోధము కనిపించుచున్నది. 
కాముని సంహరించిన శివుడు కామవైరి. కావున కామపూర్తికొబికు అతని జేరువారికి 
తాము కామ సమర్థకు లగుటచే శివుని కోపమునకు గురికావలసి వచ్చునను భయమును 
మొదట శివుడు కలిగించును. వారిలోని కామమును సంహరించి వాజందజకు 
కామహేతువైన అజ్ఞానమును పోగొట్టి శివజ్ఞానము ననుగ్రహించి మోక్షమును 
ప్రసాదించును. అట్లు మొదలు భీముడుగా కనిపించినను చివజకు మోక్షము ననుగ్రహించి 
అంతటి ఆనందమును కలిగించు మటౌకడు లేకపోవుటచే అతడు వారి అత్యధిక (ప్రేమను 
పొందును. రెండవ సమూహములోని నిజ శబ్దమునకు ఆత్మీయ అను అర్థమును గ్రహించి 
ఆత్మకాములకు మోక్షమునిచ్చు గొప్ప బుద్ధిగలవాడు శివుడను అర్థమును చెప్పి 
విరోధమును పరిహరింపవచ్చును. లేక కామమున్నంత వజకు భయమును కలిగించు 
శివుడు కామహీనులయినచో మౌనుల చేతను గోరదగిన మోక్షము ననుగ్రహించునను 
అర్థమును చెప్పియు విరోధము పరిహరింపవచ్చును. లేక అజ్ఞానమున కామముల 
నభిలషించువారి కోరికల దీర్చు గొప్ప బుద్ధికల ఆ శివుడు వారి అజ్ఞానమును తజ్జన్య 
కామమును నశింపజేసి చివజకు మోక్షము ననుగ్రహించును ఇట్లు కాలభేదమున 
కామముల నొసగుట, కామమును నశింపజేయుచు కామినీ కామ భయంకరుడగుట 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 99 


అను రెండు స్థితులను శివునిలో నుండు ననుటచే విరోధమును పరిహరింపవచ్చును. 
ఆ(నభాషలో ప్రచురముగా నున్న ఉత్పల (మాలా) వృత్తమున ఈ శ్లోకము 
నిబస్టింపబడినది. వృత్తరత్నాకరము నందును ఇది ఉదాహరింపబడలేదు. ఎక్కడనేని 
సంస్కృత గ్రంథములలో నున్నను ప్రాసవర్ణమైత్రీ నియమము లుండక పోవచ్చును. ఈ 
శ్లోకమున ఆ నియమములు పాటింపబడుటచే భరద్వాజముని అనబడు కవి 
దాక్షిణాత్యుడు. ముఖ్యముగా ఆన్షుడు అయి ఉండు అవకాశమున్నది. 
అవతారిక :- పై శ్లోకమున దీర్భ సమాస ప్రాయ రచన చేయబడినది. ఈ శ్లోకమున 
వ్యస్తపద హ్రస్వ సమాస ప్రాయ రచనము చేయబడి యున్నది. 
శ్లో సర్వశరీరగస్త్వమసి సర్వనియామక ఏక ఏవ సన్‌ 

సర్వవిదాదిదేవ! హర! సర్వదృగీశ్వర! సర్వరక్షితా। 

సర్వసమశ్చ మామవ తు సన్నతమేవముపేక్షసే కథం 

శర్వ! భవోగ్ర! భీమ! శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ ర్‌7 
ప్రతిపదార్థము :- ఆదిదేవ! =ఓ మొదటి దేవుడవైన వాడా!, ఈశ్వర! = ఓ ప్రభూ!, 
హర! = ఓ హరా!, త్వమ్‌ = నీవు, సర్వశరీరగః = అందలి శరీరములలో నున్నవాడవు, 
ఏకః = ఒకడవు, సర్వనియామక ఏవ సన్‌ = అందజను నియమించు చున్నవాడవే 
అయు, సర్వవిత్‌ = సర్వమునెటిగిన వాడవు, సర్వదృక్‌ = సర్వము చూచువాడవు, అసి 
= అగుచున్నావు, సర్వరక్షితా = సర్వుల రక్షించువాడవైన, సర్వ సమః చ = 
సర్వసముడవును అయిన, భవాన్‌ = నీవు, మామ్‌ = నన్ను అవతు = రక్షించెదవు 
గాక!, సన్నతమ్‌ = మంచివాడను నమస్మరించియున్న మామ్‌ = నన్ను, కథమ్‌ = 
ఎట్లు, ఉపేక్షసే = ఉపేక్షించెదవు, శర్వ! = శర్వుడా!, భవ! = భవుడా!, ఉగ్ర! = 
ఉగ్రుడా!, భీమ! = భీముడా!, శివ! = శివుడా, శజ్మర! = శబ్మరా!, పార్వతీపతే! = 
పార్వతీనాథా!, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్పర్యము :- ఓ ఈశ్వరా! హరా! ఆదిదేవా! నీవు సర్వశరీరములందుండి సర్వ 
నియామకుడవుగానే ఉన్నావు. సర్వమును చూచువాడవు తెలియువాడవు అయి వున్నావు. 
సర్వరక్షకుడవు. సర్వసముడవును ఐన నీవు నన్ను కాపాదవలసి యుండగా నీకు 
నమస్కరించిన మంచి ప్రవర్తనగల నన్ను ఏల ఉపేక్షించుచున్నావు. ఓ శర్వా! భవ! 
ఉగ్రా! భీమా! శివా! శజ్మరా! పార్వతీపతే! నన్ను కాపాడుము. 


50 


100 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వివరణ :- అందటును అదుపులో నుంచి ఆజ్ఞలను పాటించువారిగా నుంచువాడు 
సర్వనియామకుడు. నియమనమొనరించునప్పుడు నియమముల ధిక్కరించిన వారిని 
శిక్షించుటయు అవసరమగును. సాధారణ శిక్షలకు లొంగని వారిని చంపవలసి 
యుండును. ఈ అంశమును సూచించుటకు నియమాకత్వమును ప్రతిపాదించు ఈశ్వర 
శబ్బముతోపాటు సంహారకార్థము గల హరశబ్దముతో కూడ శివుడీ శ్లోకమున 
సంబోధింపబడినవాడు. ఆదిదేవ భవ శబ్దములు సృష్టి కర్త ఎత్వమును వ్యంజించును. 
సర్వ శరీరము లందుండి సర్వము నెటిగినవాడు కావున తప్పు చేసినవాడు తప్పించుకొను 
నవకాశము లేకపోవుట వ్యంజితమగును. సర్వ దృశ్య మిథ్యాధిష్టాన మగుటచే సర్వమును 
తానే అయి దృక్కుగానే ఉన్నందున దృక్త్వము శివునందు, మిథ్యా దృశ్యత్వము ప్రపంచము 
నందును ఉన్నట్లు సర్వదృకృబ్దము సర్వుడును దృక్కును అను విగ్రహము ననుసరించి 
బోధించును. సర్వసమః సర్వరక్షితా అను సమాసములు సర్వులందును సమముగా 
నుండిన సర్వరక్షకుడిగా ప్రసిద్దుడవైన నీవు నన్నుపేక్షించుట న్యాయము కాదు అను 
ఆక్షేపమును ధ్వనించుటకు సహకరించు చున్నవి. పంచభూతములు, సూర్యచంద్ర 
యజమానులు (మనోబుద్దాత్మలు లేక మనో బుద్ధ్యహంకారములు, మూడు, మొత్త 
మెనిమిది మూర్తులతో నాలుగు మూర్తులను బోధించు శర్వ భవోగ్ర భీమ శబ్దములు 
నాల్గవపాదమున వరుసగా నుండుటచే శివుని అష్టమూర్తిత్వము సూచించుటలో 
సహకరించు చున్నది అని చెప్పనగును. ప్రాసవర్ణమైత్రీ నియమములతోపాటు ప్రతి 
పాదమున భ-ర-న-భ-భ-ర-ల-గ అను గణములుండుటచే ఈ శ్లోక ముత్సల (మాలా) 
నిబన్ధనమని ఆగచ్చన్లో భిజ్ఞులకు జ్ఞాతచరమే. పుష్పనామమయిన ఈ వృత్తము శివుని 
వాజ్మయారాధ నమున పూజావుషతుల్యమగుట కవి యందలి ఈ వృత్త 
ప్రయోగౌచిత్యజ్ఞతను సూచించును. 
అవతారిక :- పై శ్లోకమున శివుని సర్వసమత్వము చెప్పబడినది. ఒక వ్యక్తిని రక్షించుట 
గాని శిక్షించుటగాని కర్మాధీన మగుటచే కవి నుపేక్షించుటయే సర్వసమునకు తగినదును. 
ఆక్షేప మీ శ్లోకమున అనూదితమై పరిహరింపబడుచున్నది. 
శ్లో కర్మ తథేతి చేద్వదసి కాధికతా తవ సర్వతః ప్రభో! 

ధర్మరతస్య సర్వమపి ధర్మత ఏవ భవాన్‌ కిమన్తరమ్‌। 

నిర్మలపుణ్యకర్మ మహనీయ! కథం త్వదనుగ్రహం వినా 

శర్మ దదాశు దేహి శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥। ర్‌రి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 101 


ప్రతిపదార్థము :- తథా = అట్లు, కర్మ = కర్మము (అస్తి = కలదు), ఇతి = అని, 
వదసిచేత్‌ = పలికెదవేని, ప్రభో! = ఓ ప్రభూ!, తవ =నీకు, సర్వతః = అన్నింటికంటె, 
అధికతా = ఆధిక్యము,కా = ఏమి, ధర్మతరస్య = ధర్మమునందిష్టము కలవానికి, సర్వమ్‌ 
+ అపి = అంతయు, ధర్మత ఏవ = ధర్మము వలననే (భవతి = కలుగునందువేని) 
తస్య = ఆ ధర్మమునకు, తవ = నీకు, అన్తరమ్‌ = భేదము, కిమ్‌ = ఏమి, భవాన్‌ = 
నీవు, దద = ఇమ్ము, మహనీయ = ఓ పూజనీయుడా, త్వదనుగ్రహమ్‌ వినా = నీ 
అనుగ్రహము లేక, నిర్మల పుణ్యకర్మ = శుద్ధమైన పుణ్యకర్మ, కథమ్‌ = ఎట్లు (భవతి = 
కలుగును), శివ = ఓ శివా!, శబ్మర = ఓ శబ్మరా!, పార్వతీపతే = పార్వతీపతీ!, అశు 
= శీఘ్రముగా, శర్మ = సుఖమును, దేహి = ఇమ్ము. 

తాత్సర్యము :- నీ కర్మ అట్లున్నందువేని నీకుగల సర్వాధిక్యత నిష్ట్ణలము. ఆ సర్వ 
సుఖమును ధర్మాధీనముగానే నీవాసగుదేని, జడమైన ఆ ధర్మమునకును, చేతనుడవైన 
నీకును భేదమేమి? నీ అనుగ్రహము లేక పాపరహిత పుణ్యకర్మచేయుట ఎట్లు ఘటిల్లును? 
ఈ చర్చతో నాకేమి? నాకు శీఘ్రముగా సుఖము నీయవలసినదే. (అప్పుడే శివ శజ్మర 
పార్వతీశాది నామములు నీయెడ సార్ధకములగును.) 

వివరణ :- కొందటుజీవులు భగవద్భక్తులై యున్నను, వారు దుఃఖము ననుభవించు 
చున్నను, వారి నా భగవాను డుపేక్షించు చుండుట మనము గమనించు చుందుము. 
ఒకవేళ ఆ శివుని నిలదీసి ఏమయ్యా నీ భక్తులు దుఃఖము ననుభవించుచుండగా 
నీవు పేక్షించెదవేమి? అది నీకు తగునా? అని అడిగిన అప్పుడా శివుడు, వారి కర్మ 
అట్లున్నది అనగా వారు తమ తమ పూర్వజన్మలలో చేసిన పాపముల ఫలముగా దుః 
ఖము ననుభవించు చుండగా నేను పేక్షింపక యేమి చేయుదును? పాపకర్మల నొనరించిన 
దుఃఖము కలుగునని అందుచేత పాపముల చేయరాదని నేను వేదాదులలో చెప్పియుండగా 
వారుపేక్షించిరి. పైగా ఆక్షేపించి పాపములనే చేసిరి. అప్పుడు వారు నా వచనముల 
నుపేక్షించిరి. ఇప్పుడు వీరి దుఃఖమును నేనుపేక్షించుచున్నాను. సరిపోయినది గదా! 
వేదాదులలో నీచే చెప్పబడిన ధర్మము వలన సర్వసుఖము కలుగును. ధర్మము చేయలేదు 
కావున వారు సుఖించుట లేదు. సుఖము ధర్మహేతుకము కదా! పాపము దుఃఖానుభవము 
వలననే తీరును కదా. అంతవజకు అని ఆ శివుడు బదులు పల్మినాడనుకొందుము. 
అప్పుడు భక్తుడిట్లనవచ్చును. ఓ శజ్మరా! నీచే చెప్పబడిన ధర్మముయొక్క ఆచరణముననే 
పాపము పోవుట సుఖము కలుగుట తప్పదేనీ నీకన్న ఆ ధర్మమే మిన్న అగును. 
సర్వముకన్న (నీచే చెప్పబడిన ధర్మము కన్నను) గొప్పవాడవు నీవు అను లోక ప్రసిద్ధియెట్లు 


51 


102 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


కలిగినదో నీవు చెప్పవలెను. లేదా నాచే చెప్పబడిన ధర్మము నాచరించెడు నా భక్తులు 
చేయు నా భజన నమస్మారాదులన్నియు నిష్టలములను లోక ప్రసిద్ధిని కొత్తగా 
కలిగింపుము. అప్పుడు చీ భక్తులనేల నీవు పేక్షించెదవు అని మేమడుగము. అదిగాక 
నీచే వేదాదులలో చెప్పబడిన పుణ్యకర్మను పాపరహితముగా ఎవరేని చేయగలరా అని 
“సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః” అని నీవే శ్రీకృష్ణ రూపమున గీతలలో 
చెప్పలేదా. అన్ని కర్మలలోనను దోషములుండును. నిప్పుపుట్ట వలెనన్న పొగరావలసినదే. 
పొగనిప్పు నావరించినట్లు, పుణ్యకర్మను పాపము ఆవరించును; అనుట ఆ నీవు చెప్పిన 
మాట కర్ణము కదా. అని నిలదీసిన నీవేమి చెప్పగలవు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానము 
చెప్పుటకు దిగి రమ్ము లేదా శీఘ్రముగా నీ భక్తుడనైన నాకు సుఖమిమ్ము. ఎవరి 
పక్షముననో నీతో వాదించి మా నోరు నొప్పి పుట్టించు కర్మము మాకేల? అని మౌనము 
వహించెదము. శివ శబ్దము సుఖస్వరూపతను, శజ్మర శబ్దము సుఖజనకతను, పార్వతీపతి 
శబ్దము భక్తవత్సలతను చెప్పును. నీవు నన్ను సుఖింపజేసి పాలింపవేని ఆ నీ నామములు 
నీయెడ సార్థకత్వమును గోల్పోవును. తత్సార్థకతాసిద్ధికైనను నన్ను సుఖమిచ్చి 
పాలింపుము. 


అవతారిక :- పై శ్లోకమున శివానుగ్రహము లేనిదే సత్మర్మ చేయుటకే సాధ్యము 
కాదని చెప్పబడినది. ఈ శ్లోకమున తదనుగ్రహమున లభించు (కర్మ సన్యాసలబ్ధి 
తత్త్వమస్యాది వాక్యజన్యజ్ఞానమువలన కలుగు అజ్ఞాననాశము చెప్పబడుచున్నది. 
శ్లో అన్యమనాథనాథ! ఫణిహంసకమాన! గృహాణ మానసే 

ధన్య! తథాన బోధయతి తత్త్వమసీతి వచస్రిపబ్బుతమ్‌! 

శూన్య మిదం త్వయి స్ఫురతి శుక్తిదలే రజతం యథార్జ్డునం 

సన్యసనాది తస్య శివ! శబజ్మర! మామవ పార్వతీపతే!॥ 59 
ప్రతిపదార్థము :- అనాథనాథ! = దిక్కులేని వారికి దిక్కైనవాడా!, ఫణి హంసకమాన = 
సర్పము నూపురముగా నుండు గౌరవము గలవాడా!, శివ! = శివుడా!, శజ్మర! 
శజృరా!, పార్వతీపతే! = పార్వతీపతీ!, మానసే = మానసము నందు, అన్యమ్‌ = 
మరొకదానిని, గృహాణ = (గ్రహింపుము, ధన్య! = ఓ ధన్యుడా!, తత్‌ త్వమ్‌ అసి ఇతి 
వచః = తత్త్వమసి అను వాక్యము, తథా = అట్లు, త్రిపణతమ్‌ = త్రిత్వమునో పంచతనో, 
న బోధయతి = బోధింపదు, శూన్యమ్‌ = శూన్యమైన, ఇదమ్‌ = ఇది, త్వయి = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 103 


నీయందు, శుక్తిదలే = ముత్తెపు చిప్ప యందు, అర్జ్హునమ్‌ = తెల్లని, రజతమ్‌ = వెండి, 
యథా = ఎట్లు, (స్ఫురించునో), తథా = అట్లు, స్ఫురతి = స్ఫురించును, తస్య = 
దానికి, సన్యసనాది = సన్యాసాదికము, (హేతుః = హేతువు), మామ్‌ = నన్ను, అవ = 
కాపాడుము. 

తాత్పర్యము :- ఓ శివా! నాకై అన్యమైన దానిని (కర్మేతర మార్గమును) మానసే 
మానసమునందు గ్రహింపుము, తత్త్వమసి యను వాక్యము త్రిత్వ పంచత్వములను ఆ 
విధముగా బోధించదు. ఎట్లు? ఈ కనబడు ప్రపంచము శూన్యమయ్యును ముత్తెపు 
చిప్పయందు వెండి వలె స్ఫురించును. దానికి (అట్లు స్ఫురించునని తెలియుటకు) 
సన్యాసాదికము హేతువై యున్నది. నన్ను కాపాడుము. 

వివరణ :- మోక్షమార్దమున ప్రయాణించువాడు మొదట సత్మర్మ ననుష్టింపవలెను. ఆ 
సత్కర్మ కోరిక ఫలించునా? లేదా? అను అంశములను పట్టించుకొనని సమబుద్ధితో 
చేయవలెను. స్తూల శరీరముతో చేయబడు యజ్ఞ యాగాదులను సూక్ష్మ శరీరమైన 
మనసున చేయబడు ప్రతీకాహంగ్రహాద్యుపాసములను నిష్కామముగా నున్నప్పుడవి 
పాపక్షయమును కల్లించును. మోక్షప్రతిబన్ధము పాపము కావున తత్‌క్షయమునకై ఆ 
సత్మర్మలిచ్చు సంపదాది కామమును వదలుట అవశ్యము. ఇట్టి నిష్కామ కర్మానుష్టానము 
నావలన జరుగవలె ననిన నీ అనుగ్రహము అత్యావశ్యకము. నీ అనుగ్రహమున ఒకవేళ 
అద్వైత వాసన కలిగినచో కర్మ సన్యాసము అను సాధనము నవలంబించవలసి 
యుండును. దీనివలన అద్వైత జ్ఞాన సాధనావకాశము పెరుగును. జీవునకు తాను 
(బ్రహ్మమను జ్ఞానము లేకపోవుట వలన అనాది సిద్ధముగా అజ్ఞానము తజ్జన్య సంసారము 
దుఃఖానుభవము సిద్ధములైనవి. జీవునకు తానే బ్రహ్మనని తత్త్వమస్యాది గురూపదేశమున 
తెలియగానే అజ్ఞానము తదుపాధికమైన జీవత్వము తొలగగా బ్రహ్మమొక్కటే యను 
అద్వైత జ్ఞానము సిద్ధించును. సృష్ట్యాదుల నొనరించు మూర్తిత్రితను గాని పంచకృత్యముల 
నొనరించు బ్రపంచతగాని తత్త్వమసి అను వాక్యము బోధించదు. తత్త్వమసి అను 
వాక్యమున మూడు పదములున్నవి. తత్‌ అను పదమునకు బ్రహ్మము. త్వమ్‌ అను 
పదమునకు జీవుడు, అసి అను పదమునకు అయి వున్నావు అని మూడు పదములకు 
మూడు అర్థములున్నవి. కాని ఈ త్రిత్వము ఈ వాక్యముయొక్క పదార్థగతమే కాని 
వాక్యార్థగతము కాదు. అట్లే తత్త్వమసి అను గురువుయొక్క ఉపదేశమున అహమ్‌ సః 
అస్మి అను జ్ఞానము కలుగును. ఈ అనుభవ వాక్యములోని అయిదు అక్షరముల 
పంచత యీ శబ్ద నిష్టమే కాని తజ్జన్మ చరమ వృత్తి నిష్టమే కాదు. తదనంతర 


52 


104 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


బ్రహ్మత్వసిద్ధిలో దానికి చోటే లేదని వేరుగా చెప్పనవసరము లేదు. ఇట్లు గురూపదేశ 
వాక్యములో మూడు పదముల అర్ధములలోని త్రిత్వము కాని, అనుభవ వాక్యగతాక్షరముల 
పంచత్వము గాని ఆ వాక్యములు బోధింపవు. అవి బ్రహ్మైకత్వమునే తాత్పర్యముగా 
బోధించును. ముత్తెపు చిప్పయందు శూన్యమయ్యు రాజతము కనిపించునట్లు ఈ 
ప్రపంచము శూన్యమయ్యు బ్రహ్మయందు అజ్ఞానమును స్ఫురించును. కావున అజ్ఞానము 
నశింపగానే నేను బ్రహ్మను కానను అజ్ఞానము అది ఉపాధిగాగల జీవత్వమును 
తొలగిపోగా బ్రహ్మైకత్వము సిద్ధించును. 
అవతారిక :- పూర్వ శ్లోకమున చెప్పబడిన కర్మ సన్యాసాదిక మార్గము చిన్మయ విగ్రహ 
శివభావనలేని తనకు సాధ్యము కాదని ఈ శ్లోకమున చెప్పబడుచున్నది. 
శ్లో సన్మహనీయమీశ! తవ సావయవం వపురీశ! సాగమం 

చిన్మయవిగ్రహస్య పరిశీలనమీశ్వర! మే భవేత్మథమ్‌। 

త్వన్మయభావనా తు హృది నాస్తి హి నాస్తి నాస్తి మే 

జన్మ నిరర్థకం హి శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 60 
ప్రతిపదార్థము :- ఈశ = ఓ ప్రభూ!, ఈశ్వర = ఓ నియామకుడా!, శివ! = ఓ శివా!, 
శబ్మర! = ఓ శబ్మరా!, పార్వతీపతే! =క్ర్ర పార్వతీ పతీ!, తవ = నీయొక్క సావయవమ్‌ 
= అవయవములతో కూడిన, సాగమమ్‌ = (ఆగమ ప్రతిపాదితమైన) రాక (పోకుతో 
కూడిన, వపుః = శరీరము, సన్మహనీయమ్‌ = సత్పురుషులచే పూజింప దగినదైయున్నద్రి, 
చిన్మయ విగ్రహస్య = విజ్ఞాన శరీరము (యొక్క గల (నీయొక్క, పరిశీలనమ్‌ = 
పరిశీలనము, మే = నాకు, కథమ్‌ = ఎట్లు, భవేత్‌ = అగు (కుదురు)ను, త్వన్మయభావనా 
తు = నీవు నిండిన భావన మాత్రము, హృది = హృదయమున, నాస్తి నాస్తి నాస్తి హి 
= లేదు లేదు లేదు (ముమ్మాటికిని లేదు) గదా!, మే = నాయొక్క జన్మ = జన్మము, 
నిరర్ధకం హి = వ్యర్థము గదా!, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్పర్యము వలా సత్పురుషులు అవయవములు గల నీ శరీరమునే పూజించుచున్నారు. 
నీ చిన్మయ విగ్రహమును పరిశీలించుట నాకు సాధ్యమెట్లగును. అసలు నిన్ను గూర్చిన 
భావనయే నా హృదయమున లేదని ముమ్మాటికి చెప్పుదును అయినను నన్ను నీవు 
కాపాడుము. 
వివరణ :- సత్పురుషులు కొందటు నీకు శిరఃపాద హస్తాద్వవయవములు గల శరీరము 
ఉన్నదని భావించి పూజించెదరు. లోకమున మానవుడు పూజించుట యనగా వారికర్థ్య 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 105 


పాద్యాదులను గంధ వగ్రపుష్పాదులను ధూపదీప నైవేద్య తాంబూలాదులను 
సమర్పించుటయే కదా! అట్లు చేసిన పూజింపబడిన వారికి సంతసము కల్గును. వారు 
చేసిన వారిని అనుగ్రహించుట లోకసాధారణము. ఈ లోక సాధారణ రీతినే అనుసరించి 
లౌకిక పురుషవిధమైన సావయవ శరీరము నీకున్నదని భావించి దానికి (ప్రతి) బింబముగా 
విగ్రహమును నిర్మించి నీ అనుగ్రహమును పొందుటకు పూజించుచున్నారు. నా కదియే 
సులభ మనిపించుచున్నది. కావున నేనును వారి పద్ధతినే అనుసరించెదను. మథికొందరు 
సత్పురుషులు విగ్రహముల కాయా యుపచారముల సమర్పించక మనస్సుననే నిల్పుకొని 
మానసికముగ నుపచారములు సమర్పించుకొని పూజ పూర్తియైనదని భావించెదరు. 
మలికొందటు సత్పురుషులు నీకు దయా గుణములున్నవని, నిన్ను నిరంతరము 
ధ్యానించుచుందురు. మథజికొందజు నీ విగ్రహములోని విశిష్టలక్షణములను 
గంగాధరత్వాదులను విరాట్‌దేహము (బ్రహ్మాండదేహము)ను సూచించునవిగా భావించి 
స్‌ వైభవమును భావించుట, స్తుతించుట చేయుదురు. మలీకొందబు నీకు దేహము 
లేదని, గుణములున్నవని తదాధారము అనగా సూక్ష్మదేహము, మాత్రమున్నదని దానినే 
స్తుతించుట, ధ్యానించుట చేయుదురు. మరికొందజు నీకున్న శరీరము మానవాది 
శరీరములవలె భౌతికము కాదని కర్మజము కాదని స్వేచ్చగా కల్పించుకొన్నదని లేక 
పంచోపనిషన్మయము లేక జ్ఞానమయమని భావించుట, స్తుతించుట, ధ్యానించుట 
చేయుదురు. మరికొందరు తమలోని జీవుడే అనగా నేను అనబడే వాడే నీ జ్ఞానమయ 
శరీరమును అయి యున్నానని భావించెదరు. ఇట్టి భావనలో నేదియు నా హృదయమున 
లేనే లేనప్పుడు అనగా కుక్షి కుటుంబ భరణాది సంసారవిషయములు తప్ప నిన్ను 
గూర్చి ఏ ఆలోచనయే లేనప్పుడును నన్ను శిక్షింపక కాపాడు మనుట ఒక్కటియే నేను 
చేయగల పని. అంతతోడనే సంతోషించి కాపాడుము. నీదేమి పోవును. 

అవతారిక :- పై శోకమున శివ భావన హృదయమునలేని తన జన్మము వ్యర్థమని 
చెప్పబడినది. ఈ శ్లోకమున శివరూప దర్శనము గాని శివకథా (నామ) శ్రవణము 
కాని తలపై శివ పాదతీర్థ ధారణము కాని ధూపగన్గాఘ్రాణము కాని చేయని తనను 
శివుడు కాపాడవలెనని చెప్పబడుచున్నది. 

శ్లో॥ రూపమవెేక్తితం న తవ రుద్ర! మయేహ కథాపి న శ్రుతా 
ధూపసువాసనాపి గణతోషణ! నో మమ నాసికాం గతా! 


58 


106 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


నాపి సుపీతమీషదపి నామకథామృతమంఘ్రివారి న 

స్థాపితమాత్మమూర్శి శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 61 
ప్రతిపదార్థము :- రుద్ర! = ఓ రుద్రా!, శివ! = ఓ శివా!, శబ్మర! = ఓ శబ్బ్మరా!, 
పార్వతీపతే! = ఓ పార్వతీపతీ!, తవ = నీయొక్క రూపమ్‌ = రూపము, ఇహ = ఇక్కడ 
(ఈ జన్మమున) మయా = నాచేత, న అవేక్షితమ్‌ = చూడబడలేదు, కథా అపి = 
కథయు, న శ్రుతా = వినబడలేదు, గణతోషణ! = ఓ గణముల సంతోషింప జేయువాడా!, 
ధూపసువాసనా అపి = ధూపముయొక్క సుగంధము కూడ, మమ = నాయొక్క, నాసికామ్‌ 
= నాసికను, నో గతా = పొందలేదు, ఈషత్‌ అపి = కొంచెము కూడ, అంఘివారి = 
పాదోదకము, నామకథామృతమపి = నామకథనమను అమృతము కూడ, న సుపీతమ్‌ 
= బాగుగా త్రాగబడలేదు, ఆత్మమూర్శ్ని =నా తలపై, న స్థాపితమ్‌ = ఉంచబడలేదు, 
మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్పర్యము :- ఓ శబ్మరా! నీ రూపదర్శనముగాని, నీ కథానామ శ్రవణము గాని, 
నేను చేయలేదు. నీ పాదతీర్ధము తావకపోవుట మాత్రమే కాదు, కనీసము దానిని 
తలపై చల్లుకొనలేదు. కనీసము నీకు సమర్పించిన ధూపముయొక్క వాసన గూడ నా 
ముక్కుతో పీల్చలేదు. అయినను నన్ను కాపాడుము. 
వివరణ :- ఈ లోకమున శివుడిచ్చిన కన్నులతో కైలాసము నందున్న ఆయనను 
దర్శింపలేకున్నను ఈ లోకమునందున్న ఆయన లింగమును గాని, విగ్రహమునుగాని 
దర్శింపవచ్చును. ఆయన ఇచ్చిన చెవులతో కనీసము ఆయన నామ కథలను వినవచ్చును. 
కనీసము ఆయనకు ఎవరో సమర్పించిన ధూపముయొక్క సుగంధము నైనను ఆయన 
ఇచ్చిన ముక్కుతో పీల్చవచ్చును. కనీసము ఆయన పాదోదకమును త్రాగకపోయినను 
తలపై తాల్చవచ్చును. పై పనులన్నింటిని కాకపోయినను ఏ ఒక్కదానినైనను 
చేయకపోవుట అకృతజ్ఞతయె. లేక కృతజ్ఞతయే అగును. ఇట్టి దోషము నొనర్చినను 
నన్ను మాత్రము నీవు కాపాడవలసినదే. నేను నీ బిడ్డను గదా. ఏ దోషము చేసినను 
నీవు క్షమించవలసినదే. నీవు చేజేతుల నన్ను శిక్షించెదవా? శిక్షించుటకు నీకు 
చేతులెట్లాడును? 2. గణ తోషణ శబ్దము శివునియొక్క గుంపులను సంతోషింప జేయు 
శక్తి స్వభావములను తెలుపును. అట్టి శంకరున కొక్కని పాలించుట కష్టము కాదని 
పైగా మిక్కిలి సులభమను అర్ధము వ్యంజింపజేయును. పూర్వార్థమున అంత్యప్రాసము 
కూడ నున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 107 


అవతారిక :- పూర్వశ్లోకమున రూప దర్శన నామకథా శ్రవణ ధూప గంధాఘ్రాణములు 
చేయలేదని చెప్పబడినది. ఈ శ్లోకమున పాదార్చిత స్తుతుల జేయలేదని చెప్పబడుచున్నది. 
శ్లో పాదయుగం కదాచిదపి బాలతయా తవ నార్చితమ్మయా 
వేదమహం న శాస్త్రమపి వేద్మి తవేశ్వర! న స్తుతిః కృతా! 
వాదరతో౨_ హమల్పగృహవాసనయా నితరామహర్షిశం 
సాదరమాశు వీక్ష్య శివ! శబజ్మర! మామవ పార్వతీపతే!॥ 62 
ప్రతిపదార్థము :- కదాచిదపి = ఒకప్పుడును, తవ = నీయొక్క పాదయుగమ్‌ = 
పాదముల జంట, మయా = నాచేత, బాలతయా = అజ్ఞానము చేత, అర్చితమ్‌ న = 
పూజింపబడలేదు. వేదమ్‌ = వేదమును, శాస్త్రమ్‌ అపి = శాస్త్రమును గూడ, న వేద్మి 
= ఎటుగును, ఈశ్వర! = ఓ ఈశ్వరా!, తవ = నీయొక్క స్తుతిః = స్తుతి, న కృతా = 
చేయబడలేదు, అహర్షిశమ్‌ = రాత్రింబవళ్ళు, నితరామ్‌ = మిక్కిలి, అల్బగ్భహవాసనయా 
= అల్పమైన ఇంటి వాసనతో, అహమ్‌ = నేను, వాదరతః = వాదమందు ఆసక్తిగలవాడనై 
(అస్మి) ఉన్నాను, శివ! = ఓ శివా!, శజ్మర! = ఓ శంకరా!, పార్వతీపతే! =క్ర్ర పార్వతీపతీ!, 
ఆశు = శీఘ్రముగా, సాదరమ్‌ = సాదరముగా, మామ్‌ = నన్ను, వీక్ష్య = చూచి, అవ 
= కాపాడుము. 
తాత్సర్యము :- ఓ ఈశ్వరా! ఓ శివా! ఓ శంకరా! ఓ పార్వతీపతీ! అజ్ఞానమున 
నీపాదయుగము నొకప్పుడును పూజింపలేదు. స్తోత్రమును చేయలేదు. వేదమును గాని, 
శాస్త్రమును గాని, ఎజుగను. అల్పమైన గృహ వాసనతో, ఇరుగు పొరుగుతో వాదులాడుచు 
కాలమంతయు గడిపితిని. అయినను శీఘ్రముగా ఆదరమున నన్ను చూచి పాలింపుము. 
వివరణ :- బాలతయా అను శబ్దము లక్షణావృతితో బాలురకు సాధారణమైన 
అజ్ఞానమును బోధించును. వేదము శాసకమగుటచే శాస్తమనదగిన దైనను 
వేదమూలకమైన ధర్మ్శశాస్తాది వేదేతర శాస్తమునే ఇట శాస్త్ర శబ్దము బోధించును. 
స్తుతి అనగా యథార్థ గుణకథనము. అట్టి స్తుతి చేయుటలోనే శ్లేషమును లేకపోయినను 
సులభమైన ఆ స్తుతిని చేయలేదు. మతి యేమి చేసితినని అడుగుదువేమో! ఇరుగుపొరుగు 
ఇండ్లవారితో నేనున్న ఇల్లు నాది అను వాసనతో దానికేదో హాని చేయుచున్నారేమో 
అని వారితో వాదులాడుచూ రాత్రింబవళ్ళు గడిపితిని. 'కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్చతి 
ధీమతామ్‌, వ్యసనేన చ మూర్చాణాం నిద్రయా కలహేన చి అను సూక్తిలో చెప్పబడినట్లు 
ఇరుగు పొరుగు వారితో వాక్క్మలహము చేయుచు ధీమంతుడను కాని, మూర్చుడనైన 
నేను కాలమంతయు గడిపితిని. నీపాదార్చనము చేయకపోవుట గాని నిన్ను 


54 


108 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


స్తుతించకపోవుటగాని, వేద శాస్తాదుల నేర్చుకొనక పోవుట గాని, ఇరుగుపొరుగు వారితో 
వాదులాడుట గాని, కాలమును వ్యర్థమొనరించుట గాని, ఈ నేను చేసిన దంతయు నా 
అజ్ఞానముననే జరిగినది. ఇందు నా తప్పేమీ లేదు. ఆ అజ్ఞానము నిచ్చినది నీవు. 
జ్ఞానము నిచ్చినచో త్వత్సాదార్చన స్తుతులతో నీ భక్తుల వలెనే చక్కగా కాలమును 
సద్వినియోగము చేసి యుండెడివాడినే. ఇప్పటికే నీ తప్పు గుర్తించినావు గదా! మిగిలిన 
జన్మకాలమున చేయవచ్చు గదా! అందువేమో! గృహాదులందలి అల్ప వాసనను 
మమతాభినివేశమున వీడజాలని నేను ఇరుగుపొరుగు వారితో వాదము చేయుట 
యందాసక్తి గల నేను నీ పాదార్చనమును స్తుతిని చేయుదు నేమో అని ఎదురు 
చూడకుము. ఇట్టి నాస్థితిని గమనించి నీవే నన్ను కాపాడుము అని వీక్ష శ అను శబ్దము 
వ్యంజించును. 
అవతారిక :- పూర్వశ్లోకమున తన శివార్చన స్తుత్యాది హీనత కజ్ఞానము హేతువుగా 
చెప్పబడినది. ఈ శ్లోకమున శరీరమే నేను అను అజ్ఞానమున జన్మమృత్వాది 
బాధలననుభవించు నాయెడ అవి లేని నన్నుపేక్షించుట తగదనుట సూచింపబడుచున్నది. 
శ్లో స్వర్గ! నదీశసాయక! న జన్మ భవశ్చ మృతిశ్చ సన్తి తే 

దుర్గమమేషు తద్బహు న దుఃఖమిదం భవతానుభూయతే। 

భర్గ! తదేవమేభిరతిబాధకభావముషైపి నో ధ్రువం 

సర్గలయస్థితీశ! శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 63 
ప్రతిపదార్థము :- స్వర్గ! = ఓ సుఖస్వరూపుడా!, భర్గ! = (దుఃఖ) దహన స్వరూపుడా!, 
సర్గలయస్థితీశ! = సృష్టి లయ స్థితులకు ప్రభువైన వాడా!, శివ! = త్రిగుణాతీతుడా!, 
శబ్మర! = మోక్షసుఖ స్వరూపుడా!, పార్వతీపతే! = ఓ పార్వతీ పతీ!, నదీశ సాయక! = 
సముద్రము అమ్ము(లపొది)గా గలవాడా!, తే = నీకు, జన్మ = జన్మము, భవః = 
పుట్టుక, మృతిఃచ = చావును, న సంతి = లేవు, ఏషు = వీనియందు, దుర్గమమ్‌ 
అనుభవింపరానంత, బహు = అధికమైన, ఇదమ్‌ = ఈ, దుఃఖమ్‌ = దుఃఖము, 
భవతా = నీచేత, న అనుభూయతే = అనుభవింపబడదు, తత్‌ = అందువలన, ఏఖిః 
= వీనిచే, అతి బాధక భావమ్‌ = బాధించుచున్నా నను భావమును, న ఉపైషి = 
పొందుట లేదు, ధ్రువమ్‌ = నిశ్చయము, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్పర్యము :- పుట్టుక, చావు మొదలగు బాధలు మాకున్నట్లు నీకు లేకపోవుటచే 
వానివలన ఎంత దుర్భర దుఃఖము కలుగునో నీవెజుగవు. అందుచేత వానితో నీవు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 109 


మమ్మెంత బాధించుచుంటివో కూడ నీవెబుగవు. (అందువలన నా మాటతో 
దానినూహించుకొని) నన్ను కాపాడుము. 

వివరణ :- మీమాంసకులు దుఃఖమున వ్యవహితము కాని, నశింపని, కోరినది 
లభించునట్టి సుఖము 'స్వర్‌ అని చెప్పుదురు. అట్టి స్వర్‌ అనగా సుఖము కలిగించునది 
స్వర్గమని, స్వర్గ శబ్దమున కర్ణము (గహింపవలెను. అట్టి సుఖమును కలిగించు శివుడును 
స్వర్ణశబ్ద వాచ్యుడగును. నదీ శబ్దము సముద్రమును బోధించును. సాయక శబ్దము 
సాధారణముగా బాణమును బోధించును. కాని ఇట బాణముల (అమ్ముల) పొదిని 
బోధించును. శివునకు సముద్రము అమ్ములపొది. ఆయన బాణమైన విష్ణువు 
సముద్రమందుండుటచే సముద్రము శివునకు అమ్ములపొదియైనది. బాణమును బోధించు 
సాయక శబ్దము బాణ సంబంధి అనగా బాణాధారము అయిన అమ్ములపొదిని లక్షణావృత్తి 
నాశ్రయించి బోధించునని చెప్పవలెను. ఇట్లు నదీశసాయక శబ్దము శివబోధకమగును. 
లేక స్వర్ణనది. అనగా గంగానది. దానికీశుడు సముద్రుడు. అతడు బాణాధారము 
అనగా అమ్ములపొది గలవాడు అని స్వర్గనదీశసాయక అను సమాసము శివబోధకముగా 
(గహింపవచ్చును. కాని నదులన్నింటికి ఈశుడైన సముద్రుని నదీశ శబ్దమే 
బోధించుచుండగా స్వర్గనదీశ అని స్వర్ణ పదమును నదీశ శబ్దమునకు ముందు చేర్చుటలో 
జెచిత్యము కానరాదు. అస్తు. నదీశునందు అనగా సముద్రమునందు సాయకము 
(బాణము) అనగా విష్ణువు గలవాడని బహు ప్రీహిగా విగ్రహించి అర్థమును చెప్పవచ్చును. 
ఈ మొదటి పాదమున జన్మశబ్దము దానికి దాదాపు పర్యాయమనదగిన భవశబ్దము 
ఉండుటచే నిట జన్మశబ్దమును జన్మ మృత్యువుల మధ్యలోని స్థితిని బోధించునదిగా 
భావించుట ఉచితము. లేక భూ ధాతువు సత్తా బోధకము కావున దానినుండి యేర్చడిన 
భవ శబ్దము స్థితిని బోధించునన్నచో జన్మశబ్దము పుట్టుక అను ప్రసిద్దార్ధబోధక మగును. 
శివునకు జన్మ స్థితి లయములు లేవనుట ప్రథమపాదార్థము. ద్వితీయ పాదమున 
జన్మస్థితి లయములు కలిగించు దుర్భర దుఃఖము అవి లేని శివు డనుభవించడని 
చెప్పబడినది. తృతీయ పాదమున వీని దుఃఖము తెలియని శివుడు జీవులను వీనితో 
నెంత బాధించుచున్నానని యెజుగడని చెప్పబడినది. ఏతావాతా ఇంత దుఃఖము 
ననుభవించుటలోనే కాలము గడుపు జీవులకు శివార్చనాస్తుతుల నొనర్చుట సాధ్యము 
కాదని యెటీగి ఆ స్తుత్యర్చనాదికము నొనర్చని జీవులను శిక్షించక క్షమించవలసియే 
యుండును. కాదు కాదు తాననుభవించని అనగా తనకు తెలియని ఇంత దుఃఖమునకు 
గురిచేసిన తన తప్పును తెలిసికొని తద్దోష పరిహారముగా అందటి జీవులను పాలించి 


ర్‌ర్‌ 


110 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తీరవలెను. అట్లే జీవులలోని కవిని సైతము పాలించి తీరవలెను. జీవుల 
సర్గస్థితిలయములకు అనగా జన్మస్థితిమృత్యువులకు ఈశ్వరుడని నాల్గవపాదము నందలి 
సర్గలయస్థితీశ శబ్దము బోధించును. భృజ్‌ధాతువు నుండి యేర్పడిన భర్దనార్థక భర్గశబ్దము 
జీవుల పాపదుఃఖ భర్ణక శివుని బోధించును. 
అవతారిక :- పై శ్లోకములలో శివార్చన స్తుతి భావనాదులు చేయకపోవుట కారణముగా 
తనకు ముక్తిని ప్రసాదింపక జన్మ స్థితి లయ దుఃఖమును అనుభవించుట ఎంత దుర్భరమో 
తెలియనందుననే వాని నాయన తొలగించలేదని ఆ దుఃఖము దుర్భరమని తాను అనుభవ 
పూర్వకముగా చెప్పిన మాటను గమనించి తనకు ముక్తి ప్రసాదనరూప పాలనమును 
గ్రహింపుమని ప్రార్థించుట చెప్పబడినది. ఈ శ్లోకమున అర్చన స్తుతి భావనాదులు 
చేయకపోవుటకు శివునికి ఆకృతి లేకపోవుటయే కారణము. స్వీకృతాకృతి యందును 
విషమదృష్టి దిగంబర పంచ వక్రత్వాదులు భీతిని కలిగించుట మరొక కారణము. 
కావున తనకు జన్మాది దుఃఖము నిచ్చుట న్యాయము కాదు. కావున తనకు ముక్తి 
ప్రసాదన రూప పాలనము చేయవలెనని ప్రార్థింపబడుచున్నది. 
శ్లో ఆకృతిరేవ నాస్తి తవ హా కథమీశ్వర! భావయామ్యహం 

స్వీకృత హేతిభూతివిషశేషజటావి కపాలమాలికే! 

ధీకృతవిగ్రహే విషమదృష్టిదిగమృరపజ్బువ[క్రతా 

సాకృతి భీతిదా హి శివ శజ్మర మామవ పార్వతీపతే!॥ 64 
ప్రతిపదార్థము :- శివ! = శివా!, శజ్మర! = శబ్బనా!, పార్వతీపతే! = పార్వతీపతే!, తవ 
= నీకు, ఆకృతిః ఏవ = ఆకారమే, న అస్తి = లేదు, ఈశ్వర! = ఓ ప్రభూ!, కథమ్‌ = 
ఎట్లు, అహమ్‌ = నేను, భావయామి = భావించెదను, స్వీకృత హేతి భూతి విష శేష 
జటావి కపాలమాలికే = స్వీకరింపబడిన ఆయుధము, బూడిద, విషము, శేషుడు, 
జడల సమూహము, పుజ్జిల మాలలు కల, ధీకృత విగ్రహే = బుద్ధితో చేసికొనబడిన 
విగ్రహమునందు, విషమదృష్టి దిగమ్బర పంచవక్షతా = బేసి కన్నులు వస్త్రములు 
లేకపోవుట అయిదు ముఖములు కలిగియుండుట, యా = ఏదో, సా = ఆ, ఆకృతి = 
ఆకారము, భీతిదా = భయమును కలిగించునదిగా, మామ్‌ = నన్ను అవ = కాపాడుము. 
తాత్సర్యము :- ఓ శివా! నీకు ఆకృతియే లేనప్పుడు నేనెట్లు భావింపగలను? నీవు 
స్వీకరించిన శరీరమున ఆయుధములు, బూడిద, విషము, శేషుడు (సర్పనాయకుడు) 
జడలగుంపు, పుజ్జిల పేర్లుగల, బుద్ధినిర్మిత విగ్రహమునందు, బేసికన్నులు, వస్త్రములు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 111 


లేకపోవుట, అయిదు ముఖములు కలిగియుండుట అను ఆకృతి భయముకొల్పును 
గదా! నన్ను కాపాడుము. 

వివరణ :- నీ తత్త్వము నెటిగిన కొందజు పెద్దలు నీకు ఆకృతియే లేదనిరి. అందుచేతనే 
నిన్ను భావించు యత్నమునే నేను చేయకుంటిని. నేను నిన్ను భావింపకుండుటకు 
వారాకృతి లేదనుటయే కారణము కావున ఇందు నా దోషము లేదు. కొందజు పెద్దలు 
నీవు స్వీకరించిన దేహమును గూర్చి చెప్పియున్నారు. దానిని భావించగూడదా 
అందువేమో, ఆ నీ స్వీక్ళత శరీరమునందలి ఆయుధములు, బూడిద, విషము, శివుడు, 
జడల గుంపు, పుజ్టెల పేర్లు, చూచినచో భయము కల్లును. అవి శరీరము నందున్నవని 
వారు చెప్పిన మాటలు వినునప్పుడే నాకు భయము కలిగినది. భయము గొల్పు 
విషయమును భావించుట కూడ కష్టము. అట్టి భావన ఒకవేళ ఎప్పుడైనను కలిగినను 
దానిని దూరమొనర్చుటకే ప్రయత్నించుట జరుగును. కాని భయంకర విషయమును 
ప్రియురాలి ఆకృతివలె జ్ఞప్తియందుంచుకొనుట సాధ్యముకాదని నీకు తెలియదా! పోనీ 
నీవు పైన పేర్కొనబడిన వస్తువులను ధరింపకయే (విడచి) యున్నావనుకొని భావించవలె 
ననుకొన్నాను. నీ అవయవములైన మూడు కన్నులను తొలగించు కొందువా? అయిదు 
ముఖములను తొలగించుకొందువా? అది నీకును సాధ్యము కాదనుకొందును. ఇక 
నేను నీ శరీరమున అవిభాజ్యములైన ఆ అవయవములనెట్లు తొలగించగలను. నా 
కడనున్న విగహమున తొలగించి దాని ఆకృతిమార్చిన దానిని శివుని విగ్రహమని 
ఎవరును అంగీకరించరు గదా! నీవు స్వీకరించిన ఆయుధములు దేహమునందలి ఆకృతి 
ధీకృతములని వదలి వైచినచో ఏక భావనకే చోటుండదు. బుద్ధి నామరూపములనే 
భావింపగలదు. కాని నామరూపాతీతుడవైన నిన్ను భావింపలేదు గదా! నీ ఆయుధములు 
భయంకరములు. నీ అవయవములు భయంకరములు. ఇట్టి వీనిని ధరించిన నీవు నీ 
భావన చేయలేదని పాలించకుండుట న్యాయమా! భావింపకపోయినను నన్ను 
పాలించుటయే నీకు న్యాయమై యున్నది. ధీకృత విగ్రహమందు భయంకరములైన 
ఆయుధాదులను అవయవములందు ధరింపకుండ వచ్చును గదా! అసలు విషమ 
దృష్ట్యాద్యవయవములు గాక మనోహరములైన అవయవముల ధరింపవచ్చును గదా! 
అట్లు నీకెందుకు బుద్ది పుట్టలేదు అని ధీకృతశబ్దము వ్యంజించును. ఆయుధముల 
స్థానమున సుందర పుష్పాదులనో, మధురములైన అమృతాదిపేయ భోజ్యాదులనో 
ధరించి యున్న బాగుండెడిది కదా! అవి నీచే ఈయబడక పోయినను, తలచుకొనినను 
ఆసక్తి పుట్టును. నోరూరును. అట్టి లౌకిక వస్తువులందాసక్తి గల నేను భావించుకొని 


56 


112 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తృప్తి పడి యుందును. నీ అనుగ్రహమును పొంది నీచే పాలింపబడి యుందును గదా! 
నాకు ఈ అవకాశము లేకపోయినది. నన్ను కాపాడు అవకాశము నీకును లేకపోయినదని 
నీవూరుకొననక్కజ లేదు. నన్ను కాపాడుము. 
అవతారిక :- పై శ్లోకమున శివ భావననే చేయజాలకపోయితినని చెప్పిన కవి ఈ 
శ్లోకమున స్తోత్రము చేయుదు ననుచున్నాడు. 
శ్లో॥ పాత్రతయాహమద్య పరిభావ్య చ దీనదయాలుతాం తవ 

స్తోత్రమహం కరోమి మమ దోషగణం పరిహత్య శాశ్వతమ్‌। 

గోత్రభిదాదికామ్యవర! గోపతివాహ! వితీర్య తే పదం 

శాత్రవతోషశోష! శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 65 
ప్రతిపదార్థము :- అహమ్‌ = నేను, పాత్రతయా = పాత్రుడనగుటచేత, అద్య = ఈనాడు, 
తవ. = నీయొక్క దీనదయాలుతామ్‌ = దీనులయందు దయగలిగి యుండుటను, 
పరిభావ్య చ = ఆలోచించియు, అహమ్‌ = నేను, స్తోత్రమ్‌ కరోమి = స్తుతిచేయుదును, 
శాశ్వతమ్‌ = చిరకాలమునుండి యున్న మమ = నాయొక్క దోషగుణమ్‌ = దోషముల 
సమూహమును, పరిహత్య = వదలి, గోత్రభిదాది కామ్యవర = ఇంద్రాదుల కోర్కెలు 
(నీవిచ్చిన) వరములుగా గలవాడా!, గోపతివాహ = వృషభరాజు వాహనముగా గలవాడా!, 
తే = నీయొక్క పదమ్‌ = పాదమును, వితీర్య = ఇచ్చి, శాత్రవతోషకోష = శత్రువుల 
సంతోషమును ఎండింపజేయువాడా!, శివ! = శివా!, శబ్మర! = శజ్మరా!, పార్వతీపతే! 
= పార్వతీపతీ!, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్సర్యము :- నేను దీనుడను, దయకు పా(త్రుడను, నీవు దీనులందు దయగల వాడవు 
అని ఆలోచించి నిన్ను స్తోత్రము చేయుటకు నిశ్చయించుకొనుచున్నాను. ఇంద్రాదుల 
కోర్మెల తీర్చినవాడవు. వృషభరాజమును వాహనముగా గలవాడవు. నాకు నీ పదము 
ననుగ్రహించి కాపాడుము. 
వివరణ :- శివుడు దీనదయాలువు. ఆయన దయకు పాత్రత కలిగించునది దీనత్వము. 
నేను దీనుడను. కావున నీదయకు పా[తుడను. తన దీనతను (గ్రహించిన 
వాడహంకారమును వీడి దీనతను పోగొట్టు వానిని స్తుతించుటకు సిద్ధపడును. తన 
దీనతను గుర్తింపక అనగా తానే గొప్పవాడను అని అహంకరించినవాడు ఇతరుల 
గొప్పతనమును గుర్తించి స్తుతించుటకు సిద్ధపడడు. నేను నీ దీనదయాలుతను 
ఇంద్రాదులకును కోరిన వరముల నిచ్చిన నీ గొప్పతనమును గుర్తించి స్తుతించుటకు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 113 


సిద్ధపడినాను అనుటను గోత్రభిదాదికామ్యవర అను శివసంబోధనము వ్యంజించును. 
నాలో దోషములున్న మాట వాస్తవమే. పురాకృత పాప ఫలమైన దీనత నన్ను నీ 
దయకు పాత్రు నొనరించినచో నా పాపములు దోషములును నీ దయ నాపై 
ప్రసరించుటకు కద్దు కాకూడదు. ఒకవేళ అవి ఉన్నంతవరకు నిన్నను గ్రహించను అని 
అందువేమో. వానిని తొలగించి అనుగ్రహింపుము. అని రెండవ పాదములోని ఉత్తరార్థము 
వ్యంజించును. శాత్రవతోషశోష అను సంబోధనము నీ శత్రుకోటిలోని వైన నా దోషముల 
శోషింపజేయగలుగుటను బోధించును. దుష్టులను సంహరించుటయే నీ విధానము 
కాకూడదు. దుష్టుడనైన నాలోని దోషములను తొలగించినచో నా శిక్షార్హత రూపుమాసి 
పోవుననుటను వ్యంజించును. తే పదం వితీర్య నీ పదమును ఇచ్చి అను మాట 
ఆయనను స్తుతించుటకు వలసిన శబ్దసంపత్తిని అను ఒక అర్థమును, ఆయన నివసించు 
కైలాసములో చోటును అని మరొక అర్థమును, శివాభేదమను మరొక అర్థమును 
బోధించును. 
అవతారిక :- పై శ్లోకమున కవి శివ పదమర్థించుట చెప్పబడినది. ఈ శ్లోకమున 
నాకు నీవు తప్ప మరొకటి తల్లిదండ్రి మొదలగు ఏదియు లేదని నీవే నా తల్లిదండ్రి 
అంతయును అని స్తుతించబడుచున్నది. 
శ్లో త్వం జననీ పితా చ మమ దైవతమీశ! గురుస్సఖేశితా 

త్వం జగదీశ! బన్ఫురపి వస్తు చ మూలధనం చ జీవితమ్‌! 

త్వం జయ ధామ భూమ పరతత్త్వమవైమి న కిజ్బినాపరం 

త్వం జనమైశమాశు శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥ 66 
ప్రతిపదార్థము :- త్వమ్‌ = నీవు, జననీ = తల్లివి, పితా చ = తండ్రివి కూడ, మమ = 
నాయొక్క దైవతమ్‌ = దైవమవు, ఈశ = ఈశ్వరా!, గురుః = గురుడవు, సఖా 
మిత్రుడవు, ఈశితా = ప్రభుడవు, జగదీశ = ఓ జగదీశ్వరా!, త్వమ్‌ = నీవు, బన్ఫుః అపి 
= బన్గుడవు, వస్తు చ = (నాకు కావలసిన) వస్తువువు కూడ, మూలధనమ్‌ = 
మూలధనము, జీవితమ్‌ చ = జీవితము కూడ, త్వమ్‌ = నీవు, జయ = జయింపుము. 
(సర్వోత్మర్షముగా వర్జిల్లుము, ధామ = (నా) నివాసము, భూమ = గొప్పనైన, పర 
తత్వమ్‌ = పరతత్త్వముగా, (త్వామ్‌ = నిన్ను), అవైమి = తెలియుచున్నాను, అపరమ్‌ 
= ఇక జరుగవలసినది, కిఇన = ఇంచుకంత, న అవైమి = తెలియదు, త్వమ్‌ = 
నీవు, ఐశమ్‌ = ఈశ్వర సంబంధియైన, జనమ్‌ = జనమునుగా, అవైమి = తెలియదును, 


57 


114 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శివ! =ఓ శివా, శబ్మర! = ఓ శజబ్మరా!, పార్వతీపతే! = ఓ పార్వతీపతీ, అశు = 
శీఘ్రముగా, అవ = కాపాడుము. 
తాత్పర్యము :- నీవే తల్లివి, తండ్రివి, నీవే నా దైవతమవు. ప్రభుడవు, నీవే గురుడవు, 
సఖుడవు. ఓ జగదీశ్వరా! నీవే నా బన్ఫుడవు. నీవే నా వస్తువు మూలధనము జీవితమును 
ఐ యున్నావు. నీవే పరతత్త్వమవు. నీవే పరమ భూమ ధామమైన వాడవు నీవేనా 
ప్రభువుగా ఎతిగెదను. నీవు తప్ప ఇతః పరంబెజుగను. 
వివరణ :- నా సర్వస్వము నీవే అని చెప్పుటచే నిందు ఆత్మ నివేదనమను తొమ్మిదవ 
భక్తి వ్యక్తము చేయబడినటైనది. 
అవతారిక :- పై శ్లోకమున త్వం జయ అని జయధ్వని ఆరంభింపబడినది. ఈ 
శ్లోకమున జయధ్వనులు ఆమేడితములు చేయబడుచున్నవి. 
శ్లో; జయ జయ హారహారిశశిచారుశరీర! వికాసహాసభృ- 

జ్ఞయ జయ శాన్తదాన్త! వసుచన్దరవీక్షణ! నిత్యనృత్యకృద్‌। 

జయ జయ చణ్జదజ్ఞధరశాసన! సన్తతభక్తసక్తహృ - 

జ్ఞయ జయ శేషభూష శివ! శజ్మర! మామవ పార్వతీపతే!॥। 67 
ప్రతిపదార్థము :- హారహారి శశి చారు శరీర = మల్లెల మాలతో మనోహరమైన 
చంద్రుని వలె అందమైన శరీరము గలవాడా!, వికాసహాస భృత్‌ = వికాసమును 
హాసమును ధరించినవాడా!, జయజయ = సర్వోత్మర్షముగా వర్ధిల్లుము, శాన్త దాన్త! = 
అంతరింద్రియ (మనో) నిగ్రహము గలవాడా!, వసుచన్ద రవీక్షణ = అగ్నిచన్ల సూర్యులు 
నేత్రములుగా గలవాడా!, నితృనృత్యకృత్‌ = ఎల్లప్పుడు నృత్యము చేయువాడా!, జయజయ 
= చబ్దదణ్దధరశాసన! = కోపముగల యముని శాసించిన వాడా!, సన్తత భక్త సక్తహృత్‌ 
= ఎల్లప్పుడు భక్తులందు తగులుకొన్న మనస్సుగలవాడా!, శేషభూష = శేషుడు 
భూషణముగా గలవాడా, శివ! = ఓ శివా!, శబ్మర! = ఓ శబ్మరా, పార్వతీ పతే! = ఓ 
పార్వతీపతీ!, మామ్‌ = నన్ను, అవ = కాపాడుము. 
తాత్సర్యము :- మల్లెల మాలతో మనోహరమైన చన్నుని బోలిన అందమైన శరీరము 
గలవాడవు. అంతర్భహిరిం[ద్రియ నిగ్రహము గలవాడవు. సూర్య చన్రాగ్నులు నేత్రములుగా 
గలవాడవు. వికాసహాసములు ధరించువాడవు. నిత్యము నృత్యము చేయువాడవు. 
కోపించిన యముని శాసించిన వాడవు. ఎల్లప్పుడు భక్తులందు తగులుకొన్న మనస్సు 
గలవాడవు. శేషసర్పమును భూషణముగా ధరించిన వాడవు. నీకు పలుమారులు 
జయకారము నొసగుచున్నాను. నన్ను కాపాడుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 115 


వివరణ :- శ్రీమత్‌ అని ఆరంభించి పదునొకండు శ్లోకముల ఉత్పలమాలను శివుని 
మెడలో వైచి, చివరకు చంపకము నొకదానిని సమర్పించినాడు. ఈ చమృకము అను 
వృత్తము ఆ(నమున మిక్కిలి ప్రసిద్ధమైనను సంస్కృతమున సాధారణముగా కానరాదు. 
ఛక్లో (గ్రంథములలో నెక్కడైన ఉదహరింపబడి యుండిన ఉండవచ్చును. ఉత్పలములోని 
మొదటి భగణమును నలము అను నాలుగు లఘువులుగా మార్చిన చంపకమగును. 
కావున శివ శజ్మర పార్వతీపతే అను మకుటము పదునొకండు ఉత్సలము లందువలె 
ఈ చంపకమందు నిబంధించుట సుసాధ్యమైనది. సంస్కృత కావ్యములలో సర్గాంతమున 
వృత్తము మార్చుట ఒక సంప్రదాయము. ఆ పదునొకండు ఏకమకుట ఉత్పలముల 
అనంతరము జయ జయ అని ఆరంభించిన చవమ్పకము నిబంధించుట పై 
సంప్రదాయమును స్ఫురింపజేయును. ఇది సర్గాంతము కాదు. కాని ఏకమకుట వృత్తముల 
అంతమును సూచించుటకీ ఉత్పలేతర వృత్తము నిబన్గింపబడిన దనుకొనుట 
కవకాశమున్నది. 

అవతారిక :- పై వృత్తములలో శివుని స్థూల శరీరమే అధికముగా వర్ణింపబడినది. ఈ 
శ్లోకమున శివుని రూపము స్థూల రూపములన్నింటిలో స్థూలతమమని, సూక్ష్మ రూపము 
లన్నింటిలో సూక్ష్మతమని చెప్పబడుచున్నది. 

శ్లో స్టూలాత్‌ స్థూలతమమురుజ్ఞానిహితం సూక్ష్మతమమహో సూక్ష్మాత్‌! 
రూపం తావకమతులం జ్ఞాతుమ్మే భవతి నేశ! సామర్థ్యమ్‌॥ 68 

ప్రతిపదార్థము వా ఉరుజ్ఞానిహితమ్‌ = గొప్ప జ్ఞానులుమాత్రమే (మనసున) 
నిలుపుకొనదగినది, స్టూలాత్‌ = స్థూలమున కంటె, స్థూల తమమ్‌ = మిక్కిలి స్థూలమైన, 
సూక్ష్మాత్‌ = సూక్ష్మమున కంటె, సూక్ష్మతమమ్‌ = మిక్కిలి సూక్ష్మమయిన, తావకమ్‌ = 
నీకు సంబంధించిన, అతులమ్‌ = సాటిలేని, రూపమ్‌ = రూపమును, జ్ఞాతుమ్‌ = 
తెలుసుకొనుటకు, మే= నాకు, సామర్థ్యమ్‌ = శక్తి, న భవతి = లేదు, ఈశ! = ఓ శివా! 
తాత్సర్యము :- గొప్ప జ్ఞానులు మాత్రమే తెలియదగిన స్థూలతమమును, సూక్ష్మ 
తమమును అయిన నీ సాటిలేని రూపమును తెలియుటకు నాకు శక్తిలేదు. ఓ శివా! 
వివరణ :- నీ విరాడ్రూపము స్టూలతమము. అది బ్రహ్మాండము. దానికన్న మించిన 
స్టూలము మరొకటి లేదు. నీ హిరణ్యగర్భ రూపము సూక్ష్మతమము. అది బ్రహ్మాండముగా 
మారక ముందు మిక్కిలి సూక్ష్మము. దానికి మించిన సూక్ష్మము మరొకటి లేదు. ఆ 
విరాడ్రూపము ఈ హిరణ్యగర్భ రూపము నుండియే యేర్చడినది. కావున నీ రూపము 


ర్‌రి 


116 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


సూక్ష్మముల కెల్ల సూక్ష్మము. స్థూలములకెల్ల స్టూలమని చెప్పదగినది. అది మహాజ్ఞానికి 
మాత్రమే గోచర మగుటచే నా వంటి వారికి దానిని తెలిసికొనుటకు శక్తి చాలదు. 
సూక్ష్మమైన అంకురమును చూడజాలని అది, మహావృక్షమైన పిదప లోకులు 
చూడగలుగుదురు. కారణము అది స్టూలమైనను స్థూలతమము కాకపోవుట. కాని 
శివుని స్థూలతమ బ్రహ్మాండరూపమును గాని సూక్ష్మతమ హిరణ్యగర్భరూపమును గాని 
నావంటి వారు తెలియజాలరు. ఒకే రూపము స్థూలతమము. సూక్ష్మతమము అని 
చెప్పుటలో విరోధమున్నను కాలభేదమున అనగా సృష్ట్యాదిలో సూక్ష్మమైన హిరణ్యగర్భ 
రూపము తరువాత విరాడ్రూపముగా మారి స్థూలతమ మగుటను చెప్పి విరోధము 
పరిహరించుకొనవచ్చును. బ్రహ్మాండమును మొత్తముగా తెలియజాలకున్నను మన 
యింద్రియములకు గోచరించినంతవరకు అందులోని కొంతభాగము మనచే ప్రత్యక్షముగ 
తెలియబడుచునే ఉన్నది. అట్లే సూక్ష్మతమ హిరణ్యగర్భ రూపమును చూపజాలకున్నను 
దానిలోని భాగమైన మన మనసును అంతరింద్రియములును అనుమాన ప్రమాణమున 
తెలియబడుచునే యున్నవి. దేవతలు హిరణ్యగర్భ రూపములో నింద్రియ స్థానములు 
తదంశములు మనలోని ఇంద్రియములు రెండును సూక్ష్మములే. కావున ప్రత్యక్షములు 
కావు కాని అనుమేయములు అగుట కభ్యంతరము లేదు. కాని సామాన్యులు దాని 
ననుమానించుటకును అసమర్భులు. శ్లోకమున చెప్పబడినట్లు ఉరుజ్ఞానులే దాని ననుమాన 
ప్రమాణమున తెలియసమర్భులు. సూక్ష్మస్థూలముల కన్న శివుని మాయా మయ రూపము 
మరి ఒకటి ఉన్నది. అది కూడ అనుమాన ప్రమాణమున ఉరుజ్ఞానులు తెలుసుకొన 
గలుగుదురు. ఈ మూడు రూపములకన్న తురీయ రూపమైన మతియొక రూపమున్నది. 
అదికూడా స్టూలములలో స్థూలతమము. సూక్ష్మములలో సూక్ష్మతమము అని అనబడునే 
కాని అది దృశ్యము కాదు కావున శివజ్ఞానమున తత్తాదాత్యము చెందవచ్చునే కాని 
దానిని తెలుసుకొనుట అను ప్రశ్నయే ఉదయింపదు. జ్ఞానులు తమతో శివునభిన్నతను 
శివోహమను చరమ వృత్తి ద్వారమున పొందుదురు. ఆ చరమవృత్తి చరమ జన్మముననే 
కలుగును. ఆ జన్మము తరువాత మరి జన్మము లేదు. కైవల్యమే ఉండును. చరమ 
వృత్తి కలిగిన పిదప ఆ జన్మమున ప్రారబ్దాధీనముగా కొంతకాలము శరీరము జీవించి 
యున్నచో ఆ శరీరము ధరించినవాడు జీవన్ముక్త పదమున వ్యవహరింపబడును. వాడు 
సామాన్యులచే నడచుచున్న బ్రహ్మగా భావింపబడ వలసి యుండును. ఈ శ్లోకము 
ఆర్యావృత్తమున నిబస్థింపబదినది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 117 


అవతారిక :- పై శ్లోకము జ్ఞానులు పొందు భగవద్రూపము శివుని జ్ఞాన విగ్రహము 
వర్ణింపబడినది. ఈ శ్లోకమున భక్తానుగ్రాహక భగవద్రూపము దివ్యసుందరమని 
చెప్పబడుచున్నది. 
శ్లో॥ గౌరీమనోహరం దివ్య - సున్దరం తవ విగ్రహమ్‌! 

భక్తానుగ్రాహకం శమ్మో! - దృష్ట్వాహం స్తోతుముత్సహే॥ 69 
ప్రతిపదార్థం :- శమ్మో! = ఓ సుఖజన్మహేతువైనవాదా!, గౌరీమనోహరమ్‌ = గౌరియొక్క 
మనస్సును హరించు, భక్తానుగ్రాహకమ్‌ = భక్తుల ననుగ్రహించు నట్టిదియు, 
దివ్యసుందరమ్‌ = దివ్యము మరియు సుందరమైన, తవ = నీయొక్క విగ్రహమ్‌ = 
శరీరమును, దృష్ట్వా = చూచి, స్తోతుమ్‌ = స్తుతించుటకు, అహమ్‌ = నేను, ఉత్సహే క 
ఉత్సహించుచున్నాను. 
తాత్పర్యము :- ఓ శమ! గౌరీమనోహరము దివ్యసుందరము, భక్తానుగ్రాహకమైన 
నీ విగ్రహమును చూచి నేను స్తుతించగోరుచున్నాను. 
వివరణ :- స్తుతించుట స్తుత్యముయొక్క మహత్త్వమును తత్సూచకమైన గుణములను 
చెప్పుట, రచయిత ఇంతవజకు శివాలయమునకు వెడలలేదనీ, అందున్న గౌరీ మనోహర 
దివ్యసున్ధర భక్తానుగ్రాహక శివవిగ్రహమును గూర్చి వినియున్నను చూడలేదని పూర్వ 
పుణ్యవశమున నేడు చూచినాను. కావున ఆ విగ్రహమును స్తుతించుట కుత్సాహము 
కలుగుచున్నదనుట కవ్యభిప్రాయము కావచ్చును. లేక నన్ను ముందు కైలాసమునకు 
గొని పొమ్ము లేక రానిమ్ము అప్పుడు ఈ గౌరిని ఆమె మనస్సు నా శరీరము ఎట్లు 
ఆకర్షించినది? దివ్యులను కూడ అక్కడ చూచి వారి శరీరముల కన్న అది మిక్కిలి 
సుందరమైన దని నేను విన్న మాటలు నిజమని నాకు రూఢియెనచో అక్కడకు వచ్చిన 
భక్తుల ననుగ్రహించు రీతిని ప్రత్యక్షముగా చూచి ఆ వైనమునంతను స్తుతించవలెనని 
ఉత్సాహము కలుగుచున్నదనియు చెప్పవచ్చును. “'ఉపాసకానామ్‌ కార్యార్థం బ్రహ్మణో 
రూపకల్పనా అను సూక్తి ననుసరించి బ్రహ్మము ఉపాసకములు అనగా భక్తుల యొక్క 
కార్యము అనగా ఉపసనార్చనాస్తుత్యాది కార్యము కొజకు రూపమును కల్పించుకొని 
యున్నందున ఆ విగ్రహ (రూప)ము భక్తానుగ్రాహక మనుట స్పష్టము. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని స్తుతించు నుత్సాహము చెపప్పడినది. కాని ఈ 
శ్లోకమున శివుని సౌభాగ్యాది గుణముల వర్ణించు సామర్థ్యము తనకే గాక ఎవరికిని 


59 


118 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


లేదని చెప్పబడుచున్నది. 
శ్లో త్వత్స్పౌభాగ్యం త్వద్దయాం త్వద్విలాసాం- 

స్త్వ్వత్సామర్థ్యం త్వద్విభూతిం త్వదీక్షామ్‌। 

త్వద్విద్యాశ్చ త్వత్సదం త్వచ్భరీరం 

తత్త్వం శమ్మో! వర్ణితుం కస్సమర్థః॥ 70 
ప్రతిపదార్థము :- శమ్మో! = ఓ శమ్మో!, త్వత్సౌభాగ్యమ్‌ = నీయొక్క గొప్ప భాగ్యమును, 
త్వద్దయామ్‌ = నీ దయను, త్వద్విలాసాన్‌ = నీ విలాసములను, త్వత్సామర్థ్వమ్‌ = 
సమర్థతను, త్వద్విభూతిమ్‌ = న్‌ ఐశ్వర్యమును, త్వదీక్షామ్‌ = నీ చూపును, త్వద్విద్యాః 
వస విద్యలను, త్వత్పదమ్‌ = ని స్థానమును, చ= మరియు త్వచ్చరీరమ్‌ =: నీ 
శరీరమును, తత్త్వమ్‌ = తత్త్వమును, వర్ణితుమ్‌ = వర్ణించుటకు, క = ఎవడు, సమర్థః 
= సమర్థుడు. 
తాత్పర్యము :- నీ సౌభాగ్యమును దయను విలాసములను సామర్ధ్యమును ఐశ్వర్యమును 
చూపును విద్యలను స్థానమును (కైలాసము) శరీరమును, తత్త్వమును ఎవడు 
వర్ణింపగలడు? 
వివరణ :- నీ సౌభాగ్యాది గుణములను వర్ణించు సామర్థ్యము తనకే కాక ఎవరికిని 
లేదనుట పూర్తిగా వర్ణించు సామర్థ్యము లేదను అర్థమునే చెప్పును. కాని ఎవరు ఏ 
కొంచెము కూడ చెప్పజాలరను అర్థమును చెప్పదు. ఏ కొంచెమో నేను చెప్పుచున్నాను. 
ఇతరులు నాకంటె బాగుగా చెప్పగలిగి యుందురు. ఉండవచ్చును. వారు బ్రవ్మాదులంత 
వారైనను పూర్తిగా చెప్పుట కసమర్గులనుటయే కవి యుద్దిష్టార్థము. మ-త-త-గ-గ 
అను గణములు ప్రతిపాదమున నుండుటచే నీ శ్లోకము శాలినీ వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని శరీరము (పూర్తిగా) వర్ణించు సామర్థ్యమెవరికిని 
లేకపోవుట చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ శివుని శరీరము యథాశక్తి వర్ణించబడుచున్నది. 

శ్లో॥ అబ్గమ్మౌక్తికరాశిమజ్జిమమహోదారం శిరశ్చన్ల్సమః- 

కోటీరం నిటలమ్మనోభవదవజ్వాలాకరాలాగ్నియుక్‌। 

వక్రం తే శివ! మన్గహాసకలితం గ్రీవం వినీలప్రభం 

చేతో దీనదయాపరం పరమిదం రూపం హృది స్తాన్ను మె॥ 71 
ప్రతిపదార్థం :- అజ్ఞమ్‌ = శరీరము, మౌక్తికరాశి మజ్జిమ మహోదారమ్‌ = ముత్తెముల 
రాశియొక్క అందమున మిక్కిలి గొప్పదై యున్నది. శిరః = తల, చన్దమః కోటీరమ్‌ = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 119 


చన్ద కిరీటముగలది, నిటలమ్‌ = నొసలు, మనోభవ దవ జ్వాలా కరాలాగ్ని యుక్‌ = 
మన్మథుడను అడవిలోని జ్వాలలతో భయంకరమైన అగ్నితో కూడినది, శివ = ఓ 
శివా!, తవ = నీయొక్క వక్రమ్‌ = ముఖము, మన్దహాసకలితమ్‌ = చిరునవ్వుతో 
కూడినది, గ్రీవమ్‌ = కణ్ధము, వినీల ప్రభమ్‌ = నల్లని కాంతిగలది, చేతః = మనసు, 
దీనదయాపరమ్‌ ను = దీనులందు దయగలదియే, ఇదమ్‌ = ఈ, పరమ్‌ = ఉత్కృష్టమైన, 
రూపమ్‌ = రూపము, మే = నాయొక్క హృది = హృదయమున, స్తాత్‌ = ఉండుగాక! 
తాత్పర్యము :- శివ! నీయొక్క శరీరము ముత్తెముల రాశియొక్క అందముతో, తల 
చంద్ర కిరీటముతో, నుదురు మన్మథుని కాల్చు కార్చిచ్చుతో, ముఖము చిరునవ్వుతో, 
కణ్ధము నల్లని కాంతితో, చిత్తము దీనదయతో ఒప్పును. అట్టి నీ రూపము నా ఎదలో 
ఉండుగాక! 

వివరణ :- ఈ శ్లోకమున శివుని నుదురు ముఖము కజ్ధము అను స్థూలమైన బహిరంగము 
అనగా బాహ్యశరీరముయొక్క అవయవములు సూక్ష్మమైన అంతరజ్ఞము లోని ఒక 
స్థిియిన అనగా చింతించు స్థితియిన చిత్తము వర్ణింపబడినది. పై అవయవములు 
శివుని శరీరముయొక్క ఊర్థ్వభాగమునకు చెందినవి. శిరమున చంద్రకిరీటము, నొసట 
అగ్నినేత్రము, కణ్ధమునందు నలుపు అసాధారణ చిహ్నములు కలిగియుండుటచే అవి 
వర్ణింపబడినవి. గ్రీవాం వినీల ప్రభామ్‌ అను పాఠము బాగనిపించును. శరీరము 
ముత్తెముల రాశి అందములతో మహోదరమని చెప్పుటచే ప్రథమ పాదమున 
ఉపమాలంకార స్ఫూర్తి ఉన్నది. మొత్తము శరీరము ముత్తెముల రాశివలె తెల్లగానుండగా 
కణము నల్లగా నుండుట అసాధారణమే. అట్లే శిరమునందు చంద్రుడు, నొసట 
మూడవనేత్రమైన అగ్ని ఉండుట అసాధారణము లనుటలో సందేహము లేదు గదా! 
శివుని అర్ధనారియైన గౌరి యందుండుట ఆ శివుని అర్ధశరీరమగుటచేతనే ఏర్పడినది. 
కావున ఆ అంశము అసాధారణత్వమును భంజింప జేయజాలదు. ఆత్మావైపుత్రనామాసి 
(ఆత్మయే పుత్రనామము కలిగియున్నది) అను వేదోక్తి వలన వినాయకునందు తద్రూపులైన 
వీరభద్రాదులందును ఉండుటయు ఈ అసాధారణత్వమును భంజింపజేయజాలదు. 
శివుని చిత్తము వలె ఇతర దేవతా చిత్తములను దీన దయాలువైనను శివానుగహము 
చేతనే వారి చిత్తమునందా దీనదయ ఏర్పడిన దగుటచే మొదలు దీనదయ శివుని 
చిత్తగతమే అగుటచే శివుని చిత్తముయొక్క ఈ లక్షణము అసాధారణమే అని చెప్పనగును. 
ఇట్టి శివుని పరరూపము హృదయము నందుండినచో తత్సలము శివరూప ప్రాప్తియే. 
కావున ఆ రూపము హృదయము నందుండగోరుట సమంజసముగానే ఉన్నది. 


60 


120 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము శార్జూల 
విక్రీడిత వృత్త నిబన్ధనము. 

అవతారిక :- పై శ్లోకమున శివుని శరీరోర్ట భాగము వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
అందలి శరీరము పూర్వశక్తి లక్షణములతో పాటు మరికొన్ని లక్షణములతో కలిపి 


వర్ణింపబడుచున్నది. 
శ్లో॥ వ్యోమ కేశాస్సుధాసూతిః - కిరీటం స్రక్సురాపగా। 
తారా పుష్పాణి భోఃశమో! - తవ శ్లాఘ్యతరం శిరః॥। 72 


ప్రతిపదార్థం :- వ్యోమ = ఆకాశము, కేశాః = వెంట్రుకలు, సుధాసూతిః = చుడు, 
కిరీటమ్‌ = కిరీటము, స్రక్‌ = హారము, సురాపగా = దేవనది, తారాః = చుక్కలు, 
పుష్పాణి = పూవులు, భోః శమో = ఓ శమ్బూ!, తవ = నీయొక్క శిరః = తల, 
శాఘ్యతరమ్‌ = మిక్కిలి మెచ్చుకొనదగినది. 
తాత్పర్యము :- నీ శిరమున ఆకాశమే వెంట్రుకలుగా, చన్నుడే కిరీటముగా, హారము 
గంగానదిగా, చుక్కలు పూలుగా నుండుటచే అది మిక్కిలి మెచ్చుకొన దగినదిగానున్నది. 
వివరణ :- పై శ్లోకమున శిరశ్చ[నమః కోటీరమ్‌ అని చంద్రుడు కిరీటముగా నుండుట 
సమాసమున చెప్పబడగా నీ శ్లోకమున సుధాసూతిః కిరీటమ్‌ అని వ్యస్తపర్యాయ 
పదములలో చెప్పబడినది. పై శ్లోకము నందలి ఫాలనేత్రాగ్ని అను అంశము ఈ శ్లోకమున 
తిరిగి చెప్పబడలేదు. పై శ్లోకమున చెప్పబడని వ్యోమకేశత్వము గంగా ్రక్తము 
తారాపుష్పత్వము ఈ శ్లోకమున చెప్పబడినవి. బ్రహ్మాందోర్హ్వ భాగము నందలి వ్యోమ 
తారా గంగలు శివకేశ పుష్ప స్రజములుగా చెప్పబడినందున శివుని శరీరము (బ్రహ్మోండమే 
అని శివునియొక్క వైశ్వానరాంశము స్టూలదేహము అనగా విరాద్దేహము వ్యంజింప 
జేయబడినది. ఈ శ్లోకము అనుష్టుష్ఫందో నిబన్ధనము. 
అవతారిక :-పై శ్లోకమున శివ శరీరోర్ట్యభాగ గత శిరము వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
శివ శరీర మధ్యాధోభాగ గత హస్త పాదములు వాగ్యృత్తులు వర్ణింప బడుచున్నది. 
శ్లో హస్తా వినిర్మితశివాఘనకేశహస్తా 

పాదౌ పవిత్రతమహారజత్రాదిపాదౌ। 

వాచస్స్సుటం రచితబన్గురపూర్వవాచో- 

వృత్తిర్మహేశ! తవ సమ్మృతలోకవత్తిః॥ 73 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 121 


ప్రతిపదార్థము :- మహేశ!= ఓ మహేశ్వరా!, తవ = నీయొక్క హస్తా = హస్తములు, 
వినిర్మిత శివా ఘనకేశ హస్తా = పార్వతీదేవియొక్క గొప్ప కొప్పును నిర్మించినట్టివి, 
పాదౌ = పాదములు, పవిత్రత మహా రజతాద్రిపాదౌ = మహా కైలాస పర్వతాధః 
ప్రదేశముల పవిత్రముల నొనర్చినట్టివి. వాచః = వాక్కులు, స్ఫుటమ్‌ = స్పష్టముగా, 
రచిత బన్గుర పూర్వవాచః = దట్టమైన వేదముల రచించినట్టివి, వృత్తిః = వృత్తి, సమ్మృత 
లోకవృత్తిః = లోకవృత్తిని పోషించినట్టిది. 

తాత్పర్యము :- ఓ మహేశ్వరా! నీ హస్తములు అమ్మవారి కొప్పును ముడిచివైనట్టివి. 
పాదములు మహాకైలాస పర్వతముయొక్క క్రింది భాగముల పవిత్రముల నొనర్చినట్టివి. 
వాక్కులు స్పష్టముగా అశిథిలముగా వేదముల కూర్చినట్టివి. వృత్తి లోకమున కంతటికీ 
జీవనాధారవృత్తిని సంపాదించునట్టిది. 

వివరణ :- 1. కేశహస్త మనగా వెంట్రుకలను హస్తమునందిమిడి పోవునట్లు దగ్గజగా 
లేక జడగా వెండ్రుకల కూర్చుట. శివుడమ్మవారి వెంట్రుకలను కొప్పుగా లేక జడకొప్పుగా 
తీర్చినాడనుట ప్రథమ పాదార్థము. శివుని పాదములు కైలాస పర్వతము క్రింది భాగముల 
సంచరించి వానిని పవిత్రములుగా చేసినవనుట ద్వితీయపాదార్థము. శివుని వాక్కులు 
స్పష్టబంధుర రచనగల వేదములనుట తృతీయ పాదార్థము. ఆద్యంత యమకము లేక 
ఆద్యంత ప్రాసములు ఈ శ్లోకమున నాలుగు పాదములందున్నది(వి.) మనుష్యులకు 
పాదములు శరీరమున క్రింది భాగము నందుండును. అందుచే పర్వతమునందు 
మనుష్యభావనను చేసిన దాని క్రింది భాగములు పాద స్థానీయములగుటచే పాదము 
లనబడును. 2. 'భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరమ్‌” అను గీతాసూక్తిని 
స్మరింపజేయు మహేశ శబ్దము సర్వలోకుల కర్మల ఫలమును వారు సమర్పింపగా 
తీసుకొనుటయే శివుని (భిక్ష) వృత్తిలోని అంతరార్థమని స్ఫురింపజేయును. అట్లు 
కర్మఫలముల సమర్పించిననే శివున కనుగ్రహము కలిగి వారికి ధన సంపాదన 
సామర్ధ్యము కలిగి కుటుంబముల పోషించుకొనుట తన పొట్టను నింపుకొనుట అను 
వృత్తి ఆ యజ్ఞతపః కర్తల కేర్చడినది. కొత్తగా పుట్టువారికి వృత్తి యేర్చడవలెననిన 
పాతవారు చావవలసినదే. శివుడు నిరంతరము కొన్ని శరీరముల సంహరించు వృత్తిని 
చేపట్టినందుననే నిరంతరము పుట్టుచున్న జీవులకు వృత్తి (బ్రతుకగలుగుట) 
యేర్పడుచున్నది అను అర్భాంరతమును కూడ ఈ శోకము నందలి నాల్గవపాదము 
వ్యంజింపజేయును. త-భ-జ-జ-గ-గ అను గణములు ప్రతిపాదమునందుండుటచే 
నీ శ్లోకము వసన్తతిలకా వృత్తనిబన్ధనము. 


61 


122 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


అవతారిక :- పై శ్లోకమున శివుని దేహమందలి కొన్ని భాగములు వర్ణింపబడినవి. ఈ 
శ్లోకమున శివుని దేహము తెలుపని, కంఠము నలుపని తెలుపబడినది. 
శ్లో దేహేల_ర్జునం కణ్ధతలే చ కృష్ణం - లలాటమధ్యే జ్వలనం దృగన్తః। 

భాస్వజ్ఞటాల్యామరుణమ్మహేశ! - రూపం త్వదీయం బహుదేవచిత్రమ్‌॥ 74 
ప్రతిపదార్థము :- మహేశ! = ఓ మహేశ్వరా!, దేహే = దేహమున, అర్జునమ్‌ = తెల్లని 
(ఇంద్రుడు), కంఠతలే = కంఠతలము నందు, కృష్ణమ్‌ = నల్లని, (విష్ణువు), లలాటమరధ్యే 
= నొసటి నడుమ, దృగన్తః = కంటి చివటి, జ్వలనమ్‌ = అగ్ని భాస్వజ్ఞటాల్యామ్‌ = 
ప్రకాశించు జడలసమూహమున, అరుణమ్‌ = ఎజ్జిని, త్వదీయమ్‌ = నీకు సంబంధించిన, 
రూపమ్‌ = రూపము, బహు దేవచిత్రమ్‌ = పెక్కురు దేవతల చిత్రములతో కూడినది 
లేక పెక్కురు దేవతలలో వింతయైనది. 
తాత్పర్యము :- మహేశా! నీ దేహము అర్జునము (ఇంద్రుడు) కంఠము కృష్ణము (విష్ణువు,) 
లలాట మధ్యము కంటి కొసలోని అగ్ని ప్రకాశించు జడల సమూహము అరుణము 
(సూర్యుడు) ఇట్లు నీ రూపము పెక్కురు దేవతల చిత్రములతో వింతగానున్నది. 
వివరణ :- దేవతలలో ఇన్లుడు తెల్లనివాడు. అతని కొడుకు అర్జునుడు. ఇన్లుడు 
నరుడై అర్జునుడైనాడు. కావున అర్జున శబ్దము ఇన్లుని బోధించును. కావున శివుని 
దేహము ఇ[న్లుడు. కృష్ణుడు విష్ణువు అవతారము కావున కృష్ణ శబ్దము విష్ణువును 
బోధించును. కావున కంఠము విష్ణువు. లలాటమధ్య నేత్రాంతమున అగ్నియున్నది. 
కావున శివుని లలాటము అగ్ని. శివుని జడలెట్టనివి. సూర్యుని వర్ణము ఎటుపు. కావున 
ఇచట అరుణ శబ్దము సూర్యుని బోధించుటచే శివుని జడలు సూర్యుడు. ఇట్లు 
ఇంద్రో పేంద్ర సూర్యాగ్ని దేవతల నిలయమైన శివుని రూపము బహుదేవ చిత్రమైనది. 
1,3,4 పాదములలో ఇంద్రవజ్రాలక్షణ గణములు 2వ పాదమున జ-త-జ-గ-గ 
అను ఉపేగన్టవ(్రా లక్షణము నుండుటచే నీ శ్లోక ముపజాతిచ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కొన్ని శివ శరీరావయవముల విశేషములు చెప్పబడినవి. 
ఈ శ్లోకమున మరికొన్ని అవయవములు విశేషణములు చెప్పబడుచున్నవి. 

శ్లో చరణం శరణం భరణం కరణం 

హృదయం సదయం వదనమ్మదనమ్‌। 

అలికం ఫలికం విమలం కమలం 

తవ భూతపతే! భవ! భాస్వరతే!॥ 75 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 123 


ప్రతిపదార్థము :- తవ = నీయొక్క చరణమ్‌ = పాదము, శరణమ్‌ = దిక్మైనది, 
కరణమ్‌ = ఇంద్రియము, భరణమ్‌ = పోషించునది, హృదయమ్‌ = హృదయము, 
సదయమ్‌ = దయతో కూడినది, వదనమ్‌ = ముఖము, మదనమ్‌ = మన్మథరూపమైనది, 
అలికమ్‌ = నొసలు, ఫలికమ్‌ = చిట్లునది, కమలమ్‌ = కమలము, విమలమ్‌ = 
స్వచ్చమైనది, భవ = ఓ శివా!, భూతపతే = భూతనాయకుడా!, భాస్వరతే = జ్ఞానమయ 
స్వరూపమునందు రతి గలవాడా! 

తాత్పర్యము :- ఓ భవా! భూతపతీ జ్ఞానమయ స్వరూపమున రతి గలవాడా? నీ 
చరణము, శరణము, ఇంద్రియము పోషకము, హృదయము దయగలది, ముఖము 
అందమైనది, నొసలు చిట్లించునది, కమలము స్వచ్చమైనది. 

వివరణ :- శివుని పాదము సర్వలోకములకు శరణము. ఆయన పాదములాశ్రయించుట 
కన్న మరొక తరణోపాయము లోకులకు లేదు. కరణమనగా ఇంద్రియములు, 
ముఖ్యముగా ఇచట చక్షురింద్రియము. ఆ చక్షువే సర్వలోకముల పోషింప సమర్థమైనది. 
లేదా ఆయన హస్తము అది సర్వలోకముల కభయమును వరములను ప్రసాదించునట్టిది. 
ఆయన హృదయమున దయనిండి యుండును. అది సర్వలోకముల దుఃఖముల దూరము 
చేయునట్టిది. ఆయన ముఖము మదనము. మన్మథుని అందమైన ముఖమువలె 
చూపరులకు సంతోషము కలిగించునట్టిది. ఆయన ఫాలము ఎల్లప్పుడు ఫలించునదై 
యుండును. ఫలించుట యనగా పండిన పండు విచ్చుకొని దానిలోని భాగములు 
కొన్ని కనబడుట, దానిమ్మపండు విచ్చుకొన్నప్పుడు దానిలోని బీజములు కనబడును. 
అట్లు బూడిద గాలికి తొలగినప్పుడు బూడిద క్రింద యున్న నిప్పుకణములు కనబడును. 
అట్లు శివుని నొసట అగ్ని ఆయన కన్ను తెరచుకొన్నప్పుడు లోపలి నుండి మిణుగురులు 
వచ్చుటయే శివుని నొసలు చిట్లుటయే “ఆలికమ్‌ ఫలికమ్‌” అను పదముల జంటచే 
బోధింపబడును. విమలం కమలం అను పదముల జంట శివుని చేతిలోని కమలము 
స్వచ్చమైన దను అర్థమును బోధించును. శోకము చివతి భాస్వరతే అను సంబోధనము 
లోని కాంత్యర్థకమైన భా శబ్దము జ్ఞానమును, స్వశబ్దము స్వరూపమును, రతి శబ్దము 
నిష్టను బోధించుట మొత్తము కలిసి జ్ఞానమయస్వరూపనిష్టను బోధించును. ప్రతిపాదమున 
నాలుగు స గణములుండుటచే నీ శ్లోకము తోటక వృత్త నిబన్ధనము. 

అవతారిక :- పూర్వ శ్లోకమున అగ్నినేత్రముగల శివుని అద్భుతమైన నొసలు చెప్పబడినది. 
ఈ శ్లోకమున మొత్తము శివరూపమే అద్భుతమైనదని చెప్పబడుచున్నది. 


62 


124 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


శ్లో ఇదమద్భుతమీ శాఖ్య - మవిజ్జేయం సురాసురైః। 

వైరాగ్యే బహుభోగే చ - సమం సమరసమ్మహః॥ 76 
ప్రతిపదార్థం :- సురాసురైః = దేవ రాక్షసుల చేతను, అవిజ్లేయమ్‌ = తెలియరాని, 
ఈశాఖ్యమ్‌ = ఈశ అను పేరుగల, ఇదమ్‌ = ఈ అద్భుతమైన, మహః = తేజము, 
వైరాగ్యే = వైరాగ్యము నందునను, బహుభోగే చ = ఎక్కువ భోగించుట యందును, 
సమమ్‌ = సమమైనది, సమరసమ్‌ = సామరస్యము కలిగినది. 
తాత్పర్యము :- దేవతల చేతగాని రాక్షసుల చేతగాని తెలియరాని ఈ అద్భుతమైన 
శివతేజము వైరాగ్యమును బహుభోగమును కలిగి ఈ రెంటి యందు సమముగా 
ఆనందించుట అను సామరస్యమును కలిగియుండుట అద్భుతము. 
వివరణ :- దేవతలు సద్విషయ భోగమున, రాక్షసులు అసద్విషయ భోగమున 
ఆనందించెదరు. శివుని భోగము దేవతల రాక్షసుల భోగమున కన్న మిక్కిలి అద్భుతము 
ఎంతో వింత యనిపించును. భోగులు కనకాభరణములను ధరించుట సామాన్యమే. 
చన్టవంకవంటి నగనొక దానిని శిరసున ధరింపవచ్చును. కాని చంద్రవంకనే నెత్తిన 
పెట్టుకొనరు కదా! శిరమున పూల మాల ధరింపవచ్చును. ఆకాశగంగనే హారముగా 
శిరమున ధరింపరు గదా! మెజయునటువంటి రంగురంగుల పూలు ధరింపవచ్చును. 
కాని చుక్కలనే ధరింపరు గదా! నొసట ఎజ్జిని బొట్టును ధరింపవచ్చును. అది 
మాటిమాటికి మాసినప్పుడు మరల మరల ధరించెదరు. ఎజుపు మాయని నిప్పునే 
బొట్టుగా ధరింపరు గదా! రాత్రులందు స్వస్రీలతో (దేవతలు) పరప్రీలతో (రాక్షసులు) 
రమింపవచ్చును. కౌగిలింతలతో కొంతకాలము గడపవచ్చును. రాత్రింబవళ్ళు విడవక 
తమ దేహములకు ప్రీలనంటించుకొన్న వారెవరును లేరు. ఇంతటి బహుభోగము 
శివునందు మాత్రమే వినబడు వింత, కైలాసముననున్న వారికి కనబడు అద్భుతము. 
లోకమున యోగులు వైరాగ్యము కలిగియుండుట కాననగును. రుచియైన పరమాన్నాదుల 
వర్ణించి కందమూలాదులతో పొట్ట నింపుకొందురు. లేదా మితముగా భుజించెదరు. 
చేదు కాకరకాయలో, వేపాకులనో తినువారుందురు. విషమును తిందురా? త్రావుదురా! 
అది భక్ష్యము కాదు. పేయమును కాదు. శివుడు దానినే త్రావెనో, తినెనో తెలియదు 
గాని ఆయన కంఠము నల్లనైనదని మాత్రము విందుము. అట్లు కంఠము నల్లబడు 
నంతటి ఆహారమును ఎవరైనా స్వీకరించెదరా! శివుడు స్వీకరించుట వింత గాదా. 
శరీరము నశించునను భయము లేనప్పుడు వేపాకు వంటి చేదునెంతయైన తినవచ్చును. 
శరీరమును నశింపజేయు విషమును భుజించుటకు శరీరము నశించినను సరే అన్నంత 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 125 


వైరాగ్యముండవలెను. ఏ యోగులందును కానరాని ఇంతటి వైరాగ్యము అద్భుతమనియే 
చెప్పవలెను గదా! శరీరము నశించదని యెతీగినను అత్యంత తాపమును కలిగించు 
విషము నెవరు భుజించెదరు? నొసట నిప్పు నెవరు ధరించెదరు? శివుని యందు 
మాత్రమే ఇంతటి వైరాగ్యము వినబడును. కాంతా సంభోగాది భోగమున ననుభవించు 
సమయమున సుఖమునుగాని, విషాస్వాదనగాని సమయమున దుఃఖమును గాని పొందక 
శివుడు సమముగా వాని ననుభవించు నప్పుడు సమముగా స్వాత్మానందమును 
వీడకపోవుట మరింత వింత. ఇది అనుష్టుప్‌ ఛందము. 


అవతారిక :- పై శ్లోకమున శివుడొక గొప్ప వింతయని చెప్పబడినది. ఈ శ్లోకమున 
కైలాసమున నున్న వింత దర్శింపవలెనను ఉత్సుకత చెప్పబడుచున్నది. 
శ్లో॥ కైలాసే ప్రమథైస్సురాసురయుతైస్స్వస్వస్తికం సాజ్ఞలి- 

ప్రస్థం స్థాపితరత్నకాళ్బనమహాసింహాసనే సంస్థితమ్‌। 

అర్థాజ్లే నిహితాద్రిరాజతనయాం సానన్దమిన్దు ప్రభం 

త్వాం భక్తా హి భజన్తి శజ్మర! తథా తద్దష్టుమస్యుత్సుకః॥। 77 
ప్రతిపదార్థము :- కైలాసే = కైలాస పర్వతమునందు, సురాసురయుతైః = దేవరాక్షసులతో 
కూడిన, ప్రమథైః = ప్రమథులచేత, స్వస్వస్తికమ్‌ = చేతులు కట్టుకొని (స్వస్తికముద్రలో 
చేతులుండునట్లుగా), సాజ్టులి ప్రస్థమ్‌ = అజ్ఞలిబన్గ ముండునట్లుగా, స్థాపితరత్న కాంచన 
మహాసింహాసనే = ఉంచబడిన రత్నములు (పొదిగిన) కూడిన బంగరు సింహ (పుబొమ్మ 
గల) పీఠమునందు, సంస్థితమ్‌ = ఉన్నట్టి, అర్జాజ్లే = అర్ధ శరీరమున, నిహితాద్రి రాజ 
తనయామ్‌ = ఉంచబడిన పార్వతిగల, సానన్టమ్‌ = ఆనన్దముతో కూడిన, ఇన్లు ప్రభమ్‌ 
= చన్దకాంతిగల, త్వామ్‌ = నిన్ను, భక్యా = భక్తితో, భజన్తి = సేవించెదరు గదా!, 
శజ్మర = ఓ శబ్మరా!, తథా = అట్లు, త్వామ్‌ = నిన్ను ద్రష్టుమ్‌ = చూచుటకు, ఉత్సుకః 
అస్మి = ఉత్సుకుడనై ఉన్నాను. 
తాత్పర్యము :- ఓ శజ్మరా! కైలాసమున దేవాసురులతో కూడిన ప్రమథుల చేత చేతులు 
కట్టుకొని చేతులు జోడించి నిల్చబడిన, రత్నములు పొదిగిన బంగరు సింహాసనమున 
కూర్చొనియున్న, అర్ధశరీరమున పార్వతిని నిల్పుకొనియున్న ఆననముతో కూడియున్న, 
చన్లునివలె తెల్లనైన కాంతిగల నిన్ను భక్తితో పుణ్యాత్ములు సేవించెదరు గదా, వారివలె 
నేనును నిన్ను చూచుటకు మిక్కిలి ఉత్సుకుడనై యున్నాను. 


63 


126 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


వివరణ :- కైలాస పర్వతమున సభామండపమున శివుడు వేంచేయుటకు ముందు 
చేతులు కట్టుకొని కొందటు, చేతులు జోడించి మరికొందజు నిలువబడియుందురు. 
ఇంతలో శివునకు రత్నములు పొదిగిన బంగరు సింహాసనము స్థాపింపబడును. ఆ 
వెంటనే అర్ధనారీశ్వరుదైన శివుడు వచ్చి కూర్చొనును. ఆయన ఎంత ఆనన్గముగా 
నున్నాడని ఆ ఆనన్టము పార్వతీదేవి తన దేహమున కంటుకొని యున్నదనియో? 
సురాసురులు తనను పరివేష్టించి యున్నారనియో? చిరకాల పుణ్యఫలముగా ఆనాడే 
కొత్తగా సాలోక్యముక్తికి అధికారులైన భక్తులు వచ్చి సేవించుచున్నారనియో? అట్టి 
ఆనన్గయుక్తుడైన వెన్నెల కుప్ప బోసినట్లున్న ఆ శివుని దర్శించుటకు నాకును 
ఉత్సుకతయున్నది. కాని నాకంత పుణ్యమున్నదా? ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ 
అను గణములుండుటచే ఈ శ్లోకము శార్చూల విక్రీడిత వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కైలాసమున శివుని దర్శింపవలెనను ఉత్సుకత చెప్పబడినది. 
ఈ శ్లోకమున తత్సాధనము చేయుట చెప్పబడుచున్నది. 
శ్లో కారుణ్యసీమ కపటాచరణైకసీమ 

వైరాగ్యసీమ వనితాదరణ్రైకసీమ!। 

ఆనన్దసీమ జగదాహరతైకసీమ 

కైవల్యసీమ కలయే గణభాగ్యసీమ॥। 78 
ప్రతిపదార్థము :- కారుణ్యసీమ = దయకు సీమ (హద్దు), కపటాచరణైక సీమ = 
కపటాచరణమునకు ఒకే ఒక హద్దు, వైరాగ్యసీమ = వైరాగ్యమునకు హద్దు, వనితాదరణైక 
సీమ = ఒకే ఒక కాంతాదరణముయొక్క హద్దు, ఆనన్గసీమ = ఆననముయొక్క హద్దు, 
జగదాహరణైకసీమ = జగములను మింగుటకు ఒకే ఒక హద్దు, కైవల్యసీమ = 
కైవల్యముయొక్క హద్దు, గణభాగ్యసీమ = గణముల భాగ్యముయొక్క హద్దు, (అయిన 
శివుని, కలయే = ధ్యానించెదను. 
తాత్సర్యము :- దయకు కాపట్యమునకు వైరాగ్యము, వనితాదరణమునకు ఆనందమునకు 
జగముల మింగు ఆకలికి ఏకత్వమునకు గుంపుల భాగ్యమునకు చరమసీమ అయిన 
శివుని ధ్యానించెదను. 
వివరణ :- పరస్పర విరుద్ద గుణముల ఒకే ఒక విధముగ అవిరుద్ధముగ ధరించిన 
శివుడీ శ్లోకమున వర్ణింపబడినాడు. దయ ఉన్నచోట కపట ముండదు. శివునందు అవి 
రెండును ఉన్నవి. దయ ఉన్నదనుటకు ఆయన ఆశుతోష నామమొక నిదర్శనము. 
శీఘ్రముగా సంతోషించు వాడగుట ఆశుతోష శబ్దార్థము. దయ ఉన్నవాడు శీఘ్రముగా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 127 


సంతోషించును. శీఘ్రముగా సంతోషించి నాడనగ అధికముగ దయ కలిగి ఉన్నాడన్న 
మాటయే. అపరాధియైన వానిని క్షమించుట దయకు మరొక నిదర్శనము. రావణుడు 
తన నివాసమైన కైలాసమును కూలద్రోయుటకు యత్నించినను వానిని కొంచెము శిక్షించి 
వాని కఖందైశ్వర్యమును ప్రసాదించినాడు. ఇది శివుని దయాగుణమునకు నిదర్శనము. 
బాణుడు తనతో యుద్ధ మొనరింపుమనినను, అతనికి కృష్ణునితో నేర్చడిన యుద్ధమున 
బాణపక్షమున తనకిష్టుడైన కృష్ణునితో యుద్ధమొనరించెను. ఇంతకన్న దయకు గొప్ప 
నిదర్శనము మరొక చోట నెట్లు లభించును. తన భక్తుడైన మార్మండేయునకై తనయాజ్ఞ 
పాటించు యముని శిక్షించినాడు. లోకోత్తరమైన శివుని చిత్తము నెజుగ నెవరి తరము? 
దేవతల కోరికచే విషమును భక్షించినాడు. ఆయన దయకెన్నని నిదర్శనములు 
చెప్పగలము? దయ ఉన్నచోట కపటముండ దనవలెను. కాని శివునందు కావలసినంత 
కపటాచరణము కలదు. తన కోసమై ఘోరతప మొనరించి కృశించియున్న తననే 
నమ్ముకొన్న పార్వతి యెదుట కపటవటువై వచ్చి ఆమెను కొంతసేపు దాదాపు 
ఏడ్చించినంత పనిచేసెను. చాలాకాలము తపమొనరించిన అర్జునునితో కపట కిరాతుడై 
యుద్ధమునే చేసెను. అయినను చివరకు వారిపై అంతులేని దయను చూపెను. ఇది 
ప్రథమపాద వర్ణితమైన విరోధము. తత్పరిహారము. కావున ఇందు విరోధాభాసాలంకార 
మేర్చడియున్నది. శివుని మించిన వైరాగ్యమే యోగులందును చూడమని వెనుక శ్లోకమున 
చెప్పుట జరిగినది. దిగంబరత్వము, విషభక్షణము, బూడిద పూత మొదలగునవి శివుని 
వైరాగ్య చిహ్నములు. ఒకతెను (పార్వతిని) తన శరీరమున కంటించుకొనుట, మరొకతెను 
గంగను నెత్తిపై నిరంతరము ధరించుట ఆయనకు గల స్త్రీలపై పెనవేసికొని పోయిన 
ఆదరణమునకు నిదర్శనము. ఇట్లు వైరాగ్య వనితాదరములు శివుని యందున్నంత 
అధికముగా మరియొకరి యందు లేకపోవుట ఆ విరుద్ధ గుణముల లోనికిని ఆయనయే 
హద్దు అను ద్వితీయ పాదార్థము. భుజించినవాడు తృప్తిగా ఆనందముగా నుండును. 
శివునకు దుఃఖమున్నట్లు ఎవరును కనలేదు. విషమునైనను కుక్షిలోనికి పంపక ముందే 
భోజనము ముగించుట ఆయన తృప్తికి ఆనందమునకు లక్షణమేమో? అట్లని ఆయనకు 
ఆకలి లేదందుమా? అనలేము. ఎప్పుడు మొదలిడినాడో ఈ జగముల (బ్రహ్మాండముల) 
మింగుట ఇప్పటికిని ఆ పని తప్ప మరొక పనిలేనట్లు మ్రింగుచునే యున్నాడు. ఇది 
తృతీయ పాదార్థము. శివుడు కైవల్యమునకు సీమ అనగా అంతయు శివుడే. శివుని 
కన్న వేటు వస్తువులేనే లేదు. ఇట్టి కైవల్యము మరొక చోట లేకపోవుటచే శివుడు 
కైవల్యసీమ అయినను గుంపుల కొలది ప్రమథ గణములు శివుని తమ భాగ్యముగా 


64 


128 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


భావించెదరు. తనకన్న రెండవ వస్తువే లేని శివుడు ఈ ప్రమథ గణములతో నిరంతరము 
కలిసి యుండును. సాధారణ జనులు కొంతకాలము జగముల గుంపులలో తిరిగినను 
శివునివలె వారిని విడువక యెవడుండును. ఇందతిలో నుండినను తన 
అద్వితీయత్వమునకు అనగా కైవల్యమునకు కొజిత లేకుండ ఉండును. కైవల్య 
గణానందములకు రెండింటికిని ఆయనయే చరమసీమ. ఇది చతుర్ధపాదార్థము. 
ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము వసంత 
తిలకావృత్త నిబన్సనము. మొత్తము నాలుగు పాదములలో ఆంధ్రభాష యందువలె 
ప్రాసవర్ణమైత్రు (యతులు పాటింపబడినవి. క్రియాపదము తక్క మిగిలిన పదములన్నియు 
సీమ శబ్దాంతములై యుండుట నాల్గవ పాదమున మొదటి రెండు పదములు కకారాదులై 
యుండుట, అట్లే ప్రథమ పాదమున కకారాది పదత్వము, ద్వితీయ పాదమున వకారాది 
పదత్వము వృత్యనుప్రాసశోభను కలిగించును. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు పరస్పర విరుద్ధములైన కారుణ్య కాపట్యములకు, 
వైరాగ్య వనితాదరణములకు, తృప్తి బుభుక్షులకు, కైవల్య గణ భోగ్యములకు సీమగా 
వర్ణింపబడినాడు. ఈ శ్లోకమున దేహోర్బ్ససీమయైన ఆ శివుని శిరము వర్ణింప బడుచున్నది. 
శ్లో శ్వేతోచ్చలద్దాబ్దతరబ్గబిన్సు - ముక్తాస్రగానద్ధజటాకలాపమ్‌। 

నిరన్తరం చన్చకిరీటశోభి - నమామి మాహేశ్వరముత్తమాబ్లమ్‌॥। 79 
ప్రతిపదార్థము :- శ్వేతోచ్చలద్దాబ్గ తరజ్ఞ బిన్దు ముక్తాస్రగానద్ధ జటాకలాపమ్‌ = తెల్లని 
కదలుచున్న గజ్బ్జకు సంబంధించిన తరజ్ఞము బీన్దువులు అను ముత్తెముల హారములతో 
కట్టబడిన జడల గుంపుగల, చన్దకిరీట శోభి = చగ్ద కిరీటమున శోభించు, మాహేశ్వరమ్‌ 
క మహేశ్వరునకు సంబంధించిన, ఉత్తమాబ్దమ్‌ = శిరమును, నిరన్తరమ్‌ = ఎల్లప్పుడు, 
నమామి = నమస్మరించెదను. 
తాత్పర్యము :- తెల్లని కదలుచున్న గంగా తరజ్జ విన్గువులను ముత్తెముల హారమున 
చుట్టబడిన, చన్లకిరీటముగల శివుని శిరమును నిరన్తరము నమస్మరించెదను. 
వివరణ :- ముక్తాస్రగానద్ధ అనుటకు బదులు ముక్తాసరానద్ధ అను ముద్రిత పాఠమున్నది. 
సర అను శబ్దము హారార్థకముగా సంస్కృతభాషలో అన్యత్ర నాకు కనిపించలేదు. 
అచ్చ తెలుగున ఆ పదమునకు హారము అను అర్థమున్నది. దీనిని సంస్కృత పదముగా 
భావించి ప్రయోగించిన ఈ కవి ఆంధ్రుడేమో అను ఊహ కలిగించును. ఇన్షవజ్రోపేన్ల 
వృత్తములలో పూర్వోత్తరార్ధముల నుండుటచే నీ శ్లోక ముపజాతివృత్త నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 129 


గాజ్జ్బబిన్దువులు ముత్తెములుగా రూపించబడినందున రూపకాలంకారము పూర్వార్థమున 
నేర్పడియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని శీర్షమునకు దాని యందలి గాంగ బిందువులు 
చ[న్లుడు అలంకారములు అని చెప్పబడినది. ఈ శ్లోకమున వానికి క్రిందుగా నున్న 
శివుని ముఖములైదు వానిలోని విభూతి (త్రిపుండ్రములు, నేత్రత్రయము, నవ్వు 
వర్ణించబడుచున్నవి. 
శ్లో॥ భూతి త్రిపు బ్రా శ్రితఫాలభాగం - నేత్రత్రయీరజ్ఞునమజ్యు శోభమ్‌। 

భకావలీలాలనలోలహాసం జా మాహేశ్వరం పజఇ్బుముఖం నమామి॥ 80 
ప్రతిపదార్థము :- భూతి త్రిపుణ్తాశ్రిత ఫాలభాగమ్‌ = విభూతియొక్క మూడురేఖ 
లాశ్రయించిన ఫాలభాగముగల, నేత్ర త్రయీ రజ్ఞున మళ శోభమ్‌ = మూడు నేత్రముల 
రజ్బనమున అందమైన శోభగల, భక్తావలీ లాలన లోలహాసమ్‌ = భక్తుల గుంపు 
లాలించుటలో ఆసక్తమైన నవ్వుగల, మాహేశ్వరమ్‌ = మహేశ్వరునకు సంబంధించిన, 
పజ్బుముఖమ్‌ = ఐదు ముఖములను, నమామి = నమస్మరించెదను. 
వివరణ :- 1. శివుని ఫాలము భస్మ త్రిపుండ్రముతో నేత్రత్రయముతో ప్రకాశించు 
చున్నదనుట పూర్వార్థార్థము. ఫాలము క్రింది ముఖములందలి నవ్వు భక్తుల గుంపులను 
రక్షించుటలో ఆసక్తమై యున్నదనుట ఉత్తరార్థర్థము. 2. శివునికి పంచ ముఖములు 
సమాంతరముగా ఉన్నట్లు బొమ్మలు చిత్రకారులచే చిత్రించబడి కానవచ్చును. కాని 
అవి అట్లు సమాంతరముగా ఉన్నట్టివి కావు. శివుని పంచముఖములు నాలుగు దిక్కులకు 
అభిముఖములుగా, ఒకటి ఊర్థ్వముఖముగా గ్రనములలో వర్ణింపబడినవి. పాతాళ 
(మునకు అభిముఖమైన) షష్టముఖముగా ఒకటి ఉన్నట్లు ఒక శ్లోకము కొన్ని 
మహాన్యాస ప్రతులలో గోచరించును. సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశాన 
అనుపేర్లు ఆ ముఖముల కున్నట్లును ఆ వర్ణనలలో ఉన్నది. కొన్ని గ్రంథములలో ఈ 
అయిదుపేర్లు శివుని దేహావయవముల కున్నట్లును కొన్ని శ్లోకములు కనిపించును. 
కాని పంచముఖత్వ మతిప్రసిద్ధము. శివుని శరీరమంతయు మంత్రమయ మగుచో ఈ 
అయిదు మంత్రములు ముఖస్థానీయము లగును. దూర్వాసుడు తన పరశమ్భుమహిమ్నః 
సోత్రమున శమ్మువును షడాస్యమ్‌ అని స్పష్టముగానే పేర్మొనియున్నాడు. శివుని సద్యోజాత 
ముఖము పశ్చిమాభి ముఖము. తెల్లనిది. వామదేవ ముఖము ఉత్తరముఖము గౌరవర్ణము. 
తత్పురుష ముఖము ప్రాగభిముఖము కనకవర్ణము, అఘోర ముఖము దక్షిణాభిముఖము 


65 


130 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


నల్లనిది. ఈశాన ముఖము ఊర్జాభిముఖము స్ఫటిక వర్ణము. మంత్రముల వరుస 
ననుసరించి ఈ ముఖముల వరుస చెప్పబడినది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని పజ్పముఖములు వర్ణింపబడినవి. ఈ శ్లోకమున 
ఆయన హస్తములు వర్ణింపబడుచున్నవి. 
శ్లో త్రిశూలపాశాబ్కుశపట్టిసాసి - గదాధనుర్భాణధరం నతానామ్‌। 

అభీతిదం కుబ్జ్దలికబ్బణాధ్యాం-మాహేశ్వరం హస్తచయం భజేఐ_హమ్‌॥ 81 
ప్రతిపదార్థము :- త్రిశూలపాశాబ్ముశ పట్టిసాసి గదా ధనుర్చాణ ధరమ్‌ = త్రిశూలము, 
పాశమును అజ్ముశమును గదను ధనువును బాణమును ధరించిన, నతానామ్‌ = 
నమస్కరించిన వారికి, అభీతిదమ్‌ = అభయము నొసగు, కుజ్జలి కజ్మణాఢ్యమ్‌ = సర్చ 
కంకణములతో కూడిన, మాహేశ్వరమ్‌ = మహేశ్వరునకు చెందిన, హస్త చయమ్‌ = 
హస్తముల సమూహమును, అహమ్‌ = నేను, భజే = భజించెదను. 
తాత్పర్యము :- (త్రిశూలము, పాశము, అజ్ముశము పట్టిసము (బాడిస) అసి, (కత్తి), 
గద,ధనువు, బాణమును ధరించిన, సర్ప కంకణములచే నలంకరింపబడిన మహేశ్వరుని 
హస్తముల గుంపును నమస్మరించెదను. 
వివరణ :- ఎనిమిది ఆయుధములు ఎనిమిది చేతులలో అభయముద్రను తొమ్మిదవ 
చేత శివుడు ధరించినట్లు చెప్పబడిన వరద ముద్రను పదవచేత ధరించినట్లు చెప్పబడక 
పోయినను ఊహించుకొనవచ్చును. హస్తయుగమ్‌ అను ముద్రిత పాఠము ఉచితముగా 
లేదు. మూడు పాదము లుపేన్దవజ్రా లక్షణము, నాల్గవపాదము మింద్ర వజ్రా లక్షణము 
కలిగియుండుటచే నీ శ్లోక ముపజాతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని హస్తములు వర్ణింపబడినవి. ఈ శ్లోకమున ఆయన 
పాదములు వర్ణింపబడుచున్నవి. 

శ్లో॥ సమస్తసురపూజితే స్వరబలాభినీరాజితే 

విభూతిభరభాసితే విమలపుష్పసంవాసితే। 

భుజజ్లపతినూపురే బుధజనావనశ్రీపరే 

మహామహిమనీ భజే మనసి శైవపాదామ్బుజే॥॥ 82 
ప్రతిపదార్థము :- సమస్త సుర పూజితే = సర్వసుపర్వుల (పురుషులుచే పూజింపబడిన, 
స్వరబలాఖభి నీరాజితే = స్వర్ణ ప్రీలచే నీరాజన మొసగబడిన, విభూతి భర భాసితే = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 131 


విభూతి భారమున ప్రకాశింపబడిన, విమల పుష్ప సంవాసితే = స్వచ్చములైన పూవులచే 
సువాసను పొందిన, భుజబజ్ఞపతి నూపురే = సర్ప రాజములు నూపురములుగాగల, 
బుధ జనావన శ్రీపరే = జ్ఞాని జనమును కాపాడు కాంతియందు ఆసక్తములైన, 
మహామహిమనీ = గొప్ప మహిమగల, శైవపాదామ్బుజే = శివునకు సంబంధించిన 
పాదకమలములను, భజే = సేవించెదను. 
తాత్పర్యము :- సురపురుషులచే పూజింపబడిన, సురస్ట్రీలచే నీరాజితములైన, విభూతి 
భారముచే (ప్రకాశించిన, స్వచ్చములైన పుష్పముల సుగంధమును విరజిమ్ము 
సర్పరాజములు నూపురములుగా గల శివుని పాద కమలముల సేవించెదను. 
వివరణ :- విభూతి బిల్వ పుష్ప నాగాభరణ నీరాజనములు శివపాద పూజలోని 
పంచోపచారములు ఈ శ్లోకమున పేర్కొనబడినవి. మొదటి నాలుగు ఉపచారములు 
సుపర్వులలోని పురుషులు సమర్పించగా చివరిదైన నీరాజనము సుపర్వ స్రీలచే 
సమర్పింపబడినది. శ్రీ శబ్దము మారేడు పత్రమును బోధించు శక్తి కలది. దానిని 
సమర్పించిన బుధజనుల నది కాపాడును. శివ పాదాంబుజములా పత్రమందు ఆసక్తి 
కలిగియుండును అను అర్భాంతరము నీ విశేషణము వ్యంజించును. (ప్రతి పాదమున 
జ-స-జ-స-య-ల-గ అను గణములుండుటచే పృథ్వీ వృత్త నిబన్గనమైన పిదప ఈ 
శ్లోకమున దాదాపు నడుమ అనగా ఎనిమిది అక్షరములు పిదప యతి అనగా విశ్రాంతి 
యుండును. పాదాంత యతి సంస్కృత పద్యములందన్నింటనుండును. ఈ శ్లోకమున 
మధ్యయతికి పూర్వము అది పాదపూర్వార్థమని పిదప తొమ్మిది అక్షరములతో పాదము 
పూర్తి యగుటచే అది పాదాత్తోరార్థము అని చెప్పవచ్చును. ప్రతిపాదమున 
పూర్వార్జోత్తరార్థములలో పదాన్హానుప్రాస మున్నది. దాక్షిణాత్యమైన మైత్రి కూడా పాద 
పూర్వోత్తరార్థముల ఆది వర్ణములకు కూర్చబడినది. 
అవతారిక :- పై శ్లోకమున శివ పాదామ్బుజ వర్ణనముతో శివకేశాది పాదాన్రవర్ణనము 
ముగిసినది. ఈ శ్లోకమున మొత్తము శివ తనువు వర్ణింపబడుచున్నది. 
శ్లో జటావలీచన్హకలా భ్రగజ్గాం - కపాలమాలాకలితోత్తమాజ్లామ్‌। 

దిగమ్బరాం పబ్బుముఖీం త్రినేత్రాం - శివాశ్రితాం శైవతనుం భజే£_ హమ్‌! 88 
ప్రతిపదార్థము :- జటావలీ చగన్ద కలాబ్రగజ్ఞామ్‌ = జడల గుంపు చన్దకల ఆకాశగంగ 
గల, కపాల మాలా కలితోత్తమాజ్ఞామ్‌ = పుఖ్ధిల పేరుతో కూడిన శిరముగల, దిగమ్బరామ్‌ 
= దిక్కులే వస్తములుగాగల, పజ్బముఖీమ్‌ = ఐదు ముఖములుగల, శివాగ్రితామ్‌ = 


66 


132 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


అమ్మవారిచే ఆశ్రయింపబడిన, శైవతనుమ్‌ = శివునకు సంబంధించిన శరీరమును, 
అహమ్‌ = నేను, భజే = సేవించెదను. 
తాత్పర్యము :- శిరమున జడల గుంపును చన్టకలను ఆకాశగంగను పుజ్జెల పేరును 
ధరించిన, దిక్కులే వ(స్రములుగా గల అనగా వస్త్రములు లేని అయిదు ముఖములుగల 
పార్వతీదేవి చేత ఆశ్రయింపబడిన శివునకు సంబంధించిన శరీరమును సేవించెదను. 
వివరణ :- పూర్వార్థప్రథమపాదమున శివుని శిరమందలి జడల సమూహము చన్దకల 
ఆకాశగంగ కపాలమాల పేర్కొనబడినవి. శివుడు వ్యోమకేశుడు అనగా ఆకాశమే 
కేశసమూహముగా గలవాడు. అదియే ఆయన జడల సమూహము. దానియందే చగన్దకల 
ఆకాశగంగయు నున్నవి. ఆకాశమునందు చగన్దకల ఆకాశగంగ ఉండును గదా! అనగా 
అవి శివుని కేశములందున్నట్ల. ఇదియే ప్రథమపాదమున ప్రతిపాదింపబడిన రహస్యము. 
శివుడు పుజ్జిలమాలను శిరమున ధరించినాడని రెండవ పాదమున చెప్పబడినది. కపాల 
శబ్దము నక్షత్రములను కపాలమాలను జ్యోతిశ్చక్రమును సూచించును. శివుని తలకు 
నక్షత్రరాశి యంతయు పూలమాల చుట్టబడియున్నదనుట ఏతద్రహస్యము. మూడవ 
పాదమున దిక్కులే శివునకు వస్త్రములు అని చెప్పబడినది. ఈ యంశము కూడ శివుని 
విరాడ్డేహవర్ణనములోని భాగమే. ఆయన ఐదు ముఖములలో ఒక్కొక్క ముఖమున మూడేసి 
నేత్రముల చొప్పున పదునైదు కనులున్నవి. అవి అన్నీ కలిసి అమ్మవారిని చూచుచున్నవి. 
పంచదశాక్షరమై యున్నది. ఆమె అతని పంచ దశాక్ష గోచరమై యుండునది అని 
తాత్పర్యము. పూర్వార్థమున పాదాన్తాను ప్రాసము, లకారావృత్తియు నుండుటచే, 
ఉత్తరార్థమున రేఫావృత్తిచే వృత్యనుప్రాసాలంకారము శ్లోకమున నేర్చడియున్నది. 
ప్రతిపాదమున జ-త-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోక ముపేంద్రవజ్రావృత్త 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివసంబంధి రూపము వర్ణింపబడినది. ఈ శోకము 
తత్సంబంధి రూప దర్శన వాంఛ చెప్పబడుచున్నది. 
శ్లో భేరీమృదజ్గపణవానకతూ ర్యశజ్ఞ్ధ - 

వీణారవైస్సహ జయధ్వనివేణునాదః। 

సప్తస్వరానుగుణగానమనోహరో౭_ యం 

కర్ణద్వయమ్మమ కదా సముపైతి శమ్మో!॥ 84 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 133 


ప్రతిపదార్థము :- సప్త స్వరానుగుణ గాన మనోహరోల యమ్‌ = సప్త స్వరముల 
తగిన గానముతో మనోహరమైన, భేరీమృదజ్ఞ పణవానక తూర్య శజ్ఞ వీణా రవైః = 
భేరీ మృదజ్ఞము, తప్పెట, ఆనక, తూర్యము, శబ్ధము వీణ వీనియొక్క ధ్వనులతో, సహ 
= కూడిన, అయమ్‌ = ఈ, జయధ్వని వేణునాదః = జయధ్వనితో కూడిన వేణునాదము, 
శమ్మో = ళీ శమ్బూ!, మమ = నాయొక్క కర్ణద్వయమ్‌ = రెండు చెవులను, కదా = 
ఎప్పుడు, సముపైతి = పొందునో! 
తాత్పర్యము :- భేరీ మృదజ్లాది (తాళ) వాద్యములతో సప్తస్వరానుగుణ గానముతో 
జయధ్వనితో కూడిన మురళి ధ్వని నా రెండు చెవులకు సోకుట యెొన్నడో! 
వివరణ :- కైలాసమున సాయంకాలమున శివుని తాజ్ణవసందర్భమున వివిధ 
వాద్యధ్వనులు భక్తుల జయజయ ధ్వనులు వినబడి నాకు సంతోషము కలుగుట యెన్నడో 
అను కవి చింతాభావముయొక్క దిగులు ఈ శ్లోకమున వ్యంగ్యమగుచున్నది. ఈ పాదమున 
త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము వసన్త తిలక వృత్తనిబన్ధనము. 
శ్లో శివమ స్తేన్గురేఖాయా లా శృగ్టికేయం సమాగతా। 

సత్యం యతో నిరస్తమ్మే - బాహ్యమాభ్యన్తరం తమః॥ 85 
ప్రతిపదార్థము :- యతః = ఏ కారణమున, బాహ్యమ్‌ = బయటి, ఆభ్యంతరమ్‌ = 
లోని, తమః = చీకటి, నిరస్తమ్‌ = తొలగింపబడినదో (తతః = అందువలన), శివమస్తేన్దు 
రేఖాయాః = శివ శీర్షగత చగ్దరేఖయొక్క ఇయమ్‌ = ఈ, చన్గికా = వెన్నెల, సమాగతా 
= వచ్చినది. 
తాత్సర్యము :- నాలోపలి బయటి చీకట్లు తొలగుటచే ఇది శివ శీర్ష చగ్దరేఖ నుండి 
వచ్చిన వెన్నెలయే కావలయును. 
వివరణ :- లోకమునందలి చన్హుడు బయటి చీకటిని కొంత పోగొట్ట గలడేమో గాని 
హృదయములోని చీకటిని పోగొట్టలేడు. నా లోపలి అనగా హృదయము లోపలి చీకటిని 
పోగొట్టలేడు. నా లోపలి అనగా హృదయము లోపలి చీకటిని గూడ తొలగించిన శివ 
శీర్షగతచగ్చచగ్టికకే సాధ్యమగును. అను శివరూప సాక్షాత్మారమునకు ముందు 
హృదయమున (సూచించబడినది) వ్యాపించిన వెలుగు (స్వానుభవము) ఈ శ్లోకమున 
సూచించబడినది. తకారావృత్తి ఈ శ్లోకమున వృత్యనుప్రాసాలంకారమును 
కలించుచున్నది. 


67 


14 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


అవతారిక :- పై శ్లోకమున శివరూప సాక్షాత్మారమునకు ముందు హృదయాంధకారము 
నివారింపబడుట చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ రూపముయొక్క సాక్షాత్మార కథనము 
ఆరంభింపబడుచున్నది. 
శ్లో సందృశ్యతే౭_ సా వృషభో ధ్వజాగ్రే 

వసన్మయా శృజ్ణయుగేన కోపాత్‌। 

వక్రస్వభావం సదృశం ద్వికోటి - 

మర్థేన్గుమాహన్తుమివోత్సతన్‌ ఖమ్‌॥ 86 
ప్రతిపదార్థము వా ధ్వజాగ్రే = ధ్వజముయొక్క పై కొనయందు, వసన్‌ = నివసించుచున్ను, 
అసౌ = ఈ, వృషభః = వృషభము, మయా = నాచేత, ద్వికోటిమ్‌ = రెండు మొనలుగల, 
సదృశమ్‌ = సమానమైన, వక్రస్వభావమ్‌ = వక్ర స్వభావముగల, అర్థేనుమ్‌ = 
అర్థచంద్రుని, కోపాత్‌ = కోపమున, ఆహన్లుమ్‌ ఇవ = కొట్టుట (పొడచుట) కోయన్నట్లు, 
ఖమ్‌ = ఆకాశమునకు, ఉత్పతన్‌ = ఎగురుచు, సందృశ్యతే = కనబడుచున్నది. 
తాత్పర్యము :- శివుని జండాపై వృషభమున్నది. దానికి రెండు కొమ్ములుగల 
ముఖమున్నది. శివుని శిరమందలి తనవల ఉన్న అర్థచంద్రుని పడద్రోయుట 
కాకాశమునకు ఎగురుచున్నట్లు ధ్వజముపై కనబడుచున్నది. 
వివరణ :- కొందతిలో సాదృశ్యము విరోధమునకు, మటథికొందరిలో నది స్నేహమునకు 
కారణమగుట లోకములోని ఒక తథ్యము. శివుని ధ్వజముపై (జండా గుద్దపై) వృషభ 
చిహ్నమున్నది. దానికి రెండు కొమ్ములు చిత్రింపబడి యున్నవియ శివుడా జెండా వెనుక 
దూరమున ఉన్నాడు. శివుడు వచ్చుటకు ముందు జండా పట్టుకొని తత్సేవకుడెవడో 
వచ్చుట పరిపాటి గదా! ఆ జండాగుడ్డ ఆకాశము పైకి పోవచున్నట్లు రెపరెప లాడుచున్నది. 
ఆ వృషభము కూడ ఆకాశమున కెగురుచున్నట్లు కనబడుచున్నది. ఆకాశమున 
అర్ధచ[న్రుడున్నాడు. (శివ శీర్షమున అర్ధచంద్రుడున్నాడు) ఆకాశమే శివశీర్ష్న మనవచ్చును. 
అది అట్లుండుగాక. ఆ అర్ధచంద్రుడు ద్వికోటియై యున్నాడు. రెండు కొమ్ములు కలిగి 
తనవలెనే ఉన్నాడని ఆ వృషభమునకు తోచినది. ఈ అనర్హుడు తనవలె ఉండుటను 
అనగా తన సాదృశ్యము కలిగియుండుటను సహింపని ఆ వృషభము ఆ చంద్రుని 
పొడవబోవు చున్నట్లున్నది. అను సంభావన మీ శ్లోకమున ఉండుటచే ఈ శ్లోకమున 
ఉగ్రేక్షాలంకారమేర్చడియున్నది. వృషభ ధ్వజము ఆకాశముపై కెగురుటకు చంద్రుని 
పొడచుట ఫలము కాదు. కాని అట్లు చెప్పబడుటచే నిది ఫలోత్రేక్షాలంకారము. ఈ 
శ్లోకము 1,3,4 పాదములలో ఇంద్రవజ్రాగణము లుండుటచే రెండవ పాదమున 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 135 


ఉపేన్దవజ్రాలక్షణము లుండుటచే ఉపజాతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని వృషభ చిహ్న ధ్వజము వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
అతని వాహనమైన వృషభము యొక్క దర్శనము చెప్పబడుచున్నది. 
శ్లో ముక్తిద్వారస్తమృశుమృద్విషాణో 

లీలాచారశ్రీచతుర్వర్తితార్రఘి:। 

ప్రాప్తో. యమ్మే దృక్పథమ్మన్లగామీ 

బిభ్రచ్చమ్భుం శుభ్రదేహో మహోక్షః॥ 87 
ప్రతిపదార్థము :- ముక్తిద్వార స్తమృ శుమృద్విషాణః = ముక్తికి ద్వారములో యనునట్లున్న 
ప్రకాశించు కొమ్ములుగల, లీలాచార శ్రీ చతుర్వర్తితాంఘ్రిః = లీలగా ఆచరించు సంపద 
(ధర్మము)ను ప్రవర్తింపజేయబడిన పాదములు గల, మన్దగామీ = మెల్లగా నడుచు, 
శమ్ముమ్‌ = శివుని, బిభ్రత్‌ = మోయు, శుభ్రదేహః = తెల్లని దేహము కల, అయమ్‌ = 
ఈ, మహోక్ష = పెద్ద ఎద్దు, మే = నాయొక్క దృక్పథమ్‌ = నేత్రమార్గమును, ప్రాప్తః = 
పొందియున్నది. 
తాత్పర్యము :- శివుని వాహనమైన పెద్ద యెద్దునకున్న రెండు కొమ్ములు ముక్తి ద్వారమున 
నుండు రెండు స్తమృములో యన్నట్లున్నవి. దాని నాలుగు పాదములు లీలగా 
ఆచరింపబడు ధర్మముయొక్క నాలుగు పాదము లనదగినవిగా నున్నవి. మెల్లగా నడచు 
తెల్లని దేహముగల శివుని మోయు ఆ పెద్దయెద్దు నాకు కనబడినది. 
వివరణ :- శివుడు వృషభముయొక్క మూపురము వెనుక కూర్చొని యుండును. శివుని 
చేరవలసిన అనగా ముక్తుడు కావలసిన జీవశిశువు ఆ కొమ్ముల మధ్య నుండియే 
పోవలయును. అందుచేత ఆ వృషభముయొక్క కొమ్ములు ముక్తి ద్వారస్తమృములో 
యన్నట్లు సంభావింపబడుటచే మొదటి పాదమున ఉత్ర్రేక్షాలంకారమేర్పడియున్నది. 
జీవుని మనస్సే శివుని మోయు వృషభము. అది సత్యము. (ఈశ్వరో) సోహమస్మి లేక 
ఈశ్వర ధ్యానము (శివజీవైక్య) ధ్యానము అను నాలుగు అక్షరములు పాదములుగల 
ధర్మమే ఆ వృషభము. శివుని వృష(భ) వాహనముయొక్క రహస్యమిదియే. నిత్య (ముక్తిగల) 
జీవుడైన వృషభుడు లోకమున అనాయాసముగా ధర్మము నాచరించును. అందుచేతనే 
అతడు లీలాచారశ్రీచతుర్‌వర్తితాంఘ్రిః తనవలెనే ఇతరులు ధర్మమున ప్రవర్తింప 
జేయుననుటను వర్తిత శబ్దము వ్యంజించును. శివుని వలె వృషభము తెల్లనిది. శివుని 
కంఠమున విషము (శ్రీ) ఉన్నది. వృషభమున ఆ నలువును లేదు. కాని దీని 


68 


136 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


యందాచార్యశ్రీ యున్నది. ధర్మసదాచారమున నేర్చడిన బ్రహ్మ వర్చస్సే శ్రీ పద వ్యంగము. 
ప్రతిపాదమున మ-త-త-గ-గ అను గణము లుండుటచే నీ శ్లోకము శాలినీవృత్త 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివ వాహన వృషభము వర్ణింపబడినది. ఈ శ్లోకమున ఆ 
వృషభముయొక్క లోకులను గూర్చి సంజ్ఞద్వారా చేయు ఉపదేశము చెప్పబడుచున్నది. 
శ్లో] మయి స్థితం శమ్భుమవేక్ష్య తూర్ణ- 

మాగత్య ధన్యా భవతేతి సంజ్ఞామ్‌। 

కుర్వన్నివాయాతి పురో వృషోల_ యం 

ముహుర్ముహుః కమ్పనతో ముఖస్య॥ 88 
ప్రతిపదార్థము :- మయి = నా(యందు) పైన, స్థితమ్‌ = ఉన్న, శమ్ముమ్‌ = శివుని, 
తూర్ణమ్‌ = వేగముగా, అవేక్ష = చూచి, అగత్య = వచ్చి, ధన్యాః = ధన్యులు, భవత 
= అగుదురు, ఇతి = అని, ముహుర్ముహుః = మాటిమాటికి, ముఖస్య = ముఖముయొక్క 
కమృనతః = కదల్బుట వలన, సంజ్ఞామ్‌ = సైగను, కుర్వన్‌ ఇవ = చేయుచున్నట్లున్న, 
అయమ్‌ = ఈ, వృషః = ఎద్దు, పురః = ముందు, ఆయాతి = వచ్చుచున్నది. 
తాత్పర్యము :- నా పైన కూర్చొనియున్న శివుని చూచి వచ్చి సేవించి ధన్యులు కండని 
మాటిమాటికి ముఖమును కదల్పుటతో సైగలను చేయుచున్నట్లున్న ఆ వృషభము ముందు 
వచ్చుచున్నది. 
వివరణ :- వృషభ స్వభావమైన ముఖకమ్పనమును నా యందున్న శివుని చూచివచ్చి 
ధన్యులు కండు అను లోకోపదేశముయొక్క సంజ్ఞగా సంభావింవబడినందున 
ఉ(త్రేక్షాలంకారమేర్చడి యున్నది. బేసిపాదములలో ఇంద్రవజ్రాలక్షము, సరి 
పాదములలో ఉపేంద్రవజ్రా లక్షణముండుటచే నీ శ్లోకము ఉపజాతి వృత్తనిబన్థనము. 
అవతారిక :- పై శ్లోకమున వృషభము యొక్క లోకోపదేశము చెప్పబడినది. ఈ శ్లోకమున 
వృషభముయొక్క మూపురము వర్ణింపబడుచున్నది. 

శ్లో భాత్యయం వృషభశ్శుభ్రా - మహతీం కకుదం దధత్‌। 

ప్రీతయే పురతః శమ్మోః - కైలాసాద్రిం వహన్నివ॥ 89 
ప్రతిపదార్థము :- అయమ్‌ = ఈ, వృషభః = ఎద్దు, శుభ్రామ్‌ = తెల్లని, మహతీమ్‌ = 
గొప్పనైన, కమదమ్‌ = మూపురమును, దధత్‌ = ధరించుచు, పురతః = ఎదుట, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 137 


శమ్మోః = శివునియొక్క ప్రీతయే = ప్రీతికొజకు, కైలాసాద్రిమ్‌ = కైలాస పర్వతమును, 
వహన్‌ ఇవ = మోయుచున్న దానివలె, భాతి = ఒప్పుచున్నది. 
తాత్పర్యము :- తెల్లని మూపురము మోయుచున్న వృషభము శివుని సంతోషము కొబకు 
అతని ముందు కైలాసపర్వతమును మోయుచున్నదో అన్నట్లున్నది. 
వివరణ :- ప్రభువు సంతోషము కొబికు బరువుల (మోయుట మొదలగు (ప్రభు) 
వినోద కృత్యముల నొనరించుట లోకపరిపాటి. దాని ననుసరించి కైలాస పర్వతమును 
మోయుచున్నదో అన్నట్లు తెల్లని మూపురమును మోయు వృషభ మొప్పుచున్నదని ఈ 
శ్లోకమున మూపురము కైలాస పర్వతముగా సంభావింపబడుటచే నుత్రేక్షాలంకార 
మేర్చడి యున్నది. ఒకప్పుడు దుష్టబుద్ధితో కైలాసము నెత్తి రావణుడు శిక్షింపబడి పిదప 
అనుగ్రహింపబడెను. దానిని గుర్తించిన వృషభము సద్బుద్దితో నెత్తినట్లు కనబడి శివుని 
ప్రీతికి పాత్రమయినదను విశేషము ఇట స్ఫురించును. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున వృషభవర్ణనము ముగింపబడినది. ఈ శ్లోకమున శివుని 
నేత్ర వర్ణనము, దర్శనము చెప్పబడుచున్నది. 
శ్లో కిమిదం యుగపచ్చిత్రం - పుష్పవన్లావిహోదితా। 

ప్రత్యక్షీభవతశ్ళమ్ఫో - రిమే నేత్రే భవిష్యతః॥ 90 
ప్రతిపదార్థము :- ఇదమ్‌ = ఈ, చిత్రమ్‌ = చిత్రము (వింత), కిమ్‌ = ఏమియో, 
యుగపత్‌ = ఒకేసారి, పుష్పవన్తౌా = సూర్యచగన్లులు, ఉదితౌ = ఉదయించినారా, 
ప్రత్యక్షీభవతః = ప్రత్యక్షమగుచున్న, శమ్మోః = శివునికి, ఇమే = ఇవి (వీరు), నేత్రే = 
నేత్రములు, భవిష్యతః = కావచ్చును. 
తాత్పర్యము :- ఇదేమి చిత్రము, సూర్యచంద్రులొకేసారి ఉదయించినారా? 
ప్రత్యక్షమగుచున్న శివుని నేత్రములు కాబోలు. 
వివరణ :- శివుడు ప్రత్యక్షమగుచున్నాడు. ముందుగా అతని నేత్రములు కాంతివంతములై 
కనబడుచున్నవి. ఆ కాంతి తీవ్రతచే మిగిలిన ముఖ భాగము కనిపించలేదు. 
సూర్యచంద్రుల నొకేసారి చూచు అనుభవ మింతకు ముందు లేని వాని (కవి) కిది 
వింతగా తోచినది. కొంతసేపటికి ఈ కనబడినవి శివుని కన్నులు కావచ్చునని 
నిపుణముగా ఊహించుట ఈ శ్లోకమున స్ఫురింపజేయబడినది. సూర్యచ[న్లుల ఉదయము 


69 


138 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


ఏకకాలమున అసంభవము. శివముఖ దర్శన మైనప్పుడు ఇది సమృవము అను అంశము 
అందముగా నీ శ్లోకమున చెప్పబడినది. ఈ శ్లోకమును అనుష్టుష్ఫనో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున సూర్యచంద్రయుగప ద్దర్శనము శివ నేత్ర దర్శన చిహ్నముగా 
చెప్పబడినది. ఈ శ్లోకమున సహస్ర సూర్యకాంతి శివదర్శన చిహ్నముగా చెప్పబడు 
చున్నది. 

శ్లో। సహస్రాంశుసహస్రాణాం - ప్రకాశకమిదమ్మహః। 

ప్రార్థితస్సమ్రతి శివః - ప్రత్యక్షత్వం గతో మమ॥ 91 

ప్రతిపదార్థము :-సహగ్రాంశు సహస్రాణామ్‌ = వేల సూర్యులయొక్క ప్రకాశమ్‌ = 
ప్రకాశకమైన, ఇదమ్‌ = ఈ, మహః = తేజస్సు, సమతి = ఇప్పుడు, ప్రార్థితః = 
ప్రార్థితః = ప్రార్థింపబడిన, శివః = శివుడు, మమ = నాకు, ప్రత్యక్షత్వమ్‌ = ప్రత్యక్షతను, 
గతః = పొందినాడు. 
తాత్పర్యము :- వేలకొలది సూర్యులకీ తేజము ప్రకాశముగా నున్నది. కావున ఇదివజకు 
ప్రార్థింపబడిన శివు డిప్పుడు ప్రత్యక్షమైనా డనిపించుచున్నది. 
వివరణ :- శివుడు జ్ఞాన స్వరూపుడు. జ్ఞానమొక సూర్యుని గాని, వేలకొలది సూర్యులను 
గాని చూపగలదు. జ్ఞానము లేనినాడు బయటి వెలుగును చూచుట సాధ్యము కాదు. 
లోపలి వెలుగై శివుడు సాక్షాత్మరించినపుడు బయట ఎంత అంధకారమున్నను 
తద్దర్శనమునకు అడ్డంకి కాజాలదు. సహస్రశబ్దమిట ఆనంత్య సూచకము. నేత్రములతో 
చూడవలెనన్న బాహ్య ప్రకాశము సాయపడవలయును. శివదర్శనమునకు దాని 
సాయమవసరము లేదు. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్థనము. 


అవతారిక :- పై శ్లోకములలో శివదర్శనానుభవము చెప్పబడినది. ఈ శ్లోకమున 

శివదర్శనమువలన కలిగిన శరీరరోమాజ్పితము, మనోవికాసము ఆనందబాప్పము(లు) 

చెప్పబడుచున్నవి. 

శ్లో రోమాజ్చితం సర్వమిదం శరీరం-సానన్దబాప్పే నయనే మనో£౭ను। 

వికాసి కామమ్మహదాశు జాతం - శివస్య సన్దర్భనతో మమాహో॥ 92 

ప్రతిపదార్థము :-శివస్య = శివునియొక్క సందర్భనతః = సందర్శనము వలన, ఇదమ్‌ 

= ఈ, శరీరమ్‌ = శరీరము, రోమాజ్బితమ్‌ = రోమాఇ్బుమును పొందినది, నయనే = 

కన్నులు, సానన్దబా షే = ఆనన బాష్పములు కలవైనవి, మహత్‌ = గొప్పనైన, ఆశు = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 139 


శీఘ్రముగా, మనః = మనస్సు, అను = పిదప, కామమ్‌ = మిక్కిలి, వికాసి = 
వికాసముగలది, జాతమ్‌ = అయినది, మమ = నాకు, అహో = ఆహా! 
తాత్పర్యము :- శివదర్శనము వలన నా శరీరమున గగుర్పాటు కలిగినది. నేత్రముల 
నుండి కన్నీరొలికినది. మనసెంతో వికాసము నొందినది. 
వివరణ :- శివుడానంద రసస్వరూపుడు. ఆనందము స్వరూపము. ఆ స్వరూపానందము 
కలిగినప్పుడు మనస్సు వికసించును. కన్నుల నుండి ఆనంద బాప్పములు, శరీరమున 
రోమాజ్బుము అనుభావములు కలుగును. ఇవి అనుభవజ్ఞులకే తెలియు విశేషములు 
పూర్వార్థమున ఇంద్రవజ్రా లక్షణము. ఉత్తరార్థమున ఉపేన్దవజ్రా లక్షణముండుటచే నీ 
శ్లోక ముపజాతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివదర్శనమున కలిగిన మనోవికాసానంద బాష్ప 
రోమాజ్బుములు చెప్పబడినవి. ఈ శ్లోకమున తన మనసునందు అనేక జన్మముల 
నుండి ఆర్జితమై యున్న పాపముల దహనము కలిగిన అనుభవము చెప్పబడుచున్నది. 
శ్లో అనేకజన్మార్జితపాతకాని దగ్గాని మే దర్శనతళ్శివస్య। 

నేదం విచిత్రం శివదర్శనేన కామో హి దగ్గో౭ఖిలదుప్ప్రధర్నః 98 
ప్రతిపదార్థము :- శివస్య = శివునియొక్క, దర్శనతః = దర్శనమువలన, మే= నాయొక్క 
అనేక జన్మార్జిత పాతకాని = అనేక జన్మలలో సంపాదింపబడిన పాపములు, దగ్గాని = 
దహింపబడినవి, ఇదమ్‌ = ఇది, విచిత్రమ్‌ న =విచిత్రము కాదు, అఖిల దుష్ప్రధర్వ 
= అందజికు లొంగని, కామః = కాముడు, శివదర్శనేన = శివదర్శనము చేత, దగ్ధః 
హి = దహింపబడినాడు గదా! 
తాత్సర్యము :- శివుని దర్శనము వలన అనేక జన్మలనుండి పోగుచేయబడిన నా 
మనసులోని పాతకములు దహింపబడిన వనుట వింత కానే కాదు. ఏలననగా ఎవరికిని 
లొంగని మన్మథుడే శివదర్శనము అనగా కంటి (మంటుచే దహింపబడినాడు గదా! 
వివరణ :- జన్మకు మూలము కర్మము. కర్మమునకు మూలము కామము. దాని 
మూలము అజ్ఞానము. అజ్ఞానమునకు వేదాంతులు కారణదేహ మందురు. అజ్ఞానమునకు 
దానినుండి పుట్టు కామముల కాశ్రయము మనస్సు అను అంతరింద్రియము, 
బాహ్యములైన జ్ఞానకర్మేంద్రియములు, ప్రాణములు మనస్సు చేతనే బంధించి 
యుంచబడును. ఇట్టి మనస్సు ప్రాణేంద్రియ సహితమై సూక్ష్మ శరీరమన బడును. ఈ 
రెండు శరీరములు అనాదులు. స్థూలశరీరమున పాపపుణ్యకర్మ జన్మ దుఃఖసుఖానుభవము 


70 


140 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


కొజకు సూక్ష్మశరీరము ధరించును. తదనుభవానంతరము విడచి మరొక శరీరమును 
మిగిలిన పాపపుణ్య కర్మ జన్మ సుఖదుఃఖానుభవము కొజికు ధరించును. ఇట్లీ స్థూల 
శరీరముల జన్మ మరణములు అనంతముగా సాగి పోవలసినదేనా! కాదు. నిష్మామముగా 
చేయబడిన సత్మర్శలచే మనస్సున పేర్మొనియున్న పాపములు దహింపబడు చుండును. 
అట్టి సత్మర్శలు జన్మహేతువులు గావు. దుఃఖానుభవ హేతువయిన పాపములు 
దహింపబడుకొలది దుఃఖానుభవము కొకు పొందవలసిన స్థూల శరీరమునకు హేతువైన 
కర్మలు నశించి యున్నందున మరల జన్మలు రావు. కాని కర్మ హేతువైన కామము 
నశింపనంతవరకు ఈ జన్మ మరణ పరంపర ఆగిపోదు. కామము తిరిగి పుట్టకుండ 
వలెనన్న కామమూలమైన అజ్ఞానము తొలగవలెను. జ్ఞాన స్వరూపుడైన శివుని దర్శనము 
చేత మాత్రమే అనగా, శివుడే ఆత్మ ఆత్మయే శివుడు (శివోల_ హమ్‌) అను శివ జీవైక్యరూప 
శివదర్శనము (శివజ్ఞానము) చేత మాత్రమే అజ్ఞానము నశించును. అజ్ఞానము నశించగా 
ఇక కాముడు మరల పుట్టుట కవకాశముండదు. శివనేత్రాగ్ని దర్శనము చేత కాముడు 
కాలినాడన్న పురాణకథయొక్క అంతరార్థము. రహస్యము .2. సాధారణముగా జీవులు 
అజ్ఞానులు. అజ్ఞానజన్మ కామము కలవారు ఒకరిద్దరు జీవన్ముక్తు లిందు కపవాదముగా 
నుందురు. అది అట్లుండు గాక! కామము జీవసాధారణము. కావున కామునిట జీవునిగా 
లేక జీవప్రతినిధిగా పరి(గహింపవచ్చును. శివదర్శనము అనగా శివోహమను జ్ఞానము 
కలుగగానే కామము లేక జీవత్వము తన్మూల కాజ్ఞానము నశించును. కథలో కాముడు 
మరల పుట్టుట రతి సంతోషము కల్లించుటకు అజ్ఞానము నశింపక అనగా మూలము 
నశింపక కామము నశించుట అనగా అంకురము నశించుట మరల శివునిలోనే కామ 
మంకురించి పార్వతిని పెండ్లాడుట అనునవి శివుని లీలలుగా అనగా కేవలము 
ప్రదర్శనములుగా భావింపనగును. 3. సోత_ కామయత అను (శ్రుతి పరమేశ్వరునిలో 
జన్మించిన కామమును చెప్పును. విష్ణువు కామ జనకుడనుటలోని అంతరార్థమిదియే. 
పరమేశ్వరుడు స్వాధీన మాయుడైనను తన కర్మకు సాక్షిగానుండు వాడైనను పూర్వకల్ప 
సమష్టి జీవ కర్మ పరిపక్వత నొందినప్పుడు జగత్మారణ కామము బహు భవన సంకల్పము 
కలిగి జగముల సృష్టించి జగత్మర్తయని పేర్మొనబడుచున్నాడు. శివోహమను శివ జ్ఞానము 
కలవారి దృష్టిలో జగమే మిథ్య కావున బహుభవన కామము ఆత్మ (శివ) జ్ఞానమున 
తద్దహనము ఇవి యథార్థముగా లేనివే. 4. జన్మ హేతువైన పుణ్యకర్మ కూడా శివైక్య 
జ్ఞాన ప్రతిబంధక పుణ్యలోక భోగాది హేతువగుటచే నదియు పాతక శబ్ద బోధ్యమే. 
శివ దర్శనమున అదియు నశించును. 5. మొదటి పాదమున ఉపేన్దవజ్రా లక్షణము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 141 


మిగిలిన మూడు పాదములలో ఇంద్రవజ్రా లక్షణము నుండుటచే నీ శ్లోక ముపజాతి 
వృత్త నిబన్గనము. 6. కామ మఖిల దుష్ప్రధర్నమనుటకు బ్రహ్మ శివ విష్ణువులు తమ 
భార్యల నెత్తికక్కించుకొనుట, శరీరమున కంటించుకొనుట నిదర్శనములు. తమ భార్యల 
మాట దాటరని యెతీగిన భక్తులు తమను రక్షించుటకు శిక్షించకుండుటకును 
పురుషకారము చేయుమని వారిని ప్రార్థించుట శ్రీ వైష్ణవ భక్తులలో నధికముగా 
గాననగును. 
అవతారిక :- పై శ్లోకమున శివదర్శనము వలన పాప దహనానుభవము చెప్పబడినది. 
ఈ శ్లోకమున శివదర్శన సంజనిత కృతార్థత చెప్పబడుచున్నది. 
శ్లో; అహో! భాగ్యమహో భాగ్య - మ్మహదీశ్వరదర్శనాత్‌। 

కృతార్జోల. హం కృతార్జోల. హం (= తైలోక్యేల_ పి న సంశయః 94 
ప్రతిపదార్థము :- అహో = ఆహా, భాగ్యమ్‌ = భాగ్యము, అహో = ఆహా, భాగ్యమ్‌ = 
భాగ్యము, మహత్‌ = గొప్పనైనది, ఈశ్వర దర్శనాత్‌ = ఈశ్వరునియొక్క దర్శనము 
వలన, (తైలోక్యే౭ పి = మూడు లోకములందును, అహమ్‌ = నేను, కృతార్థః = ధన్యుడను, 
అహమ్‌ = నేను, కృతార్థః = ధన్యుడను, సంశయః న = సంశయము లేదు. 
తాత్పర్యము :- ఈశ్వరుని దర్శనమున నాకు చేకూరిన భాగ్యమెంత గొప్పది. మూడు 
లోకములందును నేనే కృతార్థుడను. నాకంటె గొప్ప భాగ్యముగల కృతార్థుడెవడును 
లేడు. ఇందు సంశయము లేదు. 
వివరణ :- అహో భాగ్యమ్‌ కృతార్గోహమ్‌ అను పదబన్గముల ద్విరుక్తి అదరాతి శయమును 
వ్యంజించును. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివదర్శనము వలన కృతార్థత ప్రకటింపబడినది. ఈ 
శ్లోకము మొదలేడు శ్లోకములలో దానిని కలిగించిన శివునకు కృతజ్ఞతా ప్రకటనార్థ 
త్రికరణ నమస్మారము చెప్పబడుచున్నది. 

శ్లో॥ నమస్మరోమ్యహమిదం - కాయేన మనసా గిరా! 

ఆనన్దైకరసం దేవం - భక్తానుగ్రహణం శివమ్‌॥ 95 
ప్రతిపదార్థము :- కాయేన = శరీరముతో, మనసా = మనసుతో, గిరా = వాక్కుతో, 
అహమ్‌ = నేను, ఆననెకరసమ్‌ = ఆనంద రసమొక్కటే స్వరూపముగా గల, 
భక్తానుగ్రహణమ్‌ = భక్తుల ననుగ్రహించు, శివమ్‌ = శివుని గూర్చి, ఇదమ్‌ = ఇదిగో, 
నమస్కరోమి = నమస్మరించుచున్నాను. 


71 


142 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తాత్పర్యము :- మనోవాకాయములతో ఆనన్దెకరసుడు భక్తుల ననుగ్రహించు శివదేవుని 
గూర్చి నమస్మరించుచున్నాను. న 
వివరణ :- కొందటు శరీరముతో నమస్మరించునప్పుడు మనసున నమస్మార్యుల 
నిందించెదరు. వాక్కుతో వినబడునట్లు నమస్సు అని చెప్పుదురు. కాని మనసున 
నిందించెదరు. మనసులో తాను చేసిన నిందను ఎదుటి వ్యక్తి గమనింపడు గదా. 
మనసున తిరస్మార భావమును పూనెదరు. కొందటు మనసున నమస్మరించుచున్నను 
అలసటతో వాక్కాయములతో నమస్మరింపరు. అట్లు నమస్కారము చేయబడినచో అది 
త్రికరణ శుద్ధమని చెప్పబడును. ఈ శ్లోకమున త్రికరణశుద్ధమైన నమస్మారము శివునకై 
చేయబడుట చెప్పబడినది. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
శ్లో; నమః పరమకల్యాణ - దాయినే హతమాయినే। 

హిమాచలతనూజాతా - రాగిణే౭_తివిరాగిణే॥ 96 
ప్రతిపదార్థము వా పరమకల్యాణదాయినే = గొప్ప శుభమును ఇచ్చు, హతమాయినే = 
కొట్టబడిన మాయగల, హిమాచలతనూజాతా రాగిణే = హైమావతి యందు రాగముగల, 
అతివిరాగిణే = మిక్కిలి విరాగియైన, శివాయ = శివుని కొబికు, నమః = నమస్సు. 
తాత్పర్యము :- మాయను పోగొట్టి పరమ కల్యాణము నొసగువాడు, హైమవతి యందు 
రాగము కలిగియున్నను విరాగియైన శివునకు నమస్సు (అర్బించుచున్నాను. ) 
వివరణ :- మాయియైనవాదే ఒకరికి భక్తునకు పరమకల్యాణమునో, కల్యాణమునో 
భక్తి తారతమ్యము ననుసరించియో ఆజ్ఞాకరణ తారతమ్యము ననుసరించియో ఇచ్చును. 
కానీ ఈ శివుడు మాయలేని ఆజ్ఞాకరణ తారతమ్యము ననుసరించియో ఇచ్చును. కానీ 
ఈ శివుడు మాయలేనివాడయ్యు కర్మోపాసనగల ఫలము నిచ్చుటను నివారింపడు. 
కావున ఇచ్చినట్లగుటనే ఇచ్చు (టయని) నట్లు చెప్పిన విరోధము పరిహరింపబడును. 
అట్లే శరీరార్థమున ధరించి హైమవతి యెడ రాగమును ప్రకటించినట్లు కనబడును. 
ప్రకృతియైన హైమవతితో నేమాత్రము సంబంధము లేనివాడని చెప్పి విరోధము 
పరిహరించుకోవచ్చును. కావున ఈ శ్లోకమున విరోధాభాసాలంకారము ఏర్పడియున్నది. 
ఈ శ్లోకమున పాదాన్లానుప్రాసమను శబ్దాలంకారము కలదు. అనుష్టుప్‌. 

శ్లో నమః కున్దేన్దుధవల - మూర్తయే భవ్యకీర్తయే। 
నిరస్తభక్త సంసార - నీతయే౭_నేకభూతయే॥ 97 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 143 


ప్రతిపదార్థము :- కున్దేన్గు ధవళమూర్తయే = మల్లెమొగ్గలవలె చన్లునివలె తెల్లని 
ఆకారముగల, భవ్యకీర్తయే = గొప్ప కీర్తిగల, నిరస్తభక్త సంసారనీతయే = భక్తుల 
సంసార ప్రాపణము నిరసించిన, అనేక భూతయే = అనేకైశ్వర్యములుగల, (శివాయ = 
శివుని కొబికు), నమః = మనస్సు. 
తాత్పర్యము :- మల్లెమొగ్గలవలె చగన్లునివలె తెల్లనిమూర్తి గొప్ప కీర్తిగల, భక్తుల 
సంసారమున బడకుండ కాపాడు అనేకైశ్వర్యములుగల శివునకు నమస్సు. 
(చేయబడుచున్నది). 
వివరణ :- పదాన్లానుప్రాసమను శబ్బాలంకారమున్నది. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో 
నిబన్ధనము. 
శ్లో॥ భారతీ శ్రీ శచీ ముఖ్య - సౌర కాన్లార్చితాంఘ్రయే। 

వారాణసీపురాధీశ! - సారాచారాయ తే నమః॥ 98 
ప్రతిపదార్థము :- భారతీ శ్రీ శచీ ముఖ్య సౌరకాంతార్చితాంఘ్రయే = సరస్వతి లక్ష్మిశచి 
మొదలగు దేవప్రీలచే పూజింపబడిన పాదములుగల, సారాచారాయ = సారమైన 
ఆచారములుగల, తే = నీకొజకు, వారాణసీపురాధీశ = ఓ కాళశీపురాధినాథా! నమః। 
తాత్పర్యము :- సరస్వతి లక్ష్మి శచ్యాది దేవకాన్తలచే బూజింపబడిన పాదములు గల 
సారమైన ఆచారముగల నీ కొబికో వారాణసీపురాధిపతీ! నమస్సు నొనరించెదను. 
వివరణ :- తమ భర్తల సర్వవిధ క్షేమమునకై దేవతాస్త్రీలు శివుని పాదముల నర్చించుట 
శివుని మహాదేవత్వమును వ్యంజించును. వైకుంఠ విరక్తి నొంది విష్ణువు శేషాద్రిపై 
వేంచేసినట్లు, బ్రహ్మ హత్యా దోషము బాపుకొనుటకు శివుడు కైలాసము విడచి 
కాశీనగరము చేరినట్లు, పురాణములలో చెప్పబడియున్నది. సర్వత్ర బ్రహ్మదర్శనము 
గలవాడు శివుడు. సర్వత్ర బ్రహ్మదర్శనము సర్వాచారములలో సారము. అట్టి సారమైన 
ఆచారము గలవాడు శివుడు. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 

శ్లో; నమో వేదస్వరూపాయ - గుణత్రయవిభాగినే। 

లోకకర్రే లోకభర్రే - లోకహర్రే చ తే నమః॥। 99 
ప్రతిపదార్థము :- వేద స్వరూపాయ = వేద స్వరూపుడైన, గుణత్రయ విభాగినే = 
త్రిగుణ విభాగముగల, లోకకర్రే = లోకకర్షయెన, లోకభగ్రే = లోక భర్తయైన, లోకహర్రే 
చ = లోకహర్తయునైన, తే = నీకొటికు, నమః = నమస్సు. 


72 


144 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తాత్సర్యము :- వేద స్వరూపుడు గుణత్రయముతో తనలో విభాగముల నేర్చజిచు 
కొన్నవాడునై లోకముల సృజించి, కాపాడుటయే గాక వానిని చంపుట అను కర్మమును 
గూడ నిర్వర్తించిన నీకు నమస్సు నర్పించెదను. 

వివరణ :- శివుడు వేద స్వరూపుడు. వేదమనగా జ్ఞానము. జ్ఞానస్వరూపుడైన శివుడే 
శ్లోకమున వేదస్వరూపుడని చెప్పబడినాడు. వేదమనగా బుగాది రూప శబ్దరాశి. తదర్ధము 
కూడ శివుడే. వేదము వాచకము. శివుడు వాచ్యుడు. (వేదము లక్షకము. శివుడు 
లక్ష్యుడు) వాచ్య వాచకములకు అభేదము. వేదమనగా వేదసారమైన ఓంకారము శివ 
వాచకము. ఓంకార వాచ్యుడు శివుడు. కావున అతడు వేద స్వరూపుడు. “వేదః శివః 
శివో వేదః” అను సూక్తి శివుడే వేదము. వేదమే శివుడనుటకు ప్రమాణము. 2. ఆ 
శివుడు గుణాతీతుడయ్యును మాయవశమున గుణియె గుణభేదమున నామరూప 
భేదములను పొందినందున గుణత్రయ విభాగి అని చెప్పబడినాడు. 8. పురాణములలో 
సృజించుటకు రజోగుణమును స్వీకరించి బ్రహ్మయై సృష్టికర్తయైనాదని, సత్త్వగుణమును 
స్వీకరించి విష్ణువై లోక కర్తయైనాడని, తమోగుణమును స్వీకరించి రుద్రుడై 
లోకహర్తయైనాడని చెప్పబడినది. లోకకర్త యనగా లోకమును సృజించువాడు. లోకభర్త 
యనగా లోకమును పాలించువాడు. లోకహర్త యనగా లోకమును సంహరించువాడు. 
4. ఉపనిషత్తులలో ఎవడు భూతముల సృజించి కాపాడి సంహరించునో వాడొకడే 
(బ్రహ్మ) యని చెప్పబడినది. లోకమున కుమారుని సృజించి, కాపాడిన తండ్రిగాని, 
తల్లి గాని సంహరించుట జరుగదు. కారణము కుమారుని యందు గలిగిన మమకారము. 
కాని బ్రహ్మకట్టి మమకారము లేదు. కావున సృజించిన విధముగా పాలించిన విధముగా 
సంహరించుటలో ఏ విధమైన బాధను పొందడు. కుమారుని సృజించి పెంచుటలో 
లోకమున ఒకని నొకడు ద్వేషముతో చంపును కాని (బ్రహ్మద్వేషముతో లోకమును 
సంహరించడు. రాగద్వేషములతో కర్మల నాచరించు జీవులకు పాపము కలుగును. 
వేదోక్త కర్మల నొనరించిన పుణ్యము కలుగును. (బ్రహ్మకు లోకస్ళష్టి స్థితి సంహారకర్మల 
వలన పుణ్యపాపములు కలుగవు. నేను కర్మల నొనరించితినను అహంకారము కల 
జీవునకు పుణ్యపాపములు కలుగుట తత్సలముగా స్టూలశరీరముల ధరించి సుఖదుః 
ఖానుభవము నొందుట సంభవించును. (బ్రహ్మకా కర్మల నానరించి నాదనను 
అహంకారము లేకపోవుటచే, సృజించి పాలించినందున పుణ్యము కాని, సంహరించుట 
వలన పాపము కాని సంభవింపదు. జీవుడు కూడ అహంకార మమకారముల విడచి 
వేదోక్త కర్మల నాచరించిన పుణ్యమునొంది, లోకాంతరమున తత్సల సుఖము నొందును. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 145 


దేవుని వలెనే కర్మకు సాక్షిగా నుండు జీవునకు జంతు సంహారాది దుష్కర్మ ఫలముగా 
దుఃఖము గూడ ననుభవింపడు. ఇట్లు సాక్షి భావము నొందిన జీవునకే సుకృక దుషృత 
ఫలసుఖ దుఃఖానుభవము లేదనగా ఇక లోకసృష్టి స్థితి సంహారకర్మలకు సాక్షిభావముగా 
నుండి తన సమష్టి హిరణ్యగర్భ శరీర ద్వారమున నిర్వర్తించు లోక సృష్టి స్థితి లయ 
కర్మల పుణ్య పాపముల ఫలము ననుభవింప దగుట చెప్పనక్కజ లేనిది. 
శివాగమములో (బ్రహ్మ విష్ణునామ రూపముల జోలిలేని శివుడే గుణియై అనగా 
ఈశ్వరుడై రజోగుణమును, భవరూప నామముల నొంది లోకకర్త యగును. 
సత్త్వగుణమును మృడనామ రూపములను పొంది లోకభర్త యగును. తమోగుణమును 
హరనామ రూపముల నొంది లోకహర్త యగునని చెప్పబడినది. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో 
నిబన్టనము. 
శ్లో॥ నమస్తే పార్వతీనాథ! - నమస్తే వృషభధ్వజ!। 
నమస్తే పరమేశాన! - నమస్తే నన్దివాహన!॥ 100 
ప్రతిపదార్థము :- పార్వతీనాథ! = ఓ పార్వతీపతీ!, తే = నీకు, నమః = నమస్సు, 
వృషభధ్వజ! = ఓ వృషభధ్వజా!, తే = నీకు, నమః = నమస్సు, పరమేశాన! = ఓ 
పరమేశ్వరా!, తే = నీకు, నమః = నమస్సు, నందివాహన! = ఓ నందివాహనా!, తే 
= నీకు, నమః = నమస్సు. 
తాత్సర్యము :- పార్వతీపతీ! వృషభధ్వజా, పరమేశ్వరా, నందివాహనా నీకు నమస్సుల 
నర్పించుచున్నాను. 
వివరణ :- నాలుగు పాదములలోని “నమస్తే” అను పదములను కర్ణికగా నాల్గు 
సంబోధనములను దళములుగా వ్రాసినచో చతుర్దళపద్మముగా కనబడును. 
శ్లో॥ నమస్తే నమస్తే మహాదేవ! శమ్మో! 
నమస్తే నమస్తే పరేశ! స్వయమ్మో!! 
నమస్తే నమస్తే శిరస్సారసిన్నో! 
నమస్తే నమస్తే త్రిలోకైకబన్నో!॥ 101 
ప్రతిపదార్థము :- మహాదేవ! = గొప్ప దేవుడా, శమ్మో! = ఓ శమ్మూ!, పరేశ! = 
పరమేశ్వరా!, స్వయమ్మో! = స్వయముగా బుట్టినవాడా!, శిరస్సారసిన్నో! = శిరమున 
దేవ నది కలవాడా, త్రిలోకైక బన్లో! = మూడు లోకములకు ఒకే ఒక చుట్టమైన 
వాడా!, నమస్తే... నమస్తే = నీకు నమస్సులు. 


783 


146 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (1) 


తాత్పర్యము :- గొప్ప దేవుడా! శమ్మూ! నీకు నమస్సులు. పరమేశ్వరా! స్వయమ్మూ! 
నీకు నమస్సులు. శిరమున గంగ గలవాడా! నీకు నమస్సులు. త్రిలోకమున కేకైక 
బన్గువైన వాడా! నీకు నమస్సులు. 
వివరణ :- ఈ శ్లోకమున పాదములన్నిట ఆద్యంతానుప్రాసము లున్నవి. కర్ణికయందు 
నమస్తే పదములను రెండు మార్లు వ్రాసి దళములందు సంబోధనములను ట్రాసినచో 
ఈ శ్లోకము చతుర్దల కమలాకారమున కన్పించును. ప్రతిపాదమున నాలుగు 'యి 
గణములుండుటచే నీ శ్లోకము భుజంగ ప్రయాత వృత్త నిబన్ధనము. 

శ్లో శ్రీకరీ పఠతామేషా శివకర్ణామృత స్తుతిః। 

శివానన్షకరీ నిత్యం భూయాదాచన్దతారకమ్‌॥ 102 

ప్రతిపదార్థము :- శివానన్షకరీ = శివునకు ఆనందమును కలిగించు, శ్రీకరీ = సంపదను 
లేక జ్ఞానమును కలిగించు, శివకర్ణామృతస్తుతిః = శివకర్ణామృత నామకమైన స్తుతి, 
ఆచగగ్దతారకమ్‌ = చంద్ర తారకలుండునంత వజకు, భూయాత్‌ = ఉండుగాక! నిత్యమ్‌ 
= (ప్రతిదినము, పఠతామ్‌ = చదువుడు. 
తాత్సర్యము :- శివునకు ఆనందమును కలిగించు సంపదను లేక జ్ఞానమును కలిగించు 
నీ శివకర్ణామృత నామక స్తుతి కావ్యము చన్చ తారక లుండునంతవజి కుండుగాక! 
ప్రతిదినము చదువుడు. 
వివరణ :- పరమేశ్వరుడైన శివునకు ఆనందము నీ శివకర్ణామృత నామకస్తుతి కావ్యము 
కలిగించును. శివస్వరూపుడైన జీవునిలోని మనస్సున ఇది ఆననమును అనగా 
శివస్వరూపము యొక్క ప్రతిబింబమైన ఆనన్దమును కలిగించును. శివ స్వరూపులైన 
శివ భక్తుల కానందమును కలిగించును. 

ఇట్టి ఈ స్తుతికావ్యము చన్టతారక లున్నంత కాలము అనగా ప్రలయ పర్యంత 
ముండుగాక. ప్రలయమున మాయలో లీనమై యుండి రాబోవు కల్పమున సైతము 
జగత్తులతో పాటు బయల్పడు గాక! 
ఇతి శ్రీ భరద్వాజ మునికృతే శ్రీ శివకర్ణామృత స్తోత్రే ప్రథమో౭ి_ధ్యాయః సమాప్తః। 


147 





శ్రీః 
ద్వితీయోల_ ధ్యాయః 
శ్రీ శివకర్ణామృత స్తోత్రముయొక్క ప్రథమశతకమని చెప్పదగిన ప్రథమాధ్యాయానంతరము 
ద్వితీయశతకమని చెప్పదగిన ద్వితీయాధ్యాయ మారంభింపబడుచున్నది. 
శ్లో ఘనమధుమధురోక్తిస్యనమానన్దకన్షం 
వరగుణమణివృన్గం వనృమోజః పురారేః। 
భజతు నిజజనార్తేర్లే షకృద్రోషదోష- 
ద్విషదతిమతియోషాభూషితం భాషితమ్మే॥ 1 
ప్రతిపదార్థము వా ఘనమధుమధురోక్తిస్యన్షమ్‌ = గొప్ప తేనెవంటి తీయని మాటలను 
స్రవించు, ఆనన్దకన్షమ్‌ = ఆనన్టపు గడ్డయిన, వనమ్‌ = నమస్మరింపదగిన, పురారేః 
= శివునియొక్క వరగుణ మణి వృన్దమ్‌ = శ్రేష్టమైన (వరునికి సంబంధించిన) 
గుణసమూహముగల, ఓజః = తేజమును, నిజ జనార్తే 8 = తన జనుల ఆర్తియొక్క 


74 


148 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


భ్రేషకృద్రోషదోష ద్విషత్‌ = నాశమును కలిగించు కోధమను దోషమునకు శత్రువైన, 
అతిమతి యోషా భూషితమ్‌ = బుద్ధి అను శ్రేష్టస్తీకి అలంకారమువంటి, మే భాషితమ్‌ 
= నా వాక్కు భజతు = సేవించుగాక! 
తాత్సర్యము :- గడ్డ కట్టిన తేనెవంటి తీయని మాటల యూట గల, ఆనన్దపు గడ్డయిన 
వరగుణమణి సమూహముగల శివుని తేజము, తన జనుల బాధలను నశింపజేయునట్టి : 
రోషదోషమునకు శత్రువైన (నా) బుద్ధి యను శ్రేష్ట స్త్రీ అలంకారము వంటి నా వాక్కు 
సేవించుగాక! 
వివరణ :- నీరు గడ్డ కట్టి మంచు ముక్కగా (మేఘముగా) పిలువబడును. కాని గడ్డ 
కట్టిన తేనె నేమందురో తెలియదు. అట్టి తేనెవంటి తీయని మాటల యూట శివుని 
తేజము. ఒక ప్రీ ఏ గుణములు గల పురుషుని వరించునో ఆ గుణముల రాశి ఈ 
రచయిత మతియొక స్త్రీ రత్నము తీయని మాటల యూటయెన శివుని తేజము వరుని 
పెండ్లాడుటకు తగియున్నదని చెప్పుటకు ఆమె మాట గొప్ప నిదర్శనమై యున్నది అని 
పూర్వార్థమందలి వరశబ్దము ద్వితీయార్ధమందలి యోషాశబ్దము వ్యంజించుటచే ఈ 
శ్లోకమున ఉపమాలంకారముయొక్క స్ఫూర్తి యేర్పడుచున్నది. తేనె గడ్డ కట్టదు అని 
నమ్మువారి దృష్టిలో ఈశ్లోకమున అభూతోపమాలంకారముయొక్క లేక ఉత్రేక్షాలంకారము 
యొక్క స్ఫూర్తి యేర్చడుచున్నదని చెప్పవలెను. గడ్డ కట్టి తేనెవంటి మాటల యూటయా 
అన్నట్లు శివుని తేజము వినబడుచున్నది లేదా గడ్డ కట్టి పురుషాకృతి ధరించి 
కనబడుచున్నది. ఆ తేజమును చూసి రచయిత (అతి) మతి వధువుగా మారినదను 
విషయమును రచయిత యీ భాషితము వ్యంజించుచున్నది. మధుమధురోక్తి అను 
పదబన్టమున ఛేకానుప్రాసము లేక యమకము అను శబ్బాలంకారమున్నది. 
“భేషకృద్రోషదోషద్విషత్‌ యోషా భూషితం భాషితమ్‌ అను పదబన్గములందు, “భజతు 
నిజజనార్తే” అతిమతి స్యనమానన్దకన్టమ్‌' అను పదబన్దములందును వృత్త్యనుప్రాసము 
అను శబ్ద్బాలంకారమున్నది. ప్రతిపాదమున న-న-మ-య-య అను గణములుండుటచే 
నీ శ్లోకము మాలినీ వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివతేజ మానన్ద హేతువని చెప్పబడినది. ఈ శ్లోకమున 
నది ఆ యానన్ద మెవరికి కలుగజేయు చున్నదో చెప్పబడుచున్నది. 

శ్లో॥ యద్వీక్షామృతమిత్యమర్యవనితాః పాతుం యతన్తే ముదా 

యజ్ఞోత్సేతి చకోరికాతతిరతిప్రేమ్లాభిధావత్యలమ్‌। 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 149 


యతీ్‌క్షీరామ్బుధిరిత్యనబ్లజననీ సనోషతః ప్రేక్షతే 

తత్తేజః పురమర్దనస్య ధవలం పాయాత్సదా సాధు మామ్‌॥ 2 
ప్రతిపదార్థము :- యత్‌ = దేనిని, వీక్ష్య = చూచి, అమృతమ్‌ ఇతి =అమృతము అని, 
అమర్యవనితాః = దేవతాస్త్రీలు, ముదా = సంతోషముతో, పాతుమ్‌ = త్రాగుటకు, 
యతన్తే = యత్నించెదరో, యత్‌ = దేనిని, జ్యోత్స్నా + ఇతి =వెన్నెల అని, చకోరికా 
తతిః = చకోరికా సమూహము, అతి (ప్రేమా = మిక్కిలి (ప్రేమతో, అలమ్‌ = పూర్తిగా, 
అభిధావతి = ఎదురుగా పరుగిడునో, యత్‌ = దేనిని, క్షీరామ్బుధిః ఇతి = పాలసముద్రము 
అని, అనజ్ఞజననీ = లక్ష్మీదేవి, సంతోషతః = సంతోషము వలన, (ప్రేక్షతే = చూచునో, 
తత్‌ = ఆ, పురమర్దనస్య = శివునియొక్క ధవలమ్‌ = తెల్లని, తేజః = తేజము, సదా 
= ఎల్లప్పుడు, సాధు = చక్కగా, మామ్‌ = నన్ను, పాయాత్‌ = కాపాడుగాక! 
తాత్సర్యము :- ఏ తేజమును చూచి అమృతమని దేవతాప్రీలు త్రాగుటకు యత్నించెదరో, 
ఏ తేజమును చూచి పాలసముద్రమని లక్ష్మీదేవి సంతోషముతో చూచునో, ఏ తేజమును 
వెన్నెలయని (ప్రేమతో దానికెదురుగా పూర్ణశక్తితో చకోరసమూహము పరుగెత్తునో ఆ 
శివుని తేజము ఎల్లప్పుడు నన్ను చక్కగా కాపాడుగాక! 
వివరణ :- శివుని తేజమును దేవతాస్త్రీలు అమృతముగా, చకోరికలు వెన్నెలగా, లక్ష్మీదేవి 
పాలసముద్రముగా భ్రమించుట ఈ శ్లోకమున ధవల శబ్దమున వ్యంగ్యమగుటచే 
భ్రాన్తిమదలంకారస్ఫూర్తి యేర్చడినది. స్త్రీలకే (దేవతాప్రీలు, చకోరగస్రీలు (పక్షులు), 
లక్ష్మీదేవి) భ్రమ కలిగినట్లు చెప్పబడుటచే రచయిత స్త్రీలకే అజ్ఞాన మధికముగా నుండునని 
(భ్రమించినాడేమో ననిపించును. ఒకసారి అమృతమును త్రాగి ఆకలి దప్పుల వీడినను 
దేవతాప్తీలు శివుని తేజము నమృతముగా భ్రమించి త్రాగుటకు యత్నించు చున్నారనుటచే 
అమృతముయొక్క మాధుర్యము నాస్వాదించు దేవతాప్రీ లప్పుడసాధారణామృతము 
(శివతేజోమృతము) వలన వారనుభవించిన ఆనందాతిశయము స్ఫురించుచున్నది. 
చకోరికలు (పక్షులు) వెన్నెలను త్రాగుటకు పరుగులెత్తుట చెప్పబడుటచే అమావాస్య 
ఒక్కనాటి రాత్రి ప్రియవిరహమును భరింపలేకపోవుట, ఆ అమావాస్య రాత్రి గడచిపోయి 
వెన్నెల ఎప్పుడు వచ్చునా? ప్రియసమాగము మెన్నడు కలుగునా? అను ఉత్మంఠ చకోరిక 
పక్షులకు సహజము. లౌకికమైన వెన్నెలపట్ల వానికున్న ఆసక్తియు సహజమే. కాని 
ఇచట అమావాస్య నాడును ప్రియుని విరహమును కలిగింపక సర్వకాలము 
ప్రియసమాగమును కలిగించి ఆనందింపజేయు శివుని తేజమును వెన్నెల వానికి 
స్ఫురింపగనే పొందిన అత్యంతానందమభిధావతి అలమ్‌ శబ్దములు స్ఫురింపజేయును. 


75 


150 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అంతేగాక శివతేజో జ్యోత్నుయొక్క అభూత పూర్వము పూర్వాననుభూతము నయిన 
విశిష్టత నవి గుర్తించుట ఈ శబ్దములవలన వ్యంజితమగుచున్నది. ఇది ఈ చకోరికా 
సమూహము బహుశః శివవిరహము సహింపలేని భక్త జీవ సమూహమేమో అను 
ఊహను కూడ స్ఫురింపజేయుచున్నది. లక్ష్మీదేవి విష్ణువక్షస్టలమున నిత్యము ఆననమున 
నోలలాడుచు విష్ణువునకు కామసౌఖ్యమును వర్ధిల్లజేయు చున్నను ఆమెకీ శివతేజము 
తండ్రియైన పాలసముద్రముగా తోచి ఆమె ప్రియాసమాగమును మించి సంతోషించుట 
స్ఫురింప జేయబడినది. అనజ్ఞ సంహారక శివతేజముయొక్క పవిత్రత, అనజ్జననీ శబ్దము 
స్ఫురింపజేయుచున్నది. ఇట్లు ఉపమానోపమేయముల బెషమ్యములతో పాటు విశేషము 
స్ఫురించుటచే వ్యతిరేకాలంకార ధ్వని యీ శ్లోకమున నున్నది. అనబ్టుడు అనగా కాముడు. 
అతనికి తల్లియైన లక్ష్మికిని కామవాంఛ కలిగించినాడేమో అను ఊహయు ఆ శబ్దముచే 
స్ఫురింపజేయబడుచున్నది. “అమృతమిత్యమర్యవనితాః పాతుం యతన్తే, జ్యోత్సేతి 
చకోరికాతతిరతి(ప్రేమ్దాభిధావత్యలమ్‌, సన్తోషతఃప్రేక్షతే, పదబన్టములలో వృత్త్యను 
ప్రాసాలంకారమున్నది. ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే 
నీ శ్లోకము శార్జూల విక్రీడిత వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున అమృతాది భ్రాన్తిహేతుదేవతావనితాది శివతేజః(ప్రేక్షణము 
చెప్పంబడినది. ఈ శ్లోకమున భ్రాన్తిరహిత పార్వతీకృత ప్రీతస్పీత చకిత శివప్రేక్షణము 
చెప్పంబడుచున్నది. 
శ్లో స్వోద్వాహార్థం దృఢమతిజలే శీతలే కజ్ధదఘ్మే 

కుర్వన్యాస్స్వముతి బహు తపః శైలజాయాస్తదా ను 

ప్రత్యక్షస్సన్‌ పరిధృతకరస్పస్మితః కాన్తయాలం 

ప్రీతస్ఫీతం చకితచకితం ్రేక్షితో నళ్ళివో౭. వ్యాత్‌॥। 8 
ప్రతిపదార్థము వా స్వోద్వాహార్ధమ్‌ = తన పెండ్లికొబకు, దృఢమ్‌ = గట్టిగా, కణ్జదఘ్నే 
= మెడబంటి, శీతలే = చల్లనైన, అతిజలే = ఎక్కువ నీటియందు, స్వమ్‌ ప్రతి = 
తనను గూర్చి, బహు = అధికమైన, తపః = తపమును, కుర్వన్యాః = చేయుచున్న 
శైలజాయాః = పార్వతికి, తదా = అప్పుడు, ప్రత్యక్ష = సాక్షాత్మరించినవాడై, పరిధృతకరః 
= చేతిని పట్టుకొన్నవాడును, కాన్తయా = కాన్తచే, అలమ్‌ = పూర్తిగా, ప్రీతస్ఫీతమ్‌ = 
స్నిగ్గమైన ప్రేమకలుగునట్లుగా, చకితచకితమ్‌ = భయభయముగా, ప్రేక్షితః = చూడం 
బడినవాడును, సస్మితఃసన్‌ = చిజునవ్వు గలవాడునునైన, శివః = శివుడు, నః = 
మమ్ము అవ్యాత్‌ = కాపాడుగాక! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 151 


తాత్పర్యము :- శివుని పెండ్లాడుటకై శివుని గూర్చియే దృఢముగా మెడబంటి చల్లని 
అధిక జలమందు నిలచి తపమొనరించుచున్న పార్వతికి అతడు ప్రత్యక్షుడై చేయి పట్టుకొని 
ఆమెచేత ప్రేమ భయములు ముప్పిరిగొనునట్లు చూడబడి స్మితముతో కూడినవాడై 
శివుడు మమ్ము కాపాడుగాక! 
వివరణ :- జలము శీతస్పర్శ కలిగినట్టిది. అతి శబ్దమును శీతల శబ్దముతో 
అన్వయించినచో చలికాలమున మిక్కిలి చల్లనైన నీటిలో నిలబడుట అను విశేషముగా 
మాత్ర మొనర్చిన జలాధిక్యము మాత్రము స్ఫురించును. అది ఎక్కువగా సందర్భమునకు 
శోభను గూర్పుంజాలదు. ఉపసర్గలనిట్లు వ్యస్తముగా నన్వయించ వలసిన ఆవశ్యకత 
వేదమంత్రములలో ఆర్ష రచనముల కాననగును. సాధారణముగా నొక శ్రేష్ట (దేవ) 
పురుషుడు భర్త కావలెనను కోరికతో మరొక శ్రేష్ట దేవినో (శ్రేష్ట) దేవ పురుషునో 
ఉద్దేశించి ప్రీలు తపమొనరించు చుందురు. 
రుక్మిణి హరిన్‌ంబతిసేయుమమ్మయని, నమ్మితి నా మనమ్మున సనాతనులైన 
యుమా మహేశులన్‌ మిమ్ముంబురాణదంపతుల (పార్వతీ శివుల) నుద్దేశించి, ప్రధానముగ 
పార్వతీదేవి నుద్దేశించి ప్రార్థించినది. ఇచట పార్వతీదేవి శివుడు భర్తకావలెనని 
శివునుద్దేశించియే తపమొనరించుట విశేషము. ఈ విశేషమును గమనించిన శివుడు 
ప్రత్యక్షమై చేపట్టునప్పుడు ఆయనకు నవ్వువచ్చినది. అందుకే ఆయన సస్మితుడైనాడు. 
సాక్షాత్మరించినపుడు సిగ్గుతో కూడిన ప్రేమతో కూడిన, భయము ముప్పిరిగొన్న పార్వతిని 
చూచి శివుడు సస్మితు డయినాడు. ప్రతిపాదమున మ-భ-న-త-త-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము మన్దాక్రాన్తావృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శైలజా చకితచకిత ప్రీతస్ఫీత వీక్షిత శివుడు వర్ణింపం 
బడినాడు. ఈ శ్లోకమున గిరిజా విలోచనాలోకన సంప్రకీర్ణమైన శివుని అంగము 
వర్ణింపంబడుచున్నది. 
శ్లో యదజ్ల్ఞమచ్చం గిరిజోత్పలవిచ్చవి- 

ర్విలోచనాలోకనస మ్రకీర్ణమ్‌! 

స్ఫుటోత్సలం గాబ్బమివ స్మ భాతి 

ప్రోతస్స పాయాత్సతతం శివో నః॥ 4 
ప్రతిపదార్థము :- గిరిజోత్సల చ్చవి ర్విలోచనా లోకన సంప్రకీర్ణమ్‌ = పార్వతీదేవి 
కలువకాంతిగల కంటి చూపులచే వ్యాపింపంబడిన, అచ్చమ్‌ క్ష్‌ స్వచ్చమైన, యదజ్ఞమ్‌ 


76 


152 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


= ఎవని శరీరము, స్ఫుటోత్సలమ్‌ = వికసించిన కలువలు గల, గాబ్బమ్‌ = గంగకు 
సంబంధించిన, (స్రోతః ఇవ = ప్రవాహము వలె, భాతి స్మ = ప్రకాశించినదో, సః = ఆ 
శివుడు, సతతమ్‌ = ఎల్లప్పుడు, నః = మమ్ము, పాయాత్‌ = కాపాడుగాక! 
తాత్సర్యము :- అమ్మవారి చూపులు అను కలువకాంతి వ్యాపించుటచే శివుని స్వచ్చ 
శరీరము వికసించిన కలువలుగల గంగాప్రవాహము వలె శివుని అంగము ప్రకాశించినది. 
అట్టి శివుడు మమ్ము కాపాడుగాక! 
వివరణ :- అమ్మవారి కంటి చూపులుత్సలముల కాంతి గలవనుటచే పదార్థవృత్తి 
నిదర్శనాలంకారము (వపథమార్భమున నేర్పడియున్నది. అది ఉత్తరమున 
ఉపమాలంకారమున కంగముగా నుండుటచే శబ్దారోభయాలంకారమైన సంకరాలంకార 
మీ శ్లోకమున నేర్చడియున్నది. “అచ్చం గిరిజోత్పలచ్చవిర్‌, 'విలోచనాలోకన సంటప్రకీర్ణమ్‌”, 
ప్రోతస్సపాయాత్సతతమ్‌ అను పదబన్ధనములలో వృత్యనుప్రాసా లంకారములున్నవి. 
మొదటి మూడు పాదము లుపే(న్టవజ్రా పాదములు. చివరి పాదము ఇన్టవజ్రా పాదముగా 
నుండుటచే నీ శ్లోక ముపజాతి వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పూర్వ శ్లోకములలో శివుడు రక్షించుగాక యని శివుడు రక్షకత్వము 
చెప్పంబడినది. ఈ శ్లోకమున రక్షకుడైన ఆ శివుని చరణ కమల సంగమున క్షేమము 
నొందుమని తన బుద్ధికి కవియుపదేశ మొనర్చుట చెప్పంబడుచున్నది. 
శ్లో బుద్ధే శుద్ధే! జనని! భవతీం దుష్టభోగానుషక్తాం 

కుర్వే సర్వేష్వహమనితరం వక్రకర్మా దురాత్మా! 

తత్త్వం క్షేమం కలయ కుశలే! న ధ్రువం నాన్యసక్తా 

నిత్యం స్థిత్వా చరణయుగలే యోగరూపస్య శమ్మోః॥। త్‌ 
ప్రతిపదార్థము :- శుద్ధే = పరిశుద్ధురాలైన, బుద్దే = ఓ బుద్ధీ, జనని = తల్లీ, సర్వేషు 
= అందజయందు, వక్రకర్మా = వంకర కర్మల నొనరించిన, దురాత్మా = దుష్ట చిత్తుడైన, 
అహమ్‌ = నేను, భవతీమ్‌ = నిన్ను దుష్టభోగానుషక్తామ్‌ = దుష్టభోగములందాసక్తముగా, 
అనితరమ్‌ = ఎల్లప్పుడు, కుర్వే = చేయుదును, తత్‌ = అందువలన, త్వమ్‌ = న్‌వ్య, 
కుశలే = ఓ నేర్చరులారా!, అన్యసక్తా = అన్యసక్తురాలవై, న ధ్రువమ్‌ = అశాశ్వతమైన, 
క్షేమమ్‌ = క్షేమమును, న కలయ = పొందకుము, యోగ రూపస్య = యోగ రూపుడైన, 
శమ్మోః = శివునియొక్క చరణ యుగలే = పాదములయొక్క జంటయందు, స్థిత్వా = 
నిలచి, నిత్యమ్‌ = శాశ్వతమైన, క్షేమమ్‌ = క్షేమమును, కలయ = పొందుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 153 


తాత్సర్యము :- ఓ నా శుద్ధబుద్దీ, తల్లీ, నేను వక్రకర్ముడనై, దురాత్ముడనై, నిన్ను ఎల్లప్పుడు 
దుష్టభోగము లందాసక్తి కలదానినిగా చేయుదును. నేర్చరితనము గలదానా! నీవు 
అన్యసంగమున చంచలమైన క్షేమము నాశించక యోగరూపుడైన శివునియొక్క చరణ 
కమలమందుండి నిత్యమైన క్షేమమును పొందుము. 

వివరణ :- సాధారణముగా బుద్ది జీవునకు భార్యగా చెప్పంబడుచుండును. కాని ప్రకృతి 
స్వరూపిణి లేక ప్రకృతి వికారమైన మహాత్తత్త్వముయొక్క రూపమనదగిన బుద్ధికి 
మాతృత్వమే ఉచితమని భావించిన కవి బుద్ధిని జనని అని సంబోధించినాడు. శివునకు 
వశురాలై యుండుటచే శుద్ధబుద్ధి జనని అని సంబోధింపంబడుటయే యుచితము. 
జీవునకు భార్య యని కొందజు చెప్పుట అది జీవుని దురాత్మునిగా జేయు కారణమున 
మరియు వశురాలై యుండవలసిన ఆ బుద్ధి జీవునే వశునిగా జేసికొని దురాత్ముని 
జేయు (గయ్యాలి) భార్య వంటిదై యుండుట లోకమున ప్రచురమగుట చేతనే అని 
భావించుకొనవచ్చును. శ్రీమద్భాగవత పురంజనోపాఖ్యానమున పురంజనుని భార్యయైన 
పురంజని బుద్ధిగానే తదంతరార్థ నిరూపణ ప్రసంగమున చెప్పబడినది. సాధారణ బుద్ధి 
విషయమున ఆ రూపణము సమంజసముగా నుండుగాక! శుద్ధబుద్ధి తల్లి కుమారుని 
సన్నార్గమున ప్రవేశింపంజేయునట్లు జీవుని సన్మార్గముననే ప్రవేశింపంజేయును. గావున 
జనని అని సంబోధించుట అనుచిత మనుట అనుచితమేమో! సాధారణముగ బుద్ధి 
ఉపదేశక స్థానమున నిల్చి గౌరవింపంబడు చుండును. బుద్ధివలె అంతఃకరణ విశేషమే 
యైనను ఉపదేశ్యముగా భావింపంబడిన మనస్సు శిష్యరూపమని, బుద్ది గురు 
రూపమనియు భావింపంబడు చుండును. తద్భిన్నముగా ఇట జీవుడు బుద్దిని 
ఉపదేశ్యముగా భావించి దానికి ఉపదేశ మొనర్చుచున్నాడు. ఇదంతయు శుద్దే అను 
విశేషణముచేత స్ఫురింపంజేయబడుచున్నది. సాధారణముగ దుష్టమైన మనస్సు జీవుని 
దురాత్మునిగాంజేయునని భావింపంబడును. ఇట కవి జీవుడే శుద్ధబుద్ధిని దుర్చోగాసక్తగా 
నొనరించునని చెప్పుచున్నాడు. అందుచేత నీ వికమందు శాశ్వత క్షేమము నొసగ 
జాలని అన్యుల సంగము విడచి శివపద యుగలమున నిలచి శాశ్వత క్షేమము 
నొందుమని ఉపదేశించుచున్నట్లు కవి చెప్పుచున్నాడు. ఆ బుద్ధి శుద్ధము కావున తన 
యుపదేశమును పాటించునని నమ్మి ఉపదేశించుచున్నట్లు చెప్పుచున్నాడు. ఏ గణములు 
వాస్తవముగ లేని జీవుడు శుద్ధ బుద్ధిని సైతము దుష్టభోగాసక్తగా చేయు దురాత్ముడనని 
అంగీకరించినట్లు కవి చెప్పుచున్నాడు. వాస్తవమున కిట కవి తనను తానే దురాత్మునిగా 
జెప్పుకొనుచున్నాడు. తన బుద్ధి తన ఉపదేశమును పాటించి శివపద యుగల 


717 


154 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


మందాసక్తమై అన్యసంగము విడచి తనకు శాశ్వత క్షేమము కలుగజేయునని 
నమ్ముచున్నట్లు చెప్పికొన్నాడు. ఈ శ్లోకమునందలి నాన్యసక్తా అను సమాసము నందలి 
అన్యపదము తనకు భీన్నము నంతను చెప్పుచున్నను అన్యదేవతను అనగా శివభిన్న 
దేవతను వ్యంజించుచున్నది. ఇతర దేవతలు కొంతకాలముండు క్షేమము నొసగ గలరని 
శివుని పాదద్వంద్వమువలె శాశ్వత క్షేమమునొసగ జాలరని నధ్రువ శబ్దము చెప్పును. 
కుశలే అను శబ్దము తన బుద్ధిని కవి బుజ్జగించుటను వ్యంజించును. యజమానుడు 
ఒకప్పుడు దాసులను కూడ బుజ్జగించి తన పనిని నెరవేర్చుకొనుట లోకసిద్ధము. 
తాత్త్వికముగా తల్లి తండ్రి అనుజుడు మొదలగు వారికి పుత్రకలత్రాదులకు వలె 
యజమానుడు గానే జీవుడు భావింపంబడును. తదనుగుణముగానే ఇట కవి తన 
తల్లియైన బుద్ధిని సైతము తన సేవయందు నియోగించుచు తనకు క్షేమమును 
కలిగించుమని కోరుచున్నాడు. 

2. యోగాభ్యాసము వలన నిష్మామకర్మోపాసనానుష్టానము వలన బుద్ధి శుద్ధతను 
బొందును. బుద్ధి శుద్ధమైననే ఏకాగ్రత నొందును. ఆ బుద్ధిలోని వృత్తులన్నియు నిరోధింపం 
బడినప్పుడు జీవునకు యోగముయొక్క సిద్ధిగలుగును. ఆ సిద్ధియే యోగము కాని 
లోకమున తత్సాధనములు, తదంగములు (యోగాంగములైన ప్రాణాయామాదులు) 
యోగముగా వ్యవహరింపంబడుచున్నవి. శివుడు యోగ సిద్ధవస్తువు (ఆనందము. 
తత్సాధనమైన యోగము కూడ శివుడే కృష్ణం ధర్మం సనాతనమ్‌ ఇత్యాది సూక్తులు 
పరమేశ్వరుని సాధనభూతునిగా పేర్మొనుచున్నవి. శైవవైష్టవ మతములు పరమేశ్వరు 
నుపేయోపాయోభయరూపుడు అని పేర్మొనును. యోగ శబ్దము నవ్చత్యయాంతముగా 
భావించినపుడు యోగశబ్దము యోగి అను అర్ధమును బోధించును. విష్ణువు భోగిగా, 
శివుడు యోగిగా ఉపాసింపంబడుట లోకప్రసిద్ధము. వీతరాగవిషయం వా చిత్తమ్‌ అను 
పాతంజల సూత్రము వీతరాగుని (శివుని) చిత్తమున ధ్యానించిన యోగ విఘ్నములు 
తొలగి యోగసిద్ధి కలుగునని చెప్పును. ఇట్లు వృత్తి నిరోధాభ్యాసము ఫలించి చిత్త వృత్తి 
నిరోధరూపమైన యోగము సిద్ధించును. చిత్తము బుద్ధి శుద్ధత్వము నొందును. చిత్తబుద్దులు 
రెండును అంతఃకరణ విశేషములే అగుటచే ఒక్కొక్కప్పుడు అభిన్నములుగా భావింపం 
బడు చుండును. బుద్దే శుద్ధే కుర్వే సర్వే అను పూర్వపాదాది పదముల జంటలలో 
వృత్తనుప్రాసాలంకారమున్నది. (ప్రతిపాదమున మ-భ-న-త-త-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము మన్దాక్రాన్తావృత్త నిబన్గనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 155 


అవతారిక :- పై శ్లోకమున శివుడు యోగరూపుడు (యోగి) అని చెప్పబడినది. ఈ 
శ్లోకమున శివుని ఆ యోగ (తపో) రూపము వర్ణింపంబడుచున్నది. 
శ్లో తత్తన్మనైైర్నిగమవిదితైర్వాయునాపూర్య నాసాన్‌ 

సంరున్షన్తం సవిధచరమారేచనాదబ్లులీభిః। 

యోగే మార్గాన్నిభృతనయనం బద్ధపద్మాసనాంఘ్రీం 

సేవే భావే హిమగిరితటే తం తపస్వనమీశమ్‌॥। 6 
ప్రతిపదార్థము :- యోగే = యోగమునందు, నిగమ విదితైః = వేద వేదితములైన, 
తత్తన్మనైైః =ఆయా మంత్రములచే, నాసాన్‌ = ముక్కులను, వాయునా = వాయువుతో, 
ఆపూర్య = నింపి, సవిధ చరమ్‌ = సమీపమున తిరుగు (ఆ వాయువును), ఆరేచనాత్‌ 
= రేచనారమము వజకు, అబ్బులీభిః = వైళ్ళతో, మార్గాన్‌ = నాసా మార్గములను, 
(ఇతరేన్టియ మార్గములను), సంరున్గ్ధన్తమ్‌ = అడ్డగించుచున్న (మూయుచున్న, 
నిభృతనయనమ్‌ = మూసిన కన్నులుగల, బద్ధ పద్మాసనాం[ఘ్రిమ్‌ = పద్మాసనమున 
బంధింపబడిన పాదములు గల, హిమగిరితటే = హిమవత్పర్వత సానువునందు, తమ్‌ 
= ఆ, తపస్యన్తమ్‌ = తపించుచున్ను ఈశమ్‌ = శివుని, భావే = మనసున, సేవే = 
సేవించెదను. 
తాత్పర్యము :- హిమవత్సర్వత సానువున బద్ధ పద్మాసనమున కూర్చొని నాసా 
మార్గములతో వాయువును పూరించి ట్రళ్ళతో ఆ గాలిని తిరుగకుండ రేచనకాలము 
వచ్చువజకు (ఇతరేన్టియ మార్గములను కూడు బంధించుచు తపమొనరించుచున్న 
శివుని మనసున సేవించెదను. 
వివరణ :- అది ప్రశాన్న హిమగిరి సానువు. అచట శివుడు ఎక్కువసేపు సుఖముగా 
ప్రశాన్తముగా కూర్చొనుటకు అనుకూలమైన పద్మాసనమున తన పాదములను బంధించి 
యుంచి ప్రాణాయామరూప తపమొనరించుచున్నాడు. శివుని ప్రాణాయామ విధానము 
మొదటి మూడు పాదములలో చెప్పబడినది. ప్రాణాయామ మనగా ప్రాణ వాయువును 
క్రమము ననుసరించి నియమించుట. అన్నమయ కోశమునకు అనగా స్టూలదేహమునకు 
వ్యాయామ మవసరమైనట్లు ప్రాణమయ కోశమునకు వ్యాయామ మవసరము. 
వ్యాయామము ద్వారా స్టూలదేహమందలి రక్త ప్రసరణాది బహువిధ దేహ వ్యవస్థలలో 
నేర్పడిన వ్యాధులను తొలగించుటకు వీలయినట్లే, మానస వ్యాధులను అనగా ఆధులను 
మరియు స్థూల శరీరవ్యాధులను తొలగించుటకు వీలు కలిగించునది “ప్రాణాయామము”. 
ఆయామ శబ్దమునకు ధైర్య శ్రమర్థము. ప్రాణవాయువును శరీరము లోపలికి తీసుకొనుట, 


78 


156 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


దీర్భకాలము అనగా వీలైనంత ఎక్కువసేపు శరీరమున (భూమధ్యమున) బన్టించి 
యుంచుట, నిదానముగా దానిని వదలుట సహజ శ్వాసప్రక్రియలో దైర్హ్యము పాటించు 
పద్ధతి ప్రాణాయామమని శాగ్తగ్రన్గముల తాత్పర్యము. ప్రాణాయామ గ్రిధా మతః అను 
సూక్తి ననుసరించి పూరకము, కుంభకము, రేచకము అని మూడు విధములుగానుండును. 
పూరకమనగా బయటనున్న ప్రాణవాయువును శరీరములోపలికి నాసామార్గమున 
పంపించుట, కుంభకము అనగా లోపలికి తీసుకోబడిన ప్రాణవాయువునట్లే కొంచెము సేపు 
శరీరమున (భ్రూమధ్యమున) నిలిపి యుంచుట, ఆ నిలిపి యుంచిన వాయువును 
మెల్లగా శరీరమునుండి బయటకు పంపించుట రేచకము అనంబడును. బయటకు 
గాలిని పంపిన తరువాత లోపలకు వెంటే గాలిని పంపక శరీరమును (భూమధ్యముగా) 
రిక్తముగా అనగా ఖాళీగా నుంచుట రిక్తమనంబడుట, నాల్గవ ప్రాణాయామ మొకటి 
అరుదుగా (గ్రంథములలో కనంబడును. దానిని కలుపుకొన్నచో ప్రాణాయామము 
చతుర్విధమని చెప్పంబడవలసి యుండును. ఈ నాలుగు ప్రాణాయామములను కలిపికొన్న 
మొత్తము ప్రక్రియ ఒకే ప్రాణాయామముగా భావింపంబడు సంప్రదాయమే బలముగ 
నున్నది. సగర్భమని అగర్భమని ప్రాణాయామము ద్వివిధమని చెప్పంబడినది. 
సగర్భమనగా మానసిక మన్రోచ్చారణ సహితము. అగర్భమనగా మానసిక మన్రోచ్చారణ 
రహితము. కుమృకము మాత్రమే సగర్భము, అగర్భమని ద్వివిధము. పూరణ రేచకములలో 
మన్రోచ్చారణ ముండదు. అని మొత్తము ప్రక్రియ యొకే ప్రాణాయామముగా భావించు 
వారిలో కొందటు చెప్పెదరు. పూరక రేచకములలో కూడ మానసిక మన్రోచ్చారణము 
ఆవశ్యకమని మథటికొందటజు చెప్పెదరు. పూరకము చేయుటకు ఎంతకాలము అభ్యాసికి 
పట్టునో దానికి నాలుగింతలు కుంభకమునకు, రెండింతలు రేచకమునకు ఉపయోగించు 
కొనవలెననుట సాధారణనియమము. సగర్భ ప్రాణాయామమున మగ్రముయొక్క హ్రస్వ 
దీర్భ పరిమాణములననుసరించి ప్రాణాయామ పరిమాణము మారుట తప్పనిసరి. ఈ 
శ్లోకమున శివుని ప్రాణాయామము సగర్భము. అనగా మనన్రోచ్చారణ సహితము అని 
నిగమవిదితైః, తత్తన్మనైః అను సమాసపదములు స్పష్టమొనరించుచున్నవి. అంతేకాక 
పూరక కుంభక రేచకములు మూడును భిన్నభిన్న మన్రగర్భములని తత్తన్నన్రైః అను 
సమాసము లోని తత్తత్‌ అను పదములు సూచించుచున్నవి. 

1. సాధారణముగ ఓంకారమొకటే ప్రాణాయామ (ప్రకారములైన పూరక, రేచక, 
కుంభకముల కన్నింటికి వినియోగించు కొందుబు 2. ఓంకార పూర్వక సప్తవ్యాహృతులు 
పూరకమున ఓంకార పూర్వక గాయత్రీ మగన్రము, కుంభకమున ఆద్యంతోంకార సహిత 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 157 


గాయత్రీ శీర్షము, రేచకమున మన్రము దశప్రణవగాయత్రి అనంబడు ఓంకార 
పూర్వకములైన సప్త వ్యాహృతులు (సప్తోంకార సహితములు) 3. ఓంకార పూర్వకమైన 
గాయత్రీ మగ్రము (ఒక ఓంకారముతో కూడినది.) ఓంకార మాద్యన్తములందుగల 
గాయత్రీ శీర్షము (రెండు ఓంకారములతో కూడినది). కుంభకమున మాత్రమే 
వినియోగింప వలెనను నీ మూడు సంప్రదాయములే సాధారణముగ గోచరించుచున్నవి. 
కాని ఈ శ్లోకమునందలి పై సమాస పదములు ఏతద్భిన్న మగ్రముల వినియోగించు 
సంప్రదాయము లున్నవనుటను సూచించుచున్నవి. పైన పేర్మొనంబడిన ఓంకార పూర్వక 
సప్తవ్యాహృతి గాయత్రీ గాయత్రీ శీర్షములు మొత్తము ఒకే ప్రాణాయామ మన్రముగ 
(గన్గములలో పేర్కొనంబడియున్నది. ప్రాణాయామమున ఏతదితర మగన్రముల 
వినియోగము గ్రన్థములలోని పెద్దల ఆచరణ మందు గాని కానరాలేదు. పై ప్రాణాయామ 
మన్రములోని సప్తవ్యాహృతులు సప్తమన్రములుగా గాయత్రి యొక మగ్రముగా గాయత్రీ 
శీర్షము నొక మగ్రముగా భావించి తత్తన్మనైః అను సమాసములో తత్తత్‌ అను పదమును 
వ్యాఖ్యానించు కొన్నచో ప్రాణాయామమున వినియోగింపంబడు నితర మగ్రముల జోలిని 
విచారించ నక్కజలేదు. అస్తు. ప్రథమ పాదములోని ఆపూర్య అను పదము పూరకమును 
చెప్పుచునే అది ఆ అను ఉపసర్గ ద్వారమున శివుని పూరకము సాధారణ యోగి 
పూరకముల కన్న సుదీర్ణమని వ్యంజించును. రెండవ పాదముయొక్క ఆదిలోని 
“సంరున్ధన్తమ్‌” అను పదము ఆ శివుని కుంభకము ఇప్పటికి ముగియ లేదని ఇప్పటికిని 
ఆ కుంభకము కొనసాగుచునే యున్నదని వర్తమాన కాలార్థక శతృప్రత్యయ ద్వారమున 
వ్యంజించును. మూడవ పాదమందలి “నిభృతనయనమ్‌” అను సమాసమందలి 
నిభృతశబ్దము శివుని నేత్రముల నిశ్చలతను, అజ్లులీభిః సవిధచరమ్‌ అనుపదములు 
వాయువును పూరించిన పిమ్మట కించిచ్చలనముతో (కిందకు రాబోవుచున్న 
ప్రాణవాయువునట్లు రానీయకుండునట్లు, శివుడు వ్రేళ్ళ నుపయోగించునట్లు తెలుపును. 
లేక పూర్తిగా వాయువు రేచించిన పిమ్మట మరల వాయువును శివుడు నిరోధించు 
చున్నట్లును చెప్పవచ్చును. ఈ పక్షమున సంరున్గ్ధన్తమ్‌ అను పదములోని శతృప్రత్యయము 
బహుపర్యాయములు ప్రాణాయామముల నొనరించును. కుంభకము నెక్కువ 
కాలమొనరించును. అనగా కుంభక సహితముగా ధ్యానమును గూడ చేయుచున్నట్లును 
వ్యంజించును. కుమారసంభవమున “ఆత్మానమాత్మన్యవలోకయుక్తమ్‌” అని చెప్పిన 
అంశము నీ శ్లోక మీ విధముగ వివరించు చున్నదని చెప్పవచ్చును. వాస్తవమునకు 
శివుడు పూరక మొనరించుట అనగా వాయుజన్యములైన పృథివ్యాప స్తేజములతో 


79 


158 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


నిర్మితములైన బ్రహ్మాండములతో సహా పీల్చుకొని ప్రలయము నొనరించుటయే, ఆయన 
కుంభక మొనరించుట అనగా మహాప్రలయ కాలమున నేకాకిగా గదపుటయే. ఆయన 
రేచక మొనరించుట యనగా మరల వాయువును తద్దర్భగతులైన పృథివ్యాప స్తేజములతో 
నిర్మింపంబడిన సకల (బ్రహ్మాండముల సృజించుటయే. యోగమందలి వాయుసంచార 
మార్గములు ప్రధానముగ నాసములే. ఉత్తరార్జాది యందలి “యోగేమార్గాన్‌' అను 
పదముతో నన్వయించుట కొంచెము దూరాన్వయమే అగునేమో? మార్గాన్‌ అను 
శబ్దమునకు ఇతరేగ్టియ మార్గమలు (రంధ్రములు), (శోతాదులు) అను అర్థమును 
కూడ చెప్పవచ్చును. అప్పుడు దూరాన్వయదోషము తొలగును. నాసాన్‌ అను పదములోని 
బహువచనము శివుని పంచ ముఖత్వమును పురస్మరించుకొన్న నాసా బహుత్వమును 
చెప్పును. నాలుగవ పాదమందలి సేవే భావే అను పదములలో వృత్యనుప్రాసాలంకార 
మున్నది. పై శ్లోకమువలె ఈ శ్లోకమును మన్దాక్రాంతవృత్త నిబన్సనమే. 2. 'స్థిరసుఖ 
మానసమ్‌” అను పాతజ్ఞలయోగసూత్రము యమనియమాదష్ట్యాంగములలో యమ 
నియమములు గలవారే యోగసాధనమునకు ఉపక్రమించవలసిన వారి ఆసన 
లక్షణమును చెప్పుచున్నది. ఆసనము అను యోగాజ్ఞ మెనిమిది యోగాంగములలో 
మూడవది. కొందజు స్వస్తికాసనమును, మరికొందజు వీరాసనమును, మణికొందరు 
పద్మాసనమును యోగసాధనముకై స్వీకరించెదరు. ఈ శ్లోకము నందలి మూడవ పాదము 
నందలి చివణి పదము శివుడు పద్మాసనమవలంబించి ధ్వాన నిమగ్నుడై తపమొనరించు 
చున్నట్లు చెప్పుచున్నది. ఈనాడు పాఠశాలలో ఆసన ప్రాణాయామములు పిల్లల 
ఆరోగ్యమును వృద్ధి పొందించుటకై ప్రవేశపెట్టంబడుచున్నవి. యమనియమ రహితము 
లగుటచే నవి పిల్లలలో శరీరారోగ్యమునకు తోడ్చడుచున్నను చిత్తవృత్తి నిరోధము అను 
యోగముయొక్క సిద్ధికొణకు గాని, ధ్యానసిద్ధి కొబుకుగాని ఉపయోగపడకున్నవి. అస్తు. 
తపస్సనగా శరీర మనస్సుల స్వేచ్చ నరికట్టి వానిని హితకరమైన మార్గమున లేక 
శ్రేయోమార్గమున ప్రవేశపెట్టుటకు వానిని తపింపంజేయుట అనగా క్లేశానుభవమునకు 
స్వయముగా వానిని సిద్ధపజిచుట. క్లేశానుభవము లేనిది పాపక్షయము కలుగదు. 
పాపక్షయము కలుగనిదే యోగసిద్ధి కలుగదు. ముఖ్యముగా ఉపవాసము శారీరక స్టాల్యాది 
దోషములు నివారించును. తప్‌ ఆలోచనే అను ధాతువునుండి పుట్టిన తపః శబ్దమును 
బోధించునప్పుడు స్వేచ్చ నరికట్టి మనస్సును సదాలోచనములలోనే బంధింపంజేయు 
యత్నమున మనస్సు తపమునకు గురియై పాపక్షయమగును. ఆసనాభ్యాసము 
పాదేంద్రియ స్వేచ్చనరికట్టి నిర్భంధముగా నొకచోట కూర్చొనుట కభ్యసింపంజేయుటలో 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 159 


కలిగిన శారీరక తాపము కలుగుట చేతను పాపక్షయము కలుగును. క్లేశానుభవము 
లేనిదే పాపక్షయము కలుగదు. పాపక్షయము లేనిదే యోగసిద్ధి కలుగదని ఈ వరకే 
చెప్పబడినది. అట్లే ప్రాణాయామము కొంత క్లేశమును కలిగించును. కావున ఆసన 
ప్రాణాయామములు రెండు యోగాజ్జములే గాక ఈ శ్లోకమున తపస్సాధనములుగను 
అయినట్లు చెప్పబడినది. శివుడే రెండింటిని అనగా ఆసన ప్రాణాయామముల 
నవలంబించుట సాధకులిట్లు చేసి పాపక్షయ మొనరించు కొనవలె నని బోధించుటకే 
కాని అవి వాస్తవమునకు శివునకు ఆవశ్యకములే కావు. అదిగాక ఒకసారి యోగానుభవ 
జనితానందము ననుభవించిన వారికి బ్రహ్మలోక పర్యంత భోగములును తుచ్చములుగానే 
తోచును. అట్టి సమాధ్యానందమును, యోగానుభవ జనితానందమును అనుభవించిన 
శివుడితర దేవతల వలె ఆహారాలంకరణాది భోగముల నాశించడు. ఈ సిద్ధిలేని ఇతర 
దేవతలు అలంకరణ - ఆహారాది భోగముల ఆశించిన ఆశింతురుగాక శివునకు వానితో 
నేమి పని? విషయ రూపములైన అవి శివునకు విషతుల్యములే. ఇతరులకు కష్టమును 
కలిగించు విషాహరణ క్లేశానుభవ మైచ్చికముగా స్వీకరించి దానిని సుఖముగా 
పరిణమింపంజేసికొన్న శివునకు అది క్లేశరూపము గాక సుఖరూపమే అగుచున్నది. 
యోగ తపస్సులు రెండును శారీరక, మానసిక పాపదోషముల హరించు ననుట ఈ 
వివరణముయొక్క సారము. 
అవతారిక :- పై శ్లోకమున శారీరక మనో దోష నివారకములైన యోగతపస్సులు 
(ఆత్మజ్ఞాన రూప మోక్షమునకు పరమ్పరా హేతువులుగా) చెప్పంబడినవి. ఈ శ్లోకమున 
శివుడు కైలాసమున పరులచే సాక్షాన్నోక్ష హేతువైన వేదోదత ధర్మరహస్య వాదానంతరము 
మనస్సునకు వేదాన్తతత్త్వముయొక్క స్వరూపమైన శివుని పొందుట కావశ్యకమైన భజన 
ముపదేశింపంబడుచున్నది. 
శ్లో॥ నిత్యం నిత్యం నిగమవచనైర్థర్మనర్మాణి సాజ్ఞం 

కైలాసాద్రౌ ఘనమునివరైర్వాదయన్తం వసన్తమ్‌। 

తత్త్వ్వార్థం ప్రాగ్వచనశిరసాం తం త్రయాణాం పురాణాం 

హర్తారమ్మానస! భజ సదా శైలజాప్రాణనాథమ్‌॥ 7 
ప్రతిపదార్థము :- నిత్యం నిత్యమ్‌ = ప్రతిదినము, నిగమవచనైః = వేదవాక్కులతో, 
సాజ్ఞమ్‌ = అబ్బసహితముగా, ధర్మనర్మాణి = ధర్మ రహస్యములను, కైలాసాద్రౌ = 
కైలాస పర్వతమున, ఘనమునివరైః = గొప్పముని వరులతో, వాదయన్తమ్‌ = వాదింపం 


80 


160 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


జేయుచున్న వసన్తమ్‌ = నివసించు, ప్రాగ్వచన శిరసామ్‌ = ఉపనిషత్తులయొక్క తత్త్వార్ధమ్‌ 
= తత్వ్వార్థమైన, త్రయాణామ్‌ = మూడు, పురాణామ్‌ = పురములయొక్క హర్తారమ్‌ = 
సంహారకుడైన, శైలజాప్రాణనాథమ్‌ = పార్వతీపతిని, మానస = ఓ మనసా! సదా 
ఎల్లప్పుడు, భజ = భజింపుము. 
తాత్పర్యము :- కైలాస పర్వతమున పార్వతీపతీ తనకొలువులోని గొప్ప మునివరులచే 
సాజ్ఞవేదవచన ద్వారమున ధర్మరహస్యములను వాదింపంజేయుచు తాను మాత్రము 
ఉపనిషత్తత్వ్వార్థరూపుడై వసించును. త్రిపురసంహారియైన అట్టి శివునో మనసా! నిరతము 
భజింపుము. 
వివరణ :- 1. వేదము ధర్మమూలము. కావున వేదవాక్కుల ద్వారమున ధర్మమును 
ధర్మరహస్యములను విచారింపవలెను. వేద మూలకములైన శిక్షాద్యంగములు 
స్మ్మృత్యాచారముల ద్వారమునకు ధర్మ తద్రహస్యముల విచారింపవచ్చునని సాబ్బమ్‌ 
అనుపదము తెలుపును. శిక్ష వ్యాకరణము, ఛన్దము, నిరుక్తము, జ్యౌతిషము, కల్పము 
అనునవి వేదాజ్ఞములు. ఇంకను ధర్మ విచార రూపములైన మీమాంసాశాస్త్రము మొదలైన 
వేదానుకూలశాస్త్రములు కూడ ఇట సాజ్ఞశబ్దముచే సూచింపంబడును మరియు 
సంధ్యోపాసనాది ధర్మముల అర్థ్య(ప్రదానాద్యంగ సహితముగా మునివరులు ధర్మ 
రహస్యములను వ్యాఖ్యానించుచున్నారనియు నీ సాజ్జ శబ్దము సూచించును. సాజ్జ్బశబ్దము 
నిగమ వచనములకును ధర్మనర్మములకును అన్వయించి పై ఉభయార్థములు 
గ్రహింపవచ్చును. 2. ధర్మమును జైమిని మహర్షి తన మీమాంసా శాస్తములోని మొదటి 
సూత్రముగ 'చోదనా లక్షణో౭రో ధర్మః అని నిర్వచించినాడు. వేదాధ్యయనము చేసిన 
వారికిగాని వారిచే ఉపదేశింపంబడిన వారికి గాని ధర్మముయొక్క లక్షణము కొంచెము 
తెలియుట కవకాశము కలదు. 

స్మృతిశ్చ భిన్నా సృతయశ్చ భిన్నా మహామునీనామ్మతయశ్య్చ భిన్నాః। 

ధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనో యేన గతస్స పన్గాః॥ 
అను సూక్తి ననుసరించి ధర్మముయొక్క తత్త్వము అనగా రహస్యము గుహయందు 
నిహితమై గుహానిహితము తెలిసికొన దుస్సాధ్యమై యున్నదని స్పష్టమగును. గుహ 
శబ్దమునకు హృదయ మనియే పెద్దలు అర్థము చెప్పుచున్నారు. ఆ హృదయ మెవరిది? 
మహాజనులది. మహాజనులనగా నెవరు? మహా మునులు. ప్రత్యక్షా ప్రత్యక్ష వేదములను 
దర్శించి, స్మరించిన స్మృతులలో ధర్మమును చెప్పినను దాని రహస్యము బహిర్గతముగా 
చెప్పక తమ హృదయములలోనే దాచుకొనుటచే వారి ఆచరణములద్వారా నిరూపింపం 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 161 


బడిన ధర్మ రహస్యము, వారి ఆచరణమును గుర్తించి మాత్రమే గ్రహింపందగినది. 
సాహసం చ మహతామ్‌ అను గౌతమ ధర్మసూత్రము ననుసరించి వారి ఆచరణమున 
సాహసములున్నట్లు అనగా ఇతరులచే ఆచరింపగూడని ప్రవర్తనలున్నప్పుడు వారు 
నడచిన మార్గము అనగా వారి ఆచరణము తప్ప మరొక మార్గములేని మనకు 
ధర్మరహస్యము తెలియంబడుట యెట్లు? ఈ ప్రశ్నము చాలా క్లిష్టమైనది. ప్రత్యుత్తరింప 
పూర్ణసామర్థ్యములేని వాడనైనను యథామతి ఎరిగింప నెంచెదను. సత్యం వద, మాతృదేవో 
భవ, సన్తానతన్తుమ్మావచ్చేత్సీః అహరస్సన్యా ముపాసీత ఇత్యాది [శ్రుతి చోదితములైనవి 
ధర్మములు. వీని నాచరింపంబూను కొన్నప్పుడు, మరొక ధర్మమునకు విఘాతము 
కలుగుచున్నప్పుడు అనగా ఒక ధర్మము ఆచరింపంబడి నప్పుడు మరొక ధర్మముయొక్క 
అనాచరణముగాని, ఉపేక్షగాని, తద్విరోధ ప్రవర్తనము గాని సంభావింపంబడి నప్పుడు, 
ఏది ఆచరింపవలయునో తెలిసికొనుటయే ధర్మరహస్యము తెలిసికొనుట. ఇట్లు 
ధర్మమునకు తద్రహస్యమునకు భేదము చెప్పంబడవచ్చును. ఒక ధర్మము కోసము 
మరొక ధర్మము (అది ధర్మమేయైనను) ఆచరించుట ధర్మాచరణము కాదు. మరేమి 
చేయవలెను? చిన్ననాటి నుండి పిత్రాది పరంపరననుసరించి తన ఆచరణము తోడ ఏ 
ధర్మము ఈ వజకు తప్పుట జరగలేదో ఆ ధర్మము నాచరించుటయే ధర్మాచరణము. 
అయితే ఇంకొకరికి మరొక ధర్మము అట్లే ఆచరింపంబడినచో ఆ ఇంకొక ధర్మమే 
ఆచరణీయము కాని రెండును వేదచోదితములే. కావున ఏది ఆచరించినను అనగా 
దేనికవకాశమున్నను దాని నాచరించుట అవకాశ వాదమే కాని ధర్మాచరణము కాదు. 
స్టూలముగ రెండును ధర్మములుగానే కనిపించును. తనకు స్వభావముగా సహజముగా 
పిత్రాది క్రమముగా చిన్ననాటి నుండి ప్రవృత్తి కలిగి ఆచరింపంబడుచు పరిపాలింపం 
బడుచున్నదే స్వధర్మము. మరియు ఆ సమయమున శంకాదులు, భీత్యాదులు, కర్మఫలాది 
వాంఛలు లేక ఆచరించుటయే ధర్మరహస్యమని గమనింపవలెను. దృష్టాంతములు 
లేనిదే పై ప్రతిపాదనములోని ఆ ధర్మరహస్య మర్ధము గాదు. కావున దృష్టాంతము 
లిప్పుడు ప్రదర్శింపంబడుచున్నవి. 

శ్రీరాముడు దశరథుడు స్వయముగా నోట చెప్పకపోయినచో మూర్చిల్లి యుండిన 
కాలమున కైకేయి పిత చెప్పిన మాటలను అనువదించినప్పుడు తన తల్లి కౌసల్య 
తద్విరుద్ధముగా కానలకేగరాదని కంఠోక్తిగా చెప్పినను మాత్రాజ్ఞను తిరస్కరించి 
తద్విరుద్ధమైన వనవాస గమనమునే పిత్రాజ్ఞగా భావించి వనవాసమున కేగును. ఇదియే 
శ్రీరాముని ధర్మరహస్య పాలనము. అట్లే భార్యా విక్రయము ధర్మము కాకపోయినను 


81 


162 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


హరిశ్చంద్రుడు తన చిన్ననాటి నుండి పాల్యమైయున్న సత్యము కొజకాపని చేసెను. 
మాత్రాజ్ఞ నుల్లంఘించి అడవికేగిన శ్రీరామునకు గాని, భార్యా విక్రయము చేసి సత్యము 
నిల్పుకొన్న హరిశ్చంద్రునకు గాని నరకప్రాప్తి వర్ణింపంబడకపోవుటచే రెండు ధర్మములలో 
సహజము స్వాభావికము. చిన్ననాటి నుండి పాల్యము పాలితము అయిన ధర్మము 
నాచరించుటయే ధర్మరహస్యమని స్పష్టమగుచున్నది. దేవీ భాగవతము నందు సత్యవ్రతుడు 
తన కన్నుల ముందే పొదలోని కేగిన పంది వృత్తాంతమును వేటకానికి చెప్పక ఏది 
చూచినదో (కన్ను) అది చెప్పలేదు. ఏది చెప్పునో (నాలుక) అది చూడలేదు. కావున 
చూచిన దాని చెప్పుట సాధ్యముగాదని తప్పించుకొన్నప్పుడు అతని కసత్యదోషము 
వాటిల్లి నరకప్రాప్తి సంభవింపకపోవుటచే అహింస కొజికే ఈ తప్పించుకొనుట అనగా 
సత్యము చెప్పకపోవుట ఆయన సత్యవ్రతత్వమునకు భంగము రాలేదు. అట్లే 
మహాభారతమున అతిథి కొణకు భార్యను సమర్శించుటకు సిద్ధపడిన మునికి దోషము 
సంభవింపలేదు. కారణ మాతనికి చిన్ననాటి నుండి అతిథి సేవయే పాల్యముగా నుండెను. 
అందువలన ఆయన ఆ ధర్మబుద్ధిచే అతిథి మనస్సు మార్చంబడి అతని భార్య 
పాతివ్రత్యమునకు భంగము కలుగలేదు. ఇట్టివెన్నో దృష్టాంతములు ధర్మ సంఘర్షణ 
కలిగినప్పుడు ఏదో ఒకటి మాత్రమే ఆచరింపంబడి మరొక ధర్మము ఆచరింపంబడనప్పుడు 
సహజ స్వాభావిక స్వధర్మము నాచరింప వలెననుటయే ధర్మరహస్యము. అస్తు. ధర్మ 
నర్మాణి అనుపదముచే చెప్పంబడిన ధర్మ, తద్రహస్యములు వివరింపంబడినవి. కైలాసమున 
శివుడు విద్వాంసుల ద్వారమున ఇట్టి ధర్మరహస్యములే వాదింపంబడి నిశ్చయింపం 
జేయంబడినవి. 

3. ఉత్తరార్ధమున శివుడుపనిషత్తత్వార్థముగా చెప్పబడినాడు. పూర్వార్ధమున చెప్పం 
బడిన ధర్మరహస్యవాదపూర్వకనిశ్చయాచరణములు సాధ్యధర్మములు. ఉత్తరార్థమున 
ఉపనిషత్తత్త్వార్ధముగా ప్రతిపాదింపంబడిన శివుడు సిద్ధధర్మము. ఈ విధముగా ఈ 
శ్లోకమున సాధ్యసిద్ధ ధర్మ స్వరూపము రెండు చెప్పంబడినవి. సాధ్యధర్మము సిద్ధధర్మ 
స్వరూపుడైన ఉపేయుడైన శివుని పొందింపంజీయు ధర్మము. ధర్మ ధర్మ రహస్యములు 
నిశ్చయపూర్వకమైన ఆచరణము ఉపాయము. “పాదేపాదే జాయతే తత్త్వబోధఃి” అన్నట్లు 
సత్యనిశ్చయమునకు ఆవశ్యకమైన వాదము కైలాసమున జేయంబడుటను శివుడు 
స్వయముగా ప్రోత్సహించుట (పేరకత్వము వహించుటను 'వాదయన్తమ్‌” అను పదము 
వ్యంజించుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 163 


4. పురములనగా స్టూలసూక్ష్మ కారణ శరీరములు, అవి మూడు. కావున 
త్రయాణామ్‌ అను పదము పురాణామ్‌ అను పదమునకు విశేషింపంజేయంబడినది. 
శైలజా ప్రాణనాథునకు త్రిపురహరణమెట్లు సంభవించును? శైలజ త్రిపురసుందరి. 
ఆమె భర్తయైనను శివుడు 'గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్ఞతే” అని గీతలో 
జెప్పంబడినట్లు త్రిపురసుందరికి శెలజకు ప్రాణనాథుడయ్యును త్రిపురము లందు సంగము 
లేక యుండుట ఆ శివునకు మాత్రమే సాధ్యమైనది. ఇట్టి శివభజనమే శివత్వ ప్రాప్తి 
హేతువనుట శ్లోకముయొక్క సారము. ఈ శ్లోకమును మనాక్రాన్లా వృత్త నిబన్దనమే. 


అవతారిక :- పై శ్లోకమున శివభజనము హృదయమున (మనసున) కుపదేశింపం 
బడినది. ఈ శ్లోకమున ఉపదేశ ఫలమైన శివుని హృదయాగమనము చెప్పంబడుచున్నది.. 
శ్లో మస్తన్యస్తాతులితవిలసచ్చన్చరేఖావతంసో 

హేమాభాభిర్విహితమహితశ్రీజటాభిస్తటి ద్భిః। 

కుర్వన్‌ సర్వానగణితఫలాన్‌ హంససంతోషకారీ 

వారం వారం హృదయమయతే మే శరత్మాలమేఘః॥ 8 
ప్రతిపదార్థము :- మస్త న్యస్తాతులిత విలస చ్చన్టరేఖా వతంసః = శిరమున నుంచం 
బడిన సాటిలేని విధముగా ప్రకాశించుచున్న చంద్ర శిరోభూషణము గలవాడైన, 
హేమాభాభిః = బంగరు కాంతులుగల, విహితమహిత శ్రీ జటాభిః = గొప్ప కాంతిని 
కలిగించిన జదలు అను, తటిద్భిః = మెజుపులచే, సర్వాన్‌ = అందజను, అగణితఫలాన్‌ 
= లెక్కలేని ఫలములు గలవారినిగా, కుర్వన్‌ = చేయుచు, హంససంతోషకారీ = హంసలకు 
సంతోషమును కలిగించు, శరత్కాల మేఘః = శరత్మాల మేఘము, వారంవారమ్‌ 
మాటి మాటికిని, మే = నాయొక్క హృదయమ్‌ = హృదయమును, అయతే 
పొందుచున్నది. 
తాత్పర్యము :- సాటిలేని చంద్ర శిరోభూషణము గల బంగారుకాంతి గల జడలను 
మెజుపులతో అందబకు లెక్కలేనన్ని ఫలముల నొసంగు హంసలకు (సన్యాసులకు) 
మేఘమోయనందగిన శివుడు మాటిమాటికి నా హృదయమును పొందుచున్నాడు. 
వివరణ :- శరత్కాలపు చంద్రున కే ఇతర కాలపు చ[న్లుడును సాటిరాడు. ఇతర కాల 
చ[న్లునితో ఇతర కాంతిమంతులను పోల్చిన పోల్చవచ్చునేమో కాని శరత్మాలపు చనన్లునితో 
వారెవ్వరును సాటి రాజాలరు. అట్టి చంద్రునితో కూడిన శరదృతువుతో నేయితర 
బుతువును సాటి రాజాలదు. అట్టి శరత్మాలమువలె శివుడు చనన్లునితోడనే అసదృశ 


82 


164 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శిరోభూషణుడై ప్రకాశించు చుండును. శివుని వలె నెవరును (అతని పరివారము 
తప్ప) (భార్య పార్వతి, కొడుకు గణపతి మొదలగువారు) శిరసున చగ్దరేఖను ధరింపరు 
గదా! రేఖమాత్రధారణము తోడనే శివుడు కితర దేవతా౭_ సాధారణ్యము కలిగినట్లు 
చనన్లుని రేఖను ధరించుటచే ఇతర కాంతిమంతు లెవరును రేఖామాత్రముగా నైనను 
సోమ శివుని బోలజాలకున్నారు. ఇది యంతయు ప్రథమ పాద వ్యంగ్యము. శివునకు 
బంగరు జడలున్నవి. అవి మేఘమునకు మెజుపులవలె శివుని ప్రకాశింపంజేయుచున్నవి. 
ఈ జటాతటిద్‌ బెపమ్యము ద్వితీయ పాదవ్యంగ్యము. శరత్మాలము సస్యములు ఫలించు 
కాలము అందజకును లెక్కలేనన్ని ధర్మార్థ కామజన్యములైన సౌఖ్యములను కలిగించు, 
హంసలకు (సన్యాసులకు) మాత్రము యధథార్థమైన (మోక్ష రూపులమైనామను) 
సంతోషమును ప్రసాదించు శివుడు హంసలకు సంతోషమును కలిగించు శరదృతు 
సామ్యము శివునందు తృతీయ పాదమున వ్యంజింపంబడినది. ఇందుకు “గర్జతి శరది 
న వర్షతి” అన్నట్లు శరత్కాల మేఘము సస్యానుకూలత కొబికు వర్షింపక పోవుటయే 
ఫలోత్సాదన హేతువగును. శరత్మాల మేఘమున మెజుపులంతగా నుండవు. ఆ లోటు 
ఫలపూర్ణములై సన్యములు బంగరు కాంతితో ప్రకాశించు బంగరునే పండించు చున్నట్లు 
(ప్రకాశించుచుండును. శివుడా విధముగా తన జడలతో ప్రకాశించు చుండును. అంతేగాక 
గంగను తన జడలలో నుండి వర్షింపంజేయుచు వర్షాకాల మేఘమువలె ఉన్నాడు. 
అను విశేషము స్ఫురించుటచే వ్యతిరేకాలంకారము. శరత్మాల మేఘ విరుద్ధముగా 
జటాతటిత్మాంతి శివునందు స్ఫురించుటచే విరోధాభాసాలంకారమును వ్యంజితములగు 
చున్నవి. ఒకవేళ శరదృతువును మేఘములు తటి ద్యన్తము లైనను అవి గర్జన 
మాత్రోపయోగులే కాని వర్షము కలిగింపలేని వనియే పై సూక్తి స్ఫురింపంజేయు చున్నది 
గదా! వర్షింపక, పండిన పంటలను నీటిపాలు చేయక శరత్మాల మేఘము ఎక్కువ 
తాపమును సూర్యుడు కలిగించకుండ నాతని గప్పుచు సన్యముల రసహీనముల గాకుండ 
కాపాడి వానిని భుజింపవచ్చు హంసల కానందమును కలుగంజేయును. అందుచే 
హంసలు శరత్మాల మేఘము నభినందించుచు గుంపులు గుంపులుగా శరత్మాల మేఘము 
చుట్టు చేరి ఆనందమును పొందును. అట్లే పరమ హంసలకు మోక్షమును ప్రసాదించు 
శివుడు ఇతర ఫలముల నితరులకు ప్రసాదించుట గమనింపందగినది కాదని అగణిత 
శబ్దము వ్యంజించును. శ్లోకమున పాదాది ప్రాసలు సతకార బహువారావత్తిచే 
వృత్యనుప్రాసము శబ్ద శోభావహములై యున్నవి. ఈ శ్లోకమును మన్దాక్రాన్తా వృత్త 
నిబన్టనమే. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 165 


అవతారిక :- పై శ్లోకమున శివుడు మాటిమాటికి భక్తుడైన రచయిత హృదయమును 
చేరుట చెప్పంబడినది. ఈ శ్లోకము అమ్మవారు శివుని మనస్సును అతని అర్ధదేహముతో 
పాటు అపహరించుట చెప్పంబడుచున్నది. 
శ్లో యస్మిన్‌ సర్వాధికబహుగుణ్రర్వబ్బుయిత్వా మనస్స్వం 

హృత్వాన్తర్థిం గతవతి తపోవైభవేన స్వదేశమ్‌। 

ప్రత్యాకృష్యాహరదగసుతా యన్మనస్సార్థదేహం 

యావజ్జీవం సరసమవతాన్నో మహేశస్స నిత్యమ్‌॥ 9 
ప్రతిపదార్థము వా యస్మిన్‌ = ఎవడు, సర్వాధిక బహుగుణాః = అందజను మించిన 
అధిక గుణములతో, స్వమ్‌ =తన, మనః = మనసును, హృత్వా = అపహరించి, 
వంచయిత్వా = వంచించి, తపో వైభవేన = తపోవైభవమున, స్వదేశమ్‌ = తన దేశమును 
గూర్చి, అంతర్జిమ్‌ క అంతర్జానమును, గతవతి = పొందిన వాడు కాగా, యావజ్జీవమ్‌ 
= (బ్రతికియున్నంత వణకు, సరసమ్‌ = సరసమైన, యన్మనః = ఎవని మనమును, 
ప్రత్యాకృష్య = త్రిప్పుకొని, అగసుతా = పార్వతి, సార్ధదేహమ్‌ = అర్ధదేహముతో పాటు, 
అహరత్‌ = అపహరించెనో, సః = ఆ, మహేశ = మహేశుడు, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, 
నః = మనను, అవతాత్‌ = కాపాడుగాక. 
తాత్సర్యము :- ఎవడు సర్వాధిక గుణములతో పార్వతి మనసునపహరించి తపో 
వైభవమున ఆమెను వంచించి స్వదేశమున కేగెనో పిమ్మట ఎవని మనసును పార్వతి 
తనవైపు త్రిప్పుకొని అతని అర్ధదేహముతో పాటు జీవితాంతము సరసమైన అతని 
మనస్సును తానే హరించెనో ఆ మహేశ్వరుడు ఎల్లప్పుడు మనలను రక్షించుగాక! 
వివరణ :- శివుడు తన సర్వాధిక గుణములతో పార్వతి మనస్సును హరించి, ఆమెను 
మోసగించి అంతర్జానమై పోయెను. పార్వతి శివుని మనస్సును తనవైపు త్రిప్పుకొని 
యావజ్జీవము సరసమైన అతని మనసును వడ్డీ తీసుకొన్నట్లు ఆతని అర్ధ దేహముతో 
పాటు హరించి తిరిగి ఆతనిని తననుండి తీసికొని పోనీయలేదు. ఈ పోటీలో సర్వాధిక 
గుణములు కలవాడినని విజ్ఞవీగి అంతర్జాన శక్తినుపయోగించి పార్వతిని వంచించి 
గెలిచితి ననుకున్నాడు. కాని పార్వతి వినయముతో ఇక పొమ్మన్నను పోలేని బలహీనత 
నా మనస్సునకు కలిగించి అతని అర్ధదేహమును సైతము వడ్డీగా అపహరించి వైచినది. 
ఇక మిగిలిన అర్ధదేహముతో శివుని సగమైన మో మేముఖము పెట్టుకొని దూరము 
పోవును. జీవితాంతము తానే ఆమెకు అమ్ముడుపోయినట్లు దాసుడై జీవించెను. ఇంతకు 
ముందాతడీ స్థితిని పొందలేదు. ఇట్లు తన దేహమును పార్వతికిచ్చి కోలుపోయి 


83 


166 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


నాడనిపించినను శివుడు మహేశత్వమును సంపాదించుకొన్నాడు. శివుడు నష్టపోయిన 
దేమియు లేదు. కావుననే అట్టి మహేశుడు మనలను కాపాడుటకు సమర్థుడు తన 
సామర్థ్యమును వినియోగించుకొని భక్తులను రక్షించనిచో ఆతని కీర్తిప్రతిష్టలు మహేశ్వరత్వ 
పురసృతములు ఆతనికే లేకుండ పోవును గదా! శివ పార్వతులు ఈ మనోవినిమయ 
క్రీడలో పార్వతికి శివార్ధదేహలాభము, శివునికి మహేశ్వరత్వ లాభము, భక్తులకు, రక్షణ 
లాభము సిద్ధించినవి. ఈ లాభములకు మూలము శివుని మనస్సునకు సరసత్వ ప్రాప్తి 
లేక సరసత్వ లాభము. ఈ శ్లోకమును మన్లాక్రాన్త వృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని మనమున సరసత కలుగుట చెప్పంబడినది. ఈ 
శ్లోకమున ఆ శివుని సరస క్రీడ యొకటి వర్ణింపంబడుచున్నది. 
శ్లో కైలాసాద్రౌ వనవిహరణే హాసతో వజ్బునార్థం 

వృక్షస్మంధాన్తరితవపుషం ధీరమారాదద్భష్ట్వా! 

యః పౌరస్యే సితమణితటే విస్మితాం పార్వతీం ద్రా 

గాలిబ్లన్మాం స పరమశివః పాతు మాయావిలాసీ॥ 10 
ప్రతిపదార్థము :- కైలాసాద్రౌ = కైలాసపర్వతమునందు, వనవిహరణే = వన విహారము 
నందు, హాసతః = హసమువలన, వజ్బునార్థమ్‌ = మోసగించుట కొజకు, వృక్షస్మన్దానరిత 
వపుషమ్‌ = చెట్టుకొమ్మ చాటున దాగిన శరీరముగల, ధీరమ్‌ = ధైర్యశాలిని, ఆరాత్‌ = 
దూరము నుండి, అదృష్ట్వా = చూడక, విస్మితామ్‌ = ఆశ్చర్యపడిన, పార్వతీమ్‌ క 
పార్వతిని, పౌరస్వే = ఎదుటనున్న, సితమణితటే = తెల్లని మణి ప్రదేశమున, యః = 
ఏ శివుడు, ద్రాక్‌ = శీఘ్రముగా, ఆలిజ్జత్‌ = కౌగిలంచుకొనెనో, సః = ఆ, మాయావిలాసీ 
= మాయా విలాసముగల, పరమశివః = పరమశివుడు, మామ్‌ = నన్ను పాతు = 
కాపాడుగాక! 
తాత్సర్యము :- కైలాసపర్వతమున పార్వతీ పరమేశ్వరులు వనవిహారము చేయుచుండగా 
చెట్టుకొమ్మ చాటున దాగియున్న ధీరుడైన శివుని చూడగా పార్వతి విస్మితురాలు కాగా 
ఆ తెల్లని మణిమయప్రదేశమున ఆమెను కౌగలించుకొన్న ఆ పరమశివుడు నన్ను 
కాపాడుగాక! 
వివరణ :- కైలాస పర్వతమున శివపార్వతులు వన విహారము నొకనాడు చేయుచుండిరి. 
ఆ సమయమున చెట్టు చాటున ధీరుడైన శివుడు దాగుకొనెను. పార్వతి ఇంతలో 
శివుడెటుపోయెనా అని ఆశ్చర్యపడుచుండెను. ఆశ్చర్యమునకు కారణము : ధీరుడైన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 167 


వాడు దాగుకొనడు. పిరికివాడే దాగియుండును, అను పార్వతి మనసులోని ఊహ. 
దాగుకొనిన శివుడేమయ్యెనో యని అధీరురాలై ఆమె ఆశ్చర్యపడుచుండగా చెట్టుకొమ్మ 
వెనుక దాగుకొనియున్న శివుడు ఏమటుపాటున నున్న పార్వతిని శీఘ్రముగా 
కాగలించుకొని ఆమెను మరింత ఆశ్చర్యమునకు గుతిచేసెను. వృక్షస్కన్ధాంతరితవపుషం 
ధీరమ్‌ అను పదములీ యర్థమును వ్యంజిత మొనర్చును. పరమ శివుడిట్లనును. నేను 
నిర్గుణడను. ఎవరిని కాపాడుటకు పూనుకొనను. అనగా భక్తుడిట్లనును. పార్వతితో 
కైలాసపర్వతమున వనవిహారమొనరించి మాయావిలాసముల ప్రదర్శించిన నీవు 
నిర్గుణడవెట్లగుదువు? నిర్గుణుడవయ్యును శుద్ధ సత్త్వ ప్రధాన మాయతో విలాసముల 
జూపిన నీవు నన్ను కాపాడుటలో నీ నిర్గుణత్వ మద్దురాదులే, అని మాయావిలాస 
శబ్దములు వ్యంజించును. 
అవతారిక :- పై శ్లోకమున ఏ కైలాసమున పరమశివుని సరసక్రీడ వర్ణింపంబడినదో 
ఈ శ్లోకమున ఆ కైలాసమున తనకు జన్మ కలుగవలెనను కవివాంఛ చెప్పంబడుచున్నది. 
శ్లో; భవతు మమ భవిష్యజ్ఞన్మ కైలాసభూమీ- 

ధరతటవసుధాయాం బిల్వరూపేణ పత్రమ్‌। 

యది వినిహితమేకం జాతు కేనాపి శమ్మోః 

సరసపదయుగే వా శేషభాగ్యం భజేయమ్‌॥ 11 
ప్రతిపదార్థము :- కైలాసభూమీధరతట వసుధాయామ్‌ = కైలాస పర్వత ప్రాంతభూమి 
యందు, మమ = నాకు, భవిష్యత్‌ జన్మ = రాబోవు జన్మము, బిల్వరూపేణ = బిల్వవృక్ష 
రూపమున, భవతు = కలుగుగాక! యది = ఒకవేళ, కేన అపి = ఎవని చేతనైన, 
ఏకమ్‌ అపి = ఒకటైనను, పత్రమ్‌ = ఆకు, శమ్మోః = శివునియొక్క సరసపదయుగే = 
సరసపద ద్వంద్వమున, జాతు = ఒకప్పుడు, వినిహితమ్‌ = ఉంచబడినచో, శేషభాగ్యం 
వా = శేషముగా నుండు భాగ్యమునైనను, భజేయమ్‌ = పొందెదను. 
తాత్పర్యము :- నాకు కైలాసపర్వతప్రాంతభూమియందు బిల్వవృక్ష రూపమున జన్మ 
భవిష్యత్‌ కాలమున కలుగుగాక. ఎవడో యొకడు నా యొక్క ఏ ఒక పత్రమునైనను 
శివుని పాదద్వంద్వమున సమర్పింప కుండునా? శివసమర్పిత ద్రవ్యరూప శేషత్వము 
పొందకుందునా? 
వివరణ :- భగవదర్ధ ద్రవ్యము శేషమనబడును. విశిష్టాదై ప్రత సిద్ధాంతమున జీవులందరు 
పరమాత్మకు శేషభూతులే. పరమాత్మ శేషి, అద్వైతసిద్దాంత మందును వ్యావహారిక 


84 


168 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


సత్యముగ పరమాత్మ జీవాత్మలకు శేషశేషి భావము అంగీకార్యమే. ప్రతిపాదమున 
న-న-మ-య-య అను గణములుండుటచే నీ శ్లోకము మాలినీ వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివ సమర్పిత ద్రవ్య భావాసక్తి గల భవిష్యజ్ఞన్మ మర్థింపబం 
డినది. ఈ శ్లోకమున జిహ్వను సంబోధించి భవిష్యజ్ఞన్మమును సైతము నివారింపగల 
శివ కథనము చేయుమని ఉపదేశింపంబడు చున్నది. 
శ్లో కథయ కథయ జిహ్వా! కామదే మే త్రిసన్ధ్యం 

రవిశశిశిఖినేత్రం రాజరాజస్య మిత్రమ్‌। 

ప్రమథనివహపాలం పార్వతీభాగ్యజాలం 

గురుతరరుచిమల్లీగుచ్చసచ్భ్చాయమీశమ్‌।। 12 
ప్రతిపదార్థము :- కామదే = కామములనిచ్చు, జిహ్వే = ఓ నాలుకా, త్రిసన్ధ్యమ్‌ = 
మూడు సన్థ్యలలో, రవి శశి శిఖినేత్రమ్‌ = సూర్యచన్లాగ్ని నేత్రుడైన, రాజరాజస్య = 
కుబేరునియొక్క మిత్రమ్‌ = మిత్రుడైన, ప్రమథ నివహ పాలమ్‌ = ప్రమథ గణమును 
పాలించు, పార్వతీభాగ్యజాలమ్‌ = పార్వతి భాగ్యరాశియిన, గురుతరరుచి మల్లీ గుచ్చ 
సచ్చాయమ్‌ = గొప్ప కాంతిగల మల్లె గుత్తితో సమానమైన కాంతిగల, ఈశమ్‌ = 
ఈశుని, కథయ = చెప్పుము, కథయ = చెప్పుము. 
తాత్సర్యము :- ఓ కోరికలిచ్చు నా నాలుకా! త్రిసన్ధ్యృలలో, సూర్య చన్లాగ్ని నేత్రుడైన, 
కుబేర మిత్రుడైన, ప్రమథ గణపాలకుడైన, పార్వతీ భాగ్యముల రాశియైన, గొప్ప 
మల్లెపూవుల గుత్తివలె కాంతిగల ఈశుని చెప్పుచుండుము. 
వివరణ :- 1. రెండు మూడు పాదములలో మధ్య అంత్య ప్రాసములున్నవి. గురుతర 
రుచి గుచ్చసచ్చాయమ్‌ అను పదబన్ధములలో వృత్యనుప్రాసాలంకారమున్నది. 2. 
శివనామము కామదము. ఈ శ్లోకమున ఆ శివనామము నుచ్చరించుటకు నాలుకను 
ప్రోత్సహించును. దానిని కామదే అని విశేషించి సంబోధించుట విచిత్రముగా నున్నది. 
చెప్పిన మాట వినక మారాము చేయుచున్న కూతురిని బుజ్జగించుచున్నాడా కవి అన్నట్లు 
స్ఫురింపంజేయు చున్నది. త్రిసన్ధ్యమ్‌ అను పదము శివుని గూర్చిన ప్రసంగము. 
సన్ఫ్యోపాసనము వలె నిత్య (కర్మము అని తెలుపును. కథయ కథయ అను ఆ(మైడనము 
శివ ప్రసంగమునందు కవికి గల ఆదరమును తెలుపును. అన్ని పాదములలో 1-9 
వర్ణముల మైత్రి పాటింపబడినది. ఈ శ్లోకమును మాలినీ వృత్త నిబన్ధనమే. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 169 


అవతారిక :- పై శ్లోకమున తనకున్న ఒక నాలుకకు శివ ప్రసంగ కరణము కవిచేత 
ఉపదేశింపంబడినది. ఈ శ్లోకమున రెండువేల నాలుకలు గల ఆదిశేషునితో శివునకు 
తన ప్రార్థనము చెప్పుమని ఉపదేశింపంబడుచున్నది. 
శ్లో అయి భుజగపతే! త్వం వర్తసే కర్ణమూలే 

నిరతమపి సహస్రం సన్తి వక్రాణి సన్ని! 

భవతి చ తవ సద్వాక్సాతురీ తేవ యాచే 

బహు వద సమయే మే ప్రార్థనాం సాధు శమ్మోః॥ 13 
ప్రతిపదార్థము :- అయి భుజగపతే = ఓ సర్పరాజా!, త్వమ్‌ = నీవు, శమ్ఫోః = 
శివునియొక్క కర్ణమూలే = చెవి మూలమున, వర్తసే = వర్తించుచున్నావు. నిరతమ్‌ 
అపి = ఎల్లప్పుడును, సహస్రమ్‌ = వేయి, సన్తి = మంచివైన, వక్రాణి = ముఖములు, 
తవ = నీకు, సన్తి =ఉన్నవి, సద్వాక్‌ = మంచి వాక్కుయొక్క చాతురీచ = నైపుణ్యమును, 
భవతి = ఉన్నది, తేన = అందుచేత, యాచే = అడుగుచున్నాను, సమయే = 
సమయమునందు, సాధు = చక్కగా, బహు = ఎక్కువగా, మే = నాయొక్క ప్రార్థనామ్‌ 
= ప్రార్థనను, వద = చెప్పుము. 
తాత్పర్యము :- ఓ సర్పరాజా! వెయ్యి తలలతో శివుని కర్ణమూలమందున్నావు. మాటకారి 
తనము కూడ నీకున్నది. నా ప్రార్థనము చక్కగా ఎక్కువగా తగిన సమయమున శివునకు 
వినిపించును. 
వివరణ :- భూలోకమున నా నాలుక ఒకవేళ శివునికి నా ప్రార్థనమును చెప్పినచో 
అది శివునకు నీ పూత్మారకారణముగా వినబడునో లేదో? నీవా శివుని కర్ణభూషణముగా 
నున్నావు. రెండువేల నాలుకలతో నీకు నా ప్రార్థనమును శివునకు వినిపించు 
నవకాశమున్నది. ఆ వినిపించుట కూడ తగిన సమయమున నీవు చేయుము. నీకు ఆ 
పని చేయుటకు తగినంత వాజణ్నైపుణ్యము కూడ నున్నది. వేయితలల సర్పరాజు శివుని 
కర్ణమును మొత్తము వ్యాపింపలేక కర్ణమూలమందే ఉన్నట్లు చెప్పంబడుటచే శివుని 
శరీరమెంత పెద్దదో, ఆ పెద్దతనము ఊహకును అందదనుట వ్యంగ్యమగుచున్నది. 
తనవంటి ఒక జీవుడైన సర్పరాజు శివుని కర్ణమూలమందు వసించునట్టి భాగ్యమును 
పొందినాడను ఆదరమున, నేనును జీవుడనే కావున జీవత్వాభిమానమును 
పురస్కరించుకొని శివునికి నా ప్రార్థనమును వినిపించుమను కవి వాంఛ ఈ శ్లోకమున 
వ్యంగ్యము. అసత్యమాడుటచే నేనును ద్విజిహ్వుడనే. కావున ద్విజిహ్వ రాజువైన నీ 
యందు ఎంతో ఆదరమును పొంది కర్ణమూల మందుంచు కున్నాడనగా శివుని కడ న్‌ 


రి5 


170 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


స్థానమెంత గొప్పదో స్పష్టమగుచున్నది. నీవు ద్విజిహ్వ రాజువు. కావున నీ యేలుబడిలోని 
వాదనే నేను కావున నా గోడును నీవు వినిపించి నా దుఃఖమును దూరముచేయుట 
నీకు కర్తవ్యమను కవి భావమొకటి వ్యంగ్యమగు చున్నది. భుజగ శబ్దము జారుని 
కూడ బోధించును. నేను జారుడనగుటచే భుజగుడను నీవు భుజగపతివి. కావున నీకు 
నా ప్రార్థనమును శివునకు వినిపించుట కర్తవ్యమను కవి భావము మరొకటి ఈ శ్లోకమున 
వ్యంగ్యము అగుచున్నది. ఈ రెండవ కవి భావ వ్యక్తికి భుజగ శబ్దశక్తి మూలము. 
కావున ఇది శబ్దశక్తి మూలధ్వని ఈ శ్లోకమున నేర్పడినది. ఈ శ్లోకమును మాలినీ 
వృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున వేయితలల నాగరాజు శివకర్ణ మూలమున నున్నట్లు 
చెప్పబడినది. ఈ శ్లోకమున శివుని తలపై నున్న కపాలము చెప్పబడుచున్నది. 
శ్లో విహితరజతశైలం వేదజాలైకమూలం 

మదనమథనశీలం మస్తకాజ్బత్మపాలమ్‌। 

అనలరుచిరఫాలం హస్తభాస్వత్రిశూలం 

సురనుతగుణజాలం స్తౌమి గౌరీవిలోలమ్‌॥ 14 
ప్రతిపదార్థము := విహితరజతశైలమ్‌ = రజత శైలమున (నివాసముగా) విధించుకొన్న 
వేదజాలైకమూలమ్‌ = వేద సమూహమునకు మూలమైన, మదన మథన శీలమ్‌ = 
మన్మథుని మథించు శీలముగల, హస్తభాస్వ త్రిశూలమ్‌ = చేత ప్రకాశించు త్రిశూలము 
గల, మస్తకాఇ్బుత్మపాలమ్‌ = శిరమున ప్రకాశించు కపాలము గల, సురనుత గుణజాలమ్‌ 
= దేవతలచే స్తుతింపంబడిన గుణముల సమూహముగల, గౌరీవిలోలమ్‌ = 
గౌరీదేవియందు విశేషాసక్తిగల (శివుని, స్తామి = స్తుతించుచున్నావు. 
తాత్పర్యము :- నివసించుటకు కైలాస పర్వతమును నిర్మించుకొన్న, వేదజాలమునకు 
మూలమైన, మన్మథుని మధించు శీలముగల, శిరమున కపాలమును, చేత త్రిశూలమును 
ధరించిన, దేవతల చేత పొగడదగిన సుగుణములుగల, గౌరీ దేవియందు విశేషమైన 
ఆసక్తి గల శివుని స్తుతించెదను. 
వివరణ :- ఈ శ్లోకమున పాదాన్లానుప్రాసాలంకారము వర్ణమైత్రియు నున్నవి. ఈ 
శ్లోకమును మాలినీ వృత్తనిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకము పాదాన్లానుప్రాసముతో నలంకరింపబడినట్లు ఈ శ్లోకము 
పాదాన్తానుప్రాసము చేతనే అలంకరింపంబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 171 


శ్లో; పురజయఘనయోధం పూరితానన్దబోధం 

ఘటితయమనిరోధం ఖణ్జీితారాతియూథమ్‌। 

మదసుహృదపరాధం మన్దబుద్ధేరగాధమ్‌ 

భజ హుతవహబాధం పార్వతీప్రాణనాథమ్‌।॥। 15 
ప్రతిపదార్థము :- పుర జయ ఘన యోధమ్‌ = పురముల జయము నందు గొప్ప 
యోధుడైన, పూరితానన్ధ బోధమ్‌ = ఆనన బోధనలను నింపుకొన్న ఘటితయమ 
నిరోధమ్‌ = యముని కడ్డంకిని ఘటింపంజేసిన, ఖణ్టితారాతి యూథమ్‌ = శత్రు 
సమూహమును ఖండించిన, మదసుహృదపరాధమ్‌ = మదముయొక్క మిత్రులకు 
(గర్వాధికులుకు) అపరాధ మొనర్చు లేక నా శత్రువుల (కామాదుల) లేక 
నాకపరాధమొనర్చు వారికి అపరాధ మొనర్చు (హాని కలిగించు) లేక (ప్రాణములదీయు) 
శత్రువుల కపరాధ మొనర్చు, మన బుద్దేః = మందబుద్ధిగల వారికి, అగాధమ్‌ = 
అవగాహ్యుడు గాని, (సముద్రమువలె లోతైన) హుతవహబాధమ్‌ = నిప్పుయొక్క బాధ 
గల, పార్వతీ ప్రాణనాథమ్‌ = పార్వతియొక్క భర్తయిన శివుని, భజ = సేవింపుము. 
తాత్సర్యము :- త్రిపుర విజయ ఘనయోధుడు, జ్ఞానానందపూర్చుడు, యముని 
జయించినవాడు, శత్రుసమూహమును జయించినవాడు, నా బాహ్యాంతశ్శత్రువుల 
నశింపంజేయువాడు, మన్దబుద్దులకు తెలియరాని వాడును, నిప్పుతో బాధ కలిగిన 
వాడునునైన పార్వతీప్రాణనాథుని సేవింపుము. 
వివరణ :-1. పురశబ్దము పట్టణముల బోధించును. పురముల జయించుటలో శివుడు 
గొప్ప యోధుడు, స్థూల, సూక్ష్మ కారణ శరీరములు త్రిపురములు. వానిని జయించువాడు 
అనగా వానిని నశింపంజేసిన వాడని యర్థము. శివుడు (త్రిపురాసురుల సంహరించిన 
వాడను పురాణకథ ఈ ఆధ్యాత్మికతత్త్వమును పరమార్థముగా బోధించును. వ్యష్టిలో 
విశ్వతైజస ప్రాజ్ఞులు (స్టూల సూక్ష్మ కారణ శరీరాభిమానులు) త్రిపురులు. సమష్టిలో 
వైశ్వానర హిరణ్యగర్భావ్యాకృతులు త్రిపురులు. ఈ ముగ్గురు అసురులు (అజ్ఞాన రూపులు 
కావున) జ్ఞాననాశ్యులు. ఆత్మజ్ఞానము కలుగగానే మాయాజ్ఞానాభిమానులైన 
అవ్యాకృతాప్రాజ్ఞులు అనంబడు కారణ పురుషులు స్టూల కార్యా (శరీరాభిమానులైన 
విశ్వా వైశ్వానరులు, సూక్ష్మ (వ్యష్టి సమష్టి కార్యా (శరీరాభిమానులైన తైజస హిరణ్య 
గర్భులు నశించిపోగా అనగా సకారణముగా మాయాజ్ఞానములు నశింపగా 
తదభిమానులు నశించి తుర్యాత్మ పురుషుడు మిగులును. అతనినే మాండూక్యోపనిషత్తు 
“శివమద్వైతం చతుర్దమ్‌” అని పేర్మొన్నది. 2. ఆతడు ఆనన్గాదభిన్న జ్ఞానరూపుడు లేక 


86 


172 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


జ్ఞానా భిన్నానన్ద రూపుడు 3. అన్నిటికి మృత్యువు కలిగించు యముడు ఆతని నేమి 
చేయ జాలకుండుటచే ఆతడు సర్వమృత్యువైన యమునకును మృత్యు వగుటచే 
మృత్యుమృత్యువగుటచే యమనిరోధము మృత్యు మృత్యుత్వమును ఘటించి 'ఘటిత 
యమ నిరోధమ్‌ అని ఈ శ్లోకమున పేర్కొనంబడినాడు. 4. అంతర్భాహ్య శత్రువులైన 
కామాదుల, గజాసురాదుల సమూహముల సంహరించిన వాడగుటచే ఈ శ్లోకమున 
“ఖబ్బితారాతి యూధమ్‌” అని పేర్మొనంబడినాడు. ర్‌. మదసుహృదపరాధమ్‌ అను 
సమాసమును మద - సుహృత్‌ అపరాధమ్‌ అని, మత్‌ అసుహృత్‌ అపరాధమ్‌ అని, 
ద్వివిధముగా విడదీయవచ్చును. మొదటి విభాగమున మదముయొక్క మిత్రులైన గర్వాది 
గుణముల నశింపంజేయువాడని, రెండవ విభాగమున మత్‌ - నాకు అనగా ఆత్మ 
(జ్ఞానము)కు, అసుహృత్‌ అనగా విరోధులైన అజ్ఞాన తజ్జన్య కామాదులకు అపరాధ 
మొనర్చు జ్ఞానమును ప్రసాదించు శివుడు మదసుహృదపరాధమ్‌ అని పేర్మొనంబడినాడు. 
6. నాయమాత్మా బలహీనేన లభ్యః అను శ్రుతి ననుసరించి బుద్ధిబలము లేని వారలకు 
అల్పబుద్ధిగల మన్ద బుద్ధిగలవారికి అనగా హీనునకు అందని వాడు కావున మన్దబుద్దేర 
గాధమ్‌ అని పేర్మొనంబడినాడు. 7. ఆయన ఫాలాగ్ని నేత్రుడగుటచే అగ్ని బాధ గలవాడు 
అని అర్థముగల “హుతవహబాధమ్‌” విశేషణముచే శివుడు విశేషింపంజేయబడినాడు. 
డి. పార్వతీ ప్రాణనాథుడయిన ఆ శివుని భజనము ఆత్మజ్ఞానమునకు అంతరంగసాధనము 
అగుటచే నాల్గవ పాదాది యందు “భజ” సేవింపుము అని శిష్యుని గూర్చిన ఉపదేశము 
చేయబడినది. 9. నాలుగు పాదములయందు 1-9 వర్ణములకు మైత్రి కూర్చబడినది. 
పాద మధ్యాన్త అనుప్రాసము అలంకారముగా కూర్చబడినది. తవర్గ ద్వితీయ 
చతుర్ధములకు గల ఉచ్చారణ సామ్యము ననుసరించి ఈ అనుప్రాసము కూర్చబడినది. 
ఈ శ్లోకమును మాలినీవృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శిష్యునకు శివసేవ ఉపదేశింపంబడినది. ఈ శ్లోకమున 
కవి స్వయముగా తాను శివోపాసనమును చేయుచున్నట్లు చెప్పంబడుచున్నాడు. 
శ్లో రుచిరకణ్దవికుణ్సితమేఘభం 

స్ఫటికకాన్తికృతాగ్రహవి[గ్రహమ్‌। 

ప్రణవనాదసమోదభరాదరం 

కమపి యోగివరేణ్యముపాస్మహే॥ 16 
ప్రతిపదార్థము :- రుచిర క్ధ వికుణ్ధిత మేఘభమ్‌ = అందమైన కణ్ధముచేత ఓడింపం 
బడిన మేఘకాన్తిగల, స్ఫటిక కాన్తి కృతాగ్రహ విగ్రహమ్‌ = స్ఫటిక మణికాన్తిచే ఆగ్రహము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 173 


చేయంబడిన దేహముగల, ప్రణవనాద సమోద భరాదరమ్‌ = ప్రణవనాద జన్య 
సంతోషముయొక్క అతిశయము నందు ఆదరముగల, కమ్‌ + అపి = ఒకానొక, 
యోగివరేణ్యమ్‌ = యోగి క్రేష్టుని, ఉపాస్మహే = ఉపాసించుచున్నాము. 
తాత్పర్యము :- కజ్ధకాన్తిచేత మేఘకాన్తి నోడించిన, సృటికమణి కాన్తి నిండిన శరీరముగల, 
ప్రణవనాదానుసన్ధ్థాన జన్యానందమం దాదరముగల ఒకానొక యోగి శ్రేష్టు నుపాసించు 
చున్నాము. 
వివరణ :- ప్రథమ పాదము నందుపమేయమైన కణ్ఞకాన్లిచే మేఘకాన్తి ఓడినట్లు చెప్పుటచే 
ప్రతీపాలంకార మేర్పడియున్నది. రెండవ పాదము స్పటికమణికాన్తి అను నాయిక చేత 
పెనవేసుకొనంబడిన దేహము అనుటచేత సమాసోక్ష్యలంకార మేర్చడియున్నది. 
ఉత్తరార్ధమున ప్రణవనాదసంధానమున కలుగు నానందము నందు ఆదరముచేత 
ఎల్లప్పుడు (ప్రణవనాదానుసన్థానరసికుడైన యోగిగా శివుడు చెప్పంబడినాడు. 
ప్రతిపాదమున న-భ-భ-ర అను గణములుండుటచే నీ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్త 
నిబన్ధనము. కణ్ధ వికుణ్ణిత, గ్రహ విగ్రహమ్‌, నాదసమోదభరాదరమ్‌ అను పదబన్గములలో 
వృత్యనుప్రాసాలంకార మున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు యోగివరేణ్యుడని చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివుడు శిష్యుల కధ్యాపన మొనరించు గురువుగా చెప్పంబడుచున్నాడు. 
శ్లో స్వకరే వినిధాయ పుస్తకం స్వం 

ఘనశిష్యప్రకరాయ సర్వవిద్యాః। 

గురురాదిశతి స్ఫుటమ్మహేశో 

వటమూలే వటుయుక్తబోధశాలీ॥। 17 
ప్రతిపదార్థము :- వటమూలే = మటిచెట్టుయొక్క మూలమున, స్వకరే = తన చేతియందు, 
స్వమ్‌ = తన, పుస్తకమ్‌ = పుస్తకమును, వినిధాయ = ఉంచుకొని, ఘనశిష్యప్రకరాయ 
= గొప్ప శిష్యుల సమూహము కొజణకు, వటుయుక్త బోధశాలీ = జపమాలతో కూడిన 
జ్ఞానముతో నొప్పిన, గురుః = గురువైన, మహేశః = మహేశ్వరుడు, సర్వవిద్యాః = 
అన్ని విద్యలను, ఆదిశతి = ఉపదేశించు చున్నాడు. 
తాత్సర్యము వలా మళ్టిచెట్టు క్రింద గొప్ప శిష్యు(బ్రహ్మచారు)లకు సర్వవిద్యలను చేత 
తన పుస్తకమును ధరించి జపమాలతో కూడిన జ్ఞానముతో నొప్పిన మహేశ్వరుడు 
సర్వ విద్యల నుపదేశించుచున్నాడు. 


87 


174 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


వివరణ :- ఘనశిష్యులనుటచే శిష్యుల ఘనత్వము వయఃకృతమైన దనుట స్ఫురించు 
చున్నది. మరొక విధముగా శిష్యుల జ్ఞానకృతఘనత్వము గురువు ముందజ నుండ 
జాలదు కదా! ఈ శ్లోకమున త్రిష్ణుపందము బేసి పాదములలో, జగతీఛందము 
సరిపాదములలో నిబన్గింపబడియున్న్చది. (బేసి పాదమున స-స-జ-గ-గ, సరిపాదమున 
స-భ-ర-య అను గణములున్నవి) దీని లక్షణము ఛన్లోగ్రన్థములలో లభ్యము కాలేదు. 
ఇట్లు భిన్నచ్చందములలో శ్లోకముల రచనము సంస్కృతములో అరుదుగానే కానవచ్చును. 
అవతారిక :- పై శ్లోకమున బోధశాలిత్వము చెప్పబడినది. ఈ శ్లోకమున ఆతని 
భువనావనశాలిత్వము చెప్పబడుచున్నది. 
శ్లో భువనావనశాలియోగివేషం - భుజగాధీశ్వరభూషణాతతాబ్లమ్‌। 

భజతాద్భజతాం శుభప్రదమ్మే జా హృదయం హీరపటీరహారితేజః॥। 18 
ప్రతిపదార్థము :- భువనావన శాలి యోగివేషమ్‌ = భువనముల కాపాడుయోగి 
వేషముగల, భుజగాధీశ్వర భూషణాతతాబ్దమ్‌ = సర్పరాజములనెడి సొమ్ములచే వ్యాపింపం 
బడిన శరీరము లేక అవయవములు గల, భజతామ్‌ = సేవించువారికి, శుభప్రదమ్‌ = 
శుభముల గలిగించు, హీరపటీరహారి = వజమువలె చందనమువలె అందమైన, తేజః 
= తేజమును, మే = నాయొక్క హృదయమ్‌ = హృదయము, భజతాత్‌ = సేవించు 
గాక! 
తాత్పర్యము :- భువనముల రక్షణమున నొప్పు యోగి వేషముగల, సర్పరాజ భూషణముల 
నలంకరింపంబడిన విశాల శరీరావయవములుగల, భజించువారికి శుభముల నొసగు, 
వజ్రమువలె చన్దనము వలె అందమైన తేజమును (శివుని) నా హృదయము సేవించుగాక! 
వివరణ :- జన సమూహములకు దూరముగా యోగులుందురు. అయినను వారి 
యునికి లోకముల కాపాడుచునే యుండును. అట్లే భువనావనము కొజకే యోగులు 
ఏకాంతముగా నుండవలెనని వారి కుపదేశించుట కొజకే యోగి వేషము ధరించి 
నట్లున్నాడు. అను అర్థము ప్రథమ పాదమున వ్యంగ్యము. నాల్గవ పాదమున శివుడని 
చెప్పక తేజమని చెప్పుటచే పర్యాయోక్యాలంకారమేర్చడి యున్నది. అట్లే హీర 
పటీ రౌపమ్యమము ఆ తేజమునకు సమాసమున సాదృశ్య వాచకమును లుప్తమొనరించి 
చెప్పుటచే లుపోపమాలంకార మేర్చడియున్నది. మూడవ పాదమున భజతాం శుభప్రదామ్‌ 
అని భజన హేతువు చెప్పబడినది. రెండవ పాదమున 1-7 వర్ణముల మైత్రి కూర్చం 
బడినది. ద్వితీయ తృతీయ పాదములలో భకారావృత్తిచే వృత్య్యను ప్రాస మేర్చడియున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 175 


అట్లే నాల్లవపాదమున “హీరపటీరహారి” అను పద బన్ధమందును వృత్య్యనుప్రాసమున్నది. 
ఈ శ్లోకము ఛందస్సు విషయమున పై శ్లోకము వంటిదే. 
అవతారిక :- పై శ్లోకమున యోగి వేష శివుని భువనావనము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున దానికొజకై విషమును గూడ స్వీకరించిన శివునియందు దాని యందలి 
అత్యాదరము చెప్పబడుచున్నది. 
శ్లో! అయమాత్తవిషస్తు రక్షణార్ధం - భయమాపన్నమవేక్ష్య విష్టసౌఘమ్‌। 

వయమాశు భజామ దేవదేవం - జయమానన్లభరం చ కిం న దద్యాత్‌! 19 
ప్రతిపదార్థము :- భయమ్‌ = భయమును, ఆపన్నమ్‌ = పొందిన, విష్టసౌఘమ్‌ = 
లోక సమూహమును, రక్షణార్థమ్‌ = రక్షించుట కొజకు, అయమ్‌ = ఈతడు (శివుడు) 
ఆత్త విషుతు = స్వికరించిన విషముగలవాడు గదా!, జయమ్‌ = జయమును, ఆనన్గభరమ్‌ 
చ = ఆనన్గాతిశయము, దద్యాత్‌ న కిమ్‌ = ఇవ్వడా?, (తప్పక ఇచ్చును. అందువలన), 
వయమ్‌ = మేము, ఆశు = శీఘ్రముగా, (తమ్‌ = ఆ), దేవదేవమ్‌ = దేవదేవుని 
(శివుని), భజామ = సేవించెదము గాక! 
తాత్పర్యము :- భువనసమూహము విషభయమును పొందగా దాని రక్షణము కొజకు 
విషము స్వీకరించిన యీ శివుడు మనకు జయమును, ఆనన్గాతి శయమును ఈయడా! 
తప్పక ఇచ్చును. అందువలన ఆతనిని శీఘ్రముగా సేవించెదము గాక! 
వివరణ :- ఈ శ్లోకమున దాక్షిణాత్యమైన ప్రాస (పాద ద్వితీయాక్షరమన్ని పాదములలో 
నొకటిగా నుండుట)ము ప్రయోగింపంబడినది. ఈ శ్లోకము నందును పూర్వ శ్లోకవృత్తమే 
నిబంధింపంబడినది. 
అవతారిక :- పై శ్లోకమున లోక రక్షణార్థము విషమును సైతము స్వీకరించిన శివుని 
భజనము చెప్పంబడినది. ఈ శ్లోకమున విషధరయోగవట్టధారియైన శివుని 
భావనముపదేశింపంబడుచున్నది. 

శ్లో నిటలస్స్ఫుటభాసిత త్రిపుబ్దం - 

కటిమధ్యే ఘటితాహియోగపట్టమ్‌। 

హృదయే పరిభావితస్వరూపం - 

హృదయే భావయ భావభావదావమ్‌॥ 20 


88 


176 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


ప్రతిపదార్థము :- నిటల స్ఫుట భాసిత త్రీపుణ్ణమ్‌ = నొసట స్పష్టముగా ప్రకాశించిన 
భస్మ (త్రిపుణ్ణము గల, కటి మధ్యే = కటియొక్క నడుమ, ఘటితాహి యోగపట్టమ్‌ = 
పాములతో యోగపట్టమును కట్టుకొన్న, హృదయే = హృదయము నందు, పరిభావిత 
స్వరూపమ్‌ = బాగుగా భావింపంబడిన స్వరూపము గల, భావభావదావమ్‌ = మనస్సునకు 
సంబంధించిన లేక మనసిజునియొక్క భావములను అడవికి దావాగ్నియైన శివుని, 
అయే = ఓయీ, హృత్‌ = హృదయమా!, భావయ = భావింపుము. 

తాత్పర్యము :- ఓయీ హృదయమా! నీలో ప్రకటింపంబడిన స్వరూపము గల, నుదుట 
స్పష్టముగా ప్రకాశించిన భస్మ త్రిపుజ్ఞము (రేభాత్రయము)గల, కటి ప్రదేశమున బిగించిన 
యోగ పట్టముగల, కామసంబంధ భావములను అడవులకు దావాగ్నియైన శివుని 
భావింపుము. 

వివరణ :- భాసిత శబ్బముయొక్క ఒక అర్థము ప్రకాశింపంజేయబడిన అనునది. ఈ 
అర్థము భాస ధాతువునుండి జనించిన కృషత్తత్యయాన్ర శబ్దమునుండి లభించును. భాసిత 
శబ్దమునకు తద్ధిత ప్రత్యయము చేర్చగా నేర్పడిన తద్ధితాన్త భాసితా శబ్దము మటౌకటి. 
దీని అర్థము భసితమునకు అనగా భస్మమునకు సంబంధించిన అనునది. శివునినాసట 
నున్న భస్మరేఖలు ప్రకాశించినవి అనునది రెండు విధములుగా లాభించిన ఏకార్థము. 
2. యోగులు కటి ప్రదేశముపైన ధరించిన లేక నొసట ధరించిన పట్టుబట్ట యోగపట్టము 
అని పిలువంబడును. మరియు గురువు సన్యసించిన శిష్యుని పిలుచు నూతన నామము 
కూడ కొన్నిచోట్ల యోగపట్టమని వ్యవహరింపంబడుట గలదు. 8. హృదయే అను 
శబ్దము తృతీయ చతుర్ణ పాదాదియందు ప్రయోగింపంబడుటచే ఉత్తరార్థమున 
యమకాలంకార మేర్ప్చడియున్నది. హృత్‌ హృదయ శబ్దములు ఏకార్థకములు. చిత్తం 
తు చేతో హృదయం స్వాన్తం హృత్‌ మానసమ్‌ మనః అను నిఘంటువు పై పదముల 
ఏకార్థకత్వమునకు ప్రమాణము. ఓ హృదయమా! హృదయమున అనగా నీలో 
ప్రకటింపబడిన స్వరూపముగల శివుని నీవు భావించుటలో అధిక సౌకర్యము గలదనుట 
ఈ యమకాలంకారము చేత వ్యంగ్యమగు అర్థము. ఈ వ్యంగ్యమును సాధించుటకు 
పై యమకముచే కవి ఉత్తరార్థమునలంకరించి యున్నాడు. లేక గురువు తన 
హృదయమున ప్రకటి తమైన శివుని, శిష్యుని హృదయమున భావింపుమని ఉపదేశించు 
చున్నాడనియు చెప్పవచ్చును. భావభావదావమ్‌ అను చతుర్ధ పాదాంతములోని 
సమాసములోని మొదటి భావ శబ్దము మనస్సుయొక్క లేక మనస్సునకు సంబంధించిన 
అను అర్ధముల బోధించును. షష్టీ విభక్తి సంబన్గార్థకమనుట విద్వాంసు లెటిగిన విషయమే. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 177 


మన్మథునకు భావభావ శబ్దము వాచకము. కావున అది కామవాచకము. ఈ రెండు 
విధములుగా లభించిన అర్ధమే కామసంబంధ భావములు అనునది. భావభావ శబ్దార్థము. 
చివరి దావ శబ్దము అడవిలో జనించిన అగ్ని అను అర్థముగల శబ్దము. కావున 
మొత్తము సమాసము కామసంబంధ భావారణ్య దాహకత్వ రూప శివలక్షణమును 
బోధించును. లేక మొదటి భావ శబ్దమును భవశబ్దము నుండి యేర్పడిన తద్ధితాన్నముగా 
గ్రహించి సంసారసంబన్థి అను అర్థమును, రెండవ భావ శబ్దమునకు సాధారణ భావము 
అను అర్థమును స్వీకరించి మొత్తము సమాసమునకు సంసార సంబన్గ్థి భావారణ్య 
దాహకత్వ శివలక్షణమును బోధించు ననియు చెప్పవచ్చును. లేక మొదటి భావశబ్దము 
మనోవాచకము కావున ఆ మనస్సునకు సంబంధించిన వాడు మన్మథుడు. కావున 
మన్మథార్థకముగా గ్రహించి తత్సంబంధి భావములు అను అర్థమును భావభావ శబ్దము 
నుండి గ్రహించవచ్చును. ఈ పక్షమునందు కామసంబంధి భావారణ్య దాహకత్వ రూప 
శివలక్షణం మొత్తము సమాసముయొక్క అర్థముగా [గ్రహింపబడదగినది. ఈ శ్లోకమున 
పూర్వార్థమున టకారప్రాసము ఉత్తరార్థమున వకార ప్రాసమును ప్రయోగింపబడినవి. 
మరియు నాల్గవ పాదమున 'భావయ భావభావి అను పద బన్గనమున భావశబ్దావృత్తిచే 
యమకాలంకారమేర్పడి యున్నది. 'భావభావి శబ్దముచే ఛేకానుప్రాసమేర్పడి యున్నది. 
“'భావదావమ్‌” అనుచోట వృత్త్య్యనుప్రాస మేర్చడి యున్నదనియు చెప్పవచ్చును. 
పూర్వార్థమున టకారవృత్తి వలన, ఉత్తరార్థమున వకారావృత్తి వలనను వృత్త్యను ప్రాసము 
లేర్పడియున్నవి. పూర్వశ్లోకముల వృత్త నిబన్టనమే ఈ శ్లోకము నందును కలదు. 
అవతారిక :- పై శ్లోకమున హృదయోపాసనీయుడుగా శివుడు చెప్పబడినాడు. ఈ 
శ్లోకమున సూర్యచంద్రప్రణవ గౌరీమనః కమలములందు ్రకాశించువాడుగా నతడు 
చెప్పబడుచున్నాడు. 
శ్లో కోపి ప్రకామగరిమాశు స ధామ భూమా 

రామాభిరామవపురాదరణీయమేవ। 

యో భాస్మ్కరే శశిని చ ప్రణవే చ నిత్యం 

గౌరీమనఃసరసిజే చ చకాస్తి భూయః॥ 21 
ప్రతిపదార్థము :- కోపి = కోపముగల, ప్రకామగరిమ = ఉత్మృష్టకామ గౌరవముగల, 
ఆశు = త్వరగల, రామాభిరామ వపురాదరణీయమ్‌ = స్రీమనోహర శరీరమున 


89 


178 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


ఆదరణీయమైన, ధాము+ఏవ = స్థానమే, యః = ఎవడు, భాస్మరే = సూర్యుని యందును, 
శశిని = చంద్రునియందు, ప్రణవే చ = ఓంకారమునందును, గౌరీ మనః సరసిజేచ = 
పార్వతీ మనస్సనెడి కమలమునందును, భూయః = మాటిమాటికి, చకాస్తి = 
ప్రకాశించునో, సః = ఆతడు, భూమా = అల్బుడుగాడు. 

తాత్పర్యము :- ఎవడు సూర్యచగన్ద ప్రణవములందు పార్వతీ మనఃకమలమునందును 
మాటిమాటికి ప్రకాశించునో ఆతడల్పుడు గాడు. మరియు కామక్రోధముల ఆధిక్యము 
కలిగియు స్ర్తీల మనోహర శరీరమున ఆదరణీయమైన స్థానమే ఆతడు. 

వివరణ :-ప్రకృష్ణ కామగరిమకు కోపమునకు స్థానమైనవాడు శివుడు. సృష్టి హేతువగుటచె 
ఆతని కామము ప్రకృష్ణగరిమ కలది. లయకర్త యగుటచే ఆతడు కోపమునకును 
ధామ(స్థాన)మైనవాడు. సృష్టిలయముల మధ్య స్థితి అది భోగానుభవ స్థితియే. భోగముల 
కాయతనము శరీరము. అది రామాభిరామము ఐనప్పుడుత్తమ భోగ సాధనమగును. 
ఉత్తమ భోగము సత్మర్మ (ధర్మ) ఫలము. సత్మర్మచేత రామాభిరామ అనగా ప్రీలచే 
కోరదగిన సుందరమైన శరీరము లభించును. అనుట శాస్తలోక వ్యవహార సిద్ధమైన 
అంశము. భూతకాలమున సృష్ట్యారంభమైనది. వర్తమానకాలమనను సృష్టితోపాటు 
లయమును జరుగుచుండును. భావికాలమున సర్వభూతముల సంహారమైన పిదప 
లయకృత్యమును ఆగిపోవును. మరల సమష్టి జీవ భోగకాలము సమీపముగానే శివుని 
ప్రకృష్ణ గరిమమైన కామము కలుగును. ఇదియే సోత కామయత అని ఉపనిషత్తుల 
యందు చెప్పంబడిన సృష్టి హేతువుగా ప్రకృష్ణ గౌరవము గల్గిన కామము. నిరంతన 
సృష్టిలయమున కాతని కామక్రోధములు త్వరగలవిగానే ఉండవలెను అనుటకై ఆశు 
శబ్దము ప్రయోగింపంబడినది. ఆతని యందుండు కామక్రోధములు త్వర శీఘ్రసృష్టి 
లయహేతువులగును. లేక కోపి శబ్దమును కః+అపి అని విభజించి అనిర్వాచ్యుడు 
అను నర్థము చెప్పవచ్చును. 2. సూర్యచంద్ర ప్రణవగాౌరీ మనస్సరసిజములందు మాటి 
మాటి కాతడు ప్రకాశించును. భూయః అను శబ్దము సూర్యాది ప్రతీకములలో ధ్యాన 
జన్యమై ధ్యాన సమస్థితియె ధ్యానాంతమున లయమొందు శివుని తేజోమయ రూప 
ప్రకాశమే చకాస్తి శబ్బార్థమనుటను సూచించు చున్నది. అది భూయః చకాస్తి అనుటకు 
వీలైనది కాదు. ఒకసారి కలిగినచో అది ఆరునది కాదు. కావున భూయః ప్రకాశము 
దానికవశ్యము కాదు. అది ఆరినచో గదా భూయః ప్రకాశావశ్యకత. కావున ఈ 
శ్లోకమునం జెప్పంబడినది. ధ్యాన జన్య శివతేజోరూప ప్రకాశమే. అది ధ్యానము 
చేసినప్పుడెల్ల ప్రకాశించుచు ధ్యానేతరావస్థలలో ప్రకాశింపదు. కావున అట్టి ప్రకాశము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 179 


కోరినవారు మరల మరల ధ్యానము చేయుదురు. అది మరల మరల ప్రకాశించును. 
ఇట్టి ధ్యానాభ్యాసముచే ఉత్తర కాలమున అభ్యాసికి ఆత్మజ్ఞానము అనగా శివాత్మెక్యజ్ఞానము 
కలిగి శివశాశ్వత స్వరూప ప్రకాశము సిద్ధించును. 8. సన్టోపాసనము సన్ఫాకాలమున 
చేయదగిన సూర్యప్రతీక శివోపాసనమే అను అంశము భాస్మరే అను పదముచే 
సిద్ధించును. అన్ని కాలములలో ఏ సూర్యప్రతీక శివోపాసనము చేయదగినదేయైనను 
సన్ఫాకాలమున అది నిత్యము ఇతర కాలములలో అది ధ్యాత ఇచ్చననుసరించినదే 
గాని నిత్యముకాదు. శివుడు అర్ధనారీస్వరూపుడు, శివుని పుంభాగము సూర్యమండలమున 
ధ్యానింపదగినది. పూర్ణిమనాటి రాత్రి యంతయు చన్ద మండలమున దేవి నుపాసించుట 
ఒక శాక్తేయ సంప్రదాయము. కనీసము అర్ధరాత్రమున చతుర్ధ సంధ్యోపాసనము 
తాన్రికులలో ప్రసిద్ధము, చ[న్లుడున్నను లేకున్నను, చట్ట మండలము కల్పించుకొని 
చన ప్రతీకోపాసనము చేయనగును. అట్లే మనస్సున సూర్యమండలమును కల్పించుకొని 
సూర్య ప్రతీకోపాసనము చేయనగును. ఈ సూర్య చన ప్రతీకోపాసనములు రెండును 
రూపటప్రతీకోపాసనములు. 4. ప్రణవము శివ వాచక నామము. కావున ప్రణవ 
ప్రతీకముగా శివోపాసనము చేయుట నామ ప్రతీకోపాసన మనంబడును. సూర్యచనులే 
గాక సమస్త ప్రపంచములోని అర్థములన్నియు శివరూపములే. వానియందు (శివలింగ 
విగ్రహాదులయందు తదితరములందును) శివునుపాసించుట రూప ప్రతీకోపాసనమే 
యైనను పెద్దలచేత అనుష్టింపంబడుచు వచ్చిన సూర్యచన్టలింగ విగ్రహాదులందు 
శివునుపాసించుట శివరూప ప్రతీకోపాసనములలో ఉత్కృష్టము. సాంప్రదాయకము. 
అట్లే అన్ని నామములును శివవాచకములే యైనను ప్రణవమున శివునుపాసించుట 
ఉత్కృష్టము. సాంప్రదాయకము. అంత మాత్రమున ప్రణవేతర శివాది శివ 
నామములందు శివునుపాసింపరాదు అని చెప్పరాదు. రూపోపాసనమున నామమునకు 
నామోపాసనమున రూపమును అనుషంగికముగా నైనను అవశ్యముగా అనుసన్ధానము 
జరుగును. నామరూపములొక దానిని విడచి మరొకటి యుండక పోవుటయే దానికి 
కారణము. తైలధారావ దవిచ్చిన్న జ్ఞాన సన్హాన రూపమైన ఈ ఉపాసనమును గూర్చి 
విచారించు కొనుటయు నొక విధముగా ఉపాసనమే అగును. ఈ విచారణము తైలధారావ 
దవిచ్చిన్న జ్ఞానసన్తాన ప్రవాహరూపము కాకపోయినను, తత్రేరకము తదితి కర్తవ్యతా 
బోధకము నగుటచే, తదంశమే తదంగమే అగును. ప్రణవమనగా అకారోకార మకార 
రూప త్రివర్ణమేలనమైన ఓంకారమని దాదాపు సాధకులందజును ఎజుగుదురు. ఈ 
మూడింటి పిదప తొమ్మిది నామరూప బేధభిన్న నాదభేదములున్నవి. వీసి నన్నిటికి 


90 


180 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


కలిపి అర్ధమాత్రయను నొక పేరున్నది. నాదమను మరొక పేరున్నది. భ్రూమధ్యమున 
ప్రాణమును కుమించి ప్రణవమునుపాసించుట యోగి మాత్ర సాధ్యము. వాయు 
నిరోధము లేకున్నను ఉచ్చాసమున సోకారమును హల్లును విడచి మకారమును మాత్రము 
స్వీకరించి యేర్పడిన యోంకారమును జాగ్రదవస్థ యందంతటను అనుసన్ధించు 
అభ్యాసముచే సాధకునకైనను (యోగి కాక పోయినను) సాధ్యమే యగును. ఇదియొక 
విధముగా జపముగాని (ప్రణవ జపమే (అజప గాయత్రి అని దీనికి మరొక పేరున్నది) 
ప్రణవోపాసన చేయలేని వారు ఈ అజపా నామ సార్వకాలిక లేక జాగ్రదవస్థాశయ) 
ప్రణవ జపము నొనరింపవచ్చును. దినమునకు 21 వేల 6 వందలసార్లు ప్రణవ 
జపము ప్రతి జీవియు చేయుచుండును గాని ఇది జపమని యొజిగి అనుసన్థించుట 
మనుష్యునకే సాధ్యము. యోగాభ్యాసము లేకున్నను శరీరమునందలి షట్బక్రములలోని 
దేవతలకు ఈ (ప్రణవ జపమును నివేదించిన, వారికి సతృలము లభించును. 
మూలాధారము నందలి గణేశున కాజువందల జపమును, స్వాధిష్టాన మందలి బ్రహ్మకు 
ఆరువేల జపమును, మణిపూరమందలి విష్ణువునకు ఆరువేల జపమును, విశుద్ధమందలి 
జీవునకు వేయి జపమును, ఆజ్ఞ (భూమధ్యమ) యందలి గురువునకు వేయి జపమును, 
సహగస్రారమందలి శివునకు వేయి జపమును నివేదించవలెను. ప్రణవోపాసనమునకు 
ముందుగా ప్రణవ జపము నందు సిద్ధికలిగినచో ప్రణవోపాసనము మిక్కిలి సుకరమగును. 
“నోర హమ్‌” యొక్క శేషమే ఓం కారము కావున, దీనికి “సోల హమ్‌” అను 
హంసమంత్రమునకు వలె జీవబ్ర హ్మైక్యమే అర్థము కావున, ఏతద్‌ జ్ఞానమునకు 
అన్నింటి కన్న (ప్రణవాను సన్ధానమున కన్నను, ముఖ్యస్థానము కలదు. అది (ఆజ్ఞానము) 
చరమ జన్మ మాత్ర సాధ్యము. అస్తు. ప్రణవములోని అంశములు మూడు. అకారోకార 
మకారములీ వబకు చెప్పంబడినవి. మిగిలిన నామరూప భేదభిన్న నాదభేదము 
లర్ధమాత్రయనంబడునని చెప్పుట జరిగినది. ఇప్పుడా నాదభేదములు వివరింపం 
బడుచున్నవి. బిందువు వర్తులము. అది సున్నవంటి ఆకృతి గలది. అర్ధచన్టము పేరు 
ననుసరించి అది అజసున్నవంటి ఆకృతి గలదనుట స్పష్టము. 

రోధి : ఇది ఊర్జ్వాగ్రత్రికోణాకారము. ఇది వెన్నెల కాంతి గలది. 

నాదము : రెండు అండముల మధ్య శిరవంటిది. ఇది పద్మరాగ వర్ణము. 

నాదాన్తము : ఇది ఎడమవైపు బిందువుగల నాగలి వంటి దిశ. ఇది మెజుపు వంటిది. 
శక్తి : ఇది అడ్డముగా నుండి రెండు విందువులలో ఎడమ బిందువు నుండి బయలుదేరు 
సిరగలది. దీనివర్ణము 60 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 181 


వ్యాపిక : ఇది పైన బిందువున్న ్రికోణాకారము గలది. 
సమన : ఇది పై బిందువు కింది బిందువునకు కలుపు రేఖవలె నుండును. 
ఉన్మన : మనస్సునకు అందని ఆకారము గలది. అనగా ఆకారము లేనిదే కాని దానిపై 
మహాబిందువులుండును. దానిని గుర్తించి కింద ఖాలీగా నుంచుటయే తదాకారముగా 
భావింప వలసియుండును. 
పై తొమ్మిది చక్రములని అవి సూక్ష్మ శ్రీ చక్రగత నవచక్రములని భావింప 

వలెననుట శ్రీ విద్యా శ్రీ చక్రోపాసక సంప్రదాయము. ఈ తొమ్మిది భూమధ్యము 
మొదలుకొని సహస్రారమువజకు ఒకదానిపై ఒకటి భావనీయములు. అకారోకారమకార 
ములతో కలిపి (ప్రణవము ద్వాదశాంశము అని చెప్పంబడినది. మాండూక్యోపనిషత్తు 
చతుర్నాత్రమని చెప్పంబడిన ఓంకారము షోడశ భాగము పరమహంస పరివ్రాజకోప 
నిషత్తున చెప్పుట బెషనిషత్సంప్రదాయమున ఓంకారోపాసనా ప్రకారాంత విస్తరమే. 

అకారము - జాగ్రద్విశ్వ రూపము 

ఉకారము - జాగ్రత్తెజస రూపము 

మకారము - జాగ్రత్రాజ్ఞ రూపము 

అర్ధమాత్ర - జాగ్రత్తురీయ రూపము 

బిందువు - స్వప్న విశ్వరూపము 

నాదము - స్వవ్న తైజసరూపము 

కల - స్వప్న ప్రాజ్ఞరూపము 

కలాతీతము - స్వవ్న తురీయరూపము 

శాంతము (శాంతి) - సుషుప్త విశ్వరూపము 

శాంత్యతీతము - సుషుప్త తైజస రూపము 

ఉన్మన - సుషుప్త ప్రాజ్ఞరూప 

మనోన్మని - సుషుప్త తురీయ రూపము 

వైఖరి (పురీ) - తురీయ విశ్వరూపము 

మధ్యమ - తురీయ తైజస రూపము 

పశ్యంతి - తురీయ ప్రాజ్ఞరూపము 

పర - తురీయ తురీయ రూపము 

నీ రూపము నిర్గుణము నయిన శివతత్త్వము. ఓంకారముయొక్క అఖణ్జార్థము. 

అది చరమ వృత్యానుభవ రూపము. దానియందు పై షోడశ కళలు ధ్యేయ, బ్రహ్మనామ 


ల్లో 


91 


182 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


రూపాంశములు. సమాధిలో యోగులనుభవించు నీ భేదములన్నియు (అపరబ్రహ్మ 
నామరూపములు) యోగి దర్శనీయములు. అయోగులు సైతము వీనిని భావించి కొంత 
ఫలమును పొందవచ్చును. 5. గారీ మనస్సరసిజము నందును శివుడు ధ్యేయుడు. 
మనస్స రసిజ శబ్దము అవాహత కమలమును గూడ బోధించును. గౌరీదేవి నిరంతరము 
అచట శివుని ధ్యానించుచుండగా అచటనే శివుడు ప్రకాశించుచుండును. పూర్వార్థమున 
రేఫ మకారావృత్తిచే వృత్యనుప్రాస మేర్చడియున్నది. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ 
అను గణములుండుటచే నీ శ్లోకము వసన్తతిలకా వృత్త నిబన్టనము. 
అవతారిక:- పై శ్లోకమున ఏ శివుడు భాస్మరాది ప్రతీకములందు పుంధ్యేయుడై 
ప్రకాశించునని చెప్పంబడినాడు. ఈ శ్లోకము ఆ శివుని ధ్యానము చేతగాక పోవుటచే 
తత్రణామము లేక తచ్చరణాగతి నొనర్చుట చెప్పుచున్నాడు. 
శ్లో; తం మల్లికాసుమసమానవిభాసమానం 

సారజ్ఞపాణిమణి మాదివిరాజమానమ్‌। 

ముక్తాఫప్రవాలపరిపూరణచారుభద్ర - 

రుద్రాక్షమాలికమహమ్‌ ప్రణమామి రుద్రమ్‌॥ 22 
ప్రతిపదార్థము :- మల్లికా సుమ సమాన విభాసమానమ్‌ = మల్లెపూవుతో సమానముగా 
ప్రకాశించుచున్న సారజ్ఞపాణిమ్‌ = జింక చేతగల, అణిమాది విరాజమానమ్‌ = 
అణిమాదులతో (అష్టసిద్దులతో) ప్రకాశించుచున్న ముక్తాఫప్రవాల పరిపూరణ చారు 
భద్ర రుద్రాక్ష మాలికమ్‌ = ముత్తెముల పగడములనన్నివైపుల నింపుటచే సుందరమైన 
మంగలకరములైన రుద్రాక్షమాల మాలికలగల, తమ్‌ రుద్రమ్‌ = ఆ రుద్రుని, అహమ్‌ 
= నేను, ప్రణమామి = నమస్మరించుచున్నాను. 
తాత్పర్యము :- మల్లెపువ్వు వంటి తెల్లని కాంతితో నణిమాద్యష్ట సిద్దులతో ప్రకాశించు 
చున్న ముత్తెములు పగడములును మధ్యమధ్య నింపుటచేత అందమైన మంగలకరములైన 
రుద్రాక్షల మాల ధరించిన రుద్రునికి నేను ప్రణామమొనర్చెదను. 
వివరణ :- ప్రథమపాదమున మల్లికాసుమ సమానముగా శివుడు (ప్రకాశించు 
చున్నాడనుటచే లుప్తోపమాలంకారమేర్చడి యున్నది. మల్లెపువ్వునకు, శివునకు అనగా 
ఉపమానోపమేయముల సామ్యమును నిరూపించుటకు కావలసిన సమానధర్మము లేక 
సాధారణ ధర్మము తెలుప బడకపోవుటయే అందుకు హేతువు. రెండవ పాదమున 
“పాణి మణి మాది అను పద బన్టమున వృత్యనుప్రాసాలంకార మున్నది. “సమాన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 183 


విరాజమానమ్‌” అను పదబన్ధమున మాన శబ్ద ద్విరావృత్తిచే యమకాలంకారమేర్చడి 
యున్నది. పూర్వార్థమున పాదాన్లాను ప్రాసమున్నది. ఉత్తరార్థమున ముక్తాప్రవాళ 
పరిపూరణచారుభద్రరు ద్రాక్షమాలికమ్‌ అను విశేషణమున క్రమము ననుసంధించినచో 
ముత్తెములు చారుతమ ప్రవాలములు భద్రతను అనగా మంగలకరత్వమును హేతువులను 
సూచింపంజేయును. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, 
వశిత్వము అను అష్టసిద్ధులు అణిమాది అను పదములోని ఆది పదముచే (గ్రాహ్యములు. 
ఈ శ్లోకమును పై శ్లోకము వలె వసన్తతిలకా వృత్తనిబన్ధనమే. 2. ప్రణమామి అను 
క్రియ నవ విధ భక్తులలోని వందన భక్తిని, లేక ఆత్మనివేదన భక్తిని సూచించును. 
తనను నివేదించుకొన్న పిమ్మట దానిపై నభిమానము నశించి నందున తద్రక్షణము 
శివ కర్తవ్యముగా మారిపోవును. ఇది శరణాగతి రూపమని కొందటు పెద్దలు చెప్పెదరు. 
అవతారిక :- పై శ్లోకము శివోద్దేశ్య ప్రణామ సామాన్యము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
పాదాబ్ద సంచార రూపమైన పాదోపగ్రహణ రూపమైన, మానసికమైన ప్రణామ విశేషణము 
చెప్పంబడుచున్నది. 
శ్లో నో వైష్టవమ్మతమమవైమి న చాపి శైవం 

నో సౌరమన్రవిదితం న తు మన్రజాలమ్‌! 

శజ్కా తథాపి నహి శజ్మరపాదపద్మే 

సజ్వారమేతి మమ మానసచల్బరీకః॥ 23 
ప్రతిపదార్థము :- వైష్టవమ్‌ = విష్ణువునకు సంబంధించిన, మతమ్‌ = మతమును, నో 
అవైమి = తెలియను, శైవమ్‌ = శివునకు సంబంధించిన, మతమ్‌ చ = మతమును 
గూడ, అవైమి = తెలియను, సౌరమగ్టవిదితమ్‌ = సూర్యునికి సంబంధించిన మంత్రము 
జ్ఞానము, నో = లేదు, మంత్రజాలమ్‌ = మంత్ర సమూహమును, న = లేదు, తథాపి 
= అట్లయినను, శజ్మా = శజ్క న = లేదు, శబజ్మరపాదపద్మే = శివుని కమలము వంటి 
పాదమునందు, మమ = నాయొక్క మానసచజ్బురీకః = మనసను తుమ్మెద, సజ్బారమ్‌ 
= సక్సారమును, ఏతి = పొందుచున్నది. 
తాత్పర్యము :- నేను శైవ మతమునుగాని, వైష్ణవ మతమునుగాని ఎజుగను, నాకు 
సూర్యసంబంధ మంత్రజాలము లేదు. ఇతర మగ్రముల సమూహమును దేనిని ఎబుగను. 
అయినను నాకు శజ్మ అనగా భయముగాని, సందేహముగాని లేదు. శజ్మర 
పాదపద్మమునందు నా మనసను తుమ్మెద సంచరించుచునే ఉన్నదిగదా! 


92 


184 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


వివరణ :- విష్ణువు సర్వోత్మృష్ణుడని అంగీకరించు మతము వైష్ణవ మతమనంబడును. 
శివుడు సర్వోత్మృష్టుడని చెప్పు మతము శైవ మత మనంబడును. అట్లే సౌరమతము 
సూర్యుని, గాణాపత్యము గణపతిని, శాక్తేయము శక్తిని సర్వోత్మృష్టములుగా భావించును. 
ఇంకను వేదములోని విష్ణు మహిమా ప్రతిపాదక మంత్రములకు ప్రాధాన్యమును 
ప్రామాణ్యమును వైష్ణవ మతమంగీకరించును. శివమహిమా ప్రతిపాదక మంత్రములకు 
ప్రాధాన్యమును శైవమత మంగీకరించును. ఇట్లే సూర్యమహిమా ప్రతిపాదకములైన 
సౌరమగ్రముల ప్రాధాన్యమును సౌరమత మంగీకరించును. ఇట్లే ఇతర మతములు 
తమ తమ దేవతల ప్రాధాన్యమును ప్రతిపాదించు మంత్రజాలముల నంగీకరించును. 
ఈ మంత్రములను గాని ఈ మతములనుగాని నేనెజుగను. ఏదో ఒక దేవతను రక్షకుడుగా 
భావించినచో నన్ను ఆపదనుండి సంసారము నుండి కాపాడువాడు లేడను భయము 
లేదు. నాకు తెలియకుండగనే నా మనము అను తుమ్మెద శివపాదము అను పద్మమున 
సంచరించుచున్నది. కావున నన్ను ఇతరులు శైవుడని భావించెదరు గాక. నేను వారివలె 
ఇతర దేవతల నిందింపను. ఇతర దేవతా నిందాపూర్వక, స్వదేవతా స్తుతియే వారి 
దృష్టిలో మతము. అందుచే వారు స్వ మతము లందభిమానమును ప్రదర్శించుచు 
ఇతర దేవతల నిందించుటకు సైతము వెనుదీయరు. నా మనము శివుని పాదపద్మము 
నుండి బయటకు వచ్చినగదా ఇతర మతములున్న సమజ్ఞానముగాని, అది ఉత్కృష్టము 
కాదని నిందించుట గాని సంభవించును. నాకట్టి అవకాశమే లేదు. పాదమునందు 
పద్మారోపము, మాననమందు చంచరీకారోపము నుండుటచే ఉత్తరార్థమున 
రూపకాలంకార మేర్చడియున్నది. శజ్మా - శబ్మ అని తృతీయ పాదమున, సజ్బా - 
చళ్బు అని నాల్గవ పాదమున పాదాది మధ్యప్రాసమున్నది. ఈ శ్లోకమును 
వసన్తతిలకావృత్త నిబన్టనమే. 


అవతారిక :- పై శ్లోకమున శివపాద పద్మమున కవి మనస్సు భ్రమించుటచే భ్రమరమని 
చెప్పంబడినది. ఈ శ్లోకమున శివుని భ్రమ చెప్పంబడుచున్నది. 
శ్లో! గౌరీ కరోతు శుభమీశవిలోలదృప్టి- 
మధ్యే దధత్యతులకాఇ్బునకణ్ధమాలామ్‌। 
తద్దృగ్రసాననుభవన్‌ ప్రణమన్తమిన్ధం 
కిం క్షేమమమ్చుజభవేతి వదన్‌ శివోల _పి॥ 24. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 185 


ప్రతిపదార్థము :- ఈశవిలోల దృష్టి మధ్యే = శివుని చంచల దృష్టి మధ్యమున, 
అతులకాజ్బాున కణ్ఞమాలామ్‌ = సాటిలేని బంగరు కంఠహారమును, దధతీ = 
ధరించుచున్నది, గౌరీ = గౌరి, శుభమ్‌ = శుభమును, కరోతు = చేయుగాక! తద్దృగ్రసాన్‌ 
= ఆ దృష్టిసారములను, అనుభవన్‌ = అనుభవించుచు, ప్రణమన్తమ్‌ = నమస్మరించు 
చున్నది, ఇన్టమ్‌ = ఇగన్లుని గూర్చి, అమ్బుజభవ = ఓ బ్రహ్మా, కిం క్షేమమ్‌ = క్షేమమా! 
ఇతి = అని, వదన్‌ = పలుకుచున్న శివః + అపి = శివుడను, శుభమ్‌ = శుభము, 
కరోతి = చేయుగాక! 

తాత్పర్యము :- శివుని చంచల దృష్టి మధ్యమున సాటిలేని బంగరు కంఠహారమును 
ధరించు గౌరియు, ఆ చూపుల రసమును అనుభవించుచు నమస్మరించు ఇ[న్లునితో ళు 
(బ్రహ్మా! క్షేమమా అని పలుకుచున్న శివుడును, శుభమును కలిగించెదరు గాక! 
వివరణ :- శివుడు పంచాస్యుడు అనగా సింహస్వరూపుడు, కావును ఆయన కన్నులు 
పచ్చనివి. ఆ చూపులమ్మవారి కణ్ఞమున బంగారు కణ్ధహారమైనవి. పార్వతీదేవి శివుని 
చూపులమాలనే హారముగా (భ్రమించి కంఠమున హారము దాల్చినట్లు (భ్రమించినది. 
పార్వతి కాంచన కంఠ సౌందర్యమునే శివుడు చూచుచున్నాడని గమనించిన పార్వతీ 
కాన్తకు కావలసిన అందమును ఆసక్తితో భర్త చూపుల మాలకన్న బంగారు మాల 
ఏమంత శ్రేష్టమైనది? కానే కాదు. అని నిశ్చయించుకొని సంతోషించుచున్నది. అనుట 
పూర్వార్థ వ్యంగ్యము. శివుడు పార్వతి నాసక్తితో చూచినట్లే పార్వతియు శివునాసక్తితో 
చూచుచున్నది. కాని అమ్మవారి చూపులు ఎజ్జగా నున్నవి. ఆ చూపులను చూచు తన 
కన్నులును కామ సహితములై ఎజ్జబడినవి. శివుని కన్నుల నుంది ఎట్టని చూపులకు 
తనకు నమస్కరించు తెల్లని ఇ[న్లుడును ఎరగా కనబడినాడు. అప్పుడు శివుడు ఇగ్లుని 
బ్రహ్మయని భ్రమించి “ఓ అమ్బుజభవా! క్షేమమా! అని కుశలమడిగెను. అని ఉత్తరార్ధ 
వ్యంగ్యము. ఇట్టి గౌరీ శివులిరువురు సర్వులకు శుభమును కలిగించుగాక! 2. ఈ 
శ్లోకమున గౌరీ శివుల భ్రాంతి చెప్పంబడుటచే (భాంతిమదలంకార మేర్చడియున్నది. 
“గౌరీ కరోతు, శుభమీశి”, విలోల దృష్టి మధ్యే దధతి, అతుల కాఇ్బున కంఠమాలాం, 
తద్దగ్రసాననుభవన్‌ ప్రణమన్తమ్‌, ఇంద్రమ్‌ భవేతి, వదన్‌ శివః ఇత్యాది పద బన్గములలో 
వివిధ వర్ణావృత్తిలో వృత్యనుప్రాసాలంకారము లేర్పడియున్నవి. ఈ శ్లోకమును వసన్తతిలకా 
వృత్త నిబన్ధనమే. 


93 


186 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అవతారిక :- పై శ్లోకమున గౌరీశంకరుల (భ్రాంతి చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఇతరులకు భ్రమరభ్రాంతి కలిగించు శివుని కంఠముయొక్క నీలిమ వ్యంజింపం 
జేయబడుచున్నది. 
శ్లో కర్పూరపూరధవలాధికచారుదేహం 

కస్తూరికాభ్రమరవిభ్రమకారికణ్ధమ్‌। 

కల్యాణభూధరనివాసవిభాసమానం 

కన్టర్పవైరిణమహం కలయామి నిత్యమ్‌॥ 25 
ప్రతిపదార్థము :- మిక్కిలి తెల్లనైన సుందరమైన దేహముకల, కస్తూరికా భ్రమర 
విభ్రమకారి కణ్ధమ్‌ = కస్తూరియో, భ్రమరమో అను భ్రాంతిని కలిగించు కంఠముగల, 
కల్యాణ భూధర నివాస విభాసమానమ్‌ = మేరుపర్వత నివాసమున ప్రకాశించుచున్న, 
కందర్చవైరిణమ్‌ = మన్మథ విరోధి (శివుని), నిత్యమ్‌ = ఎల్లప్పుడు, కలయామి = 
ధ్యానించెదను. 
తాత్పర్యము :- మేరు (కైలాస) పర్వతనివాసమున ప్రకాశించుచున్న, కసూర్తి భ్రమను 
(భ్రమరభ్రమను కలిగించు కణ్మముగల, కర్పూరపురాళి తెల్లదనమును మించిన తెల్లదనము 
గల మన్మథ విరోధియెన శివుని నిరంతరము ధ్యానించెదను. 
వివరణ :- శివుడు కైలాస వాసి. అమ్మవారు సుమేరు శృజ్ఞమధ్యస్థ. కావున ఆ 
దంపతులిరువురకు కైలాస మేరువులు నివాసస్థానములే. కావున ఈ శ్లోకమున శివుడు 
బంగారు పర్వతమున నివసించుటచే ప్రకాశించుచున్న వాడని చెప్పబడినది. కల్యాణ 
శబ్దము బంగరు అను అర్థముతో మంగలకర (శుభకర) అని అర్థము ఉండుటచే, 
బంగారు వలె వెండియును శుభకరమగుటచే కల్యాణ శబ్దముచే వెండి అను అర్థము 
గ్రహించి కల్యాణ భూధర శబ్దమునకు వెండికొండయగు కైలాసము అను అర్థము 
చెప్పవచ్చును. మంగలదేవతయైన లక్ష్మి “హిరణ్యరజత[ప్రజ” యని శ్రీసూక్తమున వర్ణింపం 
బడుటచే వెండియు మంగల దేవతచే ఆదరింపబడినందున వెండియు కల్యాణమే, 
మంగలమే అని గ్రహింపవలెను. శ్లోకమందలి అన్ని పాదములును వృత్యనుప్రాసాలం 
కృతములే. అన్ని పాదములు కకారాదులై శబ్దశోభావాహములై, శయ్యాసౌభాగ్యమును 
కలిగించుచున్నవి. ఈ శ్లోకమును వసన్తతిలకా వృత్తనిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని నీలమైన కంఠము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
నీలముగా కనిపించు సముద్రము శివుని అమ్ములపొదియని చెప్పంబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 187 


శ్లో యో౭.న్తేల తివృద్ధిమనయజ్ఞలధీన్‌ పయోధి- 

ర్యస్యేషుధిః శిరసి దేవనదీ చ మూర్తిః। 

ఆపో౭_ భిషిబ్చుతి జనో£_ ధరధీర్విచిత్రం 

తం నారికేలపయసా కలశీజలేన॥ 26 
ప్రతిపదార్థము :=- యః = ఎవడు, అంతే = ప్రలయమున, జలధీన్‌ = సముద్రము 
లను(కు), అతివృద్ధిమ్‌ = ఎక్కువ వృద్ధిని, అనయత్‌ = పొందించెనో, యస్య = ఎవనికి, 
పయోధిః = సముద్రము, ఇషుధిః = అమ్ములపొదియో, శిరసి = శిరమున, దేవనదీ చ 
= దేవనది (యున్నదియో, ఆపః = నీరు, మూర్తిః = మూర్తియో, తమ్‌ = అతని 
(శివు)ని, అధరధీః = నీచ (అల్ప) బుద్ధిగల, జనః = నరుడు, నారికేల పయసా = 
కొబ్బరి (కాయలోని) నీటిచేత, కలశీజలేన = చిన్ననీటి చెంబులోని జలముచేత, 
అభిషించతి = అభిషేకించుచున్నాడు, విచిత్రమ్‌ = వింత! 
తాత్పర్యము :- 1. ఎవడు ప్రలయమున సముద్రములను వర్ధిల్లంజేయునో, పాల 
సముద్రమునే అమ్ములపొదిగా ధరించెనో, శిరమున గంగానదిని ధరించెనో, జలమెవని 
మూర్తియో, అట్టి శివుని అల్ప్బబుద్ధిగల నరుడు కొబ్బరికాయలోని, చిన్న కలశములోని 
అల్పజలముతో అభిషేకించుట ఎంతో వింతగా నున్నది. 
వివరణ :- సముద్రములలో జలములను వృద్ధి పొందించి భూమినంతను ప్రలయ 
కాలమున శివుడు ముంచివేయును. అట్టి స్వేచ్చ చేతనే జలధుల జలములనే 
పెంపొందించు శివుని కల్పజలాభి షేకమేమి? 2. సముద్రము శివుని అమ్ములపొది. 
వీపునకు కట్టుకొని యుంచుకొను బాణములతో నిండిన చిన్నతోలు సంచి 
అమ్ములపొదియని చెప్పంబడును. లేక అమ్ముల నుంచుకొను పెట్టె అమ్ములపొది. 
అమ్ములపొదిలో బాణముల నుంచుకొని అవసరమైనప్పుడు ఒకటో రెండో బాణములను 
ధనువున నెక్కువెట్టి ధానుష్ములు (ధనార్జారులు) ప్రయోగించుచుందురు. శివుని కసలు 
బాణమేది? విష్ణువే శివుని బాణము. విష్ణువు శివుని బాణము కావున విష్ణువును పెట్టెవలే, 
సంచివల దాచి యుంచునది సముద్రము. కావున శివునకు నము[ద్రము 
అమ్ములపొదియని చెప్పంబడును. అంతటి సముద్రము అమ్ములపొదియై ఆ శివుని 
వీపునకు కట్టు కొనంబడునంత చిన్నది కాగా చెంబులోని జలము కాని కొబ్బరికాయలోని 
జలము కాని, ఆతని స్నానమునకెట్లు సరిపోవును .3. మూడు లోకముల ముంచి 
ప్రవహింపగల గంగ ఆ శిరమున చిన్న జలబిందువువలె అంటుకొని యుండగా ఆ 
శివుని స్నానమునకు కొబ్బరికాయలోని లేక ఆ చిన్న కలశము లోని కొంచెము జలము 


94 


188 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


కాని ఎట్లు సరిపోవును 4. నదీ సముద్రాది సర్వజలాశయములలోని జలమంతయు 
శివుని అష్టమూర్తులలో నొక మూర్తిగానే యుండగా ఆ జలమూర్తిని జలముతో అభిషేకించి 
తడుపందలచుట యేమి? 5. పై నాలుగు కారణములచే శివాభిషేక వైయర్థము చెప్పం 
బడినది. కొబ్బరికాయలోని అల్పజలముల చేతనో అభిషేకించు జనుని బుద్ధియొక్క 
హ్రాసమునే ప్రకటించును అని నిరూపింపబడినది. అదిగాక ఆ అభిషేకము శివునెట్లు 
తృప్తుని చేయగలుగును? చేయలేదు అనుట అభిషేక వాయర్థ్యమునే సమర్థించును. 
అభిషేకము తాపోపశమనము గావించుటకో తృప్తికొణకో చేయంబడును. శివునకు 
తాపము లేదు. కావున తదుపశమన ప్రయత్న రూపాభిషేకము వ్యర్థము. ఆయనకు 
దప్పిక లేదు. తాపమును కలిగించు విషము తోడనే తృప్తుడైనాదేమో! అప్పటి నుండి 
తృప్తికై ఇతర దేవతలవలె అమృతమునే తాగలేదు. గావున నారికేల ఫల కలశాది 
జలములు నివేదన యోగ్యములును గావు. అవి నివేదింపంబడినను వాని 
నాతడాహరింపడు. కావున పానీయముగా సమర్పించుటయు వ్యర్థమే అని చ కారముచే 
వ్యంగ్యమగును. 6. శ్లోకమున ధకారలకారావృత్తిచే వృత్యనుప్రాస మేర్చడియున్నది. 
ఈ శ్లోకమును వసన్తతిలకా వృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున జనుల శివాభిషేకము నిర్షేతుకమని చెప్పబడినది. ఈ 
శ్లోకముల కవి మనసు శివుని పదము నొందుట తత్మరుణకొజకే అదియు తనపై 
నిరేతుకమే అని చెప్పంబడుచున్నది. 
శ్లో॥ శైవమ్మతమ్మమ తు వైష్ణవమప్యభీష్టం 

సర్వేషు దైవతపదేషు సమత్వబుద్ధేః। 

సత్యం తథాపి కరుణామృదు శజ్మరస్య 

సర్వేశ్వరస్య పదమేతి సదా మనో మే॥ 27 
ప్రతిపదార్థము వలా సర్వేషు = అన్ని దైవతపదేషు = దైవతము అను పదము చెప్పం 
దగిన అందలతియందు, సమత్వబుద్ధేః = సములు అను బుద్ధిగల, మే = నాకు, శైవమ్‌ 
= శివునకు సంబంధించిన దైనను, వైష్ణవమ్‌ = విష్ణువునకు సంబంధించినదైనను, 
మతమ్‌ అపి = మతము కూడ, అభీష్టమ్‌ = మిక్కిలి ఇష్టము, సత్యమ్‌ = సత్యము, తథా 
+ అపి = అట్లయినను, సర్వేశ్వరస్య = సర్వేశ్వరుడైన, శబ్మరస్య = శివునియొక్క 
కరుణామృదు = దయచే మెత్తనిదయిన, పదమ్‌ = పదమును, మే = నాయొక్క మనః 
= మనము, సదా = ఎల్లప్పుడు, ఏతి = పొందుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 189 


తాత్పర్యము :- శైవమతముతో వైష్టవమతమును నాకు మిక్కిలి ఇష్టములు. నాకు 
దేవతలందజిలో శంకరుని కరుణచే మెత్తనిదయిన పాదమునందే నా మనమెప్పుడాసక్తి 
కలిగియున్నది. 
వివరణ :- బుద్ధి తర్మించి నిశ్చయించు అంతరంగశక్తి. అట్టి బుద్ధినుపయోగించినప్పుడు 
దేవతలందజు సమానులే. ఒకరు ఎక్కువ అగుటకు కాని, మరొకరు తక్కువ అగుటకు 
గాని హేతువులేదు. మరియును అన్ని నామరూపములు ఒకే సర్వేశ్వరునికే 
చెందియున్నందున శివవిష్ట్వాది నామరూప భేదములకించిత్మరము లేయని తోచును. 
అట్టి యొడ ధవల వర్ణము గంగాధరత్వము, నీలకంఠత్వము అను అంశములు గల 
రూపములందు తద్భోధకములైన నామములందు గాని నాకేల ఆసక్తి కలిగెనో నాకు 
తెలియదు. శివునకే సర్వేశ్వరత్వమున్నదని, ఆయన పాదమునందే కరుణామృదుత్వ 
మున్నదని నాకేల విశ్వాసము కలిగినదో హేతుబద్ధముగా తెల్పంజాలను. ఇది 
బుద్ధికతీతమయిన యేదో కారణము చేత నా మనస్సు శివపాదాసక్తమైనదని భావించెదను. 
అని ఈ శ్లోకమున వ్యంగ్యమగు భావము. తకార దకారావృత్తిచే వృత్యనుప్రాసాలంకార 
మేర్చడి యున్నది. ఈ శ్లోకమును వసన్తతిలకా వృత్తనిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున బుద్ధికందని కవి శివపదాసక్తి చెప్పంబడినది. ఈ శ్లోకమున 
బుద్ధికందని శివమాయ ప్రస్తావింపంబడుచున్నది. 
శ్లో మమ వచనమిదం గృహాణ సత్యం 

దురధిగమోపనిషద్విచారతః కిమ్‌! 

క్షితిభృతి రచయన్నితాన్తమాయాం 

పరమశివో దృఢజిష్ణుబాహుబన్గ్ధః॥ 28 
ప్రతిపదార్థము :- మమ = నాయొక్క ఇదమ్‌ = ఈ, వచనమ్‌ = మాటను, సత్యమ్‌ = 
సత్యమునుగా, గృహాణ = స్వీకరింపుము, దురధిగమో పనిషద్విచారతః = తెలియని 
ఉపనిషత్తులయొక్క విచారము వలన, కిమ్‌ = ఏమి? (ప్రయోజనము), క్షితిభృతి = 
పర్వతమునందు, నితానమాయామ్‌ = గొప్ప మాయను, రచయన్‌ = రచించుచు, 
పరమళివః = పరమశివుడు, దృఢజిష్టుబాహుబన్థః = దృఢములైన అర్జునునియొక్క 
బాహువుల యందు బంధము కలవాడైనాడు. 
తాత్పర్యము ఏ= నామాట సత్యమని గ్రహింపుడు. ఉపనిషత్తుల విచారమువలన నేమి 
ఫలము? (ఇంద్రకీలక నామకమైన) పర్వతమున మాయను రచించుచు అర్జునుని దృఢమైన 


95 


190 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


బాహుబన్టమున చిక్కియున్నాడు. 

వివరణ :- ఈశ్వరానుగ్రహాదేవ పుంసామదై ప్రతవాసనా (ఈశ్వరానుగ్రహము) వలననే 
శివుడు జీవులు అభిన్నులను జ్ఞాన అద్వైతవాసన కలుగును) అను సూక్తి ననుసరించి 
ఈశ్వరానుగ్రహము లేని వారెంత ఉపనిషద్విచార మొనరించినను వారికద్వైతసిద్ధి అను 
ప్రయోజనము లభించదు. అద్వైత వాసనకే ఈశ్వరానుగ్రహ మవసరము. మోక్షహేతువైన 
జీవైక్య చరమవత్తి జ్ఞానమునకీశ్వరాను గ్రహము ఆవశ్యకమని వేజుగా చెప్పనక్కజలేదు. 
అసలు నేను బద్భుదను అనుభావనమే మిథ్య. ముక్తికై కావలసిన ఈశ్వరానుగ్రహమునకై 
యత్నించుట మిధ్య. ముక్తుడననుకొనుట మిథ్య. ఇది యంతయు మిథ్య అని తెలియుట 
ఎట్లు? ఉపనిషద్విచార మొనరించినవారు జగమంతయు మిథ్యయని చెప్పుదురు. 
మిథ్యయైన జగము సత్యముగా కనిపించుట ఈశ్వరుని మాయ అని చెప్పుదురు. వారి 
మాట విశ్వసించనివారు ఉపనిషత్తులను స్వయముగా విచారించి జగమంతయు సత్యమే 
మిథ్యగాదని చెప్పిరి. పైగా అంతకుముందు ఉపనిషద్విచారము చేసి జీవబ్ర హ్మైక్యమే 
సత్యమని, జగమంతయు మిథ్యయని సిద్ధాంతించిన ఉపనిషత్తాత్పర్యమును నిర్ణయించిన 
పూర్వులైన శంకరాచార్యానుయాయులు చెప్పినది తప్పు అని చెప్పిరి. స్వయముగా 
ఉపనిషద్విచారము చేసి ద్వైతము సత్యమో, అద్వైతము సత్యమో నిర్ణయించుటకు 
ఉపనిషద్విచార మొనరించితిని. కాని నాకు మాత్రము ఉపనిషత్తాత్సర్య మవగతము 
కాలేదు. అది నిష్టలమని తేలినది. ఇక ఏమి చేయవలెను? పురాణముల పరిశీలించితివి. 
వానిలో శివపురాణము మిక్కిలి ఆకర్షణీయముగా తోచగా దానిని కొంత లోతుగా 
అధ్యయనము చేసితిని. ముఖ్యముగా కిరాతార్డునీయ ఘట్టమును పరిశీలించితిని. అది 
ఇంద్రకీలాద్రి. అట అర్జునుడు భవిష్యద్యుద్ధమున కౌరవుల నోడించుటకు కావలసిన 
శస్రాస్రములకై శివునకై తపమొనరించు చుండెను. ఒక కిరాతుడు పందిని వేటాడుచు, 
వెంటాడుచు వచ్చెను. అది తన బాణమున నెత్తురోడుచుండెను. ఆ పందిపై మరొక 
బాణముండెను. అది నాది అన్న అర్జునునితో కిరాతుడు వివాద మొనరించెను. వివాదము 
ముదిరి కలహముగా పరిణమించెను. అర్జునుడు శస్రాస్రహీనుడై శివునితో మల్ల యుద్ధము 
నొనరించును శివుని తన బాహువున బంధించెను. పాపము శివుడే తనకు తాను 
కోరుకొని కిరాత వేషము వేసికొని మూకాసురుని పందిగా కల్పించుకొని బాణమేసిన 
అర్జునునితో కలహించి ఆతని బాహువులచే బంధింపంబడెను. ఆ బన్థింపంబడుట 
అర్జునుని అనుగ్రహించుటకే అను కథ విచిత్రమనిపించెను. ఇది తత్త్వరహస్యమును 
విప్పుకథగా తోచెను. శివుడే స్వయముగా జీవుడుగా బన్ట్థింపంబడెనని, ఇది యంతయు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 191 


ఆయన మాయతో నొనర్భెనని, వాస్తవమునకు ఆయనకు బన్ధమే లేదని ఆ కథయొక్క 
సార మవగత మయ్యెను. బంధింపంబడనివాడే బన్థింపంబడుటయేమి? అది కేవలము 
మాయ అని తెలిసెను. ఆ మాయ ఎవరిదో? మాయతో శివుడితరుల బంధించెనా? 
(అర్జునుని బంధించెనా) లేదు. తానే బద్భుడయ్యెను. ప్రభు సమ్మతమైన ఉపనిషత్తును 
విచారించినప్పుడు సిద్ధించని ప్రయోజన మీసుహృత్సమ్మిత పురాణ (కథా) పరిశీలనమున 
సిద్ధించినది. ఇది ఈ శ్లోకమున వ్యంగ్యమగు నర్థము. 2. క్షితి భృతి నితాంత బాహుబన్టః 
అను పద బన్గములలో వృత్యనుప్రాసాలంకారమున్నది. ఈ శ్లోకమున బేసి పాదములు 
జగతీచ్చనమునకు చెందిన న-న-ర-య అను గణముల కలిగియున్నది. త్రిష్ణుపందము 
నకు చెందిన భద్రికా అను వృత్తమునకు చివజి గురువు చేర్చంబడినట్లున్నది. సరిపాదమున 
న-జ-జ-ర అను గుణములుగల జగతీచ్చనము నందలి మాలతి అను వృత్త పాదమునకు 
చివ గురువు చేర్చంబడినట్లున్నది. ఇట్లు భిన్నచ్భన్హములతో శ్లోకము రచింపంబడుట 
సంస్కృతభాషలో అరుదుగానే కానవచ్చును. 


అవతారిక :- పై శ్లోకమున భక్తుని చేతులలో భగవానుని బన్ధము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున భక్తుడైన కవి భగవానుని (శజ్మరు) భయజ్మర దణ్జముగా భావించుట చెప్పం 
బడుచున్నది. 
శ్లో మూర్థరాజితతరైనవఖణ్లో - మర్దితాతతఘనాహితషణ్ణః। 

దైవతం హి యమశాసనచణ్జః - శబ్మరో మమ కృతే యమదణ్ణః॥ 29 
ప్రతిపదార్థము వా మూర రాజితతరైన్గవ ఖణ్బ్జః = శిరమున మిక్కిలి ప్రకాశించు చన్దఖణ్ణము 
గల, మర్దితాతత ఘనాహితషణ్దః = మర్దింపంబడిన విశాలమైన గొప్పవైన శత్రువుల 
గుంపుగల, యమ శాసన చజ్జః = యముని శాసించు కోపస్వభావముగల, శజ్మరః 
=శబ్మరుడు, దైవతం హి = దైవమే, మమ కృతే = నాకొటకు, యమదణ్ఞః = యముని 
(చేతి) దణ్ణము లేక యమములయొక్క శిక్షగలవాడు. 
తాత్పర్యము :- శిరసున మిక్కిలి (ప్రకాశించు చన్టఖండముకల, విశాల ఘనశత్రు 
సమూహముల మర్దించిన యముని శిక్షించుటచే కోపస్వభావుడైన శబ్మరుడు నా కొబికు 
యమదణ్ణమై యున్నాడు. 
వివరణ :- పూర్వార్థమున బహువార తకారవృత్తిచే వృత్యనుప్రాసాలంకార మేర్చడి 
యున్నది. మూడవ పాదమున యముని శాసించు కోపముగల అను అర్థమునిచ్చు 
విశేషణము శివునకు కూర్చంబడినది. యముడు పుణ్యపాప విచక్షణ చేయునో లేదో 


96 


192 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అను సంశయము కలుగునట్లు అందజకు మరణము కలుగవలెనని శాసించుచున్నాడు. 
యముడు తన భక్తుడైన మార్మండేయుని ప్రాణముల గొనిపోవుటకు యత్నించినప్పుడు 
శివుడాతని శాసించెను. జొమ్ముపై తన్నినాడని కొందజు చెప్పుదురు. ఏమైన నేమి? 
శివుని కోపము ఆ సందర్భమున బయటపడినది. ప్రలయ కాలమున జగమునంతయు 
యముడు సంహరించును. శివుడా యముని సంహరించునపుడు శివుని కోపము 
బయటపడినది. శివుడనుగ్రహించిన శక్తిచేతనే యముడు లోకమును సంహరించ 
గలిగినను అహంకారముచే తనకెదురు లేదని భావించి మార్మండేయుని ప్రాణముల 
తీయంబోయిన సమయమున శివుని శరణు నొందుటను గమనింపలేదు. అందుచే 
శివుని కోపము బయటపడినది. యమున కద్భుత మృత్యువును కలిగించు శక్తినిచ్చుట 
చేత యముడు కోపించినట్లు కనబడినను, ఆ కోపము నిజముగా శివునిదే. యమ 
శాసనము శివ శాసనమే, కావున శివునిదే ఆ కోపము. ఆయనను తప్ప వేరాకరి 
నెట్లాశ్రయించెదను? అను అర్థము వ్యంగ్యము. నాల్గవ పాదమున శజ్మరుడు నా కొజికు 
యమదణ్దమని చెప్పబడినది. పేరు శజ్మరుడు. చేయునది సంహారకృత్యము. అందజిను 
చంపునట్లే నన్నును చంపును. అమ్మో శివుడు నాపాలిట యమదణ్ణము. అహింసా 
సత్యాస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రహములైదు యమములు. శివుడు వానిని కఠలోరముగా 
పాటించి తనను దండించుచున్నాడు. నాకేమో ఆ యమములనిన యమదణ్ణము 
చూచినప్పుడు కలుగునంత భయము కలుగును. ఆ యమములు లేనిదే 
నిన్ననుగ్రహింపను, నీవే ఆ యమముల పాటించి నావలె నిన్ను నీవు దండించుకొనుము. 
అని నా యెదలో నుండి పోరుపెట్టుచున్నాడు. నిజముగా ఆ యమముల దండము నా 
పాలిట యమదణ్జమే. యమశబ్దము నియమసూచకము కూడా. నియమములలో 
తపస్సొకటి. స్వేచ్చాచారముల వడిన నాకు తపమొనరించుట యనగా యమదణ్జమే. 
తపమనగా ముఖ్యముగా ఉపవాసము. ప్రాణాయామమును అని రెండును ఆచరించుట 
అనగా నాకు చచ్చినంత పని అనగా యమదణ్జ్ణము. మమ కృతే యమదణ్దః అను 
పదములను “మమకృతేఅయమ్‌అదణ్దః” అని విభజించి మరొక విధముగా శివుడు 
లోకదృష్టిలో యమశాసనచణ్లుడైనను నాకొజకు అయమ్‌ శజ్మరః అదణ్దః = నాకొణకు 
మాత్రము దణ్దహీనుడుగా కనంబడుచున్నాడు. ఆయన నాయెడల పరమ ప్రేమ 
స్వరూపుడు. లోకమునకు యమదణ్డుడైనను నాకు శజ్మరుడే అనగా సుఖమునే 
కలిగించువాడు అని శజ్మర శబ్దమును మముక్ళృతే అను పదములతో అన్వయించి అర్థము 
చెప్పవచ్చును. పరమ ప్రేమస్వరూపుడు కావున ఈశ్వరత్వమును పురస్మరించు నా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 193 


మరణశిక్ష కూడా కరుణ(ప్రేరితమే. కష్టముల నొసగి శిక్షించుట కూడ పాపహీను 
నొనరించు నుద్దేశమున చేయు దయయే. కావున ఎల్లరను దణ్జించకపోవుట అను 
కరుణను చూపును. నాయెడ మాత్రము ఈ శబజ్మరత్వము అనగా సుఖమును కలుగం 
జేయు అను కరుణను చూపును. జనులొనర్చిన పూర్వ దుష్మర్మయే వారికి యమదణ్ఞము 
కలిగించును. కావున శివుడు అదణ్ణ స్వరూపుడు. శజ్మర స్వరూపుడును. ఇది యంతయు 
ఉత్తరార్థవ్యంగ్యము. మొత్తము శ్లోకము నాలుగు పాదములలో పాదాన్తాను 
ప్రాసాలంకారముచే నలంకరింపబడినది. 2. యమ శాసన చణ్బుడైన శివుడు నా దైవతము 
కదా. ఆతని యందలి భక్తిచే అన్ని సుఖదుఃఖములందు సమత్వబుద్ధి లభించిన 
వాడనగుటచే యమదణ్ఞమును శజ్మరమే అని శజ్మర యమదణ్ణః శబ్దములకు విశేషణ 
విశేష్యభావము కల్పించియు వ్యాఖ్యానించ వచ్చును. అపుడు మొదటి మూడు పాదములొక 
వాక్యముగా నాల్గవ పాదము విడిగా మరొక వాక్యముగా భావింపవలెను. హి అను 
అవ్యయము మొదటి మూడు పాదముల యొక్కయు చివటి పాదము యొక్కయు 
హేతుహేతు మద్భావమును బోధించును. 
అవతారిక :- పై శ్లోకమున శివునియొక్క మూర్చాలంకార చన్రఖణ్దము చెప్పబడినది. 
ఈ శ్లోకమున (శ్రోత్రాలంకార కుణ్జలి రాజు వర్ణింపంబడుచున్నాడు. 
శ్లో శోత్రకుజ్జలితకుజ్జలీటృణా - రత్ననూత్నరుచిగణ్ఞమణ్ఞలమ్‌। 

సన్మతం సకలలోకనాయకం - సామృమూర్తిమనిశం భజామహే॥ 30 
ప్రతిపదార్థము ప్‌ (శోత్రకుబ్దలిత కుబ్దలీట్ఫణారత్న నూత్న రుచిగణ్ణ మణ్జలమ్‌ = చెవుల 
కుండలముగా నున్న నాగరాజుల పడగలపైనున్న రత్నములచే నూత్నమైన కాంతి కలిగి 
గణ్జస్థలము కలిగిన, సన్మతమ్‌ = సత్పురుషులకిష్టుడైన, సకలలోక నాయకమ్‌ = సకల 
లోకములకు నాయకుడైన, సామృ్బమూర్తిమ్‌ = సామృమూర్తిని, అనిశమ్‌ = ఎల్లప్పుడు, 
భజామహే = సేవించెదను. 
తాత్పర్యము :- కర్ణకుండలముగా నున్న నాగరాజు పడగలపై రత్నములచే శివుని 
గజ్బ్జస్థలములకు కొత్తశోభ కలిగినది. ఆయన సత్పురుషసమ్మతుడు. సకలలోక నాయకుడు. 
అట్టి సామ్బమూర్తి నెల్లప్పుడు సేవించెదము. 
వివరణ :- కుణ్ణలమనగా కర్ణాభరణము. శివుని కర్ణాభరణము నాగరాజు. కర్ణాభరణము 
గుండ్రముగా నుండును. నాగరాజు చుట్ట చుట్టుకొని యుండును. ఆయన చుట్టు కూడ 
గుండ్రముగా నుండుటచే కుణ్ణలము అనంబడును. కుణ్ణలము కలవాడు కుణ్జలి. అట్టి 


97 


194 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


కుజ్జలి నామము సార్ధకమైనది. అది గాక ఆతని పడగల పైనున్న రత్నములచే ఆయన 
గండ స్థలమునకు కొత్త శోభ ఏర్పడి కర్ణాభరణము నైనది. “జ్ఞ కారావృత్తిచే పూర్వార్థమున 
వృత్యనుప్రాసాలంకార మేర్పడియున్నది. సామృమూర్తి సత్పురుషుడు. ఆయన దుర్దనులకు 
సమ్మతుడు గాడు. కాని సత్పురుషులకు సమ్మతుడు. అటువంటి వాడు సకలలోక 
నాయకుడుగా నుండుట సకల లోకములకు క్షేమమే కదా! ఇది తృతీయ పాద వ్యంగ్యము. 
ఆయన (శివుడు) సామృమూర్తి. అమ్బా సహితమైన మూర్తి. అనగా శరీరము కలవాడు. 
అనగా అర్ధనారీశ్వరుడు. అమృ దయాస్వరూపిణి. ఆమె ప్రక్కన ఉండుట పిల్లలను 
బాగుకోరియు తండ్రియైన శివుడు దండింపంజాలడు. కావుననే అపరాధులైన వారు 
సహితము నిర్భయముగా అమ్మ ప్రక్కన ఉన్న తండ్రి శివుని చేరి సేవింపవచ్చును. ఇది 
నాల్గవ పాదమున వ్యంగ్యమగు నర్భము. ప్రతిపాదమున ర-న-ల-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము రథోద్ధతా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కర్ణమున నాగరాజు బన్టనము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున ముని మనః కారాగారమున ఆతని బన్గనము చెప్పంబడినది. 
శ్లో స్వేషాం దురన్తభవబన్థ నదుఃఖశాన్వై 

సూక్ష్మ మనస్యతిదృధమ్మునయో బబన్గుః। 

సర్వేశ్వరం దృఢశమాదిగుణర్విచిత్రం 

తత్తుల్యకష్టమపి సూక్ష్మతరస్య నాసీత్‌॥ 81 
ప్రతిపదార్థము :- స్వేషామ్‌ = తమయొక్క దురన్త భవబన్సన దుఃఖ శాన్నై = 
అంతమొందింపరాని సంసార బన్గముయొక్క దుఃఖముయొక్క శాన్తికై, సర్వేశ్వరమ్‌ = 
సర్వేశ్వరుని, ధృడశమాది గుణైః = గట్టి శమాది గుణములను త్రాళ్ళచే, మునయః = 
మునులు, సూక్ష్మే = సూక్ష్మమైన, మనసి = మనసునందు, అతిదృఢమ్‌ = మిక్కిలి 
గొప్పగా, బబన్ఫుః = బన్టించినారు, తత్తుల్య కష్టమ్‌ అపి = దానితో సమానమైన 
కష్టముగూడ, సూక్ష్మతరస్య = మిక్కిలి సూక్ష్ముడైన వానికి (శివునకు), న ఆసీత్‌ = 
కలుగకుండెను. 
తాత్పర్యము :- తమయొక్క తీవ్రమైన సంసార బన్గనముయొక్క శాన్నికొణికు మునులు 
మనసున బన్టించినారు. అయినను అంతకంటెను మిక్కిలి సూక్ష్మముగా నుండుట 
శివునకు దానితో సమానమైన కష్టము కూడ కలుగకుందెను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 195 


వివరణ :- శివుడు జీవులను పశువులను బంధించినట్లు సంసారమను కొయ్యను లేక 
సంసారమను కారాగారమున బన్గించినాడు అని మునులు తమను బన్గించిన దుః 
ఖమును పోగొట్టుకొనుటకై శమాది గుణములను త్రాళ్ళతో ప్రతీకారముగా శివుని 
బన్ధించిరి. శివుడు విశాలమైన కారాగారమున బస్థింపగా శివునకు బన్గవ దుఃఖమును 
కల్పింపగోరిన మునులు మిక్కిలి చిన్నదైన మనసున బన్టించిరి. బన్ధన స్థానమంత 
చిన్నదైన బద్దులకు అంత దుఃఖాతిశయము కలుగును. లావుగా నున్న వానిని ఇరుకు 
స్థలమున బన్టించినచో నుక్కిరిబిక్కిరి యగును గదా!తేలుకుట్టిన నొప్పి కలుగును. తిరిగి 
తేలును చంపిన నొప్పి తగ్గుట కవకాశము లేకున్నను అపకారికి అపకారము తగినట్లుగా 
చేసినామను తృప్తి కలుగుటచే దుఃఖము తగ్గినట్లు అనిపించును. శివుడు సంసార 
బన్గము కలిగించినాడు. ఆతనిని బన్గించినచో మునుల బన్గన దుఃఖమెట్లు పోవును? 
పోదు. పోకున్నను బన్టించిన వానిని బన్టించి పగతీర్చుకొన్నామను తృప్తిచే దుఃఖము 
తగ్గినట్లనిపించును. ఇట్లాలోచించి మునులు శివుని బన్గ్థించ దలచిరి. త్రాళ్లెచట నున్నవి? 
బన్గించుటకు త్రాళ్ళు కావలెగదా! వెదుకగా తమలో శమాది గుణములున్నవని గమనించి 
వాని తోడనే శివుని బస్ధించిరి. గుణశబ్దము శ్రేషతో సద్దుణములను (శమాదులను) 
త్రాళ్ళను గూడ బోధించును. కావున బన్గనమువలన బన్గన దుఃఖము శమించుట 
విరూపకార్యోత్పత్తి రూప విషమాలంకార విశేషముతో నీశ్లేషము సంశ్లేషించినది. 
ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము వసంతతిలకా 
వృత్తనిబన్ధనము. 2. ఈశ్వరుడు దాసుని బంధించుట లోక సిద్ధము. కాని ఈ శ్లోకమున 
సర్వేశ్వరుని దాసులైన మునులు బన్టించుట విరుద్ధహేతువు వలన కార్యోత్సత్తి యను 
విభావనాలంకార విశేష మేర్చడియున్నది. గట్టి త్రాళ్ళతో గట్టిగా బంధించుటను 
దృఢశబ్దము అతిద్భఢమ్‌ అను శబ్దము చెప్పుచున్నవి. మనస్సణు పరిమాణమని చెప్పు 
తార్మికుల మతముననుసరించి మనస్సుకు సూక్ష్మ విశేషణము కూర్చుట ఉచితముగా 
నున్నది. 'అణోరణీయాన్‌” అను [శ్రుతి ననుసరించి అణువైన మనస్సునకంటె సర్వేశ్వరుడు 
అణుతరుడు. కావున ఆయనను సూక్ష్మతరుడని నాల్గవ పాదమున చెప్పుట 
సముచితముగా నున్నది. సూక్ష్మతరుని సూక్ష్మమున బంధించినప్పుడుక్కిరి బిక్కిరి 
యగుటకవశాకముండదు గదా! బన్గింపంబడిన వాడు బన్టించిన వానిచే విడువ 
బడినప్పుడు మరొక చోట కేగుటకవకాశము కలదు. శివుడింతకు ముందు స్వేచ్చగానుండి 
మునుల మనస్సులోనికి వచ్చెడివాడు కాదు. మునులు, ప్రవర్తించి వేటకాడు వలత్రాళ్ళతో 
సింహము (పంచాస్యము)ను బంధించినట్టు, శమాది గుణములతో సర్వేశ్వరుని బంధించి 


98 


196 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


యుంచుట వలన సర్వేశ్వరుడయ్యును వారి మనస్సుల నుండి పారిపోవు యత్నమును 
చేయలేదు. ఎందుచేత అనగా ఆ త్రాళ్ళు గట్టివి అను దృఢ అను విశేషణముచే 
వ్యంగ్యమగు అర్థము. శివుడు మునుల సంసారమున బంధించి యున్నప్పుడు మునులకు 
కష్టము కలిగినది. శివుడితరుల బన్గించ కుండవలెనన్న ఆతనికి బన్గనకష్టము 
తెలియవలెననియే తమను బంధించిన దాని కన్న దృఢముగా శివుని ఇరుకైన సూక్ష్మమైన 
మనసున బంధించిరి. శివునకిప్పుడు బన్టన కష్టము తెలిసి ఇకముందు మనను కాని 
ఇతరులను బన్ట్థింపడు. అలవాటు చొప్పున బన్టించు యత్నమును శివుడొనర్చినప్పుడు 
తనకింతకు ముందు మునులు బంధించినప్పుడు కష్టము కలిగినది గాన వీని 
బంధించినచో వీరికి కష్టము కలుగునని బంధించుటకు పూనుకొనడని భావించియే 
మునులు బంధించిరి. కాని మునులకు కలిగిన కష్టముతో సమానమైన కష్టమును 
శివుడనుభవింపలేదు. ఎక్కువగ కష్టము కలిగించవలెనను మునుల కోరిక తీరలేదు. 
ఇరుకైన తమ మనసున బంధించినను శివుడు సూక్ష్మతముడగుట వలన సమాన 
కష్టమే యాతనికి కలుగునప్పుడు అధిక కష్టము కలిగించవలెనను మునుల కోరిక 
ఎట్లు తీరును? శమాది (షడ్‌) గుణసమృత్తి సాధన చతుష్టయమున ముఖ్యమైనది. 
మునులు దానిని సంపాదించిన పిమ్మట శివుని మనసున బంధించి మిగిలిన సాధన 
త్రయమున శివునితో నైక్యము పొందగోరిరను అంశము “శమాదిగుణై అను పదము 
వ్యంగ్యమగును. బద్దులు బన్ధకుని బన్టించి తమ బన్గముయొక్క దుఃఖము నుపశమింపం 
జేసికొను తలపు వచ్చుటయే చిత్రము. అసమృవమైన ఆ పనిని చేయ గలుగుట మరింత 
విచిత్రము. ఇది విచిత్ర పదముచే వ్యంగ్యము నర్థము. “ఆసితొ అను భూతకాల కియచేత 
మునులు శివునిచే బంధింపబడిన తాము శివుని బన్టించినప్పటికి భూతకాలము 
సూచింపంబడుటచే ఇప్పుడు శివభేదజ్ఞానమున బన్గవిముక్తులైనారని వ్యంగ్యమగును. 
అవతారిక :- పై శ్లోకమున మునుల నీశ్వరుడు బన్ట్థించినప్పటి కష్టము చెప్పబడినది. 
ఈ శ్లోకమున ఆ కష్టము దేహసంబన్థియే అని చెప్పంబడుచున్నది. 
శ్లో యోగీశ్వరః కోత పి దిగమృరస్సన్‌ - జటాధరస్సర్వవిదస్తి శైలే! 

తద్దర్భనే చేతనశక్తిరస్తి - నివృత్తిమేవైష్యతి దేహకష్టమ్‌॥ 32 
ప్రతిపదార్థము :- దిగమ్బరః = గుడ్డలు లేనివాడై (దిక్కులే వస్రములుగా గలవాడై), 
జటాధరః = జడల ధరించినవాడై, సర్వవిత్‌ = సర్వజ్ఞుడయిన, కోల పి = ఒకానొక, 
యోగీశ్వరః = యోగీశ్వరుడు, శైలే = పర్వతమున, అస్తి = ఉన్నాడు, తద్దర్శనే = ఆ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 197 


వానియొక్క దర్శనమునందు, తవ = నీకు, శక్తిః = సామర్ధ్యము, అస్తిచేత్‌ = ఉన్నచో, 
దేహకష్టమ్‌ = దేహకష్టము, నివృత్తిమ్‌ = సమాప్తిని, ఏప్యతి ఏవ = తప్పకపొందును. 
(పొందియే తీరును) 

తాత్సర్యము ఏ- జడల ధరించి, గుడ్డలు వీడి సర్వజ్ఞుడైన ఎవడో ఒక యోగి కొండపై 
నున్నాడు. వానిని చూడ గల్లినచో నీ దేహకష్టము తప్పక తొలగును. 

వివరణ :- యోగులు కొందరు జటాధారులుగా నుందురు .సాధారణ జనులట్లు జడలు 
ధరింపరు. గావున వారిని ప్రత్యేక దృష్టితో జనులు దర్శింప యత్నించెదరు. జడలతో 
పాటు కొందజు దిగంబరులై యుందురు. దేహాభిమానము వీడినవారు కావున ఈ 
జనము తమను చీదరించుకొందురేమో యను భావము వారికుండదు. సాధారణముగా 
అట్టి యోగులు అడవులలోనే తిరుగుచు ఆకులలములతో పొట్టబోసు కొనుచుందురు. 
క్వాచిత్మముగా గామీణుల పౌరుల భాగ్యములు ఫలించినప్పుడు (గామములకో, 
నగరములకో వత్తురు. చాలామంది వారిని వింతగా చూచుటయే గాక అంతగా 
పట్టించుకోరు. గ్రహాది బాధలు కలవారు వానిని తొలగించుటకు వారేమైనా ఉపాయము 
చెప్పుదురేమో యని వారి నాశ్రయించెదరు. వారిలో కొందటు అట్టి బాధితుల మోసగించి 
ధనకనకాదుల సంపాదించుట కొజకే అట్టి కుహనావేషము ధరించి గ్రామ నగరాలలో 
సంచరించు చుందురు. అట్టివారు (ఆత్మ) జ్ఞానహీనులగుటచే సంసారుల దుఃఖమునే 
మాత్రము తొలగించలేరు కదా. పై పెచ్చు వారి కష్టముల మరింత పెంపొందించు 
చుందురు. వారిలో (యోగులలో) కొందరట్లుగాక సర్వజ్ఞులైన మానవాకారమున తిరుగు 
ఈశ్వరుని జంగము రూపములుగా నుందురు. అట్టివారిని గూర్చి అదృష్టముపండినవారు 
ఏ కొండపైననో చూచి గ్రామీణులకో పౌరులకో చెప్పినప్పుడు వారిని దర్శింప వారు 
యత్నించియు దర్శింపలేక పోవుదురు. ఇంతకు ముందే చూచినామని వీరు చెప్పెదరు. 
అంతలోనే మాయమై పోయినారేమో అని భావింపదగి యుందురు. అట్టి వారు 
యోగీశ్వరులలో గొప్పవారు అనుట యోగీశ్వర శబ్దమునకు మరొక యర్థము. కాని 
ఈశ్వరుడే యోగియై భూలోకమున తిరుగువాడు యోగీశ్వరుడు. యోగీశ్వర శబ్దమును 
కర్మధారయ సమాసముగా భావించుటయే ఉచితముగా నుండును. శివుడు రూప 
రహితుడైనను పైన చెప్పంబడిన జటాధరత్వాదులు గల రూపము ధరించి కైలాసమున 
నుండునట. ఆతని నెవ్వరు చూచినారు? చూచినామని ఎవ్వరు చెప్పినారు? అక్కడకు 
పోయిన వారు తిరిగి భూలోకమునకు రానేరారు గదా! ఎవరైన అట్లు వచ్చి చెప్పినారా? 
లేక తాము చూచిన ఏ కొండనో కైలాసము అందున్న యోగీశ్వరుని చూచి చెప్పినవారును 


99 


198 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


చచ్చిరేమో కాని ఆతనివలన విన్నవారికెవరికైన ఆతని చూడగల సామర్థ్యమున్నదా? 
ఉన్నదో మంచిదే. అట్టి యోగి వేషధారియెన యోగీశ్వరుని చూచినచో పునర్జన్మ ముండదు. 
భావి కాలమున దేహకష్టముండ జాలదు. ఈ జన్మమునకు దర్శనము తరువాత కాలము 
జీవన్ముక్తా స్థితియే. కావున శరీరమున్నను తత్కృత కష్టము మాత్రముండదు. అని ఈ 
శ్లోకము తద్దర్భన మాత్రమున దేహకష్టము ఏకాంతముగా (తప్పక) నివర్తించునని 
చెప్పుచున్నది. 2. ఇతరులకు కనంబడవలెనని లేక ఎక్కువ దూరమందున్న క్రిందివారిని 
చూచుటకు కొందెక్కుట లోకసిద్ధము. అట్టి యుద్దేశముతో శివుడు కొండపై నివసించు 
చున్నాడో లేదో కాని భూలోకమందలి కొండపైనను ఆ యోగీశ్వరుడు అన్వేషింపం 
బడియు కానవచ్చుట లేదు. బహుశః ఆ కొండయొక్క ఏదో గుహలో దాగియున్నను 
కొండపై దాగి యున్నాడను ప్రసిద్ధి పోకున్నను ఆతడు మాత్రము కానరాకున్నాడు. 
శైలశబ్దము నిరుప పదముగా ప్రయోగింపంబడినప్పుడు చుట్టుపట్ల నున్న ప్రదేశముల 
వారికి శ్రీశైలము అను అర్థమే స్ఫురించును. కావున ఈ పద్యమున శైల శబ్దము 
శ్రీశైలమును బోధింపవచ్చును. అది యీ నాటికి యోగీశ్వరులకు నివాసముగా నున్నట్లు 
ప్రసిద్ధియున్నది. మల్లికార్జున లింగమందుగాని శ్రీశైల మందలి ఇతర ప్రాంతములందో 
గుహలందో అట్టి యోగీశ్వరులను దర్శించినచో మన దేహకష్టము తీరును. శ్రీశైల 
శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అనుసూక్తి ప్రకారము కైలాసమునకేగి అనగా 
సాలోక్యముక్తి నొంది అచట శివుని జూచు శక్తి మనకు కలదేని విదేహముక్తి అనగా 
శరీరములేని కైవల్యముక్తిని పొంది దేహకష్టము పూర్తిగా తొలగిపోయినట్లే. 'దిగమ్బరస్సన్‌' 
జటాధరస్సర్వ విదస్తి అను పదబన్గములందును సకారావృత్తిచే వృత్త్యనుప్రాసాలంకారము 
ఏర్పడియున్నది. ఈ శ్లోకమున బేసి పాదములు తతజగగ అను గణములుగల ఇంద్రవజ్రా 
లక్షణము గలవై, సరిపాదములు జ-త-జ-గ-గ అను ఉపేన్ల వజ్రాలక్షణము గలవై 
ఉండుటచే నీ శ్లోకముపజాతి వృత్త నిబన్ధనమై ఉన్నది. 


అవతారిక :- పై శ్లోకమున యోగీశ్వరుడైన శివుని దర్శనమునకై ఏ శైలమునకో 

పోయి యత్నింపుమని చెప్పంబడినది. ఈ శ్లోకమున అట్లు తీర్ధ భూతులైన యోగీశ్వరుల 

దర్శనమునకై దుర్గమమైన ఇంద్రకీలశైలమందలి అర్జునుని తపోవనమునకు మాత్రము 

పోవలదని తీర్ధ యాత్రికులు హెచ్చరింపంబడుచున్నారు. 

శ్లో న యాత హే తీర్థచరాః! కదాచిత్‌ - తపోవనం దుర్గమమర్షునస్య। 
మాయాకిరాతః ఖలు తత్ర కళ్చిద్‌ - దృష్టస్తనుచ్చేదమరం కరోతి॥ 33 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 199 


ప్రతిపదార్థము :- హే తీర్ధచరాః = ఓ తీర్ధయాత్రికులారా!, దుర్గమమ్‌ = పోరాని, 
అర్జునస్య = అర్జునునియొక్క తపోవనమ్‌ = తపోవనమును గూర్చి, కదాచిత్‌ = 
ఎల్లప్పుడును, న యాత = పోకుడు, తత్ర = అచట, కశ్చిత్‌ = ఒకానొక, మాయాకిరాతః 
= మాయా కిరాతకుడు, దృష్టఃచేత్‌ = కనంబడెనని, తనుచ్చేదమ్‌ = శరీర ఖండనమును, 
అరమ్‌ = శీఘ్రముగా, కరోతి ఖలు = చేయునుగదా! 

తాత్పర్యము :- ఓ తీర్ధయాత్రికులారా! ఎల్లప్పుడును పోరాని అర్జునుని తపోవనమునకు 
పోకుడు. అచట ఒకవేళ మాయాకిరాతకుడు కనంబడెనేని శీఘ్రముగ తప్పక మీ 
శరీరములను ముక్కలు ముక్కలు చేయును. 

వివరణ :- ఒకప్పుడు అర్జునుడు తపమొనరించిన వనము నేటికిని ఇంద్రకీలాద్రి 
యందున్నది. యాత్రికులిప్పుడు అర్జునుడు లేడని యెతిగియు అతని తపముచే మరియు 
శివుని సాక్షాత్మారముచే పవిత్రమైన ఆ వనమునకు పోగోరుట సహజము. కాని ఆ 
తపోవనమెంత పవిత్రమైన దనగా కొందజు తీర్థయా గ్రికులక్కడ కెట్లో చేరుకుని అక్కడ 
మాయాకిరాతదర్శనమును హఠాత్తుగా పొంది ఆ పుణ్యముచే కైలాసమునకే పోవుటచే 
తిరిగివారు తమ గృహములకు మరలిరాలేదు. ఈ వృత్తాంతము నెటిగిన కవి యాత్రికులను 
ఆ తపోవనమునకు పోరాదని హెచ్చరించుచున్నాడు. ఇది ఈ శ్లోకము యొక్క వాచార్థ్య 
వివరణము. వ్యంగ్యార్థమేమనగా యాత్రికులారా! ఏ క్షేత్రమునకు పోయినను పోకున్నను 
అర్జునుని తపోవనమునకు తప్పక పోగలరు. అచట మీకు మాయాకిరాతకుడైన శివుని 
దర్శనముచే మోక్షమే లభించును. పునర్ణన్మము ఉండదు. ఈ శరీరము ఎక్కువ కాలము 
కష్టములను పొందవలసి యుండదు. శివదర్శనము కలిగెనేని వెంటనే మీ రాతనిలో 
నైక్యము పొందెదరు. ఇది ఈ శ్లోకమున వ్యంగ్యార్థము. వాచ్యార్థ్యము నిషేధము కాగా 
వ్యంగ్యార్థము విధియె యున్నది. ఇటువంటి సందర్భము నొకదానిని ఆనందవర్ధనుడు 
ధ్వనికావ్యమున నుదాహరించినాడు. అస్తు. ఈ శ్లోకమున తకారావృత్తిచే వృత్యను 
ప్రాసాలంకారమేర్చడి యున్నది. శివుడు మాయాకిరాత వేషమున తన భక్తుడైన 
అర్జునునితో మల్లయుద్ధ వ్యాజమున ఆతని తనుస్పర్భ వలన కలిగిన ఆనందముతో ఆ 
అర్జునుడిప్పుడు లేకున్నను ఆ (ప్రదేశముల సంచరించుచు తన తీయని జ్ఞాపకముల 
నెమరు వేసికొనుచుండును. ఆనాడర్జ్హునునితో తలపడిన నేలను తాకి అచటి మట్టి తన 
శరీరమునకు భూతిని వలె పూసికొనును. అర్జునుడనిన అంత ప్రీతి అను అర్ధము 
వ్యంగ్యమగుచున్నది. ఈ శ్లోకమున పూర్వార్థమున నుపేన్టవ(జ్రా పాదములు, ఉత్తరార్థమున 
ఇంద్రవజ్రాపాదములు నుండుటచే నీ శ్లోక ముపజాతిచ్చందో నిబన్సనమైయున్నది. 


100 


200 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అవతారిక :- పై శ్లోకమున తీర్థయాత్రికులు అర్జునుని తపోవనగమనము నిషేధింపం 
బడినది. ఈ శ్లోకమున ఆయన ఏ కొండయైనను శివుడుండు నవకాశము కలదు 
కావున ప్రయత్నింప వచ్చునని సంభావనము చేయంబడుచున్నది. 

శ్లో కైలాసభూమిభృతి మన్దరశైలమూర్శి - స్యాద్గనమాదనగిరౌ హిమవత్తటీషు। 

వేదేషు వేదశిఖరేషు చ దైవతమ్మే - గౌర్యర్థదక్షిణతనౌ నిజభక్తచిత్తే॥ 34 

ప్రతిపదార్థము :- కైలాసభూమిభృతి = కైలాస పర్వతమున, మన్దర శైలమూర్శి = 
మందరగిరి శిఖరమున, గన్గమాదనగిరౌ = గన్గమాదన పర్వతమున, హిమవత్తటీషు = 
హిమవత్సర్వత సానువులందు, వేదేషు = వేదములందు, వేదశిఖరేషు = ఉపనిషత్తుల 
యందు, గౌర్యర్థ దక్షిణతనౌ = గౌరియున్న శరీరపుకుడి భాగము శరీరమున, నిజభక్త 
చిత్తే = తన భక్తుని మనమున, మే = నాయొక్క దైవతమ్‌ = దైవతము, స్యాత్‌ = 
ఉండును. 
తాత్పర్యము :- కైలాస మందర గన మాదన గిరులలోని యే గిరియందో హిమవత్సర్వత 
సానువులందో వేదములందో ఉపనిషత్తులందో తన భక్తుల చిత్తమునందో నా దైవతము 
ఉండును. 
వివరణ :- శివునకు గిరిశ అను నామమున్నది. గిరియందు శయనించి యుండువాడని 
ఆ పదమున కర్థము. అది ఏ గిరియో, కైలాసమో, మందరమో, గన్గమాదనమో, ఏదని 
చెప్పగలము? ఆ కొండలరాయుడెప్పుడే కొండ యందుండునో? హిమవత్సర్వత 
సానువులందు విహరించు చుండునేమో? వేదములంజదివిన వారికి ఆతడు 
సాక్షాత్మరించునని ఆ వేదముల చివజలైన వేదాన్తములందు అనగా ఉపనిషత్తులందు 
తాత్పర్యము విచారించిన ఆతడే ఆ తాత్సర్యమని పెద్దలు చెప్పెదరు. గౌరిని సాక్షాత్మరించు 
కొనిన ఆమె కుడివైపున నుండును గదా! అని కొందజు శాక్తేయులు చెప్పెదరు. ఈ 
అన్వేషణమేల? తన భక్తుల చిత్తములందుండడా? నేను భక్తుడనే గదా! నా చిత్తమందేల 
యుండదు? అని విచారించి తన మనసులో వెదికిన దొతికిపోవును. ఇది శోకార్థ 
వివరణము. త-భ-జ-జ-గ అను గణములు ప్రతిపాదము నందుండుటచే నీ శ్లోకము 
వసన్తతిలకా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున ఒకే శరీరమున గౌరికి కుడి భాగమున నుండువాడు 
శివుడని గౌరీశంకరుల సంగతి చెప్పంబడినది. ఈ శ్లోకమున కాళీగిరీశుల సంగతి 
గంగాయమునా సంగతి వంటిదని చెప్పంబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 201 


శ్లో గిరీశకాల్యోశ్చ సితాసితాభ - శరీరయోస్సబ్గతిరర్ధయోర్మే 

స్వాన్రేల స్తు గజ్జాయమునాతటిన్యో - ర్యా సజ్ల్ఞతిర్వేతి విరాజమానా॥ 85 
ప్రతిపదార్థము :- యా = ఏది, గజ్జాయమునా తటి న్యోః = గజ్జాయమునా నదులయొక్క 
బ్ఞతిర్వా = సంగతియా, ఇతి = యన్నట్లు, విరాజమానా = ప్రకాశించుచున్నదో, మే 
= నాయొక్క అర్థయోః = ప్రయోజనములైన, (లేక తపోవర్గ చతుర్ధముగా భావించి 
అక్షరములందు అనియు చెప్పవచ్చును). సా = ఆ, సితాసితాభ శరీరయోః = తెల్లని 
నల్లని కాంతులుగల శరీరములుగల, గిరీశకాల్యోః = శివపార్వతులయొక్క సబ్బతిః = 
కలయిక, మే = నాయొక్క స్వాన్తే = చిత్తమున, అస్తు = కలుగుగాక! 
తాత్పర్యము :- గంగా యమునల వలె తెల్లని నల్లని కాంతులుగల శరీరములుగల 
పురుషార్థ స్వరూపులైన శివపార్వతులు నా చిత్తమున కలసి యుందురు గాక! 
వివరణ :- పార్వతీపరమేశ్వరులు సత్యజ్ఞానానందఘనవి గ్రహము. తెల్లని నల్లని కాంతులు 
గల శరీరము మాంసాస్థిరక్తాది భౌతిక (భౌమ) ధాతు మయములు కావు. ఆనందమే 
సర్వజీవపురుషార్థము. ఆనందము నర్ధించని వారెవరును ఈ లోకములలో నుండరు. 
కావుననే ఆనందము పరమ పురుషార్థముగా చెప్పబడినది. ధర్మాది పురుషార్థములు 
తత్సాధనత్వేన అర్థనీయములగుటచే పురుషార్థములని పిలువంబడుచున్నవి. అవి 
సాక్షాత్పురుషార్థములు గావు. పార్వతీపరమేశ్వరులే నా అర్థములు. అనగా 
పురుషార్ధములు. తత్రాప్తియే నా చరమ ప్రయోజనము. శివుడు తెల్లని శరీరము కలవాడు. 
దాని తెల్లని కాంతి గంగ వంటిది. ఆతని భార్య కాళి. ఆ పేరే ఆమె నల్లనిదని చెప్పును. 
కావున ఆమె శరీరకాంతి నల్లనిది. కావున అది యమున వంటిది.పగలు తెల్లనిది. 
రాత్రి నల్లనిది. ఆ రెంటి సంధ్య ఎట్జనిది. నా అజ్ఞాన రాత్రియొక్క జ్ఞాన దినముయొక్క 
సంధ్యవంటి తెల్లని నల్లని శివపార్వతుల శరీరముల కాంతుల సంగతి నా చిత్తమున 
ఉషఃకాలారుణిమను లేక ప్రాతస్సంధ్యారుణిమను లేక సూర్యునకు సారథియైన అనూరుడైన 
అరుణుని అరుణకాంతి నింపును. ఆ అరుణకాంతి రాబోవు జ్ఞాన భాస్మరుని రాక 
అవశ్యంభావియను తెలుపు నిద్రాంతపు తొలి సంకేతము. తెలుపు నలుపులు విలీనమైన 
వాని భేదము తొలగిన పార్వతీ పరమేశ్వరైక్య సంకేతము. పార్వతి ప్రకృతి స్వరూపిణి. 
సర్వజీవ ప్రతినిధి. ఆమె శివునితోడి యెక్యము. సర్వజీవుల శివునితోడి యెక్యము. 2. 
గంగా యమునలు ప్రయాగ క్షేత్రమున కలిసిపోవును. అంతకుముందు నల్లనిదైన యమున 
గంగతో కలిసి తన ప్రత్యేకతను భిన్నతను కోల్పోయి గంగైక్యము నొందును. రాబోవు 
జ్ఞానముల శ్వేతకాన్తితో రాత్రి లీనమై తన ఉనికిని కోల్పోవును. గుహలోని చీకటి 


ర 


101 


202 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


కాంతి ప్రవేశించిన పిమ్మట ఎక్కడకు పోయినది? కాంతిలోనే కలిసిపోయినది. అట్లే 
రాత్రియును దానికి భాస్మరోదయమే అవధి. ఈ జ్ఞాన భాస్మరుడు అనంతుడు. కావున 
అతనిలోని లీనమైన నల్లని కాంతి ఇక ఎన్నడును మరల బ్రతికి బట్టకట్టదు. పగటి 
తరువాత ఎజ్జని ఎజ్బ్జని సాయంసంధ్య ఆ తరువాత మరల రాత్రి వచ్చునట్లు ఈ 
జ్ఞానభాస్మరునికి అంతము అనునది లేకపోవుట తదంతము తరువాతి అజ్ఞాన రాత్రి 
ఆగమనము అసంభవములు. కావున పార్వతీ పరమేశ్వరుల ఆ ఎజ్జని ప్రాతస్సన్ణ్వా 
కాలిక సమావేశము చరమవృత్తి స్వరూపము అహమే అను పార్వతియొక్క బ్రహ్మ అను 
శివునియొక్క అసంగతి రాత్యంత ప్రాంత సంధ్య రూపము తదంతమున ఆ ఎజుపు 
తరువాత ఇక తెలుపే. జ్ఞానమే జ్ఞానము. అజ్ఞానము నశించిన దను కథ కూడ మిగలదు. 
గంగా యమున సంగమ దేశము ప్రయాగ. అది తీర్ధరాజము. శరీరము భ్రూమధ్యమే 
ప్రయాగము. అట ప్రాణవాయువు నావేశింపంజేసి ఉచ్చ్వాస నిఃశ్వాసముల యైక్యమును 
యోగులు కలిగించుకొందురు. ఉచ్చ్వాసము శివుడు నిఃశ్య్వాసము పార్వతి తదైక్యము 
'భూమధ్యమున నేర్పడును. అప్పుడచట తెజిచుకొన్న మూడవకన్ను ఎట్ట్జనిది. అది 
సన్య్యాదీపత్వమునంది సహస్రారము వణకు కాంతిని వ్యాపింపంజేసి సాధకుని 
ప్రయాణించు మార్గమును కాంతి మంతము నొనరించును. సహస్రారము చేరుకొన్న 
పిదప వెలుగే వెలుగు. జ్ఞానమే జ్ఞానము. ఇట్లు సితాసితప్రభా సంయోగము ఎజ్జని 
జ్ఞాననేత్ర స్థానమైన భ్రూమధ్యమున కలుగును. పై శివపార్వతుల సంగతి గంగా యమున 
సంగతి వంటిదను ఉపమాలంకార మీ శ్లోకమున వా శబ్దముచే వాచ్యమై యున్నది. 
ఒకవేళ వా శబ్దము ఇవార్థకము అనగా సాదృశ్యవాచకము. ఒకవేళ వా శబ్దము 
సంభావనార్థకమని భావించిన ఈ శ్లోకమున ఉత్రేక్షాలంకారమని చెప్పవలెను. వా 
శబ్దమును పాదపూరాణముగా భావించి ఇతి శబ్బమునర్ధవంతమని భావించిన 
ఆపహ్నవాలంకార మేర్పడునని చెప్పవలెను. 
అవతారిక :- పై శ్లోకము పార్వతీపరమేశ్వర సంగతి నదీద్వయ సంగతియని చెప్పం 
బడినది. ఈ శ్లోకము శివ శరీరము నదీత్రయ సజ్జతిగా చెప్పంబడుచున్నది. 
శ్లో॥ కర్ఫూరపూరప్రభమి ననీల - వినీలకణ్ధం వపురీశ్వరస్య। 
సువర్ణసజ్మాశజటాప్రయోగీ -నదీత్రయీసబ్దతిభాసి నో౭_వ్యాత్‌॥ 836 
ప్రతిపదార్థము :- కర్పూర పూరప్రభమ్‌ = కప్పురపు రాశివంటి కాంతి కలిగిన, ఇంధ్రనీల 
వినీల కంఠమ్‌ = ఇంద్రనీల మణివంటి నల్లని కంఠము కలిగిన, సువర్ణసంకాశజటా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 203 


ప్రయోగీ = బంగరు జడల రచన గలదైన, ఈశ్వరస్య వపుః = శివుని శరీరము, నదీ 
త్రయీ సజ్జతి భాసి = మూడు నదుల కలయికతో ప్రకాశించునట్టివై, నః = మనలను, 
అవ్యాత్‌ = కాపాడుగాక! 

తాత్పర్యము :- కర్పూరపు రాశి వంటి శివుని తెల్లని శరీరము ఇంద్రనీలమణివంటి 
నల్లని కంఠముతో కూడినదై శిరమున బంగరు జడల రచనగలదై మూడు నదుల 
సంగమముతో నొప్పినదై మనల కాపాడుగాక! 

వివరణ :- కర్పూర రాశివలె శివుని శరీరము తెల్లనిది. ఆతని కణ్ధము ఇంద్రనీల 
మణివలె నీలము అని చెప్పుట పూర్వార్థమున రెండుపమాలంకారము లేర్పడియున్నవి. 
మూడవపాదమున శివుని జడలు సువర్ణ సంకాశములని చెప్పంబడుటచే 
లుప్తోపమాలంకార మేర్చడియున్నది. సమాన ధర్మమైన ఎటుపు రంగు చెప్పం 
బడకపోవుటచే ఈ ఉపమాలంకారము ధర్మలుపోపమాలంకారమైనది. బంగారము 
పసుపుపచ్చనిదైనను కాచిన బంగారము అను అర్థము సువర్ణ శబ్దమునకు గ్రహించుట 
ఉచితము. శివుని జడల రంగు ఎట్టనిదిగా ప్రసిద్ధము. పసుపు పచ్చరంగు జడలది 
అని అంగీకరించి సాధారణ మైన బంగారము రంగు గలవా జడలు అని చెప్పినను 
ఇబ్బంది లేదు. శివుని శరీరము మూడునదుల కలయిక అని మూడు రంగుల కలయిక 
కారణముగా రూపింపంబడుటచే మొత్తము శ్లోకమునందు రూపకాలంకారమేర్చడి 
యున్నది. నదీశబ్ద ప్రీలింగ స్వారస్యమున నదీనాయికా త్రయసంగమ స్ఫూర్తితో 
సమానోక్త్యలంకారమేర్చడి యున్నది. దానికి పై మూడు పాదములలోని మూడు 
ఉపమాలంకారములు అంగములై ఉన్నవి. కర్పూర పూర, ఇన్లనీల వినీల అను 
పదబన్ధములలో యమకాలంకారమేర్పడి యున్నది. మొదటి పాదమున ఇ(న్టవజ్రా 
లక్షణము మిగిలిన మూడు పాదములలో ఉపేన్సవజ్రా లక్షణము ఉండుటచే నీ 
శ్లోకముపజాతి వృత్త నిబన్ధనమై యున్నది. 2. ప్రయాగ త్రివేణీ సంగమ స్థానము. అట 
గంగాయమునాసరస్వతులు కలియును. అది మిక్కిలి పవిత్ర క్షేత్రము. సాధారణముగా 
నదీ ద్వయ సంగమమే పవిత్రము. ప్రయాగ యందు మూడునదుల సంగమముచే 
మరింత పవిత్రత ఏర్పడి యున్నది. అక్కడి నదులలో గంగ తెల్లనిది. యమున నల్లనిది. 
గొప్పనదియైన సరస్వతియు తెల్లనిదే. కాని ఇట శివుని శరీరమందలి మూడు నదుల 
సంగమము మూడు రంగుల కలయికచే ప్రయాగ సంగమము కంటెను ఎక్కువ 
దర్శనీయమై ఉండును. ఎజ్జిని నది శోణ అను పేరుగల నది యొకటి యున్నది. తెల్లని 
గంగ నల్లని యమున ఆ యెట్జని నదితో కలిసి శివుని భ్రూమధ్యము వర్ణత్రయోజ్ఞ్వల 


102 


204 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


యెనది. శ్రీ శంకరు లమ్మవారి మూడు నేత్రముల కలయికతో కూడిన భ్రూమధ్యమునిట్లే 
సౌందర్యలహరిలో వర్ణించి యున్నారు. 
అవతారిక :- పై శ్లోకమున నదీ నాయికా త్రయ సంగమము శివుని యందు చెప్పం 
బడినది. ఈ శ్లోకమున స్వాధీనపతిక (నాయికా భేదము) యైన గారీ దేవి సమక్షమున 
శివుని నర్తనము చెప్పంబడుచున్నది. 
శ్లో॥ రత్నసింహాసనే స్వాం నివేశ్య ప్రియాం 

భూషణర్భ్ఫూషితాం తాం భవానీం పురః 

కామముద్యన్ముఖశ్రీః ప్రదోషోత్సవే 

సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥ 837 
ప్రతిపదార్థము వా రత్నసింహాసనే = రత్నసింహాసనమున, భూషణః = సొమ్ములచేత, 
భూషితామ్‌ = అలంకరింపబడిన, స్వామ్‌ = తనయొక్క ప్రియామ్‌ = ప్రియురాలైన, 
తామ్‌ = ఆ, భవానీమ్‌ = భవానిని, సన్నివేశ్య = బాగుగా కూర్చొనజేసి, పురః = 
ఎదుట, కామమ్‌ = మిక్కిలి, ఉద్యన్ముఖశ్రీః = ఉదయించు ముఖకాంతిగల, శ్రీభవానీపతిః 
= శబ్మరుడు, ప్రదోషోత్సవే = ప్రదోష సంతోష సమయమున, స్వయమ్‌ = స్వయముగ, 
కామమ్‌ = స్వేచ్చగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- ప్రియురాలైన పార్వతిని సొమ్ములతో నలంకరించి ఆమె ముందు 
ప్రదోషోత్సవ కాలమున ప్రకాశించు ముఖకాంతి గలవాడై శివుడు స్వయముగా బాగుగా 
స్వేచ్చగా నర్తించెను. 
వివరణ :- దాసీజనమున్నను ప్రేమగల భర్త ప్రియురాలిని స్వయముగా నలంకరించి 
ఆనందించును. అందుకు పార్వతీదేవి శివునికొంగున ముడివేసికొని ఎట్లాడించిన అట్లు 
ఆడు వానినిగా జేసి కొన్న శృంగార నాయికా విశేషమైన స్వాధీనపతిక. భర్తను తన 
అధీనమున నుంచుకొన్న నాయిక స్వాధీనపతిక అనబడును. ఈమె ఎనుమండుగురు 
శృంగార నాయికలలో చేరిన నాయిక సాధారణముగా పురుషుల సంతోషమునకై స్రీలు 
ఆడుట మన మెటుగుదుము. అట్లు ఆడు వారగుటచే వారికా పేరు సార్థకమేమో? 
నృత్యగానాది కళానైపుణ్యము ప్రీపురుషోభయ సాధారణమే అయినను రాజాదులను 
రంజింపజేయుటకు ఆడువారే అధికముగా నాట్యమొనర్చుచుందురు. పురుషాధిక్య 
సమాజమున ఆడువారికట్లు ఆడుట తప్పదేమో? అది అట్లుండుగాక. ఇచటి కథవేరు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 205 


శివుడు స్వయముగా పార్వతీదేవి నలంకరించి రత్నసింహాసనమున కూర్చోబెట్టి ఆమెను 
రంజింపజేయుటకు శివుడే స్వయముగా ప్రదోష సమయమున ఆనంద తాండవ 
మొనర్చినాడు. సంననర్త అను క్రియలోని “సమ్‌” అను ఉపసర్గ శివుని నాట్యము ఆనంద 
తాండవ మని స్ఫురింపజేయుచున్నది. 2. భవానీపతిః అనగా భవానికి పతి. అనగా 
స్వామి. పతి శబ్దము స్వామ్యర్థకము. పైగా శివుడు శ్రీ భవానీ పతియట. శ్రీ అను 
విశేషణము కూడ భవానికి కూర్చంబడినది. శివునకిప్పటిశ్రీ (ఐశ్వర్యము) అంతయు 
భవానీదేవి వలన వచ్చినదని శ్రీ భవానీపతి శబ్దము వ్యంజించును. పైగా పతి శబ్దము 
అమ్మవారి యెడ దాసునివలె ఉన్నాడని వ్యతిరేక లక్షణ ద్వారమున వ్యంజించును. 
ప్రభువును సింహాసన మందు కూర్చొనబెట్టినకదా భృత్యులు తద్వినోదమునకై నాట్యాది 
క్రియల నొనరించెదరు. భర్తచేతనే ఊడిగము చేయించుకొన్ననేమి! అది నాలుగు గోడల 
లోపలి విషయము. ప్రపంచ దృష్టిలో ఆ శివుడు భవానీ పతి కాదని ఎవరనగలరు? 
పైగా ప్రీ పురుష సామ్యభావనమే సాజానంద దాయకము. అబలలైన వారిచే అధికశ్రమ 
చేయించుట, చేయుచున్నప్పుడు పేక్షవహించి పురుషులు ఆ కార్యములలో చేదోడు 
వాదోడుగా నుండకపోవుట ఒకవిధమైన పారుష్యమే (కాఠిన్యమే. ) ప్రేమ సేవచేయగోరునే 
గాని చేయించుగొన గోరదు. తప్పని సరియైనప్పుడు ఒకరి కొకప్పుడు సేవ చేయవచ్చును. 
మరొకప్పుడు మరొకరు సేవ చేయవచ్చును. పరస్పరమైన ఆక్రియ సహకారమే యగును. 
అట్టి దాంపత్యమున సామ్యమే తాండవించును. ఉచ్చనీచ భావమునకు తావులేని 
అద్వైతస్థితికాదర్భముగా నుండు దాంపత్యమే భవానీ శజ్మర దామృత్యము. ఈ బాహ్యలక్షణ 
మా ఆదిదమ్పతుల ఆధ్యాత్మికెక్యమును వ్యంజించును. దానికి నీరాజనము పట్టుట 
మన పని. 3. శివుడట్లు తాండవము చేయునప్పుడు ఆనందమును ఉద్యన్ముఖ శ్రీ శబ్దము 
స్పష్టమొనరించినది. అమ్మవారు తన నృత్యమును చూచి మైమజచి ఆనందించు చున్నదను 
భావమే శివుని ఆ ముఖము నందలి ఉద్యశ్రీత్వ హేతువు. 4. లయకారకుడైన శివునకు 
ప్రదోషకాలమే మిక్కిలి ఇష్టమైన కాలము. ప్రదోష శబ్దము ఎక్కువ చీకటి, గొప్ప చీకటి 
అనునర్థము లనిచ్చును. చీకటిలో అన్ని వస్తువులు లీనమై ఉండును. జాగ్రత్స్వప్నముల 
నిద్ర ఆనంద స్వరూపమని, కాలమనిద్రాకాలము అనియు చీకటి కాలము వంటిది 
నిద్ర కాకపోయినచో లౌకిక సుఖములలోని గొప్పనైన సంభోగసుఖమును నిద్రకై 
వదులుకొనుట జరుగదు. సర్వము ఇంతకుముందు తనకు భిన్నముగా దూరముగా 
నున్నట్లు అనిపించి ఈ లయకాలమున తనను చేరినందున తనది తాను పొందుట 
వలన లేక తనను తాను పొందుట వలన కలిగిన ఆనందమేమో? అది అందుకే 


103 


206 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


ప్రదోష (నిద్రా) సమయమున మేల్ళొనియున్న స్వానందము ఏష సుప్తేషు జాగర్తి అని 
ఉపనిషద్వచనము. ప్రతి పాదమున నాలుగు 'రి గణములుండుటచే నీ శ్లోకము ప్రగ్విణీ 
వృత్తనిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివుని సమ్యబ్బర్తనము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
శివుని రాస(నృత్యము) చెప్పబడుచున్నది. 
శ్లో॥ తాపసాన్లాపసానృన్తరా దేవతా - దేవతా దేవతాశ్చాన్తరా తాపసాః। 

ఏవమాదృత్య వాగీశ్వరాదిస్థితౌ - సంననర్త స్వయం శ్రీ భవానీపతిః।। 38 
ప్రతిపదార్థము :- తాపసాన్‌ తాపసాన్‌ అనరా = తాపసులకు తాపసులకు మధ్య 
దేవతాః = దేవతలు, దేవతాదేవతాః+చ+అన్తరా = దేవతలకు దేవతలకున్ను మధ్య, 
తాపసాః = తాపసులు, ఏవమ్‌ = ఇట్లు, ఆదృత్య = ఆదరించి, వాగీశ్వరాదిస్థితౌ = 
బ్రహ్మాదులయొక్క ఉనికియందు, శ్రీ భవానీపతిః = శ్రీ భవానీపతి, స్వయమ్‌ = 
స్వయముగా, సంనన్తర = బాగుగా నర్తించెను. 
తాత్సర్యము :- తాపసుల నడుమ దేవతలు, దేవతల నడుమ తాపసులు ఇట్లు ఆదరించి 
బ్రహ్మాదులతో తాపసులతో స్వయముగా శివుడు నర్తించెను. 
వివరణ :- మణ్దలాకారముగా స్రీలు పురుషులు భిన్నభిన్న వర్గములు వారు చేయు 
నృత్యమునకు రాసమని పేరు. అంగనకు అంగనకు నడుమ మాధవుడు మాధవునకు 
మాధవునకు నడుమ అంగన, ఇట్టి రాసము శ్రీ కృష్ణ కర్ణామృతము వర్ణించినది. ఈ 
శ్లోకమునందు శివనాయకమైన తాపసులకు, తాపసులకు మధ్య దేవతలను, దేవతలకు 
మధ్య తాపసుల నిలిపి చేయబడిన శివనాయకమైన రాస నృత్యము వర్ణింపబడుచున్నది. 
బ్రహ్మాది దేవతలు తాపాసకారము ధరించిన శివుని కుడి ఎడమ ప్రక్కల నిలబడి నృత్యము 
చేసిరనుట ఈ శ్లోకముయొక్క సారము లేక శివుడు కొలువులోని బ్రహ్మాది దేవతలు 
తాపసుల పరవశముగా నర్తించిరనియు చెప్పవచ్చును. ఈ శ్లోకమును ప్రగ్విణీవృత్త 
నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున బ్రహ్మాది దేవతాతాపసుల (ప్రధానముగ పాదములు 
ఉపయోగింపబడు) నర్తనము వర్ణింపబడినది. ఈ శ్లోకమున శివుని పాదములు సన్నిధి 
గుజ్జవేల్పైన గజముఖుడు నర్తించినప్పు డాతని కుమృస్పర్భచే స్తమృము కలిగిన శివుని 


పాదముల విక్షేషము చెప్పబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 207 


శ్లో కుమ్భికుమ్భాహతిస్తమృసమావిత - శ్రీమదంఘ్రిద్వయీవిక్రమీ విక్రమీ। 

భక్తిసక్తావలీభుక్తిముక్తిప్రదః - సంననర్త స్వయం శ్రీ భవానీపతిః॥ 89 
ప్రతిపదార్థము :- కుమ్మి కుమ్మాహతి స్తమృ సమ్ఫావిత శ్రీ మదంఘిద్వయీ విక్రమీ = 
గజకుమృముల ఆహతిచే కలిగిన స్తమృముచే గౌరవింపబడిన కాంతిమంతములైన 
పాదద్వయము యొక్క విశేష విక్షేపముగల, విక్రమీ = పరాక్రమముగల, భక్తి సక్తావలీ 
భుక్తి ముక్తి ప్రదః = భక్తి యందాసక్తిగల వారి గుంపునకు భుక్తిముక్తులు నొసగు, శ్రీ 
భవానీ పతిః = శజ్మరుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- గజశీర్చునిచే కుమ్భుముల ఆహతిచే కలిగిన స్తమృముచే గౌరవింపబడిన 
కాంతిమంతములైన పాదద్వయముయొక్క విక్షేపముగల పరాక్రమవంతుడైన, భక్తుల 
గుంపులకు భుక్తిముక్తుల నొసగు శివుడు స్వయముగా బాగుగా నర్తించెను. 
వివరణ :- 1. శివుడు నర్తించుచుండగా గజముఖుడు శివుని పాదములకు పితృపాద 
స్పర్శచే తన శిరమునందలి కుంభములను గట్టిగా తాకించుచుండెను. శివుని పాదములా 
కుమృముల స్పర్శసుఖముచే స్తమించినట్లు కొంచెము సేపు నిశ్చలత వహించిన పిదప 
మరల నవి నాట్యానుకూల న్యాసము కలవైనవి. ఇది పూర్వార్థ వ్యంగ్యము. 2. భక్తులకు 
భుక్తి ముక్తుల నొసగు శివుని నర్తనమీకించిత్మాల విఘ్నము తోడను బాగుగనే యుండెను. 
వథమ పాదమున మా వృత్తితే వృత్యనుపానము, ద్వితీయపాదము 
విక్రమీపదామేడనముచే యమకము, మూడవ పాదమున, క్తావృత్తిచే వృత్యనుప్రాసము 
నేర్చడి యున్నది. ఈ శ్లోకమును స్రగ్విణీ వృత్తనిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున గజముఖుని కుమృ స్పర్శచే స్తంభము (విఘ్నము) కలిగి 
మరల విజృంభించి శివుని నర్తనము చెప్పబడినది. ఈ శ్లోకమున ఆకాశము నంటిన 
మందాకినీ బీన్గుసంచారి నృత్యము చెప్పబడుచున్నది. 

శ్లో త్వజ్ఞదుత్తుజ్గరజ్ఞద్వరాజ్లోద్ధతా - మన్దమన్నాకినీబిన్దుభిర్వ్యాప్య ఖమ్‌! 

చారువినత్సుసంస్ఫారతారాకృతిః - సంననర్త స్వయం శ్రీభవానీపతిః। 40 
ప్రతిపదార్థము :- త్వబ్దత్‌ = కదులుచున్న ఉత్తుంగ = మిక్కిలి ఎతైన, రబ్బత్‌ = 
ప్రకాశించు, వర = శ్రేష్టమైన, అజ్ఞ = అవయవములే, ఉద్ధత = పైకి కొట్టబడిన, 
అమన = లావైన, మన్దాకినీ బిన్దుభిః = ఆకాశగంగా బిన్గువులచే, ఖమ్‌ = ఆకాశము, 
వ్యాప్య = వ్యాపించి, చారువిన్దత్సు సంస్ఫారతారాకృతిః = అందముగా పొందుచున్న 


104 


208 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


మిక్కిలి విశాలములైన చుక్కల ఆకృతిగల, శ్రీ భవానీపతిః = శబ్మరుడు, స్వయమ్‌ = 
స్వయముగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- శివుని తలపై మన్దాకిని ఎత్తైన తరంగముల నాట్యాంగముగా శివుడు 
తలనెగురవైచినపుడు ఆ మన్గ్దాకినీ జలబీన్గువు లాకాశమున వ్యాపించి పెద్దపెద్ద నక్షత్రముల 
(చుక్కల) ఆకారమును పొందునంత బాగుగా శివుడు నర్తించెను. 
వివరణ :- పూర్వార్థమున జ్ఞావృత్తిచే మూడవపాదమున రేఫావృత్తిచే వృత్యను 
ప్రాసాలంకార మేర్చడి యున్నది. ఈ శ్లోకమును స్రగ్విణీ వృత్తనిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివనర్తన సమయమున శిరోజాలమనాకినీ బిన్గువులు 
ఆకాశమున నక్షత్రాకారము ధరించుట చెప్పబడినది. ఈ శ్లోకమున అవి కల్పవృక్ష 
పుష్పాకృతి వహించినవని చెప్పబడుచున్నది. 
శ్లో దేవముక్తాగతం కల్పపుష్పజం - ద్రాక్సవర్ణం సమాలిజ్లితుమ్మస్తకాత్‌। 
ఉత్పతత్యాదరాద్దాబ్గబిన్దూత్మరే - సంననర్త స్వయం శ్రీ భవానీపతిః। 41 
ప్రతిపదార్థము -దేవ ముక్తాగతమ్‌ = దేవతలచే విడువబడి వచ్చిన, సవర్ణమ్‌ = సమాన 
వర్ణముగల, కల్పపుష్పజమ్‌ = కల్పవృక్ష పుష్పహారమును, ద్రాక్‌ = శీఘ్రముగా, 
సమాలిజ్జితుమ్‌ = కౌగలించుకొనుట కొటికు, మస్తకాత్‌ = శిరము నుండి, గాజ్జబిన్దూత్మరే 
= గబ్బకు సంబంధించిన బిన్గువుల సమూహము, ఆదరాత్‌ = ఆదరమువలన, ఉత్పతతి 
= పైకెగురుచుండగా, శ్రీ భవానీపతిః = శజ్మరుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త 
= బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- శివుడు నర్తించుచుండగా దేవతలు కల్పవృక్షమాలను శివునిపై విడచిరి. 
అది క్రిందకు వచ్చుచుండగా అది తమతో సమానరంగు కలిగియున్నదను ఆదరమున 
శివుని తలపై నున్న గజ్ఞాజలబిన్దు సమూహము పైకెగురునట్లు శివుడు బాగుగా 
స్వయముగా నర్తించెను. 
వివరణ :- నాట్యమున తల పైకెగురవేసినపుడు శివుని శిరసుపై నున్న గజ్జా జల 
బిన్గువులు పైకెగిరినవి. ఆ ఎగురుట సమానవర్ణముగల దేవతలు విడిచిన కల్పవృక్ష 
పుష్పమాలను ఆదరమున కాకపోయినను కౌగలించుకొనుట కొజకు కాకపోయినను 
అందుకొబికని సంభావింపబడుటచే నీ శ్లోకమున ఉత్ర్రేక్షాలంకారమేర్పడి యున్నది. 
గంగాజల బీన్గువులు పైకెగురుటకు కల్పవృక్ష పుష్పమాల యందలి ఆదరమువలవ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 209 


గాదు, అనగా ఆదరము హేతువుగాదు. కాకపోయినను ఆదరము హేతువుగా 
సంభావింపబడి నందున హేతూక్రేక్ష అని లేక ఈ గంగా జలబిన్దువుల ఎగురుటకు 
కల్పవృక్ష పుష్పమాలాలింగనము ఫలము గాక పోయినను ఫలముగా సంభావింప 
బడినందున ఫలోత్రేక్షగా గానిపై ఉత్రేక్షను విశేషింపవచ్చును. ఈ శ్లోకమును ప్రగ్విణీవృత్త 
నిబన్టనమే. 
అవతారిక :- పై శ్లోకమున కల్పవృక్ష హారము దేవముక్తమైనట్లు చెప్పబడినది. ఈ 
శ్లోకమున అమ్మవారిచే నీలోత్పల మాల వంటి తన చూపులమాల శివుని వక్ష్యస్తలమున 
అర్చితమైనట్లు చెప్పబడుచున్నది. 
శ్లో అచ్చవక్ష్యస్థలాలమ్బినీలోత్పల - ్రక్షు దృక్షూత్పలాక్ష్యా మహీభృద్భువా। 

అర్చితా స్వేవమానన్హ్వ వృతోత్సవే - సంననర్త స్వయం శ్రీ భవానీపతిః॥ 42 
ప్రతిపదార్థము :- అచ్చ వక్ష స్థలాలమ్బి నీలోత్పల స్రక్షు = స్వచ్చమైన వక్షస్థలము 
నవలమ్బించు నీలోత్పల హారములైన, ద్భక్షు = చూపులు, ఉత్పలాక్ష్యాః = కలువల 
వంటి కన్నులుగల, మహీభృద్భువా = పార్వతీదేవిచేత, వృత్తోత్సవే = గడచిన 
ఉత్సవమునందు, ఏవమ్‌ = ఇట్లు, ఆనన = అభినందించి, అర్చితాసు = అర్బితములు 
కాగా, శ్రీ భవానీపతిః = శబజ్మరుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త = బాగుగా 
నర్తించెను. 
తాత్పర్యము :- స్వచ్చమైన శివుని వక్ష్యస్థలమునందలి నీలోత్సలమాలలైన చూపులు 
కలువలవంటి కన్నులు గల పార్వతీదేవి చేత జరిగిన ఉత్సవమునందు అభినందించి 
అర్చ్బింపబడునంత గొప్పగా శివుడు స్వయముగా గొప్పగా నర్తించెను. 
వివరణ :- శివుడు ప్రదోషోత్సవమున నర్తించుచుండెను. పార్వతీదేవి ఆ నాట్యము 
నభినందించుచు చూచిన చూపులు శివుని తెల్లని వక్షస్థలమున నీలోత్పల మాలలుగ 
అర్పింపబడినవి. చూపులు నీలోత్సలమాలలుగా సంభావింపబడుటచే నీ శ్లోకమున 
(గమ్య) ఉక్రేక్షాలంకార మేర్పడియున్నది. “సక్షు దృక్షూత్పలాక్ష్యా” అను పదబన్గమున 
వృత్యనుప్రాసాలంకార మున్నది. ఈ శ్లోకమును స్రగ్విణీ వృత్త నిబన్ధనమే. 


అవతారిక :- పై శ్లోకమున పార్వతీదేవి శివనర్తనము నభినందించుట చెప్పబడినది. 


ఈ శ్లోకమున ఆమె చెలికత్తెలైన సరస్వత్యాదుల అభినందనాభివందనాత్మక స్తుతులను 
శివుడు వినుట చెప్పబడుచున్నది. 


105 


210 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శ్లో ఏకతో భారతీముఖ్యదేవీస్తుతీ ఆ రన్యతో భారతీః శబ్దభేదాకృ్ళతీః। 

సర్వతో భారతీః కామమాకర్ణయన్‌- సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥ 48 
ప్రతిపదార్థము :- ఏకతః = ఒకవైపునుండి, భారతీముఖ్య దేవీస్తుతీః =సరస్వతీదేవి 
మొదలగు దేవప్రీల స్తుతులను, అన్యతః = మరొకవైపునుండి, శబ్దభేదాకృతీః = శబ్దముల 
విశేషములే ఆకారములుగాగల, భారతీః = భాషలను, సర్వతః = అన్నివైపుల నుండి, 
భారతీః = వాక్కులను, కామమ్‌ = స్వేచ్చగా, ఆకర్ణయన్‌ = వినుచు, శ్రీ భవానీపతిః = 
శజ్మరుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- ఒకవైపు నుండి సరస్వతీ దేవ్యాది దేవతాగ్తీల స్తోత్రములను మరొకవైపు 
నుండి శబ్ద భేదముల ఆకృతులుగల వివిధ భాషలను, అన్ని వైపులనుండి అన్ని విధములైన 
వాక్కులను స్వేచ్చగా వినుచు శ్రీ భవానీపతి స్వయముగా బాగుగా నర్తించెను. 
వివరణ :- దేవతాప్రీలు దేవభాష సంస్కృత భాషలో రచించి గానము చేయుచున్న 
స్తుతులను, మరొకవైపునుండి దేవేతర జాతులైన మనుష్య రాక్షసాది జాతులితర లోకముల 
నుండి వివిధ శబ్దముల నుండి వేరు వేరు ఆకారములు దర్శించిన, వివిధ భాషలను 
శివుడు వినుచున్నాడు. వినుటకు వీలైనది వాక్కే కావున మూడవ పాదమున భారతీః 
ఆకర్ణయన్‌ అని ఉండుటచేత పూర్వార్ధములోని మొదటిపాదమున చెప్పబడిన భారతులు 
కూడ భాషలే ఏవియైనను శబ్ద భేదాకృతులే. అట్టి భారతులను వినుచు ఆ భారతుల 
గానములలోని భావరాగ తాళలయానుగుణముగా శివుడు స్వేచ్చగా నర్తించినాడు. ఈ 
శ్లోకమున భారతీ ముఖ్యదేవీ స్తుతీః శబ్ద భేదాకృతీః అను వానిలో పాదాన్లానుప్రాస 
మున్నది. భారతీశబ్దము భిన్నార్థముల ద్విరుక్తమైనందున యమకమున్నది. ఈ శ్లోకమును 
్రగ్విణీవృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమువ నాట్య సమయమున వినుచున్న భారతులు చెప్పంబడినవి. 
ఈ శ్లోకమున ఆ సమయమున శివుడు ధరించిన భాసములు చెప్పబడుచున్నవి. 

శ్లో॥ చళ్చులాభాసితా కాళ్బునాబ్బుద్రుచా 

చబ్బులాభాసితా వ్యోమయాతా జటాః। 

చబ్బులాభాసితావేవ భాసీ దధత్‌ 

సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥। 44 
ప్రతిపదార్థము :- కాళ్ళానాజుద్రుచా = బంగరుయొక్క పూజించబడుచున్న కాంతి, 
చజ్బలాభాసితా = లక్ష్మీదేవిచే ప్రకాశింపజేయబడినది, వ్యోమయాతాః = ఆకాశమును 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 211 


పొందిన, జటాః = జడలు, చజ్బులాభాసితా = మెరుపు (తీగులచేత ప్రకాశింపజేయ 
బడినవి. చక్బులా భాసితా = చక్బులచే ప్రకాశింపజేయబడిన, భాసీఏవ = కాంతులచే, 
దధత్‌ = ధరించుచు, శ్రీ భవానీపతిః = శబ్మరుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త 
= బాగుగా నర్తించెను. 
తాత్పర్యము వలా బంగరుయొక్క పూజింపదగిన కాంతి (లక్ష్మీదేవి) చేత ఆకాశము చేరిన 
జడలు మెరుపుల చేత ప్రకాశింపంజేయబడినవి. ఇట్లు చజ్బాలా భాసితములైన రెండు 
కాంతులను ధరించు శివుడు స్వయముగా బాగుగా నర్తించెను. 
వివరణ :- విష్ణువు కాజ్బనోత్తరీయుడు. ఆయన వక్ష్యస్థలమున లక్ష్మీదేవి చంచల 
అయ్యును స్థిరముగా నుండును. స్థిరముగా నున్నను లక్ష్మీదేవికి వచ్చిన చక్పుల అను 
అప్రతిష్ట పోలేదు. శివునకు కాఇ్బునోత్తరీయము లేదు. ఆయనకు వ్యాథభ్రు 
చర్మోత్తరీయమున్నది. నాట్య సమయమున అటు ఇటు కదలు చుండుటచే శివుని 
శరీరమందలి బంగరు కాంతి (లక్ష్మి) చణ్బలగానే భాసించినది. నాట్యాంగముగా శివుడు 
తలను పై కెగురవేసినప్పుడు శివుని జటలు ఆకాశమునంటినవి. మేఘావృతమైన 
నీలాకాశమునందలి మెజుపు తీగలచేత శివుని జడలు ప్రకాశింపజేయబడినందున ఆ 
జడలు చజ్బాలా భాసితములైనవి. ఇట్లు శరీర జడల కాంతులు రెండును చజ్బాలా 
భాసితములు. ఆ రెండు చళ్సాలా భాసితములైన కాంతులు ధరించుచు శివుడు 
స్వయముగా బాగుగా నర్తించెను. చజ్బలా శబ్దము ద్విరుక్తమగుటచే నీ శ్లోకమున 
యమకాలంకార మేర్చడినది. ఈ శ్లోకమును ్రగ్విణీ వృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కాంతి ధారణము చెప్పబడినది. ఈ శ్లోకమున 
వివిధ నాట్య శబ్దముల ఉచ్చారణము చెప్పబడుచున్నది. 
శ్లో తక్కతోధికృతోతౌతథాతైతథై - తోబ్గదద్మాబ్లధిన్నర్తశబ్దాన్ముహుః। 

ఉచ్చరన్‌ హాసవిన్యాసచబ్బున్ముఖం -సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥ 45 
ప్రతిపదార్థము :- తక్కతో ధిక్కతో తౌతథాతై తథైతోబ్ఞ దద్మాజ్ఞధిన్నర్తశబ్దాన్‌ = తక్కతాది 
నర్తన శబ్దములను, ముహుః = మాటి మాటికీ, ఉచ్చరన్‌ = ఉచ్చరించుచు, హాసవిన్యాస 
చజ్బన్ముఖమ్‌ = నవ్వును పులుముటచే ప్రకాశించుచున్న ముఖము కలుగునట్లుగా, శ్రీ 
భవానీపతిః = శివుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :- తక్కతాది నాట్యశబ్దముల నుచ్చరించుచు నవ్వును ముఖమున విన్యసించి 
శివుడు బాగుగా నర్తించెను. 


106 


212 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


వివరణ :- తక్కతాది శబ్దములు నాట్యసమయమున ఇతరుల చేతగాని స్వయముగా 
నర్తకుని చేతగాని ఉచ్చరింపబడుచుండుట ప్రసిద్ధము. అట్లే నవ్వుల కూడ ఇచట నాట్య 
విన్యాసమే. ఈ శ్లోకమును స్రగ్విణీ వృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున లయ విన్యాసము చెప్పబడినది. ఈ శ్లోకమున రాగ 
విన్యాసము చెప్పబడుచున్నది. 
శ్లో మూర్భనాభిర్గిరాం దేవతాయాం సమీ - 

కృత్య త్రీ ర్నఖైర్వల్లకీం చ శ్రుతీః। 

సాధు సప్తస్వరాన్‌ వాదయన్యామ్ముదా - 

సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥। 46 
ప్రతిపదార్థము :- గిరాం దేవతాయాం = సరస్వతీదేవి, మూర్చనాఖిః = మూర్చనలతో, 
నఖైః = గోళ్ళతో, వల్లకీమ్‌ = వీణను, సమీకృత్య = సమీకరించి, [శ్రుతీఃచ = శ్రుతులను 
కూడ, సాధు = చక్కగా, సప్త = ఏడు, స్వరాన్‌ = స్వరములను, ముదా = సంతోషముతో, 
వాదయన్యామ్‌ = వాదించుచుండగా, శ్రీభవానీపతిః = శజ్మరుడు, స్వయమ్‌ = 
స్వయముగా, సంననర్త = బాగుగా నర్తించెను. 
తాత్సర్యము :- సరస్వతి మూర్చనలతో గోళ్ళతో వీణను సమీకరించి శ్రుతులను 
సప్తస్వరాలను చక్కగా వాయించుచుండగా శ్రీభవానీపతి చక్కగా స్వయముగా నర్తించెను. 
వివరణ :- సంగీత శాస్త్ర ప్రసిద్ధములైనవి శ్రుతులు స్వరములు మూర్చనలు. సరస్వతీదేవి 
తదనుగుణముగా గోళ్ళతో వీణను మీటుచు సంతోషముగా వాయించుచుండగా శివుడు 
స్వయముగా బాగుగా నర్తించెను. షడ్డము (స), బుషభమురి), గాన్టారము(గు, 
మధ్యమము (మ), పజ్బుమము (ప),ధైవతము (ద), నిషాదము (ని), అనునవి సప్త 
స్వరములు. ప్రథమ (శ్రవణమువలన వినబడు పహస్వశబ్దము శ్రుతి. దాని అను 
రణనములు స్వరములు. శ్రుతులసంఖ్య ఇరువది రెండు. షడ్డ మధ్యమ పంచమములలో 
నొక్కొక్క దానికి సంబంధించిన [శ్రుతులు నాలుగేసి నిషాదగాంధారములలో నొక్కొక్క 
దానికి సంబంధించిన (శుతులు రెండేసి బుషభ దైవతములు నొక్కొక్క దానికి 
సంబంధించిన [శ్రుతులు మూడేసి మొత్తము 22 శ్రుతులు. విడివిడిగా 


షడ్డమ సంబంధులు ఆటు 
మధ్యమ సంబంధులు ఆటు 
పంచమ సంబంధులు ఆటు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 213 
నిషాద సంబంధులు రెండు 
గాంధార సంబంధులు రెండు 
ధైవత సంబంధులు మూడు 
బుషభ సంబంధులు మూడు 


స్వరములు ఆరోహణావరోహణములు (రెండు) కలిసి మూర్చన. మూర్చనలు 
ఏడు. గాంధార గ్రామస్థ మూర్భనలు ఏడు. మొత్తము మూర్చనలు ఇరవై ఒకటి. 
అవతారిక :- శివుని వీణానుగుణనర్తనము చెప్పబడినది. ఈ శ్లోకమున వేణ్వనుగుణ 
నర్తనము చెప్పబడుచున్నది. 
శ్లో శుమృదారమృగమ్భీరసమావనా 
గుమృనోజ్జుమృణో జమృదమాపహే। 
లమ్బయత్యుత్క్మటం వేణునాదామృతం 
సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥ 47 
ప్రతిపదార్థము :- శుమృదారమృ గమ్బీర సమ్భావనా గుమృనోజ్ఞృమృణః = ప్రకాశించు 
ఆరమృము కల గమ్బీరమైన మంచి భావనయొక్క గుమృనముచే విజృంభించు, శ్రీ 
భవానీ పతిః = శజ్మరుడు, జమృదమాపహే = జమ్ము (రాక్షసుని గర్వమును నశింపజేసిన 
వాడు (ఇంద్రుడు), వేణునాదామృతమ్‌ = వేణునాదమను అమృతమును, ఉత్మటమ్‌ = 
ఎక్కువగా, లమ్బయతి = ప్రాపింపజేయు చుండగా, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త 
= బాగుగా నర్తించెను. 
తాత్పర్యము :-శివుని నాట్యారమృము ప్రకాశించునట్టిది. గమ్బీరములై మంచి భావనముల 
సమూహముల జృంభింపజేయు శ్రీ భవానీపతి ఇంద్రుడు వేణునాదామృతమును (అక్కడి 
వారికందణకు) అందజేయుచుండగా స్వయముగా చక్కగా నర్తించెను. 
వివరణ :- రెండున్నర పాదములలో మావృత్తిచే వృత్యనుప్రాసాలంకార మేర్చడి యున్నది. 
ఈ శ్లోకమును స్రగ్విణీ వృత్త నిబన్సనమే. 
అవతారిక :- పై శ్లోకమున వేణునాదానుగుణ శివునియొక్క నర్తనము చెప్పబడినది. 
ఈ శ్లోకమున గానానుగుణనర్తనము చెప్పబడుచున్నది. 
శ్లో సమృృతోత్మణ్ఞితాకుణ్ధకణ్ధస్వర - 
శ్రీరమాభామినీస్ఫీతగీతామృతమ్‌। 


107 


214 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


విశ్రుతప్రక్రమం సుడ్రుతిభ్యాం పిబన్‌ 

సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥। 48 
ప్రతిపదార్థము: - విశ్రుత ప్రక్రమమ్‌= ప్రసిద్ధమైన ఆరమృముగల, సమ్మృతోత్మజ్ఞితాకుజణ్ధస్వర 
శ్రీరమా భామినీ సీత గీతామృతమ్‌ = సంపాదింపబడిన ఎత్తిన గొంతుగల మొక్కవోని 
కణ్ధ స్వరముగల శ్రీ లక్ష్మీరమణియొక్క చక్కనైన పాట అను అమృతమును, సుశ్రుతిభ్యామ్‌ 
= చక్కని చెవులతో, పిబన్‌ = త్రాగుచు, శ్రీభవానీపతిః = శివుడు, స్వయమ్‌ = స్వయముగా, 
సంననర్త = చక్కగా నర్తించెను. 
తాత్పర్యము :- గొంతెత్తి చక్కని కణ్ధ స్వరముతో శ్రీ లక్ష్మీదేవి పాడుచున్న గీతామృతమును 
తన చక్కని చెవులతో వినుచు శ్రీ శివుడు స్వయముగా చక్కగా నర్తించెను. 
వివరణ :- ఉత్మజ్ధితా కుణ్ధకణ్ధ స్వర శ్రీరమాభామినీ స్ఫీతగీతామృతమ్‌, విశ్రుత ప్రక్రమం 
సుశ్రుతిభ్యామ్‌ అను పదబన్ధములు వృత్యనుప్రాసాలంకృతములై యున్నవి. ఈ శ్లోకమును 
్రగ్విణీవృత్త నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున లక్ష్మీదేవి గానానుగుణమైన శివునియొక్క నర్తనము 
చెప్పబడియున్నది. ఈ శ్లోకమున శివుని మృదజ్లానుగుణమైన నర్తనము చెప్పబడు చున్నది. 

శ్లో దర్శయత్యాదరాద్వాదనే నైపుణీం - సన్మ లఎదజ్గస్య గోవిన్హమార్దజ్లికే। 

తాలభేదం సహోదాహరత్యబ్దజే - స్సంననర్త స్వయం శ్రీభవానీపతిః॥। 49 
ప్రతిపదార్థము :- గోవిన్ద మార్దజ్జికే = విష్ణువు అను మార్దజ్జికుడు, సన్మృదబ్ద్జస్య = 
మంచి మృదజ్ఞ్జముయొక్క వాదనే = వాదనమునందు, నైపుణీమ్‌ = నైపుణ్యమును, 
ఆదరాత్‌ =ఆదరమువలన, దర్శయతి = చూపుచుండగా, సహ = కూడ, ఆబ్దజేః = 
బ్రహ్మ తాలభేదమ్‌ = తాళముల భేదమును, ఉదాహరతి = ఉదాహరించుచుండగా, 
శ్రీ భవానీపతిః = శివుడు, స్వయమ్‌ = స్వయముగా, సంననర్త = చక్కగా నర్తించెను. 
తాత్సర్యము :- విష్ణువు ఆదరమున తన మృదజ్ఞ వాదన నైపుణ్యమును ప్రదర్శించు 
చుండగా బ్రహ్మ తాల భేదముల నుదాహరించుచుండగా శివుడు స్వయముగా చక్కగా 
నర్తించెను. 
వివరణ :- ఈ శ్లోకమున దకారావృత్తిచే వృత్యనుప్రాస మేర్చడియున్నది. మృదజ్ఞ 
వాదనము వృత్తిగా గలిగి దానియందు నైపుణ్యము కలవాడు మార్దజ్లికుడనబడును. 
లయ ప్రధాన వాద్యము మృదబ్దము. నర్తనము ముఖ్యముగా తద్భేదమైన నాట్యము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 215 


(తాణ్బవము. నర్తక ప్రధానము కావున నాట్యము రక్తి మృదజ్ఞముపై నాధారపడి 
యుండునని తెనిసిన విష్ణువు ఆదరమున మృదజ్ఞవాదన నైపుణ్యమును ప్రదర్శించు 
చున్నాడు. అనుట ఈ శ్లోకముయొక్క వ్యంగ్యము. 
అవతారిక :- శివుడు తన నర్తనద్వారమున సమస్తలోకలాలనము చేయుట పై శ్లోకమున 
చెప్పబడినది. ఈ శ్లోకమున షణ్ముఖ లాలనము చెప్పబడుచున్నది. 
శ్లో॥ సమస్తముఖలాలనం నహి ముఖస్య మే షణ్ముఖ! 

సమస్తముఖలాలనం ఖలు మృగాంకరేఖానన!। 

ఇతి స్వసుతవాదనమ్ముదితమున్ముఖైః పబ్బుభిః 

సుతస్య మతిలాలనం విరచయజ్బ్భవః పాతు నః॥ 50 
ప్రతిపదార్థము వా షణ్ముఖ = ఓ కుమారా! మే = నాయొక్క ముఖస్య = ముఖమునకు, 
సమస్త ముఖలాలనమ్‌ = అన్ని ముఖముల లాలనము, నహి = లేదుగదా, మృగాంక 
రేఖానన! = ఓ చంద్రరేఖ ఆననమందు గలవాడా (తండ్రీ) సమస్త ముఖలాలనమ్‌ ఖలు 
= సమస్త అన్ని ముఖముల లాలనమే గదా, ఇతి = అని, స్వసుత వాదనమ్‌ = తన 
కొడుకు మాటను, ముదితమ్‌ = సంతోషమున, సుతస్య మతిలాలనమ్‌ = కొడుకుయొక్క 
బుద్ధిలాలనమును, విరచయన్‌ = చేయుచు, శివః = శివుడు, నః = మనలను, పాతు 
= కాపాడుగాక! 
తాత్పర్యము :- షణ్ముఖా! నా ముఖమున కన్ని ముఖముల లాలనము లేదుగదా! అని 
శివుడు అనగా, ఓ చంద్రరేఖాననా! తండ్రీ! శివా! సమస్త ముఖలాలనమే గదా ఉన్నది, 
అని కుమారుని ముఖముల నుండి వెలువడిన మాటలకు ఆనందమున కొడుకుయొక్క 
మతిని లాలించుచున్న శివుడు మనలను కాపాడుగాక! 
వివరణ :- శివునకైదు ముఖములున్నవి. కుమారస్వామి కాబుముఖములున్నవి. తండ్రి 
తన యెదు ముఖములతో కుమారుని యాజు ముఖములు (చుంబనాదులతో) ఏక 
కాలమున లాలించవలసి వచ్చినప్పుడు ఒక ముఖమునకు లాలనము సంభవించనప్పుడు 
సమస్త ముఖ లాలనము కానట్లే. ఇది శివుని అభిప్రాయము. కుమారస్వామి తండ్రితో 
ఇది సమస్త ముఖ లాలనమే కదా. 

శివుని అన్ని ముఖముల తోడి లాలనము తనకు సంభవించినదని కుమారస్వామి 

ముఖ లాలనము మస్తములో కూడియేయుండును గాని మస్తరహితముగా ఉండదుగదా 
అనియు అభిప్రాయము వాస్తవమునకు వివేకబుద్ధితో గ్రహించిన కుమారుని తృప్తిని 


108 


216 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


గమనించి ఆతని లాలించుచున్న శివుడు మనలను కాపాడుగాక! ఆజవ ముఖము 
కుమారునిదే యైనను మమకారమున శివుడు నా ముఖమని దానికి తన యైదు 
ముఖముల చుంబనాది రూపలాలనము (సమస్తముఖముల) సంభవింపలేదనగా 
కుమారస్వామి నా సమస్త ముఖముల లాలనము సంభవింపగా సంభవించ లేదను 
చున్నావేమి? లాలనము సంభవించని ముఖమును పురస్కరించుకొని అసంతృప్తి 
యేమియు లేదని బదులు పలికినాడు. శివుని అన్ని ముఖములు మృగాంకరేఖకలవే 
అని మృగాంకరేఖాననా అను సంబోధనము తెలుపును. నీ లాలనము సంభవించని 
నా ఆజఖవ ముఖము నా ముఖమునందలి చంద్రరేఖను చూచి ఆనందించుచున్నది 
గదా! కావున అన్ని ముఖములకు లాలనము సంభవించినట్లే కదా! అనుటను 
వ్యంజించును. ప్రతిపాదమున జ-స-జ-స-య-ల అను గణము లుండుటచే నీ 
శ్లోకము పృథ్వీవృత్త నిబన్గనము. 


అవతారిక :- పై శ్లోకమున శివుని స్వసుతలాలనము చెప్పబడినది. ఈ శ్లోకము 
స్వసుతప్రాయమైనలోక త్రయముయొక్క లాలనము శివకృత్యములలో నొకటి యని 
చెప్పబడుచున్నది. 
శ్లో; మమహస్తగతాస్తు విష్టవ - త్రయసృష్టిస్థితిసంహృతి క్రియాః 

ఇతి సూచయితుం వహన్నివ - త్రిశిఖం శూలమయం శివోవతు॥ 51 
ప్రతిపదార్థము :- విష్టవ త్రయ సృష్టి స్థితి సంహృతిక్రియాః = లోకత్రయముయొక్క 
సృష్టిస్థితిలయములు, మమ = నాయొక్క హస్తగతాః = చేతనున్నవియె, ఇతి = అని, 
సూచయితుమ్‌ = సూచించుటకు, త్రిశిఖమ్‌ = ముమ్మెనలుగల (వాలును), శూలమ్‌ = 
శూలమును, వహన్‌ ఇవ = వహించుచున్నదోయన్నట్లున్న, అయమ్‌ = ఈ, శివః = 
శివుడు, అవతు = కాపాడుగాక! 
తాత్పర్యము :- మూడు లోకముల సృష్టిస్థితిలయములు నా చేతనున్నవి అని సూచించుటకే 
త్రిశూలము దాల్చినట్లున్న శివుడు కాపాడుగాక! 
వివరణ :- త్రిశూలధారణము లోకత్రయ సృష్టి స్థితి లయములు నాచేత నున్నవని 
సూచించుట ఫలము కాక పోయినను ఫలముగా సంభావింపబడుటచే నీ శ్లోకమున 
ఫలోత్రేక్షాలంకార మేర్చడియున్న్చది. పూర్వార్థమున తకారావృత్తిచే వృత్యనుప్రాసాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము వైతాళీయ చృ్భన్లోనిబన్ధనము. విషమ పాదమున ఆజు 
మాత్రలు తరువాత సమ పాదమున ఎనిమిది మాత్రల తరువాత ర-ల-గ అను 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 217 


గణములుండును. ఆ ఆజు మాత్రలు ఎనిమిది మాత్రలు సర్వలఘువులు కాకూడదు. 
విషమ పాదమున స-స-జ-గ అను గణములు సమపాదమున స-భ-ర-ల-గ అను 
గణములు ఉండుటచే నీ వృత్తము వియోగినీ నామకమని చెప్పుదురు. 
అవతారిక :- పై శ్లోకమున త్రిశూలధారణము చెప్పబడినది. ఈ శ్లోకమున భస్మధారణము 
చెప్పబడుచున్నది. 
శ్లో భస్మవిలేపాశాంశుకభోగీ ఆ సక్తజటస్సంసారవిరాగీ। 

బ్రహ్మవిచిన్తాభాగనురాగీ - పాతు సదా మామాదిమయోగీ॥ ర్‌2 
ప్రతిపదార్థము వా భస్మ విలేపాశాంశుక భోగీ = భస్మ విలేపనముయొక్క దిక్కులను 
వస్త్రములయొక్క భోగము గలవాడు, సక్తజటః = జడలయందు సక్తుడు, సంసార 
విరాగీ = సంసారమునందు వైరాగ్యము గలవాడు, బ్రహ్మ విచిన్తాభాగనురాగీ = 
బ్రహ్మచిన్నన మొనర్చు వారియం దనురాగము గలవాడు, ఆదిమయోగీ = మొదటియోగి 
(శివుడు), మామ్‌ = నన్ను, సదా = ఎల్లప్పుడు, పాతు = కాపాడుగాక! 
తాత్పర్యము వా భస్మ విలేపనము, దిగ్వస్త్రములు, శివుని భోగములు. ఆయన ఆసక్తి 
జడలయందు, ఆయన వైరాగ్యము సంసార విషయకము. ఆయన అనురాగము బ్రహ్మ 
చింతనము చేయు వారియందు, ఈ లక్షణములు గల ఆదిమయోగి శివుడు నన్ను 
ఎల్లప్పుడు కాపాడుగాక! 
వివరణ :- యోగి భోగముల యందు సక్తుడై యుండడు. కాని శివుడు భస్మ లేపన 
దిగంబరత్వము భోగించుటకు వెనుదీయలేదు. ప్రకృందనాది భోగముల కలవాటు 
పడినవాడవి లేనప్పుడు దుఃఖభోగి యగును. భస్మవిలేపన దిగంబరత్వములు 
వాస్తవమునకు భోగములే కావు. భోగములైనను అవి ఆసక్తి పెంచు భోగములసలే 
కావు. చందనాది భోగము సుఖమును కలిగించి ఆసక్తి పెంచును. భస్మ విలేపన మట్టిది 
కాదు. ఐనను భస్మము పూసికొనువాడు భస్మభోగి కాకుండుటెట్లు! అట్లే వస్రములు 
భోగ్య వస్తువులు వానిని వదలుట దిగంబరత్వము. వాస్తవముగ దిగంబరత్వము 
విరాద్దేహమును చెప్పును. వస్రహీనుని దిక్కులు వస్తమువలె ఆవరించును. కావున 
వస్రహీనుని దిగంబరుడనుట కలదు. అది భోగమని చెప్పుట ఈ శ్లోకమునందలి 
విశేషము. ఒక వస్తువు (వస్త్రము) లేనప్పుడును కొందజకు సుఖము కలుగునేమో! 
అందుచే నిచట దిగంబరత్వమును భోగముగా చెప్పబడినది. సక్తజటః అనుపదము 
ఇతరులకు కేశములందముగా ముడుచుకొనుట భోగమైనట్లు శివుడు వాని తైలాది 


109 


218 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


సంస్కారము చేయక వాని విషయము పట్టించుకొనక పోగా కొన్నాళ్ళ కవి జడలు 
గట్టినవి. శివునకా జడలయందే ఆసక్తియని తెలుపును. సంసార దుఃఖముల ననేకముల 
ననుభవించు చున్నను దానియందలి సుఖలేశము కారణముగా లేక అందు 
సుఖాభాసమున్న కారణముగా సంసారమునందు వైరాగ్యమును పొందుట ఎంతవారికిని 
సాధ్యముకాదు. విషయ సన్నిధానము వాని యందు ఆసక్తిని పెంచును. కావున కొందటు 
సన్యసించి విషయ సన్నిధానమును తొలగించుకొన గోరి సన్యసించెదరు. శివుడు 
అర్థనారీశ్వరుడయ్యు సన్యసింపకుండగనే సంసార విరాగియైనాడు. ఇది యెంతో 
విచిత్రము. యోగులకు ఎవరి యందును అనురాగముండదు. కాని శివునకు 
బ్రహ్మచింతకుల లందనురాగముండుటచే వారిపై రాగి కావచ్చును. అనగా సాలోక్యముక్తి 
నొసంగును. ఆ ముక్తి కోరని వారికి తనతోడి యైక్యమునే అనగా కైవల్యమునే 
ప్రసాదించును. సర్వయోగులకు ఆధారమూర్తియైన ఆదిమ యోగి యనబడు శివుని 
లక్షణములివి. ఈ శ్లోకమున పాదాన్తనుప్రాసము అన్ని పాదములందును కలదు. ప్రతి 
పాదమున మ-భ-స-స అను గణములుండుటచే చమృకమాలయని పేరుగల దీవృత్తము, 
అని కొందటు చెప్పెదరు. ఇది తెలుగు భాషలో ప్రసిద్ధమైన చంపకమాల కాదు. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు సంసార విరాగి యని చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఆయన సంసారమంతయు ప్రకటింపబడుచున్నది. 
శ్లో అర్థాజ్లే హిమశైలజాం దధదయం బంధుం గృహం తద్దురోః 

కైలాసాచలముద్వహన్‌ కరతలే కృత్వా సుమేరుం ధనుః। 

గజ్ఞామ్మూర్ధతలే తదాభమపి సన్మాలౌ విధుం తత్కృతే 

కాశీవాసకరః శుభం వితనుతాం శమ్ముర్మహాకార్ముకః॥ ర్‌తి 
ప్రతిపదార్థము :- అర్జాబ్టే = సగము శరీరమునందు, హిమశైలజామ్‌ = హైమవతిని, 
దధత్‌ = ధరించును, తద్దురోః = ఆమె తండ్రియొక్క బన్ఫుమ్‌ = బన్ఫువైన, కైలాసాచలమ్‌ 
= కైలాస పర్వతమును, గృహమ్‌ = గృహమునుగా, కరతలే = చేత, సుమేరుమ్‌ = 
మేరు పర్వతమును, ధనుః = ధనువుగా, కృత్వా = చేసికొని, మూర్ధతలే = శిరమున, 
గజ్ఞామ్‌ = గబ్బను, తదాభమ్‌ = తత్మాంతిగల, విధుమ్‌ = చంద్రుని, సన్మాలౌ = మంచి 
శిరమున, ఉద్వహన్‌ = మోయుచు, తత్కృతే = అందుకొఅకు, కాశీవాసకరః = కాశీవాస 
మొనరించు, మహాకార్ముకః = గొప్ప విలుకాడైన, అయమ్‌ = ఈ, శమ్ముః జ శమ్మువు, 
శుభమ్‌ = శుభమును, వితనుతామ్‌ = కలిగించుగాక! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 219 


తాత్పర్యము:- సగము శరీరమున హైమవతిని ధరించి, హిమవంతుని బన్గువైన కైలాసము 
నిల్లుగా జేసికొని, సుమేరువును ధనువుగా చేసికొని, గంగను చన్నుని శిరమున మోయుచు, 
(అందుకొబకు) కాశీవాసమొనర్చు మహాకార్ముకుడైన శమ్మువు శుభము నొసగుగాక! 
వివరణ :- శివునకు హైమవతి అను భార్య ఉన్నది. వారిరువురు కలిసి యుండుటకై 
హైమవతికి తండ్రియైన హిమవత్సర్వతమునకు చుట్టమైన కైలాసగిరి ఇల్లుగా నున్నది. 
వేటాడు వృత్తిలో జీవించుట కా వృత్తికి సాయపడు సుమేరువను పర్వతము హిమవంతుని 
మరొక చుట్టము వృత్యుపకరణమైన ధనువుగా నున్నది. శివుడు నీటి వసతి కిబ్బంది 
లేకుండగానే గంగనే శిరమున ధరించియున్నాడు. అతనికా భరణ ప్రీతి ఏమంత తక్కువగా 
లేదు. చన్నుని శిరమందు విడువకుండ ధరించి యున్నాడు. మహాకార్శ్ముకుడై అనగా 
ధనుర్విద్యా కుశలుడై సూటిగా జ్ఞానరూప బాణము వ్యర్థముగాకుండ వేటాడుచు 
సంసారులకు నరకభయమును చూపి బెదిరించుచు వారి అజ్ఞాన ధనమును దోచుకొనుచు 
జీవికను నిర్వహించుకొనుచున్నాడు. వేటాడుట సాధ్యము కానప్పుడు కాశీయందు 
నివాసమొనర్చుచు నామ రూపాంతరముల ధరించిన తన భార్య అన్నపూర్ణ కదనే 
భిక్షము గైకొనుచు మరల కైలాసమున తన భార్యతో బిడ్డలకు పెట్టుచు జీవికను 
నిర్వహించుకొనుచున్నాడు. ఇట్లు సంసారులకు కావలసిన అన్ని హంగులను, భార్య, 
ఇల్లు, వృత్తి, వృత్యుపకరములు మొదలగు వానినన్నింటిని సమకూర్చుకొనువాడు పక్కా 
సంసారియే యగును. సంసారి కాక పోవుటెట్లు? 2. ఇట్టి శివుని సంసారము యొక్క 
చింతనము కూడ ఒకవిధముగ (బ్రహ్మ చిన్తనమే. అట్టి చినన మొనర్చువారి 
సంసారమునతడు తొలగించి వేయును. 3. సాధారణముగా ఇరువురు భార్యలున్నప్పుడు 
చిన్న భార్యను నెత్తిన పెట్టుకొనుట లోకప్రసిద్ధము. పైగా అక్కసెల్లెండ్రను వివాహమాడుట 
లోక సాధారణము కాదు. అయినను శివుడు లోక ప్రసిద్ధికి విరుద్ధముగా పెద్ద భార్యయైన 
గంగను శిరమున ధరించి చిన్న భార్యయైన గౌరిని నీవే నా అర్భాంగమవని నమ్మించు 
చున్నాడు. ఈ శివుడు సాధారణ సంసారికాక కపటముతో ఇద్దరు భార్యలకు 
పొరపొచ్చెములు రాకుండ తన దక్షిణ శృంగారనాయకత్వమును నిర్వహించు 
కొనుచున్నాడు. 4. అర్భాంగమును గౌరికిచ్చినను తనను నెత్తిన పెట్టికొన్నాడని గంగయు 
గౌరమ్మను రెండవ భార్యగా కోరి చేసికొన్నప్పుడును నోరు మెదల్పలేదు. ఆమె ఒక 
జడురాలు. అది (గహించినవాడు కనుకనే శివుడీ తెంపరితనమునకు సాహసించినాడు. 
అట్టి జడుడేయైనను చన్నుని శిరమున ధరించినాడు. తదాభమపి అనుశబ్దములు గంగను 
భార్యగా నెత్తిన పెట్టుకొనలేదు. మనకు నీరు అవసరము గదా అని గౌరికి తెలుపుటను 


110 


220 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


వ్యంజించుచున్నవి. ఈవిధముగా సంసార విరాగి అను లోక ప్రసిద్ధిని పొందిన శివుని 
లోగుట్టు (బండారము) బయట పెట్టినట్లున్న ఈ శ్లోకమున స్తుతియే వ్యంగ్యమగుటచే 
వ్యాజస్తుత్యాలంకార స్ఫూర్తి యేర్చడియున్నది. ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ 
అను గణములు ద్వాదశాక్షరాంతమున విశ్రాంతి యుండుటచే నీ శ్లోకము శార్జూల 
విక్రీడిత నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని శృంగారసంబంధముయొక్క కాపట్యము ప్రస్తావనము 
వ్యంగ్యము చేయబడియున్నది. ఈ శ్లోకమున కాపట్యఫలముగా కలిగిన శృంగార 
రసోత్మర్షము ధ్వనింపజేయబడుచున్నది. 
శ్లో కోవా హే శైలజాతే! వపుషి ద్రుతతరాలిజ్లితో వర్తతే తే 
మాయాముద్వేషధారీ వడ విదితమహో తావకీనం హి శీలమ్‌। 
ఇత్యుర్వీభృత్తనూజాం క్షణం చకితతరాం భీషయిత్వా సహాసో 
వీక్ష్యాత్మానం తదజ్ఞప్రతిఫలితముమా ప్రాణనాధథోల_ వతాన్నః। 54 
ప్రతిపదార్థము :- తదజ్జ ప్రతిఫలితమ్‌ = ఆమెయొక్క శరీరమున ప్రతిబింబించిన, 
ఆత్మానమ్‌ = తనను వీక్ష్య = చూచి, హే శైలజాతే = ఓ పార్వతీ, తే = నీయొక్క 
వపుషి = శరీరమునందు, ద్రుతతరాలిబ్లితః = మిక్కిలి శీఘ్రముగా కౌగలించుకొనబడిన, 
మాయామద్వేషధారీ = కపటముగా నా వేషమును ధరించిన వాడు, కోవా = ఎవడో, 
వద = చెప్పుము. తావకీనమ్‌ = నీకు సంబంధించిన, శీలమ్‌ = ప్రవర్తనము, విదితం 
హి = తెలియబడినది గదా!, అహో = ఆహా, ఇతి = అని, ఉర్వీభృత్తనూజామ్‌ = 
పార్వతిని, క్షణమ్‌ = క్షణకాలము, చకిత తరామ్‌ = మిక్కిలి భయపడిన దానినిగా, 
భీషయిత్వా = బెదిరించి, సహాసః = నవ్వుతో కూడిన, ఉమాప్రాణనాథః = శివుడు, నః 
= మనను, అవతాత్‌ = కాపాడుగాక! 
తాత్సర్యము :- శివుడు పార్వతిని కౌగలించుకొనబోయెను. ఆ సమయమున ఆమె 
శరీరమున శివుడు ప్రతిఫలించెను. అది చూచిన శివుడో పార్వతీ! మిక్కిలి శీఘ్రముగా 
నీచేత కౌగిలింపబడిన నా వేషము ధరించిన వాడెవ్వడో చెప్పుము. నీ శీలము 
తెలియబడినదిలే, అని యొక్క క్షణకాలము ఆమె చకితురాలగునట్లుగా బెదిరించి నవ్వుతో 
కూడిన వాడైన శివుడు మనల గాపాడుగాక! 
వివరణ :- స్ఫటికమణి జపాకుసుమము ఒకచోట నుంచబడినప్పుడు, ఒక దాని లక్షణము 
మరొక దాని యందు కనబడుచుండుట లోక ప్రసిద్ధము. సాంఖ్యశాస్తమున 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 221 


ప్రకృతిపురుషసంయోగము, జపాస్ఫటికమణిసంయోగము వంటిదని చెప్పబడియున్నది. 
ఆ సంయోగము వంటిదే ఈ పార్వతీపరమేశ్వరసంయోగము. శివుడు సృటికమణి 
పార్వతి జపాకుసుమము. ఎదురుగా నున్న శివుని ద్రుతముగా (శీఘ్రముగా) కౌగలించు 
కొన్నది. శివుని సృటికసమానదేహమందు పార్వతి శరీరము ప్రతిఫలించవలెను. కాని 
పార్వతి శరీరము నందే శివుడు ప్రతిఫలించినాడు. అనగా శివుని స్ఫటిక సమానత్వము 
పార్వతియందు కనబడినది. శివుడా అంశమును (గహించినాడు. పార్వతిని 
కొంచెమేడిపించవలెనని తలంచినాడు. ఓ పార్వతీ! కపటముగా నా వేషమును ధరించిన 
వానిని ద్రుతతరముగా అనగా నన్ను కౌగలించుకొనుట కంటే ముందుగానే 
కౌగలించుకొన్నావు. నీ కౌగిటిలో నున్న వాడెవడో చెప్పుము. నీ శీలము బయటపడినదిలే 
అని కఠినముగా పల్మినాడు. ఆమె మిక్కిలి చకితురాలైనది. (అట్లు భీతయైన పార్వతిని 
శివుడు నవ్వుచు కౌగలించుకొన్నాడు) సుఖాంతమైన ఈ కథ శృంగార రసోత్మర్షమును 
ధ్వనించుచున్నది. “ముద్రిత పాఠము కావా హే శైలజాతే వపుషిద్రుత తరాలింగితావర్తతేతే” 
అను పాఠము సమంజసముగా లేదు. తర్వాతి పాదములలో అన్వయమును 
పొందజాలకున్నది. శివుడు తనను పార్వతి కౌగలించు కొనబోవుచుండగా పైన చెప్పిన 
విధముగా పలికి పార్వతిని బాధించినను తన హాసముతో తాను పల్మిన మాటలు 
బూటకములే యని పార్వతికి చెప్పకయే చెప్పినాడు. ఆ తరువాత పార్వతి శివుని కఠిన 
తరముగానే శిక్షించియుండును. ఆ శిక్ష వాచామగోచరము. శివానుభవైకవేద్యము. 
తకారావృత్తిచే నీ శ్లోకమున వృత్త్య్యనుప్రాస మేర్చడియున్నది. పరస్పర కణ్ధములకు పరస్పర 
భుజ ద్వయము తను ప్రజముల ధరించుటచే (అనగా వర్ణించుటచే) నీ శ్లోకముయొక్క 
ప్రగ్గరావృత్త నిబన్ధనముచితముగా నున్నది. 
అవతారిక :- పై శ్లోకమున పార్వతిని భయపెట్టిన శివుడు తన హాసముతో ఆమె 
భయము తొలగించుట, ఆ తరువాత వారి సంయోగశ్ళంగారము ధ్వనింపజేయబడినది. 
ఈ శ్లోకమున వారి సమాగమము శ్వేతపీతమహస్సుల సమాగమముగా చెప్పబడు 
చున్నది. 
శ్లో పబ్బుబాణవిజయస్య కాబ్బున - స్తమృతావిలసిత ప్రతీతికృత్‌। 

రాజతాద్రినిహితో ధినోతు మాం - శ్వేతపీతమహసోస్సమాగమః॥। _ 55 
ప్రతిపదార్థము :- పజ్పుబాణ విజయస్య = మన్మథ విజయముయొక్క కాజ్బున స్తమృతా 
విలసిత ప్రతీతికృత్‌ = కాజ్బన స్తమృత్వ విలాసమును తపింపజేయు, రాజతాద్రి నిహితః 


111 


222 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


= కైలాసపర్వతమున దాచబడిన, శ్వేతపీత మహసః = తెల్లని (బంగారు) పచ్చకాంతుల 
యొక్క సమాగమః = కలయిక, మామ్‌ = నన్ను ధినోతు = సంతసింపజేయుగాక! 
తాత్పర్యము :- మన్మథ విజయస్తమృము నాట బడినదా యన్నట్లు తెల్లని పచ్చని 
(బంగారు) కాంతుల కలయిక నన్ను సంతోషింపజేయుగాక! 

వివరణ :-శివుని విరక్తతా గర్వమణిగినది. పార్వతి తపఃఫలముగా శివునిలో కాముడు 
పునర్జన్మ మందినాడు. శివుని గెలిచిన పిదప మన్మథుడు నాటిన విజయస్తంభమో 
యన్నట్లు తెల్లని పచ్చని కాంతుల సమాగమము సంభావింపబడుటచే ఈ శ్లోకమున 
ఉగ్రేక్షాలంకారమేర్చడి యున్నది. పార్వతీదేవి వర్ణము పసిమి, శివుని వర్ణము తెలుపు. 
పార్వతీ పరమేశ్వరులు తద్వర్గులని చెప్పక వారిని భంగ్యంతరముగా శ్వేతపీత మహస్సులు 
అని చెప్పుట అతిశయోక్తి పర్యాయోక్తాలంకారముల స్ఫూర్తిని కలిగించుచున్నది. 
ఉటగ్రేక్షాతిశయోక్తులలో విషయాధ్యవసాయముండుటచే ఉటత్రేక్షవాచ్యాలంకారముగా 
నున్నప్పుడు అతిశయోక్ష్యలంకార స్ఫూర్తి మాత్ర స్వరూపము గలదై యుండును. 

2. అది రాజత్రాది వెందికొండ. అచట మన్మథుడు నాటిన విజయస్తంభము 
కాలాన స్తంభము. ఈ విధముగను తెల్లని పచ్చని కాంతుల సమాగమము ఏర్పడినది. 
ఇది బహిరంగమైన శ్వేత పీతమహస్సమాగమము. బుద్ధి గుహ ప్రతీకమైన రాజత్రాది 
గుహలోని పార్వతీ పరమేశ్వరుల శ్వేతపీత మహస్సమాగమము ఆంతరింగకమైనది. 
ఈ యర్థము రాజత్రాది నిపాత అను సమానమందలి నిహిత శబ్బముచే 
వ్యంగ్యమగుచున్నది. 3. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్సలము 
అనునైదు మన్మథుని బాణములు. మన్మథుడాకారణముననే పజ్బు బాణుడని చెప్పబడును. 
ఈ శ్లోకమందలి పబ్బు బాణ విజయము ఆతని ఐదు బాణముల విజయము ఏ యొక్క 
బాణమును వ్యర్థము కాలేదు. కావున ఇది ఆతనియొక్క ఆతని ఐదు బాణములయొక్కయు 
సంపూర్ణ విజయము. పంచబాణ శబ్బవ్యంగ్యమీయర్థము. ప్రతిపాదమున ర-న-ల-గ 
అను గణములుండుటచే ఈ శ్లోకము రథోద్ధతా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున పార్వతీ పరమేశ్వరుల సమాగమము శ్వేతపీత మహ 
సృమాగమముగా చెప్పబడినది. ఈ శ్లోకమున తన మనస్సున వారి సమాగమము 
కవిచే కోరబడుచున్నది. 

శ్లో అన్యోన్యనైర్మల్యసమృద్ధిభాజో - రన్యోన్యదేహప్రతిబిమృనేన। 

తేజో౨_ ర్థనారీ శ్వరయోరయోస్సత్‌ - ప్రకాశమానమ్మమ మానసే౭_స్తు॥56 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 223 


ప్రతిపదార్థము శూ అన్యోన్యదేహ ప్రతిబింబేన - ఒకరి శరీరమున మరొకరి శరీరము 
ప్రతిఫలించుటచేత, అన్యోన్య నైర్మల్య సమృద్ధి భాజో = పరస్పర నైర్మల్యముయొక్క 
సమృద్ధిని పొందిన, ద్వయోః = ఇద్దటు, అర్ధనారీశ్వరయోః = అర్ధ నారీశ్వరులయొక్క 
సత్‌ = శాశ్వతమైన, తేజః = తేజము, మమ = నాయొక్క మానసే = మనసున, 
ప్రకాశమానమ్‌ = ప్రకాశించుచున్చదై, అస్తు = అగుగాక! 

తాత్పర్యము :- పార్వతీ పరమేశ్వరుల నిర్మల శరీరము లొకరి శరీరమున మరొకరి 
శరీరము ప్రతిఫలించుటచేత ఆ అర్థనారీశ్వరు లిరువురి తేజము నా మనసున 
శాశ్వతముగా ప్రకాశించుచుండుగాక! 

వివరణ :- పార్వతీ పరమేశ్వరుల వర్ణములలో భేదమున్నది. అనగా ఒకరి (పార్వతి)ది 
పచ్చని లేత ఎజుపురంగు. మరొకరి (శివునిది తెలుపురంగు అయినను రెండును 
నిర్మలము లగుటచే నొకరి శరీరము మరొకరి శరీరము నందు ప్రతిఫలించుచున్నవి. 
అట్టి అర్ధనారీశ్వరులిరువురి తేజము తన మానసము నందు ప్రకాశించవలెనను కవి 
ఇచ్చ ఇందు స్పష్టముగా ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల తేజము సత్తని చెప్పబడినది. 
సత్తనగా త్రికాలాబాద్ధ్యము అని ఒక అర్ధము. మరొక అర్థము మంచిది. ఇంకొక అర్థము 
ఇంద్రియగోచరము. నిర్గుణ పర(బ్రహ్మలో ప్రీపురుష సంయోగము రెండు వస్తువుల 
సంయోగము అను మూడవపదార్థము ఉండదు. కాని ఉపాసకులాతత్త్వమును 
సగుణముగానే చింతించెదరు. జీవులు మలిన సత్త్వప్రధానులు ఆ జీవులకీశ్వరుడైనవాడు 
శుద్ధసత్త్వప్రధానుడు. జీవుల సంసారము వంటి పార్వతీ పరమేశ్వర సంసారము పూర్వ 
శ్లోకములలో కొంత వర్ణింపబడియే యున్నది. వారిరువురు నర్ధనారీశ్వరులు. స్రీ పురుష 
శరీరములు అర్ధములు కలిసి పూర్ణ శరీరముగా నేర్చడినారు. చూచువారి కొకరి శరీరమున 
కొకరు అతుకబడినట్లు వారు తమ ఒక్కొక్క అర్ధమును తొలగించుకొని ఒకరైనట్లు 
కనిపించెదరు అని పురాణములలో చెప్పబడినది. ఆ పురాణములలో వర్ణితరూపమే 
ఇచట వర్ణింపబడినది. వీరిరువురులో పరస్పర ప్రతిబింబనమున్నది. ఒకరు సత్యబింబ 
భూతులైనప్పుడు మరొకరు మిథ్యా ప్రతిబింబముగా నుందురు. అనగా శివపారమ్య 
దృష్టితో అమ్మవారు ్రతిబవింబమాత్ర. శక్తి పారమ్య దృష్టితో శివునిలో నుండి ఆమె 
తొలగినచో ఆతడు శవప్రాయుడు. అశక్తుడు. శక్తి పారమ్యమముమందు చైతన్యము 
కూడ శక్తియే. సృష్టి స్థితి లయములును శక్తి కృత్యములే. శక్తి వ్యాపారములే. ఇట్టి 
శక్తికల వానికే ఉపాసనము సంభవించును. ఉపాసనము చేయువారికి కోరిక 
తీరవలెననన్న తీర్చుశక్తి ఆయన కుండవలె గదా. శక్తి లేని వాని నెవ్వరు నుపాసించరు. 


112 


224 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


లెక్కచెయరు. మోక్ష ప్రధాన శక్తి యున్ననే నిష్మాములు అనగా మోక్షేతర కామరహితులు 
ఉపాసించెదరుగదా. నిర్గుణకైవల్యాద్వైత వాసన కలిగి దానికై యత్నించి పొందగలవారును 
ఈశ్వరానుగ్రహా దేవ పుంసామద్వైతవాసనా అను సూక్తి ప్రకారము ఈశ్వరోపాసన 
చేయవలసియే యుండును. మొదటి మూడు పాదములలో ఇంద్ర వజ్రా పాద లక్షణము. 
నాల్గవ పాదమున ఉపేగన్దవ[జ్రాలక్షణ ముండుటచే నీ శ్లోకముపజాతి వృత్త నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున అర్ధనారీశ్వర తేజము వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
వీర్యర్ధము లీనమైన శివునిస్వభావము చెప్పబడుచున్నది. 
శ్లో శృ్మశానభూసంచారణాదరోల_ పి ఆ శృశానభస్మాకలితో౭_ పి నిత్యమ్‌! 

కపాలమాలా౭ భియుతోపి చిత్రం - స్వమబ్ఞలాదానపటుర్మహేశః॥। ర్‌7 
ప్రతిపదార్థము వా శృశాన భూ సంచారణాదరః అపి = శృశాన భూమియందు తిరుగుటలో 
నాదరము గలవాడైనను, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, శ్యశాన భస్మా కలితః అపి = శ్మశాన 
భస్మమును ధరించినవాడైనను, కపాలమాలాభియుతః అపి = పుజ్బ్టిల పేర్లను 
ధరించువాడైనను, మహేశః = మహేశ్వరుడు, స్వమజ్జలాదానపటుః = తన వారికి 
మజ్బ్జలమును బాగుగా ఇచ్చుట యందు సమర్భుడు, చిత్రమ్‌ = చిత్రముగా. 
తాత్పర్యము :- నిరంతరము శ్శృశానభూమియందు తిరుగుచు అచట విభూతిని. అచటి 
పుట్టిల పేర్లను ధరించిన వాడైనను తనవారికి మంగలముల నిచ్చుట యందు ఆ 
మహేశుడు సమర్గుడు. అది చిత్రము గదా! 
వివరణ :- శృశాన భూమి అమంగలము. అచట తిరుగుట అచటి బూడిదను పుఖజ్టిలను 
ధరించుట అమబజ్గ్బలకృత్యము. ఇట్లు మహేశుడు అమబ్ద్బలస్టాననివాని దై 
అమజబ్ఞలకృత్యముల నొనర్చు వాడైనను, సేవించు తన వారికి మజ్జ్దలముల నాసగుటలో 
ఆయన వంటి సమర్ధుడు మరొకడు దేవతలలో కూడ లేడు. యోగులలో కాని ఇతర 
జాతులలో గాని లేడు అనుట యధథార్థము. జ-త-జ-గ-గ అను గణములు 
ప్రతిపాదముననుండుటచే నీ శ్లోకము ఉపేన్దవజ్రావృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లకమున శివుని మజ్జల దాన సామర్ధ్యము చెప్పబడినందున ఈ 
శ్లోకమున ఆయనకు మరల మరల వందన మనుకృత్యము చెప్పబడుచున్నది. 

శ్లో వన్దే వన్దే వేదశిరోవర్ణితకేలిం 
వన్దే వన్దే పాలితపాదానతపాలిమ్‌। 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 225 


వన్దే వన్దే నిర్ణితమత్తారిపురాలిం 

వన్దే వన్దే హం హృది గజ్ఞాధరమౌలిమ్‌॥ ర్‌రి 
ప్రతిపదార్థము :- వేద శిరో వర్ణితకేలిమ్‌ = ఉపనిషత్తుల యందు వర్ణింపబడిన లీలలుకల 
వానిని గూర్చి, పాలిత పాదానతపాలిమ్‌ = పాదములందు వాలిన వారి గుంపుగుల 
గల వానిని గూర్చి, నిర్ణిత మత్తారి పురాలిమ్‌ = ఓడింపబడిన మదించిన శత్రుపుర 
సమూహములు కల వానిని గూర్చి, గజ్ఞాధరమౌలిమ్‌ = గంగను శిరముపై ధరించు 
వానిని గూర్చి, హృది = హృదయమున, వన్దే = నమస్మరించుచున్నాను. 
తాత్పర్యము :- ఉపనిషత్తులలో వర్ణింపబడిన లీలలు, పాదములందు వాలిన భక్తుల 
గుంపులు గల, మదించిన శత్రు పురముల గుంపుల నోడించిన, గంగను భరించిన 
శిరముగల శివునకు మాటిమాటికీ హృదయమున నమస్మరించుచుండెదను. 
వివరణ :- ఎనిమిదిసార్లు వన్దే అను క్రియ ప్రయోగింపబడుటచె నీ శ్లోకము కవికృతసా 
ష్టాంగవన్దనమును వ్యంజించుచున్నది. ప్రతిపాదమున మ-త-య-స-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము మత్తమయూర వృత్త నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివ వందన (భక్తిము చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివనామ కీర్తన (భక్తి)ము చెప్పబడినది. 
శ్లో అన్యోన్యసంవర్థితతత్రశంసా - దిగమృ్బరాభూతిజటావతంసాః। 

సహస్రశస్స్యమృహాసా వదన్తి - శమ్మో! మహేశేశ్వర! శబ్మరేతి॥ 59 
ప్రతిపదార్థము :- అన్యోన్య సంవర్ధిత తత్రశంసాః = పరస్పరము వర్ధిల్ల చేయబడిన 
ఆతని (శివ) ప్రశంసగల, దిగమ్బరా = వస్త్రము లేని, భూతిజటావతంసాః = (ఒడలి 
నిండ) విభూతిగల, జటలు అలంకారములుగా గల, సహస్రశః = వేలకొలది, 
శమ్మో! = ఓ శమ, మహేశ! = ఓ మహేశా!, ఈశ్వర! = ఈశ్వరా! శబ్మర! = ఓ 
శజ్మరా!, ఇతి = అని, వదన్తి = చెప్పుచున్నారు. 
తాత్పర్యము :- ఒకరి శివ ప్రశంస కంటే అధికముగా మరొకరు శివప్రశంస చేయుచున్న 
వస్త్రములులేని ఒడలంత విభూతి ధరించిన, జడలు అలంకారములు గలవారు 
(ప్రమథులు) వేలకొలదిసంఖ్యలో శమ్మో, మహేశా, ఈశ్వరా, శబ్మర అని పలుకుచున్నారు. 
వివరణ :- శివభక్తులు శివుని వలెనే ఉండుటకు యత్నించెదరు. శివుడు ధరించినట్లు 
ఒడలంత విభూతిని జడలను ధరించియుందురు. అతని వలెనే దిగమృరులై 
సంచరించెదరు. అట్టి శివభక్తులు (ప్రమథాదులు) కైలాసమున ఇతర శివభక్తులు 


113 


226 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


భూమణ్జ్దల మందును శివకీర్తనము చేయుచుందురు. పూర్వార్థమున పాదాన్తాను 
ప్రాసమున్నది. మూడవపాదమున “సహగస్రశ స్సమ్పహాసాః అను పదబన్గమున 
శపమకారములు తప్ప మిగిలిన సహసరవర్ణముల ఆవృత్తి యున్నది. ఆద్యంత పాదము 
లింద్రవజ్రా లక్షణము కలిగి మధ్యలో ఉపేన్దవజ్రా లక్షణము కలిగియుండుటచే నీ 
శ్లోక ముపజాతి వృత్త నిబన్గనము. 
శ్లో అతో మహత్సజ్ఞతిరేవ కార్యా - యతో జటాధారిసుపజ్ఞురస్థాః। 

అమీ శుకాశ్చానువదన్తి నిత్యం - శమ్మో! మహేశేశ్వర! శబ్మరేతి॥ 60 
ప్రతిపదార్థము :- యతః = ఏ కారణము వలన, జటాధారి సుపజ్ఞారస్థాః = జడదారుల 
మంచి పంజరములందు ఇట్టి, అమీ = ఈ, శుకాః = చిలుకలు, శమ్మో! = ఓ 
శమ్బు!, మహేశ! = ఓ మహేశా!, ఈశ్వర! = ఓ ఈశ్వరా!, శజ్మర! = ఓ శబ్మరా!, 
ఇతి = అని, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, అనువదన్తి = అనువదించుచున్నవో, అతః = 
అందువలన, మహత్సంగతిః ఏవ = పెద్దల సంగతియే, కార్యా = చేయదగినది. 
తాత్పర్యము :- ఎందువలన జడదారుల మంచి పంజరములందున్న చిలుకలు శమ్మో! 
మహేశా! ఈశ్వరా! శజ్మరా! అని నిరంతరము అనువదించుచున్నవో అందువలన 
పెద్దల సంగతి (సహవాసము)యే చేయదగినదని తెలుపుచున్నది. 
వివరణ :- శివభక్తులు శివునివలె జడల ధరించెదరు. కావున ఇట జటాధారి శబ్దము 
శివ భక్తులను ముందుగా బోధించును. రెండవ పాదమున భూతదయ మరియు వారికి 
శివానుగ్రహమువలన కలిగిన ఐశ్వర్యమును వ్యంగ్యములగుచున్నవి. ఈ శ్లోకమున 
హేతుహేతుమద్భావము చెప్పబడుటచే కావ్యలిజ్ఞాలంకారస్ఫూర్తి ఉన్నది. 
అవతారిక :- పై రెండు శ్లోకములలో శివనామ కీర్తన చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివైక నిష్ణులైన ప్రమథుల శివనామకీర్తన భక్తి చెప్పబడుచున్నది. 

శ్లో కైలాసభూమీభృదిలాతతేషు - విభూతిరు ద్రాక్షధరాఖిలాజ్లాః। 

తదేకభక్తాః ప్రమథాః పఠన్తి - శమ్మో! మహేశేశ్వర! శబ్మరేతి॥। 61 
ప్రతిపదార్థము :- కైలాస భూమీ భృదిలాతలేషు = కైలాస పర్వత భూములందు, 
విభూతి రుద్రాక్ష ధరాఖీలాజ్లాః = విభూతి రుద్రాక్షల ధరించు సర్వావయవములు గల, 
తదేకభక్తాః = శివుడొక్కడే అను భక్తిగల, ప్రమథాః = ప్రమథులు, శమ్మో! = ఓ 
శమ్బూ!, మహేశ! = ఓ మహేశా!, ఈశ్వర! = ఓ ఈశ్వరా!, శజ్మర = ఓ శజ్మరా! ఇతి 
= అని, పఠంతి = ఉచ్చరించుచుందురు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 227 


తాత్పర్యము :- కైలాస పర్వత భూ భాగములందు విభూతి రుద్రాక్షల ధరించు 
సర్వావయవములు గల ప్రమథులు శమ్మో మహేశా ఈశ్వరా శజ్మరా అని 
నిరంతరముచ్చరించు చుందురు. 
వివరణ :- ఈ శ్లోకమును పై శ్లోకమువలె ఉపజాతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున అన్వయ ముఖమున శివనామ కీర్తనోత్మర్షము చెప్పబడినది. 
ఈ శ్లోకమున వ్యతిరేక ముఖమున అది చెప్పబడుచున్నది. 
శ్లో॥ ధిక్తస్య జిహ్వాం వచనం చ దిగ్జి - గ్థీరీవనం జన్మకులం చ దిగ్గిక్‌! 

నిత్యమ్ముదా యః పురుషో న వక్తి - శమ్మో! మహేశేశ్వర! శబ్మరేతి।॥ 62 
ప్రతిపదార్థము వా యః = ఏ, పురుషః = పురుషుడు, శమ్మో! = ఓ శమ్ము!, 
మహేశ! = ఓ మహేశా!, ఈశ్వర! = ఓ ఈశ్వరా!, శబ్మర! = ఓ శజ్యరా!, ఇతి = అని, 
న వక్తి = పలుకడో, తస్య = అతనియొక్క జిహ్వామ్‌ = నాలుకను గూర్చి, ధిక్‌ = 
ధిక్నారము, వచనమ్‌ చ = వాక్కును గూర్చి కూడ, ధిక్‌ = ధిక్మారము, జన్మకులమ్‌ = 
జన్మకులమును గూర్చి, ధిక్‌ = ధిక్మారము, జీవనమ్‌ = (బ్రతుకును గూర్చి, ధిక్‌ = 
ధిక్కారము, జన్మ చ = జన్మను గూర్చియు, నిత్యమ్‌ = ఎల్లప్పుడూ, ధిక్‌ = ధిక్మారము, 
ధిక్‌ = ధిక్మారము. 
తాత్పర్యము :- ఎవడు శమ్మో! ఈశ్వర! శజ్మర! అని పలుకడో వాని నాలుక వాక్కు 
కులము జన్మ జీవనము అన్నియు ధిక్మార్యములే. 
వివరణ :- ఈ శ్లోకమున ధిక్కార్యముల సంఖ్య యెదు. ధికారముల సంఖ్యయు ఐదు 
ఉండుటచే రెండు చకారములలోని ఒక చకారము ఉక్తత సముచ్చాయక మని మరొక 
చకారము అనుక్త తద్విద్యారూపాది సముచ్చాయకమని (గహింపవలెను. ప్రతిపాదమున 
త-త-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము ఇంద్రవజ్రా వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకము శివనామ కీర్తిన మొనర్చని వాని సర్వస్వము నింద్యము అని 
చెప్పబడినది. ఈ శ్లోకమున శివకీర్తన మొనర్చువాని భాగ్యజన్మాదులు ప్రశంసింపబడు 


బణ్ఞితాద్యస్స హి లోకపూజ్యః 
వ్యభాగ్యస్స హి భవ్యజన్నా। 


జ్‌ 
(RES 
De 


114 


228 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


యో వక్తి మోదాతిశయేన నిత్యం 

శమ్మో! మహేశేశ్వర! శజృరేతి॥ 63 
ప్రతిపదార్థము :- యః = ఎవడు, మోదాతిశయేన = మిక్కిలి సంతోషమున, నిత్యమ్‌ 
= నిరంతరము, శమ్మో = ఓ శమూ, మహేశ = ఓ మహేశా!, ఈశ్వర = ఓ 
ఈశ్వరా!, శబ్మర = ఓ శజ్మరా!, ఇతి = అని, వక్తి = పలుకునో, సః = అతడు, 
పణ్ణితాద్యః = పండితులలో మొదటివాడు, సః = అతడు, లోకపూజ్యః = లోకపూజ్యుడు, 
భవ్యజన్మా = మంచి జన్మ గలవాడు, దివ్యభాగ్యః = దివ్యమైన భాగ్యము గలవాడు. 
తాత్సర్యము :- ఎవడు శమ్మో, మహేశ శజ్మర ఈశ్వర అని నిరంతరము పలుకునో 
వాని భాగ్యము దివ్యమైనది. వాని జన్మము భవ్యమైనది. వాడు పండితులలో మొదటివాడు. 
వాడు లోకపూజ్యుడు. లోకమున పూజింపదగినవాడు. 
వివరణ :- శివ భక్తి లేనివాడు పండితాగ్రగణ్యుడయినను అగణ్యుడే. లోకపూజ్యు 
డయినను అపూజ్యుడే. దివ్య భాగ్యము కలవాడయినను నిర్భాగ్యుడే. ఉత్తమ కులమందు 
జన్మించిన వాడయినను అకులీనుడే. అట్టి వానియందెన్ని సద్దుణము లున్నను అవి 
దుర్గుణములే అని శ్లోకములోని భావము. పూర్వార్ధ పాదములలోని తచ్చబ్ద ప్రథమైక 
వచనాంతముయొక్క యత్యనంతర స్థాన పునరావృత్తి మూడవ పాదములోని 
దివ్యభవ్యాశబ్దముల ప్రయోగమును శ్లోకములోని శబ్ద రామణీయకమును పెంచుచున్నవి. 
పూర్వార్థ త-త-జ-గ-గ అను గణములలో ఇంద్రవజ్రా లక్షణమును కలిగి ఉండుటచే 
నీ శ్లోకముపజాతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివనామ కీర్తనము చేయువానియందే అన్ని గుణములున్నట్లు 
భావింపవలెనని చెప్పబడినది. ఈ శ్లోకమున తన నాలుకలోని దోషములనన్నింటిని 
శివనామ కీర్తనము పోగొట్టునని చెప్పబడుచున్నది. 

శ్లో॥ జిహ్వా మదీయా వసతాద్దురుక్తి - ర్నీచస్థితిః క్షారజలాన్వితా యా। 

సోమస్య నామాఖ్యసుధాసముద్రే - శమ్మో! మహేశేశ్వర! శబజ్మరేతి॥। 64 
ప్రతిపదార్థము :- యా జిహ్వా = ఏ నాలుక, దురుక్తి = చెడ్డమాటలు గల, నీచస్థితిః క 
క్రిందియునికి గలది, క్షారజలాన్వితా = ఉప్పునీటితో కూడినదై యున్నదో, మదీయా = 
నాకు సంబంధించిన, (సా = ఆ నాలుక), సోమస్య = శివునియొక్క నామాఖ్యసుధా 
సముద్రే = నామమ్‌ అను పేరుగల అమృత సముద్రమున, వసతాత్‌ = నివసించు 
గాక! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 229 


తాత్పర్యము వా చెడ్డమాటలు చెప్పు, క్రింది యునికిగల, ఉప్పునీటితో కూడిన నా 
నాలుక శివనామామృత సముద్రమున నివసించుగాక! 
వివరణ :- నాలుక చెడ్డమాటలు చెప్పుట అనునది మాట్లాడువాని మానసిక సంస్కారము 
వలన జరుగునట్టిది. ముఖమున (నోటియందు దంతములు పైన నుండగా నాలుక 
క్రింది నుందును. ఇది సహజము. నీచస్థితి (అధమస్థితి)గా నిందింపబడినది. నాలుక 
గాటునొందగా మారునట్టి రక్తమిశ్రలాలాజలము యొక్క రుచి ఉప్పుగా నుండును. 
కావున మన శరీరమునందొక ఉప్పు సముద్రమే ఉన్నదనవలెను. లోన ఆ రసము 
కలిగిన నాలుక రసనయని చెప్పబడును. గంగానదీ మధుర రసముల నన్నింటిని తన 
ద్వారా శరీరమున ప్రవేశించినంతనే ఉప్పుగా మార్చివేయు ఉప్పు సముద్రముతో మన 
శరీరములోని ద్రవరాశి పోల్పదగియున్నది. అట్లుప్పగా మార్చు ప్రక్రియ నాలుక 
ద్వారమున (మింగినంతనే జరుగుటచే నీ దుషృత్యమున నాలుక పాపముకలదైనది. 
అందుచే నెప్పుడు క్షారజల సంబంధము కలదిగానే ఉండును. అట్టి నాలుక శివనామ 
సుధా సముద్రమున నివసించి తన నీచస్థితిని పోగొట్టుకొనవలెనను కవివాంఛ ఇందు 
వ్యంగ్యమగుచున్నది. “సోమస్య నామాఖ్య మహాసముద్ర” అను పాదములోని “సోమస్య” 
అను పదము 'సోమేశి అని మార్చుకొన్నచో ఏకదేశాన్వయదోషము తొలగును. 
చాలామంది కవుల రచనలలో నీ దోషము ప్రాయికముగా నుండును. ఈ పాదమున 
మకారావృత్తిచే వృత్యనుప్రాస మేర్ప్చడియున్నది. ఈ శ్లోకము పూర్వశ్లోకము వలె 
ఇంద్రవజ్రావృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున తన నాలుక శివనామ కీర్తనము చేయవలెనను కోరిక 
కవిచే ప్రకటించబడినది. ఈ శ్లోకమున తన చెవులు శివనామ కీర్తనమునే వినవలెనను 
శ్రవణభక్తి వాంఛ ప్రకటింపబడుచున్నది. 
శ్లో విహాయ భేరీఘనతూర్యవేణు లా వీణామృదజ్లాదిరవం చ గానమ్‌। 

శృణోతు మే కర్ణయుగం సుశబ్దం - శమ్మో! మహేశేశ్వర! శబ్మరేతి॥ 65 
ప్రతిపదార్థము :- భేరీ ఘన తూర్య వేణు వీణా మృదజ్లాది రవమ్‌ = భేరీ అను గొప్ప 
వాద్యముయొక్క వేణువుయొక్క వీణయొక్క మృదజ్ఞాదులయొక్క ధ్వనిని, గానం చ = 
గానమును కూడ, విహాయ = విడచి, మే = నాయొక్క కర్ణయుగమ్‌ = చెవులజంట, 
శమ్మో!= ఓ శమ్మూ!, మహేశ!=ఓ మహేశా!, ఈశ్వర! = ఓఈశ్వరా!, శబ్మర! = 


115 


230 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శజ్మరా!, ఇతి = అను, సుశబ్దమ్‌ = మంచి శబ్దమును, నిత్యమ్‌ = నిరంతరం, శృణోతు 
= వినుగాక! 
తాత్సర్యము :- వీణా వేణు భేరీ మృదజ్డాది వాద్యముల ధ్వనినిగాని, పాట ధ్వనిని గాని 
విడచి నారెండు చెవులెప్పుడును శమ్మో! మహేశా! శజ్మరా! ఈశ్వరా! అను సుశబ్దమును 
వినుచుండుగాక! 
వివరణ :- వీణా భేరీ మృదజ్లాదులు తాల ప్రధాన వాద్యములు. వేణ్వాదులు (శ్రుతి 
ప్రధాన వాద్యములు. బేసిపాదములు ఉపేన్ల వజ్రా లక్షణము. సరిపాదములు ఇంద్ర 
వజ్రాలక్షణము కలిగి యుండుటచే నీ శ్లోకముపజాతి వృత్త నిబన్టనము. 
అవతారిక :- పై శ్లోకమున శివనామ కీర్తనము వినవలెనను శ్రవణ భక్తి వాంఛ 
ప్రకటింపబడినది. ఈ శ్లోకమున శ్రవణము కీర్తనాధారమైనదగుటచే మరల శివనామ 
కీర్తనము కోరబడుచున్నది. 
శ్లో ప్రాణప్రయాణే పతతాదనన్త - సంసారతాపాన్తమహౌషధం తత్‌! 
నామామృతమ్మద్రసనాగ్రదేశే - శమ్మో! మహేశేశ్వర! శజ్బరేతి॥ 66 
ప్రతిపదార్థము :- ప్రాణప్రయాణే = ప్రాణములయొక్క ప్రయాణమున, అనన్త సంసార 
తాపాన మహౌషధమ్‌ = అంతులేని సంసారమనెడి తాపముయొక్క అంతమును కలిగించు 
గొప్పమందైన, శమ్మో! = ఓ శమూ!, మహేశ! = ఓ మహేశా!, ఈశ్వర! = ఓ 
ఈశ్వరా!, శబ్మర! = ఓ శజ్మరా!, ఇతి = అను, నామామృతమ్‌ = నామమును అమృతము, 
మద్రసనాగ్రదేశే = నా నాలుకయొక్క అగ్రభాగమున, పతతాత్‌ = పడుగాక! 
తాత్పర్యము :- ప్రాణోత్మమణసమయమున అనంతసంసారతాపముల నంతమొందింప 
జేయు గొప్ప మందు శమ్మో! మహేశ! ఈశ్వర! శజ్మర! అను నామామృతము నా 
నాలుక చివజపడుగాక! 
వివరణ :- తాపము, రోగము మొదలగు వాటివలన కలుగు అది ఆగంతుకమే 
అయియుండవలెను. కాని తాప (దుఃఖ) రూపమయ్యును నీ సంసారము అనాదియే. 
అనంతము కాదు. కాని ఆది లేని దానికంతము కూడ నుండదు. కావున ఈ శ్లోకమున 
అది అనంతమని చెప్పబడినది. అట్లు చెప్పియు దానినంతము చేయు మందొకటి 
ఉన్నదని ఆ సమాసమునందే చెప్పబడినది. సంసార తాపమున కంతము లేదేమో 
అన్నంత దీరకాల ముండునది. మందు నాలుకపై పడునంత వణకు అది అనన్తమే. 
ఈ శివనామామృతము మహౌషధము. ఇది పూర్వార్థ వ్యంగ్యము. మరియు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 231 


శివనామామృత మహౌషధము నాపై స్వయముగానే నా నాలుక చివజ పడుగాక అని 
చెప్పబడినందున నా ప్రయత్నము లేకుండగనే పూర్వజన్మ సంస్కార ఫలముగనో లేక 
అవ్యాజమైన శివానుగ్రహముచేతనో ఆ మందు పడవలెనను కవి కోరిక కూడ ఇందు 
వ్యంగ్యము. ప్రతిపాదమున త-త-జ-గ-గ అను గణములుండుట నీ శ్లోక మింద్రవజ్రా 
వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున తన నాలుకపై శివ నామామృత మహౌషధము తనకుతానే 
పడుగాక అని కోరబడినది. ఈ శ్లోకమున జడమైన ఆ మందు స్వయముగా పడదు 
గనుక శివునిచే పడవేయబడవలెను. కావున అందుకోసము శివుని భజించెదనని కవిచేత 
చెప్పబడుచున్నది. 
శ్లో శాన్తం చంద్రకిరీటముజ్వలతమం పద్మాసనస్థం విభుం 

పజ్బాస్యం త్రిదృశం సశూలపరశుం ఖడ్గం సవజం శుభమ్‌। 

నాగం పాశసృణీసఘజ్ఞమభితః కాలానలం బిభ్రతం 

భవ్యాలంకృతిమర్మరత్నధవలం శ్రీపార్వతీశం భకే॥ 67 
ప్రతిపదార్థము :- శాన్తమ్‌ = శాన్లుడైన, చన్దకిరీటమ్‌ = చన్లుడు కిరీటముగా గల, 
ఉజ్జ్వలతమమ్‌ = మిక్కిలి ప్రకాశించు వాడైన, పద్మాసనస్థమ్‌ = పద్మాసన మందున్నట్టి, 
పజ్బాస్యమ్‌ = ఐదు ముఖములుగల, త్రిదృశమ్‌ = మూడుదృక్కులుగల, సశూల పరశుమ్‌ 
= శూలముతో గండ్రగొడ్డలితో కూడిన, సవజమ్‌ = వజముతో కూడిన, శుభమ్‌ = 
మంగలకరుడైన, ఖద్గమ్‌ = కత్తిని, నాగమ్‌ = సర్పమును, సఘణ్జ్ఞమ్‌ = గంటతో 
కూడిన, పాశసృణీ = పాశమును అంకుశమును, అభితః = చుట్టూ, కాలానలమ్‌ = 
కాలాగ్నిని, వీభతమ్‌ = మోయుచున్న, భవ్యాలంకృతిమ్‌ = మంచి అలంకారములు 
గల, అర్మరత్నధవలమ్‌ = సూర్యకాంత మణివలెతెల్లనైన, శ్రీ పార్వతీశమ్‌ = శ్రీ 
పార్వతీశ్వరుని, భజే = సేవించెదను. 
తాత్పర్యము :- తలపై చుడు, చేతులలో శూలము, పరశువు, ఖడ్గము, వ(జ్రము, 
అంకుశము గంట మొదలగు వానిని ధరించిన శాన్తుడైన, పద్మాసనమునందు 
కూర్చొనియున్న ఐదుముఖములు గల సూర్యకాంతమణివలె ధవలోజ్ఞ్వల కాంతిని 
కలిగియున్న, కాలాగ్నిని చుట్టు ధరించియున్న గొప్ప అలంకారములుగల, ప్రభువైన 
మంగలకరుడైన శ్రీ పార్వతీప్రాణపతిని సేవించెదను. 


116 


232 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


వివరణ :- మొదటి పాదమున శివునిపై భాగమునందలి చంద్రుడు క్రింది భాగమందలి 
పద్మాసనము పేర్కొనబడినవి. రెండవ పాదము క్రింది భాగమందలి ఆయన 
ఊర్జావయవమైన ముఖపజ్బుకము పేర్ళొనబడినది. శిష్ట భాగమున మూడవపాదమున 
శివుని చేతులలోని ఆయుధములు పేర్ళొనబడినవి. నాల్గవపాదముయొక్క ఆరమృమున 
ఆయన అవయవములు అలంకృతములని చెప్పబడినది. ఆ తరువాత సూర్యకాంతమణి 
తోడి పోలిక చెప్పబడుటచే లుష్తోపమాలంకార మేర్పడియున్నది. చుట్టు కాలాగ్నిని 
ధరించినందున ఆయన దుర్నిరీక్షుడై యున్నాడు అనుట వ్యంగ్యము. ప్రతిపాదమున 
మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము శార్చూల విక్రీడిత వృత్త 
నిబన్టనము. 
అవతారిక :- పై శ్లోకమునందు వలె ఈ శ్లోకమునందును శివ భజనమే చెప్పబడు 
చున్నది. 
శ్లో॥ అమేయమానన్దఘనం గిరీశం - భజామి నిత్యం ప్రణవైకగమ్యమ్‌! 

ఉమాపతిం శజృరముజ్జ్వలాజ్ఞం - మహేశ్వరం సాధుమనోనివేశమ్‌॥ 68 
ప్రతిపదార్థము :- అమేయమ్‌ = ప్రమాణములచే తెలియరాని, ఆనన్టఘనమ్‌ = 
ఆనంద(రస)ము గట్టి పడినట్లున్న గిరీశమ్‌ = కొండలరాయడైన, ప్రణవైకగమ్యమ్‌ = 
ఓంకార మొకదానిచే పొందదగిన, ఉమాపతిమ్‌ = పార్వతీ పతియైన, శబ్మరమ్‌ = 
సుఖకరుడైన, ఉజ్జ్వలాజ్ఞమ్‌ = ప్రకాశించు శరీరముగల, సాధు మనో నివేశమ్‌ = 
సాధువుల మనస్సుల విడిదియైన, మహేశ్వరమ్‌ = మహేశ్వరుని, నిత్యమ్‌ = నిరంతరము, 
భజామి = సేవించెదను. 
తాత్సర్యము ఫా 1. ప్రమాణముల కందని ఆనన (రసము ఘనీభవించినట్లున్న 
కొండలరాయడైన, ఓంకారమొక దానిచేతనే పొందదగిన, పార్వతీపతియైన ప్రకాశించు 
శరీరముగల, సుఖకరుడైన, సాధువుల మనసుల విడిదియైన మహేశ్వరుని నిత్యము 
భజించెదను. 
వివరణ :- శివుడు రూపములేని వాడగుటచే కంటి ద్వారా తెలియబడడు. స్పర్శలేని 
వాడగుటచే త్వక్కుద్వారా, వాసనలేని వాడగుటచే ఘ్రూణముద్వారా రుచిలేని వాడగుటచే 
రసనద్వారా, శబ్దములేని వాడగుటచే శ్రోత్రము ద్వారా తెలియబడడు. సుఖదుఃఖాదులు 
లేనివాడగుటచే మనస్సు ద్వారా తెలియబడడు. బహిరింద్రియములైదు. మనస్సును 
ప్రత్యక్ష ప్రమాణములు. వీని ద్వారమున అగోచరుడైన శివుడు ప్రత్యక్షప్రమాణాతీతుడు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 233 


అగ్నిని చిహ్నమైన ధూమము ద్వారా తెలసికొన వీలున్నట్లు ఏ చిహ్నమును లేనివా 
డగుటచే అనుమాన ప్రమాణాతీతుడు. అట్లే ఆతని తోడి పోలికగల దేదియు లేక 
పోవుటచే ఆయన ఉపమాన ప్రమాణాతీతుడు. జాతి గుణ క్రియా ద్రవ్య సంజ్ఞలు 
లేనివా డగుటచే శబ్ద ప్రమాణమునకు అతీతుడే. శివుడు ఆననఘనుడు. ఆనన్షమునకు 
రసమను పేరున్నది. రసో వై సః అని ఉపనిషత్తు శివుని రసమని చెప్పినది. ఆ 
ఆనందరసము ఘనీభవిచిన రూపము చంద్రశేఖరత్వాది యుక్తమైన కల్పితరూపము. 
ఆయన శరీరము త్వజ్మాంసాదిధాతు నిర్మితము కాదు. చెరుకు రసము బెల్లముగా 
ఘనీభవించినట్లు ఆనందరసము ఘనస్వరూపమే పైన చెప్పబడిన రూపము. 38. గిరీశ 
శబ్దము శివుడు కొండల రాయడని బోధించును. కొండలరాయడు అను మరొక పేరుగల 
శ్రీ వేంకటేశ్వరుడు శివమూర్తియే. కావున ఆ శబ్దము శివుని బోధించును. కైలాసగిరీశ్వరుడై 
నందునను ఆయనకు గిరీశశబ్దము సార్థకము. 4. శివుడు ప్రణవైక గమ్యుడు. 
ప్రణవమనగా ఓంకారము. ఓంకారములోని అకారము శివుని మకారము శివుని 
బోధించును. ఉకారము ఏవ కార్ధము. జీవుడు పరమాత్మయైన శివుని కొజికే అనుట 
ఓంకారార్థము. వేదములు మూడు బుగ్యజుస్సామములు. (అథర్వవేదములు త్రయములో 
చేరనివేదము). ఇతి వేదా(స్రయ(స్రయీ అను నిఘంటువు ననుసరించి త్రయీశబ్దము 
బుగ్యజస్సామములను బోధించును. అథర్వవేదము వేదమే అయినను త్రయీ శబ్దము 
ఆ వేదమును బోధించదు. అకారోకారమకారములు బుిగాదివేద త్రయ సార భూత 
వర్ణములు. కావున ఓంకారము వేదసారము. ఓంకారము చేత శివుడు చెప్పబడును. 
తస్య వాచకః ప్రణవః అని పాతజ్ఞులయోగసూత్రము చెప్పుచున్నది. ఓంకారము చేత 
పరమాత్మయైన శివుడు చెప్పబడుననగా సర్వవేదములను శివునే చెప్పును అని 
చెప్పినట్లగును. భావరూపుడగుటచే ఆయన అర్భాపత్తిప్రమాణమునకు అందడు. ఇట్లు 
ఏ ప్రమాణమునకు అందని వాడగుటచే ఆయన అమేయుడని చెప్పబడినాడు. శివునకున్న 
అష్టమూర్తులలో పంచభూతములున్నవి. వానికి శబ్దస్పర్శాదులును ఉన్నవి. అందుచేత 
ఆయన మేయుడేగాని అమేయుడెట్లగును? అను ప్రశ్నము కలుగును. ఆ అష్టమూర్తిత్వము 
(సగుణత్వము) ఉపాసనార్థము కల్పితమే అగుటచేత కల్పితమైన శివుని ఈశ్వరత్వము 
కొంతవజకు మేయము కావచ్చును. కాని ఆయన యథార్థమైన నిర్గుణస్వరూపము 
మేయము కాదు. కావున శివుడమేయు డనుట నిశ్చితము. 5. అమేయుడని చెప్పం 
బడిన శివుడు ప్రణవైకగమ్యు డగుట ఎట్లు? శివుడు స్వయం ప్రకాశస్వరూపుడు. కావున 
అమేయుడే అయినను తత్త్వమస్యాది మహావాక్యములు వృత్తివ్యాప్త రూపమున 


117 


234 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


ప్రమాణములైనను ఫలవ్యాప్యత లేకపోవుట వలన ప్రమాణములు కాలేకపోవుచున్నవి. 
తత్త్వమసి అను మహావాక్యములో తత్పదార్థముచే ఓంకారగతమైన అకారముచే 
ఈశ్వరుడు, మకారముచే ఆ మహావాక్యములోని త్వమృదముచే త్వమ్పదార్థము (శివుడు) 
చెప్పబడును. అసి పదార్థము కారముచే చెప్పబడును. ఇట్లు ఓంకారము “తత్త్వమసి” 
అను మహావాక్యము వలె జీవశివైక్యమును బోధించుటచే వృత్తివ్యాష్యత్వ రూపమున 
శివుడు ప్రణవైక గమ్యుడయినాడు. లోకములో కుండను తెలిసికొన్నవాడు నా చేత 
కుండ తెలియబడిదనును. ఇందు కుండను తెలిసికొనుట అనగా కుండను ఆవరించిన 
అజ్ఞానము (అనగా కుండ తెలియబడకపోవుట) కంటె యొక్క లేదా మనస్సుయొక్క 
వృత్తిచేత కుండ వ్యాష్యము కాగా ఆవరణాజ్ఞానము తొలగి కుండను తెలిసికొనుట 
సంభవించును. ఇదియే వృత్తివ్యాష్యత. ఈ తెలిసికొనుటయే ఇదియే ఫలవ్యాప్యత. 
శివుడాత్మ స్వరూపము కావున శివుని తెలిసికొంటిని అనగా తెలిసికొనిన జీవుడు వేరు. 
తెలియబడిన శివుడు వేరగును. ఈ తెలివి “శివోల_ హమస్మి” అను వాక్యమువలన 
కలుగు జ్ఞానము కాదు. అది నేనే శివుడను అనగా తెలిసికొను నేనే శివుడనుట, 
తెలియబడుట అనునది ఇందుండదు. కావున ఫలవ్వాష్యత లేదు. 6. శివుడు ఉమాపతి, 
ఉమయనగా ఓంకారము. ఓంకారమునందు వలె అకార ఉకార మకారము లిందు 
క్రమభేదముననున్నవి. కావున ఉమాశబ్దార్థమోంకారము. ఓంకారము నుండియే వాజ్మయ 
మేర్చ్పడినందున ఉమయనగా మొత్తము వాక్కు అగును. ఓంకారార్థము శివుడు. 
శబ్దమునకు అర్థమే పతి. అర్థము కొటికే శబ్దమైనట్లు భార్య భర్తకొజకే అగును. కావున 
ఓంకారార్థమైన శివుడు వాక్సతి. ఉమాపతి. వాక్కే ఉమ. అర్ధము శివుడు. ఓంకారము 
వాక్కుయొక్క మూలము. సర్వార్థమూలము శివుడు ఓంకారార్థము అగుటచే శివుడు 
ఉమాపతి అని చెప్పబడినాడు. 7. శివుడుజ్జ్వలాంగుడు. ఎంత ఉజ్జ్వలాంగుడనగా 
సాధువుల మనస్సులాతని హత్తుకొనిగాని మనలేవు. ఉజ్జ్వలాంగుని ఆకర్షణ మటువంటిది. 
వారికి అందువలన యథార్థసుఖము శాశ్వతానందము కలుగును అనుటను '“శబ్మరమ్‌” 
అను శబ్దము బోధించును. ఇది ఉత్తరార్థమున వ్యంగ్యమగు అర్థము. మహేశ్వరుని 
భజించుట మహేశ్వరత్వము నందుటకే. మహేశ్వరుడగుటకే. ఇది మొత్తము శ్లోకము 
యొక్క భావము. ప్రతిపాదమున జ-త-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
ఉపేన్దవజ్రావృత్త నిబన్గనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 235 


అవతారిక :- పై శ్లోకమున శివుడు ప్రణవైక గమ్యుడని చెప్పంబడినది. ఈ శ్లోకమున 
ప్రణవావయవములు (అకారోపకారమకారములు) చెప్పంబడుచున్నవి. 

శ్లో॥ ఆదిస్వరం తృతీయేన - సహితం బిన్గుసంయుతమ్‌। 

ధ్యాయామి హృదయే యోగి - ధ్యేయం కామితమోక్షదమ్‌॥ 69 

ప్రతిపదార్థము వా తృతీయేన = మూడవదైన స్వరముతో (ఉకారముతో), సహితమ్‌ = 
కూడిన, బిన్దుసంయుతమ్‌ = బిన్గువుతో (మకారముతో లేక అనుస్వారముతో) కూడిన, 
యోగిధ్యేయమ్‌ = యోగులచే ధ్యానింపదగిన, కామిత మోక్షదమ్‌ = కోరిన మోక్షము 
నిచ్చునట్టి, ఆదిస్వరమ్‌ = మొదటి స్వరము (అకారము)ను, హృదయే = హృదయమున, 
ధ్యాయామి = ధ్యానించెదను. 
తాత్పర్యము :- కోరిన మోక్షమునిచ్చునట్టి, యోగులచేత ధ్యానింపబదిన తృతీయ స్వరము 
అనగా ఉకారముతో, బిన్గువు అనగా మకారము లేక బిన్గువుతో కూడిన ఆదిస్వరము 
అనగా అకారమును, అనగా ఓంకారమును హృదయమున ధ్యానించెదను. 
వివరణ :- ఓంకారము శబ్దము తచ్చబ్దాభిన్నమైన అర్ధము (శివుడు) కూడా ఓంకారమే 
అని చెప్పదగినది. ఓంకారము శివుని బోధించు శివాదినామముల వంటి నామము. 
దానిని ఉపాసించుట దానిలోని అకారోకారమకారముల ధ్యానించుట శివనామ 
ప్రతీకోపాసనము అనబడును. యోగులీ ప్రణవము అనగా ఓంకారమును శివనామముగా 
తదర్ధరూపముగా శివుని ఉపాసించెదరు. కావున ఓంకారనామము అర్ధము యోగి 
ధ్యేయములు. అట్లగుట తదర్ధశివుడును యోగిధ్యేయుడు. ఇట్లు యోగులు ఓంకార 
ప్రతీకోపాసనములు అను రెండు విధముల ఉపాసనముల నొనరింతు రనుట యోగిధ్యేయ 
శబ్దార్థము. ఆ యోగుల వలె నేనును నా హృదయమున ద్వివిధముగా ఓంకారము 
నుపాసించెదను అనుట ఈ శ్లోకార్ధము. 

ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున ఓంకార నామరూప ప్రతీకముగా చేయదగిన శివోపాసనము 
చెప్పబడినది. ఈ శ్లోకమున అట్లుపాసన చేసిన కవి చేత తనకు పునర్జన్మ భయములేని 
ఈ జన్మమందలి సంసారదుఃఖభయముకాని యమదూతల భయముగాని లేదని 
చెప్పబడుచున్నది. 

శ్లో; న జననీ జనగర్భనివాసజం 

న చ నిరంతరసంసృతిజమ్మమ। 


118 


236 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


న యమదూతకృతం చ భయం యతో౨_. 

నవరతమ్మమ దైవతమీశ్వరః॥ 70 
ప్రతిపదార్థము :- మమ = నాకు, జననీజన గర్భనివాసజమ్‌ = మాతృజన గర్భమున 
నివసించుట వలన కలుగునది (భయము), న = లేదు, నిరంతర సంసృతి జమ్‌ చ = 
ఎడతెగని సంసారము వలన కలుగునది (భయము) యు, న = లేదు, యతః = 
ఎందువలననగా, అనవరతమ్‌ = ఎల్లప్పుడు, మమ = నాయొక్క దైవతమ్‌ = దైవము, 
ఈశ్వరః = శివుడు. 
తాత్పర్యము :- ఎందువలన నా దైవమీశ్వరుడో అందువలన నాకు మాతృగర్భమున 
పునర్జన్మ నొందుదునను భయముగాని, సంసారభయముగాని యమదూతల వలన 
(నరక) భయముగాని లేదు. 
వివరణ :- సంసార భయము మూడు విధములు. ఒకటి మాతృగర్భము నుండి మరల 
పుట్టవలసి వచ్చునేమో యన్న భయము. రెండవది మరణ పర్యంతము అనుభవింప 
బడవలసిన దుఃఖముల భయము. మూడవది మరణానంతరము నరక దుఃఖముల 
భయము. ఈ మూడు సంసార భయములలో ఈ జన్మమున భవిష్య దుఃఖ భయము 
ముఖ్యమైనది. పునర్జన్మ యందు విశ్వాసము లేని వారికి మాతృగర్భ సంభవ 
భయముండదు. నరక విశ్వాసము లేని వారికి నరక భయము ఉండదు. కావున మరణ 
పర్యంత భవిష్యదుఃఖముల ననుభవించబోవు భయము ముఖ్యమైనది. అది ఈ శ్లోకమున 
రెండు భయముల నడుమ సంసార భయమని చెప్పబడినది. అంతమాత్రమున మిగిలిన 
పూర్వోత్తర భయములు సంసార భయములు కావనికాదు. 2. పుణ్యాత్ములు అనగా 
సకామముగా పుణ్యము నాచరించువారు. పుణ్యకర్మ ఫలముగా స్వర్గాది పుణ్యలోక 
సుఖభోగానంతరము మాతృగర్భమున పునర్జన్మ పొందవలనీ యుండును. 
మరణానంతరము పుణ్యాత్ములను తీసికొనిపోవుటకు ఆతివాహక కాలాభిమానులైన 
అర్బరహః శుక్ల పక్షోత్తరాయణాది దేవతలు ఇతరాతివహ దేవతలు వచ్చెదరు. పాపాత్ములు 
నరక దుఃఖ భోగానంతరము మాతృగర్భమున పునర్జన్మ నొాందవలసియుండును. 
మరణానంతరము వారిని కొనిపోవుటకు యమదూతలు వచ్చెదరు. పుణ్యాత్ములు 
నాతివాహక దేవతలు కొని పోవునప్పుడెంతో గౌరవము చూపించుచు తీసికొని పోవుదురు. 
పాపాత్ముల గొనిపోవుటకు భయంకర ఆకారముగల యమదూతలు బెదిరించుచు, 
అవమానించుచు తీసికొని పోవుదురు. మరణానంతర పరలోక (నరకము లేక స్వర్గాదులు) 
ప్రయాణ సమయమున నుఖదుఃఖము లుండుననుట గమనింవందగినది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 237 


అవమానించుచు బెదిరించుచు నిందించుచు కొట్టుచు ఈడ్పుకొనిపోవుచు బాధించు 
యమదూతల విషయమును పురాణముల వలన విని నమ్మినవారికి యమదూత 
కృతభయము తప్పనిసరి. ఈ అన్ని విధములైన భయములనుండి రక్షించు అభయంకరుడు 
శివుడు. అభయమను నామాంతరం గల శాశ్వతమైన మోక్షమునే ఇచ్చు శివుడు ఇతర 
కామితముల నీదేర్చుననుటలో వింత యేమున్నది? పూర్వార్థమున నకారావృత్తి వలన 
వృత్యనుప్రాసమేర్చడియున్నది. ప్రథమ పాదమున జననీ జన అనుచోట జన శబ్దావృత్తి 
చేత యమకాలంకారమేర్చడి యున్నది. శ్లోకమునందన్నిపాదములు నకారాదులై యున్నవి. 
ఇవన్నియు శ్లోకమునందలి శబ్ద రామణీయకతను పెంచుచున్నవి. ప్రతి పాదమున 
న-భ-భ-ర గణములుండుటచే నీ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్త నిబన్గనము. ఈ 
శ్లోకమున పంచాక్షరీమంత్రాది నకారముతో నాలుగు పాదములు కూర్చబడినది. 


అవతారిక :- పై శ్లోకమున శివుడు భయనివారకుడని చెప్పబడినది. ఈ శ్లోకమున 
అట్టి మహాదేవుని స్తుతించుట చెప్పబడుచున్నది. 
శ్లో; మహావీరరుద్రమ్మనోజాతిరౌ ద్రం 

మహీభృత్ముమారీమనఃపద్మమిత్రమ్‌। 

మఖధ్వంసినం సమ్మతశ్రీకరమ్మ - 

న్మనోమన్దిరం మహాదేవమీదే॥ 71 
ప్రతిపదార్థము :- మహావీర రుద్రమ్‌ = మహావీరుడు రుద్రుడునైన, మనోజాతి రౌద్రమ్‌ 
= మన్మథున కతి భయంకరుడునైన, మహీభృత్ముమారీ మనః పద్మమిత్రమ్‌ = పార్వతీ 
మనస్సను పద్మమునకు సూర్యుడునైన, మఖధ్వంసినమ్‌ = యజ్ఞమును ధ్వంసమొనరించిన, 
సమ్మత శ్రీకరమ్‌ = ఇష్టులైన వారికి సంపదను కలిగించు, మన్మనో మన్దిరమ్‌ = నా 
మనస్సు మందిరముగా గల, మహాదేవమ్‌ = మహాదేవుని, ఈడే = స్తుతించెదను. 
తాత్పర్యము :- మహావీర రుద్రుడు, మన్మథున కతి భయము కలిగించు శత్రువు. కాని 
పార్వతీదేవి మనస్సనెడి పద్మమునకు వికాసమును కలిగించు మిత్రుడు అనగా సూర్యుడు. 
దక్షుని యజ్ఞమును పాడుచేసినవాడు. ఇష్టులకు ఇష్ట సంపదల నొసగువాడు. నా మనో 
మన్దిరమున నివసించు మహాదేవుని స్తుతించెదను. 
వివరణ :- వీర శబ్దము శత్రువులపై నిర్భయముగా దండెత్తు నుత్సాహవంతుని 
బోధించినట్లే అజ్ఞాన శత్రువుపై దండెత్తు “వి అనగా విశిష్టమైన, ఇర = జ్ఞానము లేక 
వాక్కుగల వానిని కూడ బోధించును. వీరులలో గొప్పవాడు మహావీరుడు. వీరుడే 


119 


238 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


గొప్పవాడు కావున శివుడు మహావీర శబ్బాభిధేయుడు. రుద్ర శబ్దార్థ మిట్లున్నది. రుత్‌ 
రు అను పదములకు దుఃఖము అని అర్థము. 'రుత్తు'ను లేక “రును ద్రవింపజేయువాడు, 
పారద్రోలువాడు రుద్రుడు. రుద్రుని స్వభావము రౌద్రము. అది యొక రసము. రౌద్రము 
కలవానిని చూచిన భయము కలుగును. అట్లు భయము కలిగిన వాడు పిటికివాడు. 
వానిలో భయానక రసముండును. రుద్రుని రౌద్రము చూచి మనోజుడు (మనస్సున 
దాగి యుండువాడు) భయపడి చూడకముందే మనసున దాగుకొనేనో లేక చూచి 
దాగుకొనెనో కాని దాగుకొనియు నిర్భయముగా నుండలేక భయము నొందెను. అట్టి 
వారిని చూచిన భయ పెట్టు వారికి మరింత ఉత్సాహము కలిగి పిరికి వారికి మరింత 
భయము కలిగించెదరు. రుద్రుడు అట్లు చేసినాడేమో, మనోజుని కా దృష్టిలో రుద్రుడతి 
రౌద్రము కలవాడుగా తోచినాడు. ఒకరి దృష్టిలో రౌద్రము కలవాడుగా కనబడినను 
మరొకరి దృష్టిలో మిత్రుడుగా కనబడవచ్చును. మన్మథునకతి రౌద్రుడుగా తోచిన రుద్రుడు 
పార్వతి మనఃపద్మమునకు మిత్రుడుగా కనబడినాడు. మిత్రుడుగా వికాసము 
కలుగజేసినాడు. మిత్రుని చూడగానే మనస్సున వికాసము కలుగుట సహజము గదా! 
పార్వతికి రుద్రుడు మనో మిత్రుడైనాడు. దేహసౌందర్యము వలన గాక మనఃసౌందర్యము 
వలన మిత్రుడైనవాడు రుద్రుడు. మిత్రశబ్దము సూర్యునికూడ బోధించును. పార్వతి 
మనస్సు పద్మము కాక పోయినను ఇపుడు పద్మముగా చూపించబడినందున శివుడు 
(శివుడు) మిత్రుడే అయినాడు. పార్వతి మనస్సు పద్మమైనప్పుడు మిత్రుడు అనగా 
సూర్యుడయినాడు. పార్వతి మనస్సుయొక్క పద్మతావస్థయందు అపద్మతావస్థ యందును 
మిత్రుడైనవాడు రుద్రుడు. రుద్రుని మనో మిత్రునిగా నొనర్చుకొనుట పార్వతీదేవికే 
చెల్లినది ఇది యంతయు పూర్వార్థ వ్యంగ్యము. 2. రుద్రుడు దక్షుని యజ్ఞమును పాడు 
చేసినాడు. దక్షుడనని విజ్ఞవీగినందున వాని యజ్ఞమును రుద్రుడు పాడు చేసెను. లేక 
భద్రుని చేత (వీరభద్రుని చేత) పాడుచేయించెను. భద్రుడు అను పేరు గలిగియున్నను 
పాడు చేసినవాడు రుద్రుడే. బహిరంగముగా దానిని పాడు చేసినవాడు వీరుడే. 
సందేహమేమి? నేను మాత్రము దక్షుడను గాను. దక్షునివలె శివనిందజేయలేను. నేనేమి 
అతని కుపకారము చేయకున్నను నా మనోమన్దిరమున మిత్రునివలె నిలచిపోయినాడు. 
పార్వతీదేవి మనఃపద్మమునకు మిత్రుడైనవాడు అకారణముగానే మిత్రుడై నా మనో 
మన్టిరమును నివాసము చేసికొన్నాడు. పార్వతీదేవి మనస్సును వీడి గంగమ్మ కడకెప్పుడైన 
పోవునేమోకాని వారి ముద్దుబిడ్డనైన నా మనోమన్దిరము నుండి మాత్రము కదలడు. 
అట్టి వానినెంత స్తుతించినను తక్కువయే గదా! పార్వతీదేవి మనస్సునకు వికాసము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 239 


కలిగించి నా మనస్సును మందిరముగా చేసికొన్న ఇంతమంచి వాడు దక్షుని యజ్ఞమేల 
పాడుచేసెను? దక్షుడు తప్పు చేసినాడే అనుకొందము. అట్లు చేయుట, అందజి చేత 
అన్ని వనులు చేయించుచు, తన అనుమతి లేక చీమనైనను కుట్టనీయని 
భూతదయాపరుడైన రుద్రుడు దక్షుని మఖమును పాడుచేయుట న్యాయముగా 
కనివించుటలేదు. అయినను ఆయన మహాదేవుడు గదా! మేమందరము 
సదస్యులముగానున్న మాకందబికు ఆహుత్యాహారము నొసగి ఆదరించిన దక్షుని 
యజ్ఞమునేల పాడు చేసితివని అడుగుట కాదేవతలకే ధైర్యము లేదు. నేనెంత? అయినను 
సమ్మత శ్రీకరుడు ఇష్టుల కిష్ట సంపదలనిచ్చును. దక్షుడిష్ణుడు గాకపోవుట వాని 
దురదృష్టమని సరిపుచ్చుకొందును. ప్రథమపాదమున మధ్యాంతానుప్రాసమున్నది. 
పూర్వార్థము నందలి రెండు పాదములం దంతిమాక్షరైక్యమున్న్చది. అన్ని పాదములలో 
పూర్వోత్తరార్థాది వర్ణములు మకారములై యున్నవి. ఇవి యన్నియు శ్లోకము పంచాక్షర 
మంత్ర ద్వితీయాక్షర మకారముతో నాలుగు పాదములు కూర్చబడినవి. ప్రతి పాదమున 
నాలుగు యగణము లుండుటచే నీ శ్లోకము భుజంగ ప్రయాత వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున మహాదేవైక్యము చెప్పబడినది. ఈ శ్లోకమున మహాదేవ 
పర్యాయ శివసేవనము చెప్పబడుచున్నది. 
శ్లో శివేతరాపహన్తారం - శివసన్ధాయినం పరమ్‌ 

శివానన్దకరం శాన్తం - శివం సేవే నిరంతరమ్‌॥ 72 
ప్రతిపదార్థము :- నిరంతరమ్‌ =ఎల్లప్పుడు, శివేతరాపహన్లారమ్‌ = అమంగళములు 
బోగొట్టు, శివసన్ధాయినమ్‌ = మబ్దలముల కలిగించు, శివానన్టకరమ్‌ = శివానందమును 
కలిగించు, శాన్తమ్‌ = శాన్తుడైన, పరమ్‌ = ఉత్కృష్ణుడైన, శివమ్‌ = శివుని, సేవే = 
సేవించెదను. 
తాత్సర్యము :- అమంగలమును పోగొట్టు, మంగలముల కలిగించు శివానందమును 
కలుగజేయు శాన్తుడైన, ఉత్కృష్టుడైన శివుని సేవించెదను. 
వివరణ :- మాండూక్యోపనిషత్తులో శాన్తశివుడు చెప్పబడినాడు. ఈ శ్లోకమునను అట్లే 
చెప్పబడినాడు. ఆయన తురీయుదని పరశబ్దమున వ్యంజింప జేయబడినది. తురీయ 
శివుడు ఆనందస్వరూపుడు. కావుననే శివానందకరుడని చెప్పబడినది. అన్తర శబ్దము 
(శివ జీవ భేదము) అది లేని శివైక్యమానంద స్వరూపమునకు నిరంతర శబ్దము వ్యంజకమై 
యున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 


120 


240 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అవతారిక :- పై శ్లోకమున శివసేవనము చెప్పబడినది. ఈ శ్లోకమున వాయుదేవ 
పర్యాయుడైన ఆతని స్తుతి చెప్పబడుచున్నది. 
శ్లో వాసుకీశ్వరవిభూషితకణ్ధం - వామభాగపరిపూరితబాలమ్‌। 

వారణాస్యభిధపట్టణవాసం - వామదేవమధిదైవతమీడే॥। 73 
ప్రతిపదార్థము వలా వాసుకీశ్వర విభూషిత కణ్ధమ్‌ = వాసుకి అను పేరునుగల సర్వేశ్వరుడు 
కణ్ధమందుగల, వామభాగ పరిపూరిత బాలమ్‌ = ఎడమ భాగమందు నింపబడిన 
బాల లేక బాలుడుగల (కేశ పాశముగల), వారణాస్యభిధ పట్టణవాసమ్‌ = వారణాసి 
అను పేరుగల పట్టణమున వాసముగల, అధి దైవతమ్‌ = అధిదేవతయైన, వామదేవమ్‌ 
= వామదేవుని, ఈడే = స్తుతించెదను. 
తాత్సర్యము వా కబ్ధమునందు వాసుకి అను పేరుగల సర్వేశ్వరుని ధరించిన, 
వామభాగమున బాల లేక బాలుడుగల లేక కేశపాశముగల, వారణాసి పట్టణమున 
వసించు గొప్ప దేవుడైన వామదేవుని స్తుతించెదను. 
వివరణ :- ఈశ్వరుడు అనగా శ్రేష్టుడు. ప్రభువు. ఆతడట్టివారి తోడి సహవాసమే 
కోరుకొనును. తన కజ్ధమున వాసుకి అను సర్పేశ్వరునే ధరించినాడు. సాధారణ సర్పమును 
ధరింపలేదని వాసుకీశ్వరశబ్దము వ్యంజించును. వామభాగము అలంకృత కేశముల 
లేక అలంకృతకేశోపలక్షిత బాల (పార్వతి)ను లేక ఎదమచంక యందు బాలుడైన 
వినాయకునో, కుమారునో ఎత్తుకొన్నాడని బాలశబ్దము బోధించును. వరుణ అసి అను 
నదులు చుట్టు ప్రవహించు కాశీ నగరమును నివాసముగా కలవాడని మూడవ పాదము 
బోధించును. వామదేవుడు అధిదేవత అనగా దేవతాధికుడు లేక అధిక దేవుడు అని 
నాలుగవ పాదము బోధించును. నాలుగు పాదములు వకారాదులై యున్నవి. ప్రతి 
పాదమున ర-స-భ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము స్వాగతావృత్త నిబన్ధనము. 
శివపంచాక్షరీ చతుర్దాక్షరాది పాద చతుష్టయ మీ శ్లోకమున ఉన్నది. 
అవతారిక :- 70వ శ్లోకమునుండి శివ పంచాక్షరనకారాది చతుః పాద శ్లోకము 
లారంభింపబడి వాకారాదిగానున్న పై శ్లోకమున శివస్తుతి చెప్పబడినది. శివ 
పంచాక్షరాంతిమాక్షరమైన యకారముతో నారంభింపబడిన ఈ శ్లోకమున సర్వాశయు 
డైన శివుని కవి తానాశ్రయించుట చెప్పబడుచున్నది. 

శ్లో యదునాథపద్మభవవాసవాదయో 
యదుదారభావగుణనాయకాః శివమ్‌। 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 241 
యమశాసనోగ్రతరమాశ్రయంత్యహో 
యమనాథనాథమహమాశ్రయామి తమ్‌॥ 74 


ప్రతిపదార్థము :- యత్‌ = ఏ కారణము వలన, ఉదారభావ గుణనాయకాః = ఉదారభావ 
గుణముల నాయకులైన, యదునాథ పద్మభవ వాసవాదయః = విష్ణు బ్రహ్మేంద్రాదులు, 
యమశాసనోగ్రతరమ్‌ = యముని శాసించుటచే మిక్కిలి ఉగ్రుడైన, యమ్‌ = ఎవనిని, 
అహో = ఆహా, ఆశ్రయన్ని = ఆశ్రయించెదరో, తత్‌ =అందువలన, అనాథనాథమ్‌ = 
అనాథులకు ప్రభువైన, తమ్‌ శివమ్‌ = ఆ శివుని, అహమ్‌ = నేను, ఆశ్రయామి = 
ఆ(శయించెదను. 

తాత్పర్యము :- ఏ కారణము వలన యమశాసన కారణమున ఉగ్రతరుడైన శివుని 
ఉదార భావ గుణములకు నాయకులైన విష్ణు బ్రహ్మేంద్రాదులు ఆ(శ్రయించెదరో ఆ 
కారణముననే అనాథనాథుడైన ఆ శివుని నేను ఆ(శయించెదను. 

వివరణ :- ఉదారభావ గుణమనగా దయతో దానము నాచరించు గుణము. విష్ణు 
బ్రహ్మేంద్రాదులట్టి గుణము కలవారే అయినను అంతకంటె నధికముగా ఆ గుణము 
కలవాడైన, తమకాగుణము ననుగ్రహించిన శివుని ఇంకను ఆ గుణము నధికముగా 
అనుగ్రహించగల శివుని ఆ(శ్రయించెదరు. వారికి యముని శాసించిన అధికోగ్రత 
కలవాడని తెలియక ఆగ్రయించినారా? లేదు తెలిసియే ఆశ్రయించినారు. ఆయన 
అనాథనాథుడని తెలిసి ఆశ్రయించినారు. విష్ణు బ్రహ్మేంద్రాదులు తాము అనాథులమని 
భావించి తమకు నాథుదైన ఆ శివునాశ్రయించినారు. అంతవారే అనాథ భావముతో 
ఆశ్రయించినారనగా వారి కన్నా ఎంతో అల్పుడను అనాథుడనైన నేను అనాథులైన 
విష్ణుబ్రహ్మేంద్రాదు లేనాథునాశ్రయించి ఇంత వారైనారో ఆ నాథుడైన శివుని 
ఆ(శ్రయించుటయే సముచితమని ఆశ్రయించుటను కవి తెల్పుచున్నాడు. యముని కూడా 
శాసించి మార్మండేయుని కాపాడిన శివుని ఉదారగుణము ముందర ఈ అజినాయకులైన 
విష్ణుబ్రహ్మేంద్రాదుల ఉదారగుణమేపాటి ది? పూర్వార్ధము నందు దకార ప్రాసము, 
ఉత్తరార్థమున మకారప్రాసము కూర్చుబడినది. అన్నిపాదములను యకారాదులై యున్నవి. 


అవతారిక :- పై శ్లోకమున శివుని ఆశ్రయము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
తత్మారణమైన శివుని సృష్టిస్థితి లయ కర్తృత్వరూపమైన ఈశ్వరత్వ రూపతటస్ట లక్షణము 
పురుషార్థమైన ఆనన రూప స్వరూపలక్షణము చెప్పబడుచున్నది. పై శ్లోకమున పంచాక్షరీ 


మంత్ర సమాప్తి చేయబడినది. ఈ శ్లోకమున తదర్ధము చెప్పబడుచున్నది. 


121 


242 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శ్లో; నమః సృష్టిస్థితిలయాన్‌ - కుర్వతే జగతాం సదా। 

శివయిక్యం గతాయాస్తు - పరమానన్షరూపిణే॥ 75 
ప్రతిపదార్థము :- జగతామ్‌ = లోకములయొక్క సృష్టి స్థితి లయాన్‌ = సృష్టి స్థితి 
లయములను, సదా = ఎల్లప్పుడు, కుర్వతే = చేయుచున్న శివయా = పార్వతీదేవితో, 
ఐక్యమ్‌ = ఐక్యమును, గతాయ = పొందిన, పరమానన్ద స్వరూపిణే = పరమానన్దము 
స్వరూపముగా గల వానికొజకు, నమః = నమస్సు, అస్తు = అగుగాక! 
తాత్సర్యము :- ఎల్లప్పుడు లోకముల సృష్టిస్థితి లయముల నొనర్చుచున్న శివ (పార్వతితో 
ఐక్యమును పొందినట్టి పరమానన్దస్వరూపుడైన శివునకు నా నమస్సు అగుగాక! 
వివరణ :-శివుడు పరబ్రహ్మము. ఆయనకు రెండు లక్షణములున్నవి. జన్మాదన్యస్వ 
యతః బ్రహ్మసూత్ర ద్వితీయసూత్రముచే చెప్పబడిన తటస్థ లక్షణ మీ శ్లోకముయొక్క 
పూర్వార్ధమున చెప్పబడినది. శివుడు నిరంతరము లోకముల సృష్టిస్థితి లయముల 
నొనర్చుచునే యుండు ఈ జగత్సృష్టి స్థితి లయ హేతుత్వము బ్రహ్మయొక్క తటస్థ 
లక్షణము. ఇవి చేయవలెననన్న ఇవి చేయు శక్తి ఉండవలెను. శక్తి లేనివాడు చేయలేడు 
గదా. ఆ శక్తి ఉన్నట్లెప్పుడు తెలియును. ? జగత్‌సృష్టి స్థితి లయముల నొనర్చుచున్నప్పుడే 
తెలియును. అనగా శక్తి కార్యానుమేయము. జగత్సృష్టి స్థితిలయములు కార్యములు. 
జగత్తునందు పై కృత్యక్రమమెప్పుడు జరుగుచునే ఉండును. ప్రతిక్షణమున ఏవియో 
భూతములు పుట్టుట, పుట్టిన భూతములు రక్షింపబడుట, రక్షింపబడిన భూతముల 
సంహరించుట అను నీ కృత్యములు నిరన్తరము జరుగుచునే యుండును. ఈ అంశము 
సదా అను అన్వయము కుర్యతే అను కృత్ర్రత్యయమైన వర్తమానార్థకమైన శతృ 
ప్రత్యయముచే వ్యంజింపబడుచున్నది. మూడవపాదము ఏ శక్తితో నీ జగత్సృష్టి స్థితిలయ 
కృత్యములు చేయబడుచున్నవో ఆ శక్తి శివ అని, ఆమెతో ఆతడైక్యమును పొందుట 
చెప్పబడినది. ఈ శివకే మాయ అని శాంకరాద్వైతదార్శనికవ్యవహార మున్నది. 
నాల్గవపాదమున బ్రహ్మస్వరూపమైన పరమానన్దము చెప్పబడినది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని తటస్థ స్వరూప లక్షణములు చెప్పబడినవి. ఈ 
శ్లోకమున శివుని ఉపాసనా ప్రతీకములైన ఆకారాదులు చెప్పబడుచున్నవి. 

శ్లో॥ లిజ్ఞరూపం జగద్యోనిం - సత్రిశూలాక్షమాలికమ్‌। 
డ్రేష్టం సమృగఖట్వాజ్ఞ - కపాలడమరుం భజే! 76 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 243 


ప్రతిపదార్థము :- లిజ్జ్ఞరూపమ్‌ = లిజ్ఞము రూపముగాగల, జగద్యోనిమ్‌ = జగమునకు 
ఉపాదాన కారణమైన, సత్రిశూలాక్ష మాలికమ్‌ = త్రిశూలముతో జపమాలతో కూడిన, 
సమృగ ఖట్వాబ్బ కపాలడమరుమ్‌ = జింక, మంచపుకోడు, కపాలము, డమరువులతో 
కూడిన, గ్రేష్టమ్‌ = ్రేష్టుని, భజే = సేవించెదను. 
తాత్పర్యము :- లింగాకారముగల జగమున కుపాదానమైన కపాలమును, డమరువును, 
జపమాల, (త్రిశూలము, జింకను మంచపుకోడు, త్రిశూలమును ధరించిన శ్రేష్టుని 
సేవించెదను. 
వివరణ :- రెండవ, మూడవ, నాల్గవ పాదములలో శివుడు ధరించిన యుద్ధ 
సాధనములైన త్రిశూలము, ఖట్వాజ్ఞములు ఆయుధములు, జపసాధనమైన జపమాల, 
వినోద సాధనమైన జింక, డమరువు, భిక్షాసాధనమైన కపాలము చెప్పబడినవి. ప్రథమ 
పాదము నందలి లింగయోని శబ్దములు హేత్వర్థకములగుటచేత శివుని జగద్దేతుత్వముతో 
పాటు ఆ స్రీ పురుషార్థకార్ధరీశ్వరత్వమును గూడ వ్యంజించుచున్నవి. రెండవ పాదములోని 
త్రిశూల శబ్దము శివుని లోని రౌద్రము, అక్షమాల శబ్దము ఆతనిలోని శాంతస్వభావము 
అను పరస్పర విరుద్ధ ధర్మముల ఆశ్రయత్వమును వ్యంజించును. ఉత్తరార్థములోని 
మృగఖట్వాంగ కపాల డమరు శబ్దములు లయకర్తయగు శివునిలోని భీషణ కిరాతత్వమును 
వ్యంజించును. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని లోక భీకరత్వము ప్రస్తావింపబడినది. ఈ శ్లోకమున 
శివునిలోని లోక రళ్టునము చెప్పబడుచున్నది. 
శ్లో॥ లమోదరగురుం నిత్యం - హంసవాహనసేవితమ్‌। 

యంత్రతంత్రరతం లోక - రజ్ఞునం భావయే శివమ్‌॥ 77 
ప్రతిపదార్థము :- లమోదరగురుమ్‌ = వినాయకునకు తండ్రియైన, నిత్యమ్‌ 
శాశ్వతుడైన, హంసవాహన సేవితమ్‌ = బ్రహ్మచే సేవించబడు, యన్ర తన్ర రతమ్‌ 
యంత్ర తంత్రములం దాసక్తుడైన, లోక రళ్టునమ్‌ = లోకమును రంజింపజేయు, శివమ్‌ 
= శివుని, భావయే = భావించెదను. 
తాత్పర్యము :- వినాయకునికి తండ్రియైన, బ్రహ్మచే సేవింపబడు యన్ర తన్రము 
లందాసక్తుడైన లోకరజ్ఞకుడైన శివుని భావించెదను. 
వివరణ :- లోకమును రంజింపజేయుట సంపాదనను పెంచుకొనుట ఆటవికులైన 
వారి ప్రవృత్తి యైనట్లు లోకము నెరిగిన వారికందణకు తెలిసినదే. వారి కడకు 


122 


244 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


సామాన్యజనులు బాధలలో నున్నవారు బాధా నివృత్తి కొబికు అధిక ధనార్జనాభిలాషతో 
యన్రమును తన్రమును పొందుట కొజకు వచ్చెదరు. వారి నాకర్షించుట ఈ లోక 
రంజకుల కవసరము. వారధికధనమును గాని బాధానివృత్తిని గాని పొందెదరో లేదో 
కాని వీరి దారిద్యుబాధా నివృత్తి కాసుల పంట (అధిక ధనము) పండించుకొనుట 
మాత్రము తథ్యము. ఈ లోక రంజకులు తమ కడ నొక మరగుజ్ఞు నుంచుకొనెదరు 
వానిని చూచి నవ్వుకొనుట కొజకు వినోదమును పొందుట కొజకును సాధారణ జనులు 
ఈ లోక రంజకుల చుట్టూ మూగెదరు. వారి అదృష్టము పండి వారికెవరేని రెండు 
తలలో, మూడు తలలో కలిగినవారెవరైన నున్నచో నిక జనాకర్షణకు కొదవ 
యేముండును? జనాకర్షణమున్నచో ధనాకర్షణము కూడ నుండుననుటే వేరుగా 
చెప్పనక్కణలేదు. శివునకాలోక రంజన వృత్తి ఎట్టి యిబ్బంది లేకుండ స్వాభావికముగ 
సహజముగా కుదిరిపోయినది. తన కొడుకే మరుగుజ్జై యున్నాడు. గుజ్జుతనముతో 
పాటు ఆ కొడుకునకు బాన పొట్ట కూడ నున్నది. ఇక లోకరంజనమునకు కొదువ 
యేమున్నది? ఆతనికి తోడు ఆతనికి నాలుగు తలల సేవకు డొకడున్నాడు. ఆయన 
వాహనము హంస. మరుగుజ్జు కొడుకైన గణపతి వాహన మెలుక. నాలుగు తలల 
సేవకుని వాహనము హంస, ఒకటి చూచుచుండగా భూమిలో బిలముచేసికొని లోనికి 
పోవుచు కొంచెము తలపైకి పెట్టి భయభయముగా చూచుచు మరల లోనికి పోవుచు 
కొంచెము లోకులకు వినోదము కల్పించును. ఆ ఎలుక అట్లు చేయుచుండగా హంస 
ఆ మరుగుజ్జు మెడలోని సర్పములను యజమానుని కాంచియైన సర్పమును ఆశగా 
చూచుచు ఆరగించ బోవుచుండును. ఇరువురకా హంసము నదలించుట తోడనే 
కాలక్షేపమగు చుండును. చూచు లోకులకును ఇది మంచి కాలక్షేపము. ఏ కోరికలు 
లేనివారును వీరి కడకు తమను తాము వినోదింపజేసుకొనుటకు అనగా కాలక్షేపమునకు 
వచ్చుచుందురు. మరికొందటు ఈ యజమాను (శివుని) మగన్రములను జపించుచు 
యన్రముల వేయుచుండుట జూచి తమ బాధ పోగొట్టుకొనుటకు యన్రమునో మన్రమునో 
అనుగ్రహింప గోరుచుందురు. ధనాశాపరులాపనినే యెట్లును చేయుచునేయుందురు 
గదా! ఈ శ్లోకమున అలంకారము వ్యాజస్తుతి. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో నిబన్ధనమే. 


అవతారిక :- పై శ్లోకమున శివుని లోకాపహాస భాజనత్వము వ్యాజస్తుతి చెప్పబడినది. 


ఈ శ్లోకమున ఆయన భార్యయైన అమృయే ఆయన నపహసించుట చెప్పబడు 
చున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 245 


శ్లో శమ్మో! పశ్య న మాం భయం భవతి తే దగ్గో దృశా మన్మథః 

కంఠే తే భుజబన్ధనం నమమ భోస్తత్రాస్తి హాలాహలః। 

గల్జే గణ్జతలార్చణం న భుజగః కర్ణేన చాలిజ్ఞనం 

దేహే తత్ర విభూతిరిత్యపహసాదుకోర_ మృయా౭_ వ్యాచ్చివః॥ 78 
ప్రతిపదార్థము :- శమ్మో = ఓ శివా!, మామ్‌ = నన్ను, న పశ్య = చూడకుము. 
భయమ్‌ = భయము, భవతి = కలుగును. తే = నీయొక్క దృశా = చూపుచేత, 
మన్మథః = మన్మథుడు, దగ్గః = కాలిపోయినాడు (కదా), భోః = ఓయీ, మమ = 
నాయొక్క భుజబన్టమ్‌ = కౌగిలింత, తే = నీయొక్క కజ్ణ = కణ్ధమునందు, న = లేదు. 
తత్ర = అచట, (కబ్ధమునందు), హాలాహలః = హాలాహలము( విషము), అస్తి = 
ఉన్నది. గబ్జే = చెక్కిలియందు, గణ్జ తలార్పణమ్‌ = చెక్కిలి నానించుట, న = ఉండదు. 
భుజగః = పాము, కర్ణేన = చెవిచే, ఆలిజ్ఞనమ్‌ = కౌగలించుకొనుట (ఉన్నది గదా), చ 
= మటథియు, తత్ర = ఆ, దేహే = దేహమున, విభూతిః = బూడిద, ఇతి = అని, 
అపహసాత్‌ = అపహాసముగా, అమ్బయా = పార్వతిచే, ఉక్తః = చెప్పబడిన, శివః = 
శివుడు, అవ్యాత్‌ = కాపాడుగాక! 
తాత్పర్యము :- ఓ శమూ! నన్ను చూడకుము. నీ చూపుచే మన్మథుడు కాలిపోయినాడు. 
అందువలన నాకు భయము కలుగును కదా! నేను నీ కణ్ణమును కాగలించుకొనను. 
దానియందు విషమున్నది గదా! నాకు భయము కలుగదా! నీ చెక్కిట చెక్కిలిని కూడా 
చేర్చను. ఇదివరకే నీ చెవియొక పాముచే చుట్టబడియున్నది. ఇవి యన్నియుగాక 
నీ దేహమున బూడిదయున్నది. అని అమృచే అపహసింపబడిన శివుడు కాపాడు 
గాక! 
వివరణ :- పార్వతి :- కాముని కాల్చిన కంటితో చూచి నన్ను కాల్చ్బకుము. నాకు 
భయము కల్లును. 
శివుడు :- పోనీ! నేను నిన్ను చూడను. నీవే నన్ను చూడుము. నేను కన్ను మూసికొందును. 
నా కణ్ధమును నీ భుజములతో కౌగలించుకొనుము. 
పార్వతి :- నిన్ను కౌగలించుకొనను. నీ కజ్ధమున విషమున్నది. ఆ విషముతో కూడిన 
స్‌ కణ్ధస్పర్శ నాకు బాధను కల్పించదా? 
శివుడు :- పోనీ! నీ చెక్కిలిని నా చెక్కిట చేర్చుము. 
పార్వతి :- పాము నీ చెవిని చుట్టియున్నది. నాకు భయము. 
శివుడు :- పోనీ, నీ ఎదను నాయురమున చేర్చుము. 


1283 


246 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


పార్వతి: -అమ్మో, ఆ పనినసలేచేయను. నీయురమున కంటియున్న బూడిద నాకసహ్యము. 
పై సంభాషణము శ్లోకములోని పార్వతి వాక్యములవలన వ్యంగ్యమగుచున్నది. 
పార్వతీదేవి ఏ శృంగారము చేయననుట అపహాస్య వాక్యమని శ్లోకమున చెప్పబడి 
నందున పార్వతీదేవి చేయనని చెప్పిన పనులన్నియు చేసినదనుట స్పష్ట వ్యంగ్యమే. 
అట్లు చెప్పుట ఆమె లజ్ఞాశాలీనత ఆస్వాదనీయ శృంగార రసమునను రణనరూపముగా 
వ్యంజించు నను భావ విశేషమే మూడవ పాదమున 'భుజగః కర్ణేన చాలింగీతమ్‌” అను 
పాఠము సముచిత తరమనిపించుచున్నది. నేనెట్లును మీ సౌందర్యమును లజ్ఞా భారమున 
చూడలేక పోవుచున్నాను. కావున నన్ను చూడుము అని విపరీత లక్షణ ద్వారమున 
వ్యంగ్యమున్నను నేను నిన్ను కౌగిలింప ననుటలో లజ్జ చేత సంయ(గహ పరిష్వంగము 
నొనర్పజాలనని శివుడు కౌగలించుకొనుటలో తన కభ్యంతరము లేదనుట వ్యంగ్యము. 
నాగములు శివుని కలంకారములే యగుటచే శివుని చెక్కిలి తన చెక్కిలిని లజ్ఞావకాశమున 
చేర్చలేకున్నను, శివుడు తన చెక్కిట చెక్కిలిని చేర్చుట తనకిష్టమని చెక్కిలి చెక్కిలి 
చేర్చననుటలో వ్యంగ్యము. ఆ దేహమున విభూతి యున్నదనుటలో ఆ శివుడు తన 
నాలింగించుకొనుట కన్న విభూతి (ఐశ్వర్యము) మరొకటి ఏదియు తనకు లేదని 
వ్యంగ్యము. శ్లోకమున పార్వతి లజ్ఞానుభావము ద్వారా శృంగారరసధ్వని యేర్పడియున్నది. 
శ్లోకమున వృత్తము శార్దూల విక్రీడితము. 
అవతారిక :- పై శ్లోకమున శివ శివునపహసించుట చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివుడు శివనపహసించుట చెప్పబడుచున్నది. 
శ్లో శ్రీగౌరీం ప్రణయేన జాతు కుపితాం వైముఖ్యసన్లాయినీ- 

మజ్గీకారమకుర్వతీమనునయై:ః కన్దర్పచేష్టాస్వలమ్‌! 

సంక్రాన్తః కిమురోజయోర్హ గి చ తే పాషాణభారః పరం 

తాతస్యేతి నవదంశ్చిరాదభిముఖీకుర్వజ్ళివః పాతు నః॥ 79 
ప్రతిపదార్థము :- జాతు = ఒకప్పుడు, ప్రణయేన = ప్రేమతో, కుపితామ్‌ = కోపించిన, 
కన్దర్ప చేష్టాసు = మన్మథ వ్యాపారములందు, అనునయైః = బుజ్జగింపులతో, అలమ్‌ 
= పూర్తిగా, అంగీకారమ్‌ = అంగీకారమును, అకుర్వతీమ్‌ = చేయని, వైముఖ్య 
సన్హాయినీమ్‌ = వైముఖ్యమును ప్రకటించు, శ్రీ గౌరీమ్‌ = శ్రీ గౌరిని, ఉరోజయోః = 
స్తనములందు, హృది చ = మనసునందును, తాతస్య = తండ్రియొక్క పాషాణభారః = 
బండ బరువు, పరమ్‌ = అధికముగా, సజ్షాన్త కిమ్‌ = సంక్రమించినదేమో, ఇతి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 247 


=అని, వదన్‌ = పలుకగా, చిరాత్‌ = చాలాసేపటికి, అభిముఖీకుర్వన్‌ = అభిముఖురాలి 
నొనర్చుచున్ను శివః = శివుడు, నః = మనను, పాతు = కాపాడుగాక! 

తాత్పర్యము :- శ్రీ గౌరీదేవి ప్రణయ కుపితురాలై మన్మథ వ్యాపారములకు విముఖురాలు 
కాగా శివుడెన్నియో అనునయవాక్యములు పలికినను వాని యందంగీకారము 
చూపకపోవుచుండగా, చివజకు శివుడు ఆమెతో నీ స్తనములందు హృదయమునందును 
నీ తండ్రియొక్క పాషాణ భారము సంక్రమించినదేమో యని నిష్టూరమాడగా, చివజకెట్లో 
ఊజబడిల్లిన ఆమెతో ఇట్లు అపహసితుడగుచు ఆమె నభిముఖునిగా చేసికొనుచున్న శివుడు 
మనను కాపాడుగాక! 

వివరణ :- స్తనములందు కారిన్యము స్త్రీ సౌనర్యమును పెంచు గుణము కాని 
హృదయములోని కాఠిన్యము స్తీ సహజము కాక పోవుటయే గాక అది ప్రీల యెడ 
దోషమే అని చెప్పబడు లోక సాధారణాంశము. పురుషుల యెడ కూడ హృదయ 
కాఠిన్యము దోషమే కాని పురుషుల కది యెక్కువ అనుటయు లోక సాధారణాంశమే. 
శివుడీ లోక సాధారణాంశము నాశ్రయించి, స్రీవైన నీకింత హృదయ కాఠిన్యము 
కూడదనుట శివుని అనునయ వాక్యస్వరూపము. దానిని అనునయిః అను పదము 
వ్యంజించును. ఆమె స్తన కారిన్యము తనకెంతో ఆహ్లోదమును కలిగించుచుండగా, నీ 
హృదయ కారిన్యము ఎంతో బాధాకరము. ఇది నీకు తండ్రి వలన సంక్రమించినదే 
గాని ఇది నీ దోషము కాదనుట శివుడు 'అనునయి వాక్య తాత్పర్యము. ఈ తాత్సర్యమే 
ఆమె ప్రణయ కోపమును తగ్గించి శివుని మన్మథ వ్యాపారములందు పూర్తిగా ఆమె 
వైముఖ్యమును పోగొట్టి అభిముఖురాలినొనర్చినది. గమ్యమైన ఇందలి ఉత్రేక్షాలంకార 
ముచే ధ్వనింపజేయబడిన ఈ తాత్పర్యము గ్రహించుటకు అభిధావ్యాపారము పశమించిన 
తరువాత తన సామర్ధ్యమును వ్యంజనా వ్యాపారము చూపును. కావున ఆమె చిరాదభిముఖి 
అని చెప్పబడినది. ఆ విలమ్బము ఏమంత గణింపదగినది కాకపోయినను శివునకదియే 
చిరాయుతమైనది. ఇది చిరశబ్ద వ్యంగ్యము. ఇచట హిమగిరి కాఠిన్యనింద తన్నిందా 
తాత్పర్యకము కాక పార్వతీదేవి స్తన కాఠిన్య ప్రశంసా తాత్పర్యకము అని వేరుగా 
చెప్పనక్కజణలేదు. హిమగిరి కాఠిన్యము స్తనములందు సంక్రమించి యుండవచ్చుననుట 
కెక్కువ అవకాశముండుటచే పార్వతీ స్తన కాఠిన్య ప్రశంస హిమగిరికి కూడ కొంత 
సంక్రమించుట ఈ శ్లోకములోని యొక చమత్మారము. సాధారణముగా స్రీలు తమ 
పుట్టింటి వారి ప్రశంసను కోరుకొనుట సాధారణాంశము. స్వప్రశంస కుబ్బిపోవుటయును 
అట్టిదే. శివుని అనునయ చాతుర్య ప్రశంసనము కవి తాత్పర్యము. కవి నిబద్ధ ప్రాఢోక్తి 


124 


248 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


యైనను ఇది యంతయు యథార్థముగా కవి చాతుర్యమే. స్తీ హృదయ స్వభావములలో 
నధిక భాగము తల్లినుండి సంక్రమించును. తండ్రి శరీర లక్షణములు ఆడు పిల్లలయందు 
సంక్రమించుట స్తీ సౌభాగ్యహేతువని సాముద్రిక శాస్త్రవెత్తలు చెప్పుదురు. ఆ సౌభాగ్యమే 
శివునింత బ్రతిమాలు నట్లొనర్చినది. వాస్తవమునకు ఇచట శ్రీ గౌరీస్తన కాఠిన్యము 
గాని ఆమె హృదయ కాఠిన్యముగాని సంక్రాన్తము కాకున్నను అట్లు సంక్రాంతమైనదని 
సంభావించుటలో నుత్రేక్షాలంకార మీ శ్లోకమున నేర్పడియున్నది. కాఠిన్య 
హేతువుత్రేక్షింపబడినందున నిది హేతూగ్రేక్షా భేదమని గమనింపవలెను. ఈ శ్లోకమును 
శార్దూలవిక్రీడితమే. 
అవతారిక :- పై శ్లోకమున ఎట్టకేలకు శ్రీగౌరిని అభిముఖురాలినిగా శివుడొనర్చుకొనుట 
చెప్పబడినది. ఈ శ్లోకమున తత్సంతోషముచే శివుడొనర్చు నాట్యము చెప్పబడుచున్నది. 
శ్లో ధిం-ధిమి-ధిమి-ధిమి-శబ్దె - 

రృంధుర-పద-మన్దరం నటన్తం తమ్‌। 

రుం రుణ రుణ రుణరావా - 

రంజితమణిమణ్జనం శివం వందే॥ 80 
ప్రతిపదార్థము :- ధింధిమి ధిమిధిమి శబ్దః = ధింధిమి ధిమిధిమి అను శబ్దములతో, 
బన్ఫుర పదమన్దరమ్‌ = దగ్గజకు చేర్చబడిన పదముల శనైశ్చలనము కలుగునట్లుగా, 
నటన్తమ్‌ = (నటించుచున్ను నాట్యమొనర్చుచున్న, రుంరుణరుణరుణరావా రంజిత 
మణిమణ్దనమ్‌ = రుంరభూ రఖణరుణ అను ధ్వనులతో రంజింపజేయు 
మణిభూషణములుగల, శివమ్‌ = శివుని గూర్చి, వన్దే = నమస్మరించెదను. 
తాత్పర్యము *- ధింధిమి ధిమిధిమి అను మృదంగ ధ్వనుల కనుగుణముగా రుంరుణ 
రుణరుణ అను శబ్దములతో అక్కడ నున్న వారిని రంజింపజేయు మణి భూషణములు 
కలిగియున్న నాట్యమొనర్చు శివుని సేవించెదను. 
వివరణ :- ధిమింధిమి ధిమీత్యాది ధ్వనులు మృదంగాది తాళవాద్యముల ధ్వనులు. 
రుంరూ రుణ ర్సుణేత్యాది ధ్వనులు నటుని ఆహార్య (వేషభూషు రత్న భూషణాదులు 
కదలుట వలననేర్పడు ధ్వనులు. ఈ శ్లోకము ఆర్యావృత్తమున నిబన్టింపబడినది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని నాట్యకళావైశారద్యము చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఆయనకు గానకళ యందును ప్రవేశము కలదని చెప్పబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 249 


శ్లో॥ ప్రత్యక్షకాశం ప్రథితాఘనాశం - గానప్రవేశం గతమోహనాశమ్‌। 

వస్తీకృతాశం వనితైకదేశం - కాశీపురీశం కలయే మహేశమ్‌॥ 81 
ప్రతిపదార్థము :- ప్రత్యక్షృకాశమ్‌ = లోననుండి ప్రకాశించునట్టి, ప్రథితాఘనాశమ్‌ = 
ప్రసిద్ధములైన పాపముల నశింపంజేయు, గానప్రవేశమ్‌ = సంగీతమున ప్రవేశించు, 
గతమోహనాశమ్‌ = మోహనాశమును పొందిన, వస్ర్తీకృతాశమ్‌ = వస్తములుగా 
చేయబడిన దిక్కులుగల, వనితైక దేశమ్‌ = ఏకదేశమున వనితగల, కాశీపురీశమ్‌ = 
కాశీనగరస్వామియైన, మహేశమ్‌ = శివుని, కలయే = ధ్యానించెదను. 
తాత్సర్యము :- లోపలి వెలుగైన, ప్రసిద్ధములైన పాపముల నశింపజేయు, గాన కళా 
ప్రవేశముగల, మోహనాశమును పొందిన, వస్తములుగా దిక్కులను చేసికొన్న శరీరైక 
దేశమైన వామభాగమున వనితను కట్టుకొనియున్న కాశీపురాధీశ్వరుడైన మహేశుని 
ధ్యానించెదను. 
వివరణ :- పరాక్‌ శబ్దమునకు ప్రతిదంద్వియైన ప్రత్యక్‌ శబ్దము శరీరములోని అనగా 
తన ఆత్మయైన అనగా తన (జీవ) స్వరూపమైన లోని వెలుగును బోధించును. ఆ 
వెలుగు మనమన్నింటిని తెలియు మరియు తెలుపు తెలివి అని చెప్పదగినది. తనకు 
ఇంద్రియముల ద్వారా (ప్రాప్తములైనప్పుడు విషయములను, ప్రాప్తములు కానప్పుడు, 
అనగా నిద్రావస్థలో విషయరాహిత్యము అను విషయము అది తెలుసుకొనును. అనగా 
తనకేమి తెలియనితనమును అది తెలుసుకొనును. ఒకప్పుడు ఇంచుమించుగా ఏమి 
తెలియునో ఏమి తెలియదో ఆ రెండింటికి సాక్షియై సాక్షిననియు అది తెలిసికొనును. 
ఇది ఒకప్పుడు ఆత్మయని మరొకప్పుడు జీవాత్మయని చెప్పబడును. స్వప్నావస్థలో 
విషయముల తానే కల్పించుకొని అనుభవించుచుండును. ఈయన్ని పనులు చేయచును 
ఏమి చేయుట లేదనియు నొకప్పుడు తెలిసికొనును. అందరు జీవులలోని ఆ వెలుగు 
శివస్వరూపము. కావున ఇట్లు శివుడు ప్రత్యకకాశముగా చెప్పబడినాడు. అసత్యము 
హింస మొదలగు పాపములు కొన్ని ప్రథితములు అనగా ప్రసిద్ధములు. జీవులలో 
పెక్కురకు తెలిసిన ఈ పాపములు ప్రథితాఘములు. ఒక్కొక్కప్పుడివి పాపములని 
తెలిసినవారు కూడ మానజాలరు. అట్టి పాపముల నీ శివుడు నశింపజేయును. కావున 
ప్రథితాఘనాశుడని చెప్పబడినాడు. జీవస్థితిలో మోహిగా కనబడు ఈ శివుడే 
ఆత్మజ్ఞానానంతర జీవన్ముక్త దశలో మోహనాశమును పొంది గత మోహనాశుడని 
చెప్పబడును. స్టూలబ్రహ్మాండము దేహముగాగల ఈ శివునకు దిక్కులనే వస్రములుగా 
భావింపబడవలసి యుండును. లేనిచో అంతటి బ్రహ్మాండ దేహము చుట్టుట కంత 


125 


250 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


పెద్ద వస్రములుండవు గదా. అందుచేతనే దిక్కులనే వస్తములుగా చేసికొన్నవాడుగా 
అనగా వస్రీకృతాశుడుగా ఈ శ్లోకమున భావింపబడినాడు. ప్రతిపాదమున 
త-త-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము ఇంద్రవజ్రా వృత్త నిబన్సనము. 
ఈ శ్లోకము పదాన్తానుప్రాసమను శబ్బాలంకారముచే అలంకరింపబడియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివ కలన (ధ్యాన)ము చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివనమస్కృతి (శరణాగతి) చెప్పబడుచున్నది. 
శ్లో॥ దేవాయ దివ్యశశిఖబణ్బవిభూషణాయ 

చర్మాంబరాయ చతురానన సేవితాయ! 

సామప్రియాయ సదయాయ సదా నమస్తే 

సర్వేశ్వరాయ సగుణాయ సదాశివాయ॥ 82 
ప్రతిపదార్థము :- దివ్య శశిఖజ్జ విభూషణాయ = దివ్యమైన చన్దకలముతో ప్రకాశించిన, 
చర్మాంబరాయ = చర్మమే వస్తములుగాగల, చతురానన సేవితాయ = బ్రహ్మచే 
సేవించబడిన, సామప్రియాయ = సామ (వేదమునందు ప్రీతిగల, సదయాయ = 
దయతో కూడిన, సగుణాయ = గుణములతో కూడిన, సర్వేశ్వరాయ = అందబకు 
ప్రభుడవైన, సదాశివాయ = ఎల్లప్పుడూ మంగలమే స్వరూపముగాగల, దేవాయ = 
దేవుడనైన, తే = నీకు, సదా = ఎల్లప్పుడు, నమః = నమస్సు. 
తాత్పర్యము :- చంద్రకళా భూషితుడవు. చర్మము వస్త్రముగా ధరించువాడవు. చతుర్ముఖ 
బ్రహ్మచే సేవింపబడినవాడవు, సామవేదప్రియుడవు. సదాశివుడవు. దేవుడవునైన నీకు 
ఎల్లప్పుడు నమస్మరించెదను. 
వివరణ :- ప్రథమపాద పద ద్వయము దకారాది, ద్వితీయపాద పదద్వయము చకారాది, 
ఉత్తరార్థపాదద్వయము సకారాది పదద్వయాది యగుటచే నీ శ్లోకము పదాద్యను 
ప్రాసాలంకృతము. తభజజగగ అను గణములతో ప్రతిపాదము కూడి యుండుటచే నీ 
శ్లోకము వసన్తతిలకా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకములో శివుని దయాగుణము చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ 
దయలయాభిమానముతో కూడినది అను వింత విశేషణము చెప్పబడుచున్నది. 

శ్లో॥ రక్షాధికారీ హరిరాత్తసత్తో - రరక్ష లోకానితి కిం విచిత్రమ్‌। 
లయాభిమానీ సతతం జగన్తి - రక్షత్యహో శీఘ్రతరం పురారిః॥। 88 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 251 


ప్రతిపదార్థము :- ఆత్తసత్త్వః = పొందిన సత్త్వగుణముగల, హరిః = విష్ణువు, లోకాన్‌ 
= లోకములకు, రరక్ష = రక్షించెను, ఇతి = అనుట, కిమ్‌ = ఏమి, విచిత్రమ్‌ = వింత, 
లయాభిమానీ = చంపుట యందభిమానముగల, పురారిః = పురములకు శత్రుడు, 
జగన్తి = లోకములను, శీఘ్రతరమ్‌ = మిక్కిలి త్వరగా, రక్షతి = రక్షించుచున్నాడు 
(అనుటయే) అహో = ఆశ్చర్యముగదా! 
తాత్పర్యము :- సత్త్వ గుణముగల విష్ణువు లోకములను రక్షించెననుటలో వింతయే 
మున్నది? లయాభిమానియు పురములకు శత్రువును నైన శివుడు లోకముల మిక్కిలి 
శీఘ్రముగా రక్షించుచున్నాడనుటయే విచిత్రము. 
వివరణ :- రరక్ష అని అనద్యతనపరోక్షభూతకాలార్థక లిడంత క్రియ ప్రయోగింప 
బడుటచే విష్ణువుయొక్క లోక రక్షణము ప్రసిద్ధమైనను, భూతకాలము అప్రత్యక్షమునయిన 
ఆతని లోక రక్షణము అసత్యము కాదని నిశ్చయింపలేము. పైగా భూతకాలమున 
ఆలోక రక్షణ కృత్యము నొనరించి అలసిపోయి నేడు నిద్రించుచున్నాడు. అట్టి 
సమయమున తాను లోకములను చంపుటలో అభిమానము గల వాడయ్యు ఇప్పటికినీ 
రక్షించుచున్నాడని రక్షతి అను వర్తమానార్థకలడంత ప్రయోగము శివుని శీఘ్ర 
జగద్రక్షకత్వాంశము అసందిగ్ధము, ప్రత్యక్షము, నిశ్చితము అని వ్యంజించుచున్నది. ఈ 
శ్లోకమునందలి మూడు పాదములు ఉపేంద్రవజ్రా లక్షణమును, నాల్గవపాదము 
ఇంద్రవజ్రా లక్షణమును కలిగియుండుటచే నిది ఉపజాతిచ్చందో నిబన్ధనము. 
అవతారిక :-పై శ్లోకమున శివుని లోక రక్షణము నిశ్చితమని చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఆ లోకరక్షణమునకు హేతువైన దయాగుణమున కతడు నిధియని చెప్పబడు చున్నది. 
శ్లో॥ కృపానిధిఖ్యాతిరతిప్రసిద్దా- 

శమ్మోస్తథా శజ్కర నామధేయమ్‌। 

విభాత్యసాధారణమాదిదేవ 

స్సనాతనో౭. యం నిఖిలైః ప్రసేవ్యః॥ 84 
ప్రతిపదార్థము :- శమ్మోః = శివునకు, కృపానిధిఖ్యాతిః = కృపానిధి అను పేరు, అతి 
ప్రసిద్దా = మిక్కిలి ప్రసిద్ధమైనది, తథా = అట్లు, శబ్మర ఇతి = శబ్మరుడు అని, 
అసాధారణమ్‌ = సాధారణము కాని, నామధేయమ్‌ = పేరు, విభాతి = ప్రకాశించు 
చున్నది, ఆదిదేవః = మొదటి దేవుడైన, అయమ్‌ = ఈతడు, సనాతనః = ప్రాచీనుడైన 
వాడు, నిఖిలైః = అందజచేత, ప్రసేవ్యః = సేవించదగినవాడు. 


126 


252 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


తాత్పర్యము :- శివునకు కృవానిధి అను పేరు ప్రసిద్ధము. శజ్మర అను నామము 
అసాధారణము. సనాతనుడు. ఆదిదేవుడు అని పేర్కొనబడిన ఈ శివుడు అందరచేతను 
సేవింపదగినవాడై యున్నాడు. 
వివరణ :- శివుడు లయకారుడు. లయమనగా జీవులనందజను చంపుట, చంపువాడు 
కృపానిధి యనుపేర ప్రసిద్ధడగుటయేమి? మన కుటుంబమున ఇదివజకున్న 
తాతముత్తాత లెవ్వరును చావలేదను కొందుము. అప్పుడు మన మాయింట నివసించుటకు 
స్థలమే ఉండదు. పైగా ఆ ముసలి వారకందజకు మందులు, సేవ అందించుటకు 
చాలినంత ధనము కాని ఓపికకాని మనకు ఉండుట అసంభవము. మనకు 
సుఖశాంతులుండనే ఉండవు. వారి దగ్గులు, మూల్లులును మనకు నిద్ర పట్టనిచ్చునా? 
అప్పుడు వారు చచ్చిననే బాగుండు ననిపించుట తప్పనిసరి. వారికి మృత్యువు రానిచో 
మనమే వారు చావవలెనని కోరుకొనుచునే యుందుము. కృపానిధియైన యా 
పరమేశ్వరుడు వారిని చంపి మనపై అపారమైన దయనే ప్రదర్శించినాడనుట కాదనరాని 
సత్యము. కావున లయకర్త శివునకు కృపానిధి యనుపేరు ప్రసిద్ధమైనది. పైగా అది 
అత్యంత సత్యము నిత్యము కూడనై యున్నది. శజ్మర నామము శివున కసాధారణము. 
ఇతర దేవతలును సుఖకరులని యొకవేళ అయి యున్నారనుకొన్నను వారికా పేరు 
రానేలేదు. శివునకే ఆ పేరెట్లా వచ్చినది? ఆయనకున్నంత శబ్మరత్వమితర దేవతలకు 
లేకపోవుటయే ఈ పేరు ఇతర దేవతా సాధారణము కాక శివునకే అసాధారణమై 
ఉండుటకు హేతువు. ఇది పూర్వార్థ వ్యంగ్యార్థము. ఉత్తరార్థమున పూర్వర్శోక్త హేతువున 
శివుడు సేవింపదగిన వాడని ఉపదేశము తాత్సర్యముగా చెప్పబడినది. 1,3,4 
పాదములలో ఉపేన్దవజ్రా లక్షణము 2వ పాదమున ఇన్టవజ్రా లక్షణముండుటచే నీ 
శ్లోకముపజాతి చ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు నిఖిలసేవ్యుడని చెప్పబడినది. ఈ శ్లోకమున 
తద్దేతువుగా ఆతని పాదపద్మసంచారణమున చంచలమతి తరణ ప్రయోజనము ప్రశ్నోత్తర 
రూపమున చెప్పబడుచున్నది. 
శ్లో చజ్బ్చలమతితరణం కిమృళ్చాననపాదపద్మసంచరణమ్‌। 

అజ్బైతవిభవః కోవా? వజ్బ్చితపజ్బాశుగశ్చ సేవే తమ్‌॥ 85 
ప్రతిపదార్థము :- చజ్బలమతి తరణమ్‌ = చబ్బుల బుద్ధిని దాటుట, కిమ్‌ = ఏమి? 
పజ్బాననపాదపద్మ సంచరణమ్‌ = శివుని పాద పద్మమున తిరుగుటయే, అజ్బితవిభవః 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 253 


= పూజనీయవైభవము కలవాడు, కోవా = ఎవడో? వజ్చిత పజ్బాశుగః = మన్మథుని 
వంచించినవాడు, తమ్‌ = ఆతనిని, సేవే = సేవించెదను. 
తాత్పర్యము :- ప్రశ్న :- చంచల బుద్ధిని దాటుట యేమి? 

ఉత్తరము :- శివుని పాద పద్మమున సంచరించుటయే. 

ప్రశ్న :- పూజనీయ వైభవము కలవాడు ఎవరు? 

ఉత్తరము :- శివుడే - కావున ఆతనినే సేవించెదను. 
వివరణ :- చంచల బుద్ధిని శివుని పాదపద్మములందు సంచరింపజేసినచో దాని 
చాంచల్యము నశించిపోవును. అది అచటనే చివజకు నిశ్చలమై యుండిపోవును. దీనికి 
కారణమేమి? శివుని కామసంహరణమే. శివుని వైభవమే పూజనీయమగుట. 

ఈ శ్లోకము ఆర్యా (మాత్రా) ఛన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివపాద పద్మామృత సేవనము మతిచాజ్బాల్య నాశకమని 
చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ శివుని పాదము కిజ్మిరులకు సంపత్తి నొసగునట్టి దని 
చెప్పబడుచున్నది. 
శ్లో కలితభవభీతిభేదే - కరుణాసంఘటనపూరితామోదే 
విలసతు శజ్యరపాదే - విద్యా మమ చారుకిజృరశ్రీదే. 86 

ప్రతిపదార్థము :- కలిత భవ భీతి భేదే = సంసార భయ నాశముతో కూడిన, కరుణా 
సంఘటన పూరితామోదే = దయకూర్చుటలో నింపబడిన సంతోష (సాగంధ్య)ము 
గల, చారు కిజ్మర శ్రీదే = అందమైన సేవక సంపదనిచ్చు, శజ్మర పాదే = శివుని 
పాదమున, మమ = నాయొక్క విద్యా = విద్య, విలసతు = ప్రకాశించుగాక! 
తాత్పర్యము :- సంసార భయమును నశింపజేయు, కరుణను గూర్చి సంతోషమును 
కలిగించు, సేవకులకు సంపదనిచ్చు శంకరుని పాదమునందు నా విద్య విలసిల్లుగాక! 
వివరణ :- ఆమోద శబ్దమునకు సంతోషము సౌగంధ్యము అను అర్థములు గలవు. 
సౌగంధ్యార్థమును స్వీకరించినచో శివుని పాదమందు కమలత్వారోపము వ్యంగ్యమగును. 
అప్పుడు రూపకాలంకారము కూడ వ్యంగ్యమగును. పూరిత శబ్ద బలమున కరుణా 
శబ్ద్బముచే చెప్పబడు దయయందు పుష్టరసత్వారోపము తద్ద్వారా రూపకమును 
వ్యంగ్యమగును. పద్మము శ్రీకి నివాసము. కావున పద్మమైన శజ్మర పాదము కిజ్మరులకు 
శ్రీ నాసగునదైనది. మరియు పాదము పద్మమై కిజ్మరులకు భ్రమరత్వమును 
సిద్ధింపజేయునదైనది. భ్రమరములకు పుష్పరస శ్రీయొక్క అనగా అమృతత్వరూప శ్రీ 


127 


254 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


యొక్క ప్రాప్తియే శివపాద సేవకుల అమృతత్వ రూప మోక్షప్రాప్తి అనియు వ్యంగ్యము. 
ఈ శ్లోకము ఆర్యావృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని పాదమున కిజ్మర శ్రీ యున్నట్లు చెప్పబడినది. ఈ 
శ్లోకమున శివుని పాదేతరావయవములం దేవేవి ఉన్నవో చెప్పబడుచున్నది. 
శ్లో చాన్టీరేఖా శిఖాయాం తటిదుపమజటాస్వచ్చగజ్లాతరణ్లాః 

కర్ణద్వన్స్వే భుజబ్లప్రవరమయమహాకుణ్దలే దాహళశీలే। 

వహ్నిజ్వాలా లలాటే గరలమపి గలే వామభాగేన యోషా 

యత్స్వానన్హమ్మహస్తత్ర్రభవతు హృది మే కోటిసూర్యప్రకాశమ్‌॥ 87 
ప్రతిపదార్థము :- శిఖాయామ్‌ = సిగయందు, చాన్టీ = చంద్రునకు సంబంధించిన, 
రేఖా = రేఖ, తటిదుపమ జటాసు = మెజుపుల వంటి జడలయందు, అచ్చగజ్డా 
తరజ్నాః = స్వచ్చములైన గంగా తరంగములు, కర్ణద్వన్స్వే = చెవుల జంటయందు, 
దాహశీలే = మండు స్వభావము కలవియగు, అపి = మరియు, భుజజ్ఞ ప్రవర మయ 
మహాకుణ్జలే = సర్పరాడులు అనెడి కుండలములు, లలాటే = నుదుట, వహ్నిజ్వాలా 
= అగ్నికీల, గలే = కజ్ధమున, గరలమ్‌ = విషము, చ = మరియు, వామభాగేన = 
ఎడమ భాగముచే, యోషా = స్త్రీ యత్‌ = ఏది, కోటి సూర్యప్రకాశమ్‌ = కోటి 
సూర్యులయొక్క వెలుగు కలదో, స్వానన్షమ్‌ = స్వానన్టరూపమో, తత్‌ = ఆ, మహః = 
తేజము, మే = నాయొక్క హృది = హృదయమున, ప్రభవ = ప్రకాశించుగాక! 
తాత్పర్యము :- శివుని సిగయందు చన్దరేఖ, మెజుపుల వంటి జటలందు స్వచ్చములైన 
గంగా తరంగములు, చెవులయందు దాహశీలములైన సర్పరాజ కుండలములు, నుదుట 
అగ్విజ్వాల, కణ్ఞమందు విషము, ఎడమ భాగమున స్ర్తీ ఉన్నవి. ఆ శివుడు కోటి 
సూర్యప్రకాశుడు, స్వానన్దస్వరూపుడు. అట్టి శివుడు నా హృదయమున విలసిల్లుగాక! 
వివరణ :- శివుడని చెప్పక శివుని తేజమని చెప్పుటచే నీ శ్లోకమున పర్యాయోక్తాలంకార 
మేర్పడియున్నది. జటలు తటి దుపమములని చెప్పబడుటచే నుపమాలంకార 
మేర్చడియున్నది. ప్రతిపాదమున మ-ర-భ-న-య-య-య అను గణములుండుటచే 
నీ శ్లోకము ప్రగ్ధరావృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు తేజముగా చెప్పబడినాడు. ఈ శ్లోకమున తేజముకల 
మణితో సమానుడని శివుడు చెప్పబడుచున్నాడు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 255 


శ్లో; జటాజూటత్వబ్గత్తరసురనదీతుబ్గవిలస - 

త్తరజ్లో ద్యద్చిన్దూత్మరవికచమల్లీసుమభరః। 

నిజార్థాబ్గస్వజ్లీకృత గిరిసుతామజ్గలతను - 

ర్మహేశః పాయాన్మామనిశనిజచిన్లామణి నిభః॥। 88 
ప్రతిపదార్థము :- జటాజూటత్వబ్దత్తర సురనదీతుబ్ద విలసత్తరజ్ఞో ద్యద్బిన్దూత్మర వికచ 
మల్లిసుమభరః = జటాజూటము నందు మిక్కిలి చలించుచున్న దేవనదియొక్క ఎత్తైన 
ప్రకాశించు తరబ్బములయొక్క శీకరముల సమూహముచే వికసించిన మల్లెపూల 
సమూహముకల, నిజార్ధాబ్ఞ స్వజ్లీకృత గిరిసుతా మజ్జలతనుః = తన అర్ధదేహమును 
బాగుగా అంగీకరింపంబడిన పార్వతీదేవి యొక్క శుభమైన శరీరముగల, అనిశ నిజచిన్హా 
మణినిభః = ఎల్లప్పుడు తనవారికి చిన్తామణివంటి, మహేశః = శివుడు, మామ్‌ = 
నన్ను పాయాత్‌ = కాపాడుగాక! 
తాత్పర్యము :- శివుని జటాజూటమున గబ్బయున్నది. దాని తరజ్ఞముల బీన్గువుల 
సమూహముచే ఆతని కొప్పులోని మల్లెపూవుల సమూహము వికసించియున్నది. ఆయన 
తన సగము దేహము పార్వతీదేవియొక్క శుభమైన శరీరము నంగీకరించియున్నాడు. 
ఆయన తనవారికి చిన్తించిన వానినెల్ల నొసగు చిన్తామణివంటి వాడై యున్నాడు. ఆతడు 
నన్ను కాపాడుగాక! 
వివరణ :- శివుని జటాజూటము కపర్దమనియు, దేవనది గజ్బయని పేర్మొనంబడును. 
శివుని శిరమునందలి మల్లెలు నక్షత్రములు. పాలసముద్రమున పుట్టిన చిన్తామణిని 
ఇంద్రుడు స్వీకరించి స్వర్గమున దాచుకొన్నాడు. దాని నాశ్రయించి తాము చిన్తించిన 
వానిలో మోక్షముతప్ప మిగిలిన లౌకిక భోగసామాగ్రిని పొందగలడు. కాని శివుడు చిన్తామణి 
ఈయలేని మోక్షమును చింతించిన వారికీయగలడు. కావున చిన్లామణి ఉపమానముగా 
నున్నను తానధికుడైన శివుడు ఆ మణి యిచ్చు భోగముల నన్నింటి నిచ్చుటయే గాక 
మోక్షమునధికముగా ఈయగలడు. కావున ఈ శ్లోకమున నిభ శబ్దముచే జెపమ్యము 
చెప్పంబడినను శివుడుఅను ఉపమేయము మణి అను ఉపమానమున కన్న అధికుడని 
వ్యంజింపబడుటచే దానిని తిరస్మరించిన వాడైనాడు. ఆ కారణముచే ఈ శ్లోకమున 
ప్రతీపాలంకారము వ్యంగ్యమగును. వాచ్యాలంకారము ఉపమ, ప్రథమ పాదమున, 
తృతీయపాదమున, “జి కార, 'గకారావృత్తిచే, ద్వితీయపాదము 'దోరి క వర్ణావృత్తిచే, 
నాల్గవ పాదమున, మ'ని కారావృత్తిచే వృత్యను ప్రాసము లేర్చడియున్నవి. ప్రతిపాదమున 
య-మ-న-స-భ-ల-గ అను గణములుండుటచే నీ శ్లోకము శిఖరిణీ వృత్త నిబన్ధనము. 


128 


256 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అవతారిక :- పై శ్లోకమున శివుని జటాజూటము శిరసున మల్లెపూవులున్నట్లు 
చెప్పబడినది. ఈ శ్లోకమున అందలి చంద్రుడు పుష్పముగా నున్నట్లు చెప్పబడుచున్నది. 
శ్లో ఘనామ్బుదనిభాకృతిం ఘటితమిన్దుపుష్పోల్లస - 

ల్లతాగథితమౌలికం లలితనేత్రరకోత్సలమ్‌। 

సచాపశరభీషణం సమణిమన్రసిద్ధిక్రియం 

ధనజ్ఞాయజయం భజే ధృతకిరాతవేషం శివమ్‌॥ 89 
ప్రతిపదార్థము :- ఘనామ్బ్చుదనిభాకృతిమ్‌ = గొప్ప మేఘముతో సమానమైన ఆకృతిగల, 
ఘటితమిన్లు పుప్పోల్లసల్లతా[గ్రథిత మౌలికమ్‌ = చక్కగా కూర్చబడిన చన్లుడను పుష్పముతో 
ప్రకాశించు తీగలచే గ్రుచ్చబడిన తలగల, లలితనేత్ర రకోత్సలమ్‌ = అందమైన కన్నులను 
ఎట్ట కలువలుగల, సచాపశరభీషణమ్‌ = ధనుర్చాణములతో కూడిన, సమణి మన్రసిద్ధి 
క్రియమ్‌ = మణి మన్రములు సిద్దులు క్రియలుగల, ధనజ్ఞయ జయమ్‌ = అర్జునుని 
జయించు, ధృతకిరాతవేషమ్‌ = ధరించిన కిరాత వేషముగల, శివమ్‌ = శివుని, భజే = 
సేవించెదను. 
తాత్సర్యము :- గొప్ప మేఘమువలె నల్లని ఆకారమును శిరమున చ[న్లుడను పుష్పమును 
జడలను తీగలను గుచ్చుకొని కను లెజ్బకలువల వలె ఎజ్జినివిగా జేసికొని ధనుర్భాణముల 
ధరించి మణి మన్రసిద్ధి క్రియలు గలవాడై అర్జునుని జయించు కిరాత వేషము ధరించిన 
శివుని సేవించెదను. 
వివరణ :- శివుడు తెల్లనివాడు. కిరాతవేషము వేయదలచుకొని తన దేహమున 
నల్లని రంగు పులుముకొని వర్షాకాలమేఘము వంటి ఆకృతి గలవాడైవాడు ఆకృతి 
ఘనామ్బుదనిభమని చెప్పబడుటచే నచట ఉపమాలంకార మేర్చడినది. కిరాతులు తలకు 
చంద్రుని ఆభరణము ధరించెదరు. లేదా మొగలి పువ్వును తురుముకొందురు. శివునకు 
మొగలి పువ్వును సంపాదించవలసిన ఆవశ్యకత లేదు. దానితో పోలిన చంద్రరేఖ 
ఉన్నది. దానినే తలపై పువ్వుగా మలచుకొన్నాడు. కిరాతులు తమ తలకు తీగల 
చుట్టుకొందురు. చిన్న చిన్న రెమ్మల తలకు గ్రుచ్చుకొందురు. శివునకు తలపై నున్న 
పాములే తీగగా చేసి తలకు చుట్టుకొనవచ్చును. లేదా దానితో జడలను ముడిచి 
కట్టుకొనవచ్చును. కావున పామునే తీగగా మలచుకొన్నాడు. సఘటిత చన్ల పుషోల్ల 
సల్లతాగ్రథితమౌలికమ్‌ అను విశేషణము జడలను తీగలు చంద్రుడను పుష్పమును 
పుష్పించినట్లు స్ఫురింపజేయుటచే నిచట రూపకాలంకార వ్యక్తియు నున్నది. ఇప్ప 
పూవు సారా త్రాగిన కిరాతుల కన్ను లెజ్జి బారియుండును. శివుని ఫాలనేత్రమెబ్జని 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 257 


నిప్పు కణముల చిందించుచు నెజ్జిగానే కన్సడును. సూర్యనేత్ర మెళ్దినిదే. సంధ్యారుణ 
చంద్రుడును ఎజ్జినివాడే కావున చంద్రనేత్రము చెప్పబడుటచే రూపకాలంకార మేర్చడినది. 
సమాస భేదమున నిచట లుప్తోపమాలంకార మనియు చెప్పవచ్చును. కిరాతులు 
ధనుర్భాణములు ధరించి తిరుగుచుందురు. శివునకెట్లును పినాకధనువు, నారాయణ 
శరము నున్నవి. కావున ఆతనికి శరచాప ధారణమునకే పృధక్ష్ర యత్నమక్కజణయే 
లేదు. కిరాతులు అడవులలో గుట్టలలో లభించిన విలువగల మణులను పాషాణములను 
సంపాదించుకొందురు. వారికి పూర్వుల ఉపదేశమున వాని మహత్త్వమేమియో 
తెలియును. ఏ మణి ధరించిన ఏ శుభము లేక అశుభము కలుగునో వారికి తెలియును. 
ఏ మణులింట నుండిన రోగములు ఆ యింటిలోని వారికి సంక్రమింపవో వారెజుగుదురు. 
వారికి మంత్రములు తెలియును. ఆ మంత్రముల జపించి సిద్దులను సంపాదించు 
కొందురు. అట్లే కొన్ని కనుకట్టులు, కొన్ని మాయక క్రియలు నేర్చుకొని లోకరంజనము 
చేయుచుందురు. లేదా లోకుల దోచుకొందురు. శివునికవి యన్నియు కరతలా 
మలకములే. ఇంతటి కిరాత వేషసామా(గి యుండగా నా వేషమును ధరించుట 
కాతనికెంత సేపు పట్టును? చిటికలో కిరాతవేషము ధరించి ధనంజయుని జయించుట 
కాతని పై కయ్యమునకు కాలు దువ్వినాడు. ధనుంజయుడన గొప్ప ధనవంతుడు. 
వానిని జయించుట ఆతని దోచుకొనుటకే అనుట అనునది సామాన్య కిరాతుని 
విషయమున సంభవము. ఇచటి శివుడు కిరాత వేష ధారియే కాని కిరాతుడు కాడు. 
ధనుంజయుని జయించి ఆతని గర్వము నణచి ఆతనికి పాశు పతాస్తమునను 
(గ్రహించినాడు. నృసింహమూర్తిని ధరించిన విష్ణువును చూచి ప్రహ్లోదుని వలె లోక 
భీకర కిరాతవేషమును ధరించిన శివుని దర్శించి భయము చెందక ఆతని సేవించుట 
కెంత పుణ్యము కావలెనో? ఈ శ్లోకమున అన్ని పాదములందును దాదాపుగా 
పదాద్యనుప్రాసమున్నది. “పుష్పోల్లసల్లతా” మౌళికం లలిత రక్త నేత్రోత్సలమ్‌ అను 
పదబంధములలో వృత్యనుప్రాసములున్నవి. “ధనంజయ జయమ్‌” అను పదబన్గము 
లేక ధనపతికి ధనమునకు కాక నిధనపతికి జయవెట్టుచున్నట్లున్నది. దీనియందు 
యమకాలంకారమున్నది. ప్రతిపాదమున జ-స-జ-స-య-ల-గ అను గణము 
లుండుటచే నీ శ్లోకము పృథ్వీవృత్తనిబన్ధనము. 

అవతారిక :- పై శ్లోకమున శివుని కిరాత మూర్తి వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
ఆయన అష్టమూర్తులలోని భూమి అను ప్రథమమూర్తి వర్ణింపబడుచున్నది. 


129 


258 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శ్లో ధాత్రీమనన్లాం విపులాం - స్థిరాం విశ్వమృరాం ధరామ్‌। 

గాం గోత్రామవనీ మాద్యా - మ్మూర్తిం శమోర్భజామ్యహమ్‌॥ 90 
ప్రతిపదార్థము :- ధాత్రీమ్‌ = పోషించునట్టి, అనన్లామ్‌ = అన్తములేనట్టి, విపులామ్‌ = 
విశాలమైనట్టి, స్టిరామ్‌ క స్థిరమైనట్టి, విశ్వమృరామ్‌ = విశ్వమును మోయునట్టి, ధరామ్‌ 
= ధరించునట్టి, గామ్‌ = సాధువై ఆవోయనునట్లున్న, గోత్రామ్‌ = (జీవరూప) గోవులను 
కాపాడునట్టి (ఆహారమునిచ్చి గోవుల భయమును తొలగించునట్టి), అవనీమ్‌ = 
రక్షించునట్టి, శమ్మోః = శివునియొక్క ఆద్యామ్‌ = మొదటి, మూర్తిమ్‌ = ఆకృతిని, 
అహమ్‌ = నేను, భజామి = సేవించెదను. 
తాత్పర్యము :- పోషించునట్టి, అంతములేని విశాలమైన, స్థిరమైన విశ్వమును ధరించు, 
ధరించునట్టి గోవువలె సాధువైన, గోవులకాహారమిచ్చిన వాని భయమును తొలగించి, 
రక్షించు, భూమి అను శివుని, ప్రథమ మూర్తిని సేవించెదను. 
వివరణ :- ఈ శ్లోకములోని ధాత్రాది నవ పదములు రూఢి (అభిధా శక్తితో భూమికి 
వాచకములు. అనగా భూమి పేర్లు నిఘంటువులీ పేర్లతో భూమినే పేర్మొనును. ఈ 
పదములే యోగశక్తితో ప్రతిపదార్థమున చెప్పబడిన అర్థముల బోధించును. పునరుక్తిని 
వారించుట కీ యోగార్భ మాశ్రయించుట ఆవశ్యకము. శివుని ధర్మము లాతని 
మూర్తియందును గోచరించుననుట యోగార్థ స్వీకరణమునకు ప్రయోజనము. ఇందు 
పునరుక్తవదాభాసమనునలంకారము ఏర్పడియున్నది. భూమూర్తిని ధరించిన శివునకు 
శర్వుడని రూఢియున్నది. అంగారకునకు(భూ)జ అని పేరున్నందను అంగారకుడీశ్వరుని 
పుత్రుడు. శివపురాణమున శివుని ఫాల ఘర్మ బిందువు క్రింద అనగా భూమిపై పడి 
అంగారకుడు జన్మించినట్లు కథ కలదు. ఈ శ్లోకము అనుష్టుష్పందో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని మొదటి భూమూర్తి భజింపబడినది. ఈ శ్లోకమున 
రెండవదైన జలమూర్తి చెప్పబడుచున్నది. 

శ్లో అమృతం జీవనం వారి - కమలం సర్వతోముఖమ్‌। 

ద్వితీయమస్య రూపం చ - భజేల హం పరమేశితుః॥ 91 
ప్రతిపదార్థము :- అమృతమ్‌ = మరణములేని, జీవనమ్‌ = బ్రతుకైన, వారి = వారించు, 
కమలమ్‌ = బ్రహ్మయొక్క (వస్తిరూప) మలమైనట్టి, సర్వతోముఖమ్‌ = అన్నివైపుల 
ముఖములు గలిగినట్టి, అస్య = ఈ, పరమేశితుః = శివునియొక్క ద్వితీయమ్‌ క 
రెండవదైన, రూపమ్‌ = మూర్తిని, అహమ్‌ = నేను, భజే = సేవించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 259 


తాత్పర్యము :- మరణములేని బ్రతుకైన, వారించునది బ్రహ్మయొక్క వస్తిరూప మలమైనట్టి, 
అన్ని వైపుల ముఖములు కలిగిన ఈ పరమేశ్వరుని రెండవ మూర్తియైన జలమును 
భజించెదను. 
వివరణ :- జలము జీవనాధారము. అదిలేనిచో ఒకటి రెండు దినములలోనే మరణము 
సంభవించును. అది యున్నచో మరణము శీఘ్రముగా రాదు. ఘనాహారమున గూడ 
జలమే అధికము. జలేంద్రియమైన రసనచేనిది రస(ద్రవ)ుముగా మారి యాస్వాదింప 
బడును. నీరు దొరకక దప్పికతో చావబోవు వారికి (గుక్కెడు నీటిని గొంతులోనికి 
పోసినచో అమృతము అది లేనిది బ్రతుకే లేదు. ప్రాణములే నిలువవు. జీవులందథి 
జీవనమున కాధారము కావున జలము జీవనమని చెప్పబడినది. మన కడుపులో 
వస్తియను మలమొకటి యుండును. బ్రహ్మ ఆతని వస్తిమలమగుటచే జలమునకు 
కమలమును పేరేర్పడినది. తూర్పు పడమట అను భేదములేక అన్ని వైపులలో పల్లమునకు 
పారుటచే నిది సర్వతోముఖము. ఇట్టి జలమూర్తిని ధరించిన శివునకు భవుడని 
రూఢియున్నది. ఈశ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని రెండవదైన జలమూర్తి భజింపబడినది. ఈ శ్లోకమున 
శివుని మూడవదైన అగ్నిమూర్తి ధ్యానింపబడుచున్నది. 
శ్లో॥ జ్వలనం పావకం దివ్యం - సువర్ణం కాజ్బునం శుచిమ్‌। 

తృతీయమూర్తిం తేజోల హం - కలయే పార్వతీపతేః॥ 92 
ప్రతిపదార్థము :- జ్వలనమ్‌ = మండునట్టి, ఫావకమ్‌; = పవిత్రమొనర్చునట్టి, దివ్యమ్‌ 
= స్వర్గము నందుండునట్టి, సువర్ణమ్‌ = మంచి రంగుగల, కాఇఖ్బునమ్‌ = ప్రకాశించునట్టి, 
శుచి = పవిత్రమైనట్టి, పార్వతీపతేః = శివునియొక్క తృతీయమూర్తిం = మూడవ 
మూర్తియైన, తేజః = తేజమును, అహమ్‌ = నేను, కలయే = ధ్యానించెదను. 
తాత్సర్యము వా మండునట్టి , పవిత్రమొనర్చునట్టి 3 స్వర్ణమునందున్నట్టి , మంచి రంగుగల, 
ప్రకాశించునట్టి, పవిత్రమైనట్టి శివుని తృతీయమూర్తియెన తేజమును ధ్యానించెదరు. 
వివరణ :- జ్వలన పావక శుచి శబ్దములు అగ్నియందు రూఢములు. సువర్ణ కాంచన 
శబ్దములు బంగరు నందు రూఢములు. అవి తేజో భూతాంతర్గతములని తార్మికుల 
మతమగుటచే తేజోమూర్తి ధ్యానమున స్థానమును పొందినవి. స్వర్గవాసులైన దేవతలకగ్ని 
ముఖమగుటచే అగ్నిమూర్తి దివ్యమని చెప్పబడినది. ఈ అగ్ని మూర్తిని ధరించిన శివునకు 
పశుపతి యని రూఢియున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో నిబన్గనము. 


130 


260 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అవతారిక :- పై శ్లోకమున శివుని మూడవ మూర్తియెన తేజము ధ్యానింపబడినది. 
ఈ శ్లోకమున శివుని చతుర్ధ వాయుమూర్తి భజింపబడుచున్నది. 
శ్లో సదాగతిం జగత్రాణం - మరుతం మారుతం సదా। 

చతుర్ధన్తమ్మూర్తిభేదం - శజ్మరస్య భజామ్యహమ్‌॥ 93 
ప్రతిపదార్థము :- సదాగతిమ్‌ = ఎడతెగని గమనముగల, జగత్రాణమ్‌ = జగములకు 
ప్రాణమైన, మరుతమ్‌ = ఇనన్లునిచే ఏడువవద్దని చెప్పబడిన, మారుతమ్‌ = చిన్న చిన్న 
మరుత్తులచే (పెద్దదిగా) నేర్పడిన, శబ్మరస్య = శివునియొక్క చతుర్థమ్‌ = నాల్గువదైన, 
(తమ్‌ = ఆ), మూర్తిభేదమ్‌ = మూర్తివిశేషమును, సదా = ఎల్లప్పుడు, అహమ్‌ = నేను, 
భజామి = సేవించెదను. 
తాత్పర్యము :- ఎల్లప్పుడు కదలు, జగములకు ప్రాణమైన, ఇంద్రునిచే నేడవ వద్దని 
చెప్పబడిన, చిన్న చిన్న గాలులు కలిసి మహా వాయువు (భూతము)గా నేర్పడిన, శివుని 
నాల్గవదైన వాయుమూర్తిని సేవించెదను. 
వివరణ :- సదాగతి జగత్రాణ మరుత్‌ మారుత శబ్దములు వాయువున రూఢములు. 
ఇంద్రుని సంహరించు కోరికతో సంధ్యాకాలమున కశ్యపుని సంగమించిన దితికి భర్త 
కశ్యపుడు సంవత్సరకాలము పగలు నిద్ర పోగూడని నియమముగల వ్రతము 
నుపదేశించును. వ్రత భంగము చేయగోరి ఇ(న్లుడామెను సేవించుచుండెను. ఒకనాడు 
పగలు నిద్రించుచుండగా ఇంద్రుడామెగర్భమున ప్రవేశించి గర్భమును ముక్కలు ముక్కలు 
చేయుచుండగా ఆ గర్భ రూప శిశువు ఏడ్చుచుండగా మారుద, మారుద (ఏడవవద్దు, 
ఏడువవద్దు) అని చెప్పెను. ముక్కలు గానే దితికి జన్మించిన శిశువులకు మరుత్తులని 
పేరు కలిగినదని పురాణగాథ యున్నది. ఈ శ్లోకమును అనుష్టప్పన్లో నిబన్టనమే. శివుని 
ఈ వాయుమూర్తికి ఈశానము అని రూఢియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని వాయుమూర్తి చెప్పంబడినది. ఈ శ్లోకమున శివుని 
ఐదవ ఆకాశమూర్తి సేవ చెప్పబడుచున్నది. 

శ్లో; ఆకాశం పుష్మరం నాక - మనన్తం శబ్దకారణమ్‌! 

పజ్బమం మూర్తిరూపం చ - శమ్మోస్సేవే నిరన్తరమ్‌॥ 94 
ప్రతిపదార్థము :- ఆకాశమ్‌ = మిక్కిలి ప్రకాశించు, పుష్మరమ్‌ = తామర జలమును 
వలె దేనిని అంటనట్టి, నాకమ్‌ = దుఃఖములేని, అనన్తమ్‌ = అన్త్నములేని, శబ్దకారణమ్‌ 
= ధ్వనికి హేతువైన, పణ్బమమ్‌ = ఐదవ, శమ్మోః = శివునియొక్క మూర్తి రూపమ్‌ = 
మూర్తి రూపమును, నిరంతరమ్‌ = ఎల్లప్పుడు, సేవే = సేవించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 261 


తాత్సర్యము వా మిక్కిలి ప్రకాశించు, దేనిని అంటని, దుఃఖరహితమైన, అంతములేని 
శబ్దమును జనింపజేయు శివుని ఐదవ ఆకాశమూర్తిని సేవించెదను. 
వివరణ :- ఆకాశపుష్మరానన్త శబ్దములు ఆకాశమున రూఢములు. నాక శబ్దము స్వర్ణవాచి 
యైనను ఆ స్వర్గము ఆకాశగత మైనందున నాకశబ్దము ఆకాశమును కూడ బోధించును. 
శబ్దగుణక మాకాశమని తార్శ్మికులు. ఆకాశగుణము శబ్దము అని చెప్పెదరు. గుణము 
ద్రవ్యము నుండియే జనించును. కావున గుణమునకు ద్రవ్యమే కారణము. ఇచట 
శబ్దగుణము ఆకాశద్రవ్యమునుండియే జనించిన దగుటచే తర్మశాస్త్రమున ఆకాశము 
శబ్దకారణమని చెప్పబడినది. ఈ అయిదవ ఆకాశమూర్తిని ధరించిన శివునకు భీమ 
అని రూఢి యున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ళన్లో నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని ఐదవ ఆకాశమూర్తి సేవనము చెప్పబడినది. ఈ 
శ్లోకమున శివుని ఆజవ సూర్యమూర్తి చెప్పబడుచున్నది. 
శ్లో! ప్రభాకరమినం హంసం - లోకబన్గుం తమోపహమ్‌। 

త్రయీమూర్తిం మూర్తిభేదం - షష్టం శమ్ఫోర్భజామ్యహమ్‌॥। 95 
ప్రతిపదార్థము :- ప్రభాకరమ్‌ = కాంతికి గనియెన లేక కాంతిని కలిగించు, ఇనమ్‌ = 
ప్రభువైన, హంసమ్‌ = హంసరూపుడైన, లేక హంసమంత్ర స్వరూపుడైన, లోకబన్టుమ్‌ 
= లోకమునకు చుట్టమైన, తమోపహమ్‌ = చీకటిని లేక అజ్ఞానమును నశింపజేయు, 
త్రయోమూర్తిమ్‌ = బుగ్యజుస్సామ వేదత్రయము ఆకృతిగాగల, శమ్మోః = శివునియొక్క 
షష్టమ్‌ = ఆజవ, మూర్తి భేదమ్‌ = ఆకృతి విశేషమును, అహమ్‌ = నేను, భజామి = 
సేవించెదను. 
తాత్పర్యము :- కాంతికి గనియై దానిని వెలువరించు ప్రభువైన హంసమంత్ర స్వరూపుడైన 
(హం-స అను జఅక్కలుగల) లోక బన్ఫువైన చీకటిని అజ్ఞానమును బోగొట్టు శివుని 
ఆజవ సూర్యమూర్తిని సేవించెదను. 
వివరణ :- ఇన (ప్రభాకర హంస శబ్దములు సూర్యునందు రూఢములు. బన్ఫువు వలె 
లోకమునకు సంతోషము గూర్చు సూర్యుడు లోకబన్గువని చెప్పబడును. ఆయన 
ముఖ్యకార్యము చీకటిని దానితోపాటు అజ్ఞానమును కూడా పోగొట్టుట. చీకటిలో 
కనబడని వస్తువులు చీకటి తొలగి ఆ వస్తువులు కనబడుటచే వానికి సంబంధించిన 
అజ్ఞానము కూడ తొలగును కదా! అందుచేత ఆయన 'తమోపహామ్‌” అని చెప్పబడినాడు. 
తమశ్శబ్దము చీకటిని అజ్ఞానమును గూడ బోధించును. రవమనగా ధ్వని, ధ్వనించువాడు 


131 


262 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


గావున సూర్యుడు రవి అని చెప్పబడినాడు. ఆ ధ్వని ఓంకార స్వరూపము. ఆ 
ఓంకారములోని అకార ఉకార మకారముల నుండి బుగ్యజస్సామములు 
విస్తరింపబడినవి. కావున సూర్యుడు ఆ వేదముల స్వరూపము అను అర్థమిచ్చు 
త్రయీమూర్తి శబ్దముచే చెప్పబడును. శివుని ఈ ఆజవ సూర్యమూర్తికి రుద్రుడను 
రూఢియున్నది. భగవంతుడే జగమును తన్మూలమైన రూపమైన ఉచ్చ్వాస నిశ్వాస 
రూపమున వెలువరించుచు లోగొనుచున్నందున భగవంతుడు హంస మన్రస్వరూపుడు. 
యస్యనిశ్వసితం వేదాః అను శ్రుతి ననుసరించి ప్రణవ (ఓంకార) విస్తృతియైన 
హంసమన్ర విస్తృతియే వేదము. వేదశబ్దముల నుండి పుట్టిన జగము సో౭_ హమ్‌ 
అను మనమే ఆ వృత్తి సమయమున హంస అను రూపమును కూడ ధరించును. 
సో హమ్‌ మంత్రము గోపనీయమను బుద్ధితో సో హమ్‌ మంత్రమని చెప్పబడక 
హంసమంత్రమని చెప్పబడినది. ఆ మగన్రములో సో అనునది ఉచ్చ్వాస రూపము. హం 
అనునది నిశ్వాస రూపము. ప్రశ్లేషలో అకారము కనబడకపోయినను ఆ మన్రము 
అహంసః నేనే ఆ (బ్రహ్మమును అని అర్థమును బోధించును. ఈ అర్థముగల ఆ రెండు 
అక్షరములు సృష్టి ప్రలయములను గూడ బోధించును. భగవంతుని ఉచ్చ్వాసము 
ప్రలయము. ఆయన నిశ్వ్వాసము సృష్టి. ఇవి యొనరించు భగవంతుని ఉపాసనకు 
ప్రతీకముగా సూర్యుడు హంస శబ్దబోధకుడు. ఉపాస్య భగవానుడు కూడా హంస 
శబ్దబోధ్యుడు అగ్ని ష్టోమములను జక్కలు ఈ హంసకున్నవి. అగ్ని ప్రలయమునకు, 
సోమము సృష్టికి ప్రతీకములు. కొన్ని జీవులు నశించి కొన్ని జీవులు సృజింపబడును. 
శవము కుళ్ళి అనేక జీవులుగా సృజింపబడుట మనమెతిగినదే. 

ఈ సృష్టి ప్రలయములు ఉచ్చ్వాస నిశ్వాసములవలె నిరంతర ప్రవృత్తములై 
యుండును. సర్వజీవ సమష్టియైన భగవానుని వ్యష్టి రూపములే జీవులు. వ్యష్టియైన 
జీవుడు నుచ్చాసనిశ్శాసముల ద్వారా కొన్ని జీవుల సంహరించుచు కొన్ని జీవుల 
సృజించు చుండును. జీవుల ఉచ్చ్వాస నిశ్శాసములు గూడ హంసో అను అక్షర 
ద్వయరూపములే. ప్రథమ జీవుడైన హిరణ్యగర్భుడు సూర్యమండలమున ఉపాస్యుడు. 
అతను ఆతని ప్రతీకమైన సూర్యగోళము కాని తదధిష్టాన దేవతా మూర్తియైన సూర్యుడు 
హంసములుగానే చెప్పబడును. జీవులచే ముఖ్యముగా మనుష్యులచే ఉచ్చ్వాస నిశ్వాస 
రూప హంసమంత్రమువలె దినమునకు (ఇరువది నాలుగు గంటలకు) ఇరువది యొక్క 
ఆరువేల పర్యాయము లప్రయత్నముగా జపించబడుచుండును. కావున ఈ 
మంత్రజపములు జపముకాని (జపము)ది అను భావన అజప యని చెప్పబడును. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 263 


అజపాగాయత్రి యనియు దీనికిపేరు. గాయత్రీ మంత్రములోని మూడు పాదములు 
బుగ్వజస్సామ రూపములు “సో9_హమస్మి” అను మహావాక్యముయొక్క విస్తృతి 
రూపములు. ఈ మన్రములోని ప్రథమ పదము బ్రహ్మమును, ద్వితీయ పదము జీవుని, 
తృతీయ పదము అస్మి అను పదముయొక్క అర్థమైన అభేదమును బోధించును. అస్మి 
అను పదము లేకపోయినను సో౭_ హమ్‌ అను పదములు జీవేశ్వరాభేదమునే బోధించును. 
కావున గాయత్రీ మంత్రార్థమునే హంస మంత్రార్ధము కలిగియున్నందున అనుష్టుప్ఫన్లో 
నిబన్ధనమే. ఇందు వర్ణింపబడిన శివుని రవిమూర్తికి రుద్రనామము రూఢమైయున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని ఆజవ సూర్యమూర్తి భజనము చెప్పబడినది. ఈ 
శ్లోకమున శివుని ఏడవ చంద్రమూర్తి చెప్పబడుచున్నది. 
శ్లో శుభ్రాంశుసోమమమృత - కరం చన్హమసం సదా! 

కలానిధిం మూర్తిభేదం - సప్తమం శూలినో భజే॥ 96 
ప్రతిపదార్థము :- శుభ్రాంశు = తెల్లని కిరణములుగల, సోమమ్‌ = ఉమయను షోడశ 
కలాసమష్టితో కూడిన, అమృతకరమ్‌ = మోక్షమును కలిగించు, సదా = ఎల్లప్పుడు, 
చనమసమ్‌ = ఆహాదింపజేయు, రమింపజేయు, కలానిధిమ్‌ = కలలకు నిధియెన, 
శూలినః = శివునియొక్క సప్తమమ్‌ = ఏడవదైన, మూర్తిభేదమ్‌ = మూర్తి విశేషమును, 
భజే = సేవించెదను. 
తాత్పర్యము :- తెల్లని కిరణములుగల, ఉమయను షోడశ కలాసమష్టితో కూడిన 
అమృతమును అనగా మోక్షమును కలిగించు, ఆహ్లోదింపగ, రమింపగను చేయు 
కలానిధియెన శివుని ఏడవమూర్తి భేదమును భజించెదను. 
వివరణ :- ఉదయకాలమున ఎట్ట్జగానున్న సూర్యచంద్రుల కాంతులు మరల అస్తమింప 
బోవునప్పుడు ఎజ్జిగా నుండును. మధ్యకాలమున సూర్యకాంతియు, చంద్రకాంతియు 
తెల్లగానే ఉండును. కాని సూర్యకిరణములు తాపమును కలిగించు ఎజ్జిని అగ్నివలె 
తాపమును కలిగించునవగుటచే మధ్యకాలము నందును సూర్యుడు రక్తకిరణుడనియే 
చెప్పబడును. తద్వ్యతిరేకముగా ఆహ్లాదింపజేయు చంద్రుడు శుభ్రాంశువుగా చెప్పబడును. 
తిథులు పదేను. కావున కలలును పదేనే అనుభవింపబడినప్పుడు వాని సమష్టి కల 
అమయని చెప్పబడును. మా యనగా కాంతి. అది మిక్కిలి అల్పముగా నున్న తిథి 
అమావాస్య అని చెప్పబడును. అమా శబ్దములోని నజ్‌ శేషమైన అకారము 
అభావముగానే గాక అల్పతను కూడ బోధించును. కావున అమయనగా మిక్కిలి అల్పమైన 


132 


264 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


కాంతి. అనియు చెప్పబడినది. అమావాస్యనాడు కూడ అప్పుడప్పుడు చన్లోదయ 
ముండును. అట్టి అమావాస్యను అనగా నష్ట చన్టయైన అమావాస్య కుహు అని 
పేర్మొనబడును. కావున అమ సమష్టి కలగాక వ్యష్టికలయే యగును. కావున చన్లస్పర్శలేని 
అమ షోడశ కలా సమష్టియైన ఆ యమావాస్య మహా సప్తదశి (దేవి యని పేర్కొనబడును. 
పదేను కలలున్న తిథి పూర్ణ అని చెప్పబడును. పదేను కలలున్న వన్నను నది పదేను 
కలల సమష్టియే గదా. దానిని తన్ర శాస్త్రమున షోడశి యని చెప్పుదురు. కాల స్వరూప 
(కాలీ) దేవత యమయని మయ యనియు చెప్పబడును. షోడశి యమ చన్లున కధి 
దేవతగా చెప్పబడుటచే చ[న్లునకు సోమనామ మేర్చడినది. పదేను కలలతో కూడియున్న 
చ[న్లునందు అమయనగా కాంత్యభావము కళంక రూపమున అనగా మృతిలేనందున 
దానిని కొందు అమృతకలయని చెప్పెదరు. “వన్దే మహి చ తం వాణిమమృతా 
మాత్మనః కలామ్‌” అని భవభూతి ఆ ఆత్మకలను అమృతయని పేర్మొనినాడు. చన్లునిలోని 
అమృతమును దేవతలు ప్రతిదిన మాస్వాదించుటచే చ[న్దుడు ప్రతిదినము క్షయము 
నొందునని పురాణములు పేర్కొన్నవి. దేవతల కాహారమైన అమృతమునొసగు 
చంద్రుడమృతకరుడని చెప్పబడును. ఈ అమృతము మోక్షరూపము కాదు. 
పాలసముద్రమున చన్లుడు జన్మించినాడు. ఆ చగన్లుడు జన్మించిన తరువాతనే జన్మించిన 
అమృతము దేవతలకు ప్రలయాన్త పర్యన్త జీవనమును కలిగించును. సర్వజీవులు ప్రలయ 
కాలము వణకు పెక్కుసార్లు చచ్చుచుండగా దేవతలట్లు చావరు. కావున ఆ అమృతము 
లేక అమృత(త్వ) స్థితి ఆత్మజ్ఞాన సాధ్యము. అట్టి ఆత్మజ్ఞానులకే మోక్షము. మోక్ష 
రూపామృత స్థితి. అది సంపూర్ణానంద స్వరూపము. శివుని దయానన్ద స్వరూపము 
కావున శివమూర్తి అమృతకరము. ఇట్లీ అమృతకర శబ్దము నశ్వరామృత స్వరూప 
సోముని అనగా చంద్రుని అనశ్వరామృత స్వరూపుడైన సోముని అనగా శివునిగూడ 
బోధించును. చగన్దమస్‌ శబ్దము చదిరము అను రెండు ధాతువులనుండి యేర్పడినదని 
భాషాశాస్తజ్ఞాల అభిప్రాయము. చదిధాతు వాహ్లోదార్థకము. రముధాతువు క్రీడార్థమైన 
క్రీడ ఆనందమును సూచించును. కావున అదియు ఆనందార్థకమని చెప్పవచ్చును. 
లోకమున ఇతరుల నాహ్లోదింపజేయ వలసి వచ్చినప్పుడు తాను కష్టపడక తప్పదు. 
అట్లు తానేమాత్రము కష్టపడకుండ ఇతరుల నానందింపజేయ గలుగుట ఈశ్వరునకే 
సాధ్యము. ఆ ఈశ్వరుడు తాను కష్టపడక ఇతరుల నాహ్లాదింపజేయును. ఇతురుల 
తాము కష్టపడుచు పరుల సంతోషింపజేయుదురు. కావున ఆయన చన్చమశ్శబ్దవాచ్యుడు. 
అనగా ఆహ్లాదింపజేయు వారిని (చన్చింపజేయు వారిని) ఆనందింపజేయును 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 265 


(రమింపజేయును). ఈ పక్షమున చది రము అనగా రెండు ధాతువుల కలయికకు 
సార్థకత యేర్చడును. ఇది సాంప్రదాయిక వ్యాకరణము ననుసరించిన వివరణము 
కాదని వేరుగా చెప్పనక్కజలేదను కొందును. చ[న్లుడు కలలకు నిధి అనగా పదేనో లేక 
పదారోకలల సమష్టి స్వరూపముగా గలవాడు. కావున ఆయన కలానిధి అని 
చెప్పబడినాడు. శివుని ఈ ఏడవ చంద్రమూర్తికి మహాదేవుడని రూఢియున్నది. కలలనగా 
విద్యలు. ఈశ్వరస్సర్వవిద్యానామ్‌, అను (శ్రుతి ననుసరించి శివుని ఈ సప్తమ కాల 
మూర్యుపాసకులకు సర్వవిద్యాసిద్ధి (ప్రాప్తియు కలుగును. కలానిధి శబ్దము శివునిలోని 
సర్వజ్ఞత్వరూపమైన శివుని షడంగములలో మొదటిదైన అంగమును సూచించును. 
కల అనగా అంశము (భాగము). కలానిధి అన్న కలల కలయిక. వాని సమష్టియు నైన 
బిందువును లేక వృత్తమును సూచించును చంద్రుని ఆకారము బిన్దువని అదియే 
శివమూర్తియని తాగ్రిక సిద్ధాంతము. ఈ శ్లోకమున వర్ణింపబడిన చన్దమూర్తికి మహాదేవ 
నామము రూఢమైయున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని ఏడవ చన్టమూర్తి చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివుని ఎనిమిదవ యజమాన మూర్తి చెప్పబడుచున్నది. 
శ్లో ఆహితాగ్నిం యాగకారం - యజ్వానం సోమయాజినమ్‌। 

అష్టమం మూర్తిసంభేద - మష్టమూర్తేర్భజామ్యహమ్‌॥ 97 
ప్రతిపదార్థము :- ఆహితాగ్నిమ్‌ = అగ్వ్యాధానమను వైదికకర్మ నొనరించిన, యాగకారమ్‌ 
= దేవతోద్దేశమున ద్రవ్యమును త్యజించుట అను యాగమును చేయు, యజ్వానమ్‌ = 
దేవతలబూజించు, సోమయాజినమ్‌ = సోమయాగము నొనరించిన, అష్టమూర్తేః జ 
శివునియొక్క అష్టమమ్‌ = ఎనిమిదవ, మూర్తి సమేదమ్‌ = మూర్తి విశేషమును, 
అహమ్‌ = నేను, భజామి = సేవించెదను. 
తాత్పర్యము :- అగ్వ్యాధానము యాగము దేవతాపూజ సోమయాగము నొనరించు 
శివుని ఎనిమిదవ అష్టమమైన యజమాన మూర్తిని సేవించెదను. 
వివరణ :- ఈ శ్లోకమున వర్ణింపబడిన శివుని యజమాన మూర్తికి ఉగ్రనామము 
రూఢమైయున్నది. శివుని అష్టమూర్తి యజమాన స్వరూపము. యజమాన శబ్దము 
వ్యంజించుచున్న వానిని చెప్పును. వర్తమానము అను కాలభేదమును పాటింపక 
భూతకాలమందు యజ్ఞము చేసిన వానిని కూడ నీ శబ్దము బోధించును. ఈషద్భావి 
కాలమున యజ్ఞము పూర్తిచేయబోవు వానిని కూడ వర్తమానసామీప్యే వర్తమాన వద్యాః 


133 


266 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అను నియమముననుసరించి బోధించును. ఒక్కొక్కచోట యాగ సంబంధములేని 
సాధారణ పుం వాచక శబ్దము కూడ యజమాన శబ్దమునకు బదులుగా వాడబడిన 
సందర్భములు కలవు. ప్రసిద్ధ దక్షిణామూర్తి స్తోత్రమున యజమాన శబ్దమునకు బదులు 
ప్రమాత్‌ అని ప్రయోగింపబడినది. కొన్నిచోట్ల అహంకారము కూడ శివుని ఎనిమిదవ 
మూర్తిగా చెప్పబడినది. కావున యజ్ఞ సంబంధములేకున్నను దేహముయొక్క యజమాను 
(స్వామి)ని బోధించునని గమనింపవలెను. యజమానుని యాజ్ఞచే అగ్నిలో హోమ 
మొనర్చు హోత అను పేరుగల బుత్విక్కుకూడ ఈ శ్లోక శబ్దములచే బోధింపబడినాడని 
చెప్పుట దోషము కాదేమో! యజమానుడే గృహమున నిత్యము హోమమొనరించునో 
నాతడు కూడ హోతయే యగును. కాళిదాసులు అభిజ్ఞాన శాకుంతల మంగళాచరణ 
శ్లోకమునందలి హోత అని పేర్కొనబడిన శివుని అష్టమూర్తి ఈ యజమానుడు (హోత) 
కాదని చెప్పలేము. ఈ శ్లోకమును అనుష్టుష్ఫన్లో నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున శివుని అష్టమ యజమానమూర్తి వర్ణింపబడినది. ఈ 
శ్లోకమున యజమాన్యమును వదలిన మునిమూర్తిగా వర్ణింపబడుచున్నాడు. 
శ్లో హస్తద్వయేనాంఘ్రితలద్వయం స్వ 

మూరుద్వయే సంపరియోజయన్తమ్‌। 

పద్మాసనే రూఢతరం జపన్తం 

మునిమ్మహేశమ్ముహురాశ్రయామి॥ 98 


= పాద తలముల జంటను, ఊరుద్వయే = తొడల జంటయందు, సంపరి = 
యోజయన్తమ్‌ = కలుపుచున్న, పద్మాసనే = పద్మాసనమునందు, రూఢతరమ్‌ = మిక్కిలి 
ప్రసిద్ధముగా, జపన్తమ్‌ = జపించుచున్న మునిమ్‌ = మునియైన, మహేశమ్‌ = 
మహేశుని, ముహుః = మాటిమాటికి, ఆశ్రయామి = ఆగశ్రయించెదను. 

తాత్సర్యము :- తన చేతులతో తన పాదతలమును తన తొడలయందుంచు (బద్ద) 
పద్మాసనమున కూర్చొని మిక్కిలి ప్రసిద్ధముగా జపించుచున్న మునియైన మహేశుని 
మాటిమాటికి ఆ(శ్రయించెదను. 

వివరణ :- పూర్వార్థమున పద్మాసనము వేయు విధానము చెప్పబడినది. చేతులతో 
పాదములను తొడల పైనుంచుకొనుట పద్మాసనము వేసికొను విధానము. ఉత్తరార్థమున 
ఆ పద్మాసనమున కూర్చొని జపమొనర్చు చున్న మునిగా మహేశుడు వర్ణింపబడినాడు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 267 


శిరమున వెంట్రుకలు మొలచుచు రాలిపోవునట్లు మనసున సంకల్పములు పుట్టి గిట్టు 
చుండును. ఒక సంకల్పము గిట్టగానే మరొక సంకల్పము పుట్టును. ఇట్లీ సంకల్ప 
తరంగ ప్రవాహమున కంతములేక మరణ పర్యంతము నిద్రావస్థలో తప్ప కొనసాగుచునే 
యుండును. పూర్తిగా గుండు గొటిగించుకున్నవాడు ముండి, ముండనము చేయించుకొన్న 
శిరము ముండము. కాని మనసున మొలుచు నీ సంకల్ప కేశముల గొరుగు వాడెవ్వడు? 
తానే వానిని గొరుగవలెను. అట్లు గొరుగ గలవాడు ముని శివుడు ముండికాడు అని 
చెప్పలేము. వ్యుప్తకేశాయ నమః (గొరిగించు కొనబడిన కేశములు గలవాని కొబికు 
నమస్సు) అని శ్రుతి వ్యుప్త కేశుడైన శివునకు నమస్సు నొనరించినది. శిరమునందలి 
వెంట్రుకల నొకవేళ గొరిగించుకొనకున్నను శివుడు మనస్సున మొలచు కేశములవంటి 
సంకల్పముల గొరిగించుకొని సంకల్పరహితుడై యుండువాడు. మరల మొలవకుండను 
చేసికొన్నవాడు. అనగా సంకల్ప మూలమైన అజ్ఞానమునే తొలగించు వాని ఆశయణము 
పాపహరము. సుఖకరము. మూడు పాదములలో ఇంద్రవజ్రా లక్షణము. చివటి పాదము 
ఉపేన్దవజ్రా లక్షణముండుటచే నీ శ్లోక ముపజాతి చ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివాశ్రయణము చెప్పబడినది. ఈ మూడు శ్లోకములలో 
నాతని భజనము చెప్పబడుచున్నది. 
శ్లో; సతతం సితచన్దమణ్దలోపరి జ స్థితపద్మాసనసంస్థితం విభుమ్‌! 

ఘనమళులచగ్దవర్ణకం - విలసచ్చన్లకలాధరం పరమ్‌॥ 99 
ప్రతిపదార్థము :- సతతమ్‌ = ఎల్లప్పుడు, సితచనమణ్ణలోపరి స్థిత పద్మాసన సంస్థితమ్‌ 
= తెల్లని చన మజ్జలముపై నున్న పద్మాసనము నందున్న విభుమ్‌ = ప్రభువైన, లేక 
సర్వవ్యాపకుడైన, ఘనమళన్దల చన వర్ణకమ్‌ = దట్టముగా అందముగా చగన్లుని రంగును 
కలిగియున్న విలసచ్చ[్ద కలాధరమ్‌ = ప్రకాశించు చగ్దకలను ధరించు, పరమ్‌. 
శ్రేష్టుడైన. 

శ్లో యోగము ద్రాక్షమాలాదిద్యోతితాధఃకరద్వయమ్‌। 

విధృతామృతసౌవర్ణకలశోర్ధ్యకరద్వయమ్‌!॥। 100 
ప్రతిపదార్థము :- యోగముద్రాక్ష మాలాది ద్యోతి తాధః కరద్వయమ్‌ = యోగముద్ర 
జపమాల మొదలగు వానితో ప్రకాశింపజేయబడిన క్రింది రెండు చేతులుగల, 
విధృతామృత సౌవర్ణకలశోర్థ్వ కర ద్వయమ్‌ = అమృతకలశముల ధరించిన పై రెండు 
చేతులు గల. 


134 


268 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


శ్లో సోమార్మాగ్నివిలోచనం ధృతజటాజూటం సదానన్దదం 

సన్నాగాజ్బితయజ్ఞసూత్రమధికం నాగేనభూషాధరమ్‌। 

శ్రీమన్తం భసితాబ్గరాగసహితం శార్జూలచర్మామ్బరం 

భక్తానుగ్రహకారణం మనసి తం శ్రీ రుద్రమీదే పరమ్‌॥ 101 
ప్రతిపదార్థము :- సోమార్మాగ్ని విలోచనమ్‌ = చన్దసూర్యాగ్నులు నేత్రములుగాగల, 
ధృత జటాజూటమ్‌ = ధరించిన జడల సమూహముగల, సదానన్దదమ్‌ = ఎల్లప్పు 
డానందము నిచ్చు, సన్నాగ్రాజ్చిత యజ్ఞసూత్రమ్‌ = మంచి సర్పము అను పూజనీయ 
యజ్ఞోపవీతముగల, అధికమ్‌ = (అందజకంటె) గొప్పవాడైన, నాగేన్ద భూషాధరమ్‌ = 
సర్పరాజులు అను సొమ్ములను ధరించిన, శ్రీమన్తమ్‌ = (పార్వతి యను నామాంతరము 
గల) శ్రీగల, భసితాజ్ఞ రాగ సహితమ్‌ = బూడిదయను మైపూతతో కూడిన, శార్జూల 
చర్మామ్బరమ్‌ = పులిచర్మము వస్తముగాగల, భక్తానుగ్రహకారణమ్‌ = భక్తులపై దయకు 
హేతువైన, తమ్‌ = ఆ, పరమ్‌ = శ్రేష్టుడైన, శ్రీరుద్రమ్‌ = శ్రీరుద్రుని, మనసి = 
మనసున, ఈడే = స్తుతించెదను. 
99,100,101 శ్లోకముల తాత్పర్యము :- తెల్లని చన మండలముపై నున్న, 
పద్మాసనమందు కూర్చొనియున్న, ప్రభువు సర్వవ్యాపకుడైన దట్టమైన అందమైన చంద్రుని 
వన్నెకల, ప్రకాశించు చన్టకలను ధరించు శ్రేష్టుడైన, యోగముద్ర జపమాల మొదలగు 
వానితో ప్రకాశింపజేయబడిన క్రింది రెండు చేతులు, సువర్ణ కలశము ధరించినపై 
రెండు చేతులుగల, సూర్యచన్లాగ్నులు నేత్రములుగా గల నాగేంద్రాభరణముల ధరించిన, 
శ్రీమంతుడయ్యును బూడిదనే మైపూతగా ధరించిన, శార్దూల చర్మము వస్రముగా 
ధరించిన, భక్తులననుగ్రహించుటకు హేతువైన శ్రేష్ణుడైన ఆ శ్రీ రుద్రుని మనసున 
స్తుతించెదను. 
వివరణ:- చన్లుడు పద్మముల ముకుళింపజేయును. సహస్రార చన మణ్ణలముపై 
పద్మాసనమున శివుడు కూర్చొనియున్నాడు. చగ్ద మణ్బ్జిలముపై పద్మాసన ముండుట, 
చన్వునిపై పద్మ విజయమును సూచించును. కావున ఇట విరోధాభాసము వ్యంగ్యమగును. 
వద్మాననము ఒక ఆసనము పేరేగాని వద్మము కాదు. కావున విరోధము 
పరిహరింపబడును. ఇట విరోధాభాసాలంకార స్ఫూర్తియున్నది. తెల్లని వాడగుటచే 
శివుడు ఘనమజుల చన వర్ణకుడని చెప్పబడినాడు. ఆ శివుడు విలసచ్చ(న్ద కలాధరుడు, 
99వ శ్లోకములోని నాలుగు పాదములలో చన శబ్దము ప్రయోగింపబడుటచే తెల్లని 
నాలుగు పాదములు గల వృషభరూపము నీ శ్లోకము ధరించినది. ఏ పద్యముకైనను 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 269 


నాలుగు పాదములు. కావున అవి యన్నియు శివుని వాహనముయొక్క స్వరూపములే 
యని భావింపనగును. ఆ పాదములు చగ్దశోభితములైనచో ఇక చెప్పవలసినదేమున్నది? 
100వ శ్లోకమున శివుని నాలుగు చేతులు వర్ణింపబడినవి. శివుని రెండు చేతులలో 
యోగముద్ర జపమాలయున్నవి. జీవ బ్రహ్మైక్యమును స్ఫురింపజేయు కుడిచేతి 
బొటనవ్రేలు (బ్రహ్మము) తర్జని చూపుడువేలు (జీవుడు) వారిని యోజింపజేయు ముద్రయే 
ఇట యోగముద్ర. దీనికే జ్ఞానముద్ర అనియు రూఢి ఉన్నది. పై రెండు చేతులలో 
అమృత కలశమున్నది. ఈ అమృతము కూడా జ్ఞానామృతమే. అది త్రాగిన ఇక కృతి 
యుండదు. భక్తులకు శివుడు జీవ బ్రహ్మైక్యము అను జ్ఞానామృతమును పంచుననుట 
ఈ నాలుగు చేతులు (క్రింది రెండు పై రెండు చేతులు యోగ ముద్రామృత 
కలశభరణములోని అంతరార్థము పైగా ఆ కలశము సౌవర్ణము. అనగా (బంగారుది) 
మంచి వర్ణములు సోహమక్షరములు అవి సువర్ణములు వానిలో కలశము నందు వలె 
దాచి యుంచబడినదే జ్ఞానామృతము. జీవబ్రహ్మైక్యమ్‌ ఆ సువర్ణ కలశము నందలి 
అమృతము అనగా జ్ఞానము. మరియొక విధముగా కకార లకారములే మంత్రమున 
శయనించునో ఆ మంత్రము కీమ్‌ అను బీజమంత్రము. దీనిలో కకారలకారములు 
శయనించి యున్నవి. దీని స్టూలాకృతియే కలశము. కలశ స్థాపనములేని దేవతా 
పూజయే యుండదు. నవరాత్రాది వ్రతముల కలశముయొక్క స్థాపనముయొక్క 
అంతరార్థము ఆంతరంగికము. శ్లీమ్‌ బీజ స్థాపనమే. శ్లీమ్‌ బవీజమంత్ర జపానుసన్గానమ్‌. 
దీనియందు కామింపదగిన మోక్షామృతమున్నది. అందుచేత నీ మంత్రము కామరాజు 
బీజమని చెప్పబడును. 101వ శ్లోకములోని ప్రథమ పాదమున సూర్యచంద్రాగ్ని 
నేత్రములు గల జటాజూటము గల ఆనన్దము (చది ధాతు జ చన్ష్రార్ధము) ను కనబజచుచు 
చూచినవారికి ప్రసాదించుచున్న చంద్రుడు గల శివుని ఉత్తమాంగము అనగా తల 
వర్ణింపబడినది. రెండవ పాదమున నాగేన్రాభరణ నాగ యజ్ఞోపవీతములు, మూడవ 
పాదమున భసితాజ్ద్ఞ రాగము శార్జూల చర్మముతో కూడిన శివుని మిగిలిన శరీరము 
వర్ణింపబడినది. నాల్గవ పాదమున మొత్తము శివుని శరీరము భక్తాను గ్రహార్థము ఆతనిచే 
స్వీకరింపబడినదే అని భక్తానుగ్రహకారణమ్‌ అను విశేషణముచే సూచింప బడినది. 
శ్రీ రుద్ర మీడే అను ముగింపు ఇందు ధ్యాన జపాది సాధనములెన్నియో చెప్పబడియున్నవి. 
అవి యన్నియు అనుష్టించలేని వారికీ రుద్రునీ విధముగా స్తుతించిన చాలును. 
కవితాత్మకముగా శ్లోకరచన ద్వారా స్తుతించలేని వారు దీనిని పఠించిన చాలునను 
సూచనము కూడా వ్యంజించుచున్నది. 99వ శ్లోకము బేసిపాదమున స-స-జ-ర 


135 


270 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (2) 


అను గణములను, సరి పాదమున స-భ-ర-ల-గ అను గణములు కలిగియుండుటచే 
ఇది అర్ధసమవృత్త నిబన్గనము. దీని పేరు లభింపలేదు. 100వ శ్లోకము అనుష్టుప్ళన్లో 
నిబస్ధనము. 101వ శ్లోకము శార్చూల విక్రీడితమని దీనిలో శార్ట్జూలచర్మామ్బరమ్‌ అను 
సమాసము ద్వారా స్ఫురింపజేయుటచె నిట ముద్రాలంకార స్ఫూర్తియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివకర్ణామృత ద్వితీయాధ్యాయము ముగింపబడినది. ఈ 
శ్లోకమున తత్పఠన ఫలము చెప్పబడుచున్నది. 
శ్లో శ్రీకరీ పఠతామేషా శివకర్ణామృతస్తుతిః। 

శివాననకరీ నిత్యం భూయాదాచనాతారకమ్‌॥ 102 
ప్రతిపదార్థము :- ఏషా = ఈ, శివకర్ణామృతస్తుతిః = శివకర్ణామృత స్తుతి, నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు లేక ప్రతిదినము, పఠతామ్‌ = చదువు వారికి, శ్రీకరీ = జ్ఞానానందముల 
నొసగునదై, శివానందకరీ = (ఉపాస్యుడైన) శివునకు ఆననము కలిగించునదై, 
ఆచగగ్దతారకమ్‌ = చ[న్లుడు నక్షత్రములు నుండు వణకు, భూయాత్‌ = ఉండుగాక! 
తాత్పర్యము :- ఈ శివకర్ణామృత స్తుతి నామక గగ్రనము చదువువారికి మోక్షానందములను 
కలిగించుటకు కారణమైన శివానన్షమును కలిగించును. చనన్ద నక్షత్రములు లుండునంత 
కాలము అనగా ప్రలయ పర్యన్తము విద్వన్ముఖముల నిలచియుండుగాక! 
వివరణ :- ఈ శ్లోకమున ఫల[శ్రుతితోపాటు కవి తన గ్రంథ మా చంద్ర తారక 
ముండవలయునను ఆకాంక్షను వ్యక్తపజిచియున్నాడు. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్నో 
నిబన్ధనము. 


271 





శ్రీః 
తృతీయోల._ ధ్యాయః 
అవతారిక :- పూర్వాధ్యాయాంతిమళ్లోకోత్తరార్థము శ్రీమన్తమ్‌ అనుపదముతో ఆరంభింపం 
బడినది. ఈ అధ్యాయ ప్రథమశ్లోకముయొక్క పూర్వార్ధము ఆ పదము తోడనే ఆరంభింపం 
బడుచున్నది. 
శ్లో॥ శ్రీమన్తం స్వనితాన్తకాన్తపదకజ్ఞ్జుస్వాన్తచినామణిం 

శాన్తం నాన్తరమన్తకాన్తకమతిక్రాన్నప్రియం సన్తతమ్‌। 

సన్తం భాన్తమనన్తకున్తలసువి భ్రాన్తమ్మహాన్తం శివం 

దాన్తం కన్లురిపుం తమన్తరహితం స్వర్దన్తికాన్తిం స్తుమః॥ 1 
ప్రతిపదార్థము :- శ్రీమన్తమ్‌ = సిరిగల, స్వనితాన్తకాన్త పదకజ్ఞాస్వాన్త చిన్తామణిమ్‌ = 
తన అధికమైన మనోహరమైన పాదకమలములందు మనసు (గలవారి కోరికల దీర్చు) 
చిన్తామణియైన, శాన్తమ్‌ = అంతరింద్రియ నిగ్రహముగల, కన్లురిపుమ్‌ = కామారియైన, 
నాన్తరమ్‌ = భేదములేని, అన్తకాన్తకమ్‌ = యమునకు యముడైన, అతిక్రాన్త ప్రియమ్‌ 
= మిక్కిలిగా తిరుగువారు (యాత్రికులు) ప్రియులుగా గల, సన్తతమ్‌ = శాశ్వతుండైన, 


136 


272 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


సన్తమ్‌ = సద్రూపుడైన, భాన్తమ్‌ = ప్రకాశించుచున్న అనన్తకున్తల సువిభ్రాన్తమ్‌ = 
అనన్తుడు కేశములందు భ్రమించి తిరుగు, మహాన్తమ్‌ = గొప్పవాడైన, దాన్తమ్‌ = 
బహిరిన్టియ నిగ్రహము గల, అన్తరహితమ్‌ = అన్తములేని, స్వర్దన్తికాన్సిమ్‌ = 
ఐరావతముయొక్క కాన్తివంటి కాంతిగల, తమ్‌ = ఆ, శివమ్‌ = శివుని, స్తుమః = 
స్తుతించెదము. 

తాత్పర్యము :- తన అతిమనోహర పాదకమలములందు చిత్తము గలవారి కోర్కెలు 
దీర్చు చిన్తామణియైన, అంతర్చహిరిన్టియనిగ్రహముగల, యమునకు యముడైన, 
యాత్రికులందు ప్రీతిగల, సత్యజ్ఞానానన్త స్వరూపుడైన, శిరసున శేషుడు భ్రమించునంత 
కేశములుగల, నాశరహితుడైన, మన్మథ శత్రువైన, ఐరావతము వలె తెల్లనైన కాన్ని గల 
మహాశివుని స్తుతించెదము. 

వివరణ :- పార్వతీదేవికి శ్రీయను పేరు గలదు. ఆ శ్రీదేవి అర్ధశరీరము గలవాడగుటచే 
శివుడు శ్రీమన్తుడు. శ్రీమన్తుల యిండ్లలో సిరి (సంపద) యుండవచ్చును. శ్రీదేవి (లక్ష్మిని 
వక్షస్థలమున శరీరైకదేశమున నిలుపుగొన్న విష్ణువు శ్రీమన్తుడు కాదనలేము. శ్రీయనగా 
సరస్వతి, ఆమెను తన తలలో నొక భాగమైన జిహ్వయందుంచుకొని అనగా 
తలకెక్కించుకొని బ్రహ్మదేవుడును శ్రీమన్తుల వరుసలో చేరవచ్చును. ఇంద్రాదులను 
శ్రీమన్తులే కావచ్చును. శివునివలె దేహార్థమున శ్రీదేవిని నిలుపుకొని శ్రీమన్తుడను 
పదమునకు మహార్ధమును కలిగించిన వాడెవడును లేడు. కావున శివుడు శ్రీమన్తుడు. 
శ్రీమన్తులలో మొదటివాడని శ్లోకము ఆదియందలి శ్రీమన్తమ్‌ అను పదము వ్యంజింపం 
జేయును. 2. ఇ[న్లుని కడ చిన్తామణి యున్నది. అది మోక్షేతరమైన శుభమును లేక 
సుఖమును ప్రసాదింపవచ్చును. కాని యథార్థ సుఖ స్వరూపమైన మోక్షమును 
ప్రసాదించలేదు. శివుని పాదమందలి భక్తిగలవారికి మోక్షమునొసగి చినామణి 
శబ్బముయొక్క సంపూర్ణార్థ్ణమై యున్నాడని రెండవ విశేషణము తెలుపును. 3. సన్నమ్‌, 
భాన్తమ్‌, అనన్తమ్‌ అను ఉత్తరార్థాది యందలి పదములు వరుసన సత్యం జ్ఞానమనన్తమ్‌ 
బ్రహ్మ అను శివబ్రహ్మయొక్క స్వరూపలక్షణమును పై ఉపనిషద్వాక్యము వలెనే 
బోధించుటచే నీ పాదాదిభాగము ఉపనిషత్తుల్యమై యొప్పుచున్నది. 4. శివుని శిరసున 
కేశములనన్తములు. వానిని లెక్కింపలేనంత సంఖ్య కలిగియున్నవవి, ఇంతటి అనన్తను 
అనగా భూమిని మోయు అనన్త నామకుడైన శేషుడే అందు త్రోవ తప్పి భ్రమించు 
చున్నాడనగా ఇక ఆ శివుడు ఎంత పెద్దవాడో ఎవరూహింపగలరు? అట్లు త్రోవదప్పి 
(భ్రమించుచున్న శేషుడా శిరమునుండి బయటకు రాలేక శివుని శిరమునందలి అనన్త 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 273 


పుష్ప భూషణములైన నక్షత్రములలో తన వేయి తలలోని మణులతో భూషణభావమును 
వీడి బయటకు వచ్చి తన అల్పభూషణత్వావమానమును పోగొట్టుకొనలేక అచటనే 
తిరుగుచున్నాడని మూడవ పాదమందలి నాల్గవ విశేషణము వ్యంజించుచున్నది. 5. 
స్వర్దన్తికాన్తిమ్‌ అను విశేషణమున వాచకోపమేయ ధర్మలుప్త అను లుష్తోపమాభేదమైన 
అర్థాలంకారమున్నది. 6. ఈ శ్లోకము శార్దూల విక్రీడిత నిబన్ధనమగుటచే శివుని శార్దూల 
చర్మధారణమును వ్యంజించును. వృత్యనుప్రాస నామక శబ్దాలంకారముచే శ్లోకమంతయు 
అలంకరింపంబడియున్నది. 

అవతారిక :- పై శ్లోకమున శివస్తుతి నుపక్రమించినట్లు చెప్పిన ఈ కవి ఈ క్రింది 
శ్లోకమున శివేతర స్తుత్యాదికము యొక్క అనావశ్యకతను చెప్పుచున్నాడు. 


= 


శ్లో; ఏకం వన్దనమస్తు తే పరమితో హే నిత్యకర్మాధునా 

హే నైమిత్తికకర్మ! తేల పి చ తథా తీర్థాన్యయే వో నమః 

క్షేమంవో గృహదేవతా భవదభిప్రాయానుసారోల స్తు మా 

వారం వారమహం కరోమి చ నుతిం శమోరశమ్మోః కుతః॥ 2 
ప్రతిపదార్థము :- హే నిత్యకర్మ = ఓ నిత్యకర్మమా! ఇతఃపరమ్‌ = ఇక తరువాత, 
అధునా = ఇప్పుడును, తే = నీకు, ఏకమ్‌ = ఒక, వన్దనమ్‌ = నమస్మారము, అస్తు = 
అగుగాక, హే నైమిత్తికకర్మ = ఓ నైమిత్తిక కర్మమా!, తే అపి = నీకు కూడ, తథా = 
అట్లు, వననమ్‌ = వన్దనము, అస్తు = అగుగాక!, అయే =ఓ, తీర్ణాని = తీర్థములారా, 
వఃచ = మీకును, నమః = నమస్సు, అస్తు = అగుగాక!, గృహదేవతాః = ఓ గృహదేవత 
లారా!, వః = మీకు, క్షేమమ్‌ = క్షేమమ్‌, అస్తు = అగుగాక! భవదభిప్రాయానుసారః = 
మీ అభిప్రాయము ననుసరించుట, మా అస్తు = కలుగుకుండుగాక!, ఆశమ్మోః = 
అమంగళస్థానమైన, శమ్మోః = శమ్భువుయొక్క నుతిమ్‌ = స్తోత్రమును, వారం వారమ్‌ 
= మాటిమాటికి, అహమ్‌ = నేను, కుతః = ఎందువలన, కరోమి = చేయుచున్నాను. 
తాత్పర్యము :- ఓ నిత్యనైమిత్తిక కర్మలారా! తీర్థములారా! గృహదేవతలారా! ఇక మీ 
తోడి సంబంధమును వదలుకొనుచున్నాను. ఎందువలననగా మోక్షము నొసగు శివుని 
స్తోత్రము చేయుచున్నానుగదా! 
వివరణ :- ప్రతినిత్యము అవశ్యము చేయందగిన కర్మలు నిత్యకర్మలు. ఇవి చేయనివారికి 
ఆ నిత్యకర్మలు చేయవలసిన కాలమున వానిని చేయక, ఇతర కర్మల నొనర్భుట వలన 
ప్రత్యవాయము అనగా పాపము కలుగును. నిత్యకర్మల వలన ఏ పుణ్యము కలుగదు. 


137 


274 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


కాని అవి చేయని వారికి మాత్రము పైన చెప్పిన విధముగా పాపము కలుగును. అని 
మీమాంసకులలో కొందటు భావించెదరు. మరికొందరు నిత్యకర్మల నాచరించని వారికి 
అవి చేయవలసిన ఇతర కర్మల నాచరించినవారికి చిత్తశుద్ధి పరంపరగా మోక్షఫలము 
సిద్ధించు నందురు. ప్రతిదినము చేయనక్కజ లేనివైనను దేశమునో కాలమునో 
నిమిత్తముగా చేయంబడు కర్మలు నైమిత్తిక కర్మలు. ఇవి కూడ చేయనివారికి పైన 
చెప్పిన విధముగా ప్రత్య్వవాయము కలుగును. 

సంధ్యోపాసనాదులు, బ్రహ్మయజ్ఞాది పంచయజ్ఞములు, వేదాధ్యయనము, మాతా 
పితృగురు సేవాదులు నిత్యములు. గంగానదీ తీరములలో గ్రహణాది కాలములలో 
చేయదగిన కర్మలు, దేశకాల నిమిత్తములలో చేయందగిన తీర్ధ (శ్రాద్ధము మొదలగు 
కర్మలు నైమిత్తికములు. తీర్థయా(్రలు నిత్యనైమిత్తిక కర్మలు కాకపోయినను 
గృహదేవతలుగా చెప్పంబడరు. ఆయా కుటుంబములవారి ఇండ్లలో ప్రాచీనకాలమునుండి 
ఆరాధనీయులుగా నుండిన దేవతలు గృహదేవతలు అని చెప్పబడుదురు. ఈ రచయిత 
నిత్యనైమిత్తిక కర్మలననుష్టించుచు, తీర్ధయాత్రలొనర్చుచు, గృహదేవతారాధనల నొనరించు 
చుండెడివాడు. ప్రస్తుతము మహాత్ముల ఉపదేశమున శివస్తుతి నొనరింపయమొదలిడినాడు. 
దాని ప్రభావమేమో ఆ శివస్తుతికే కాలమంతయు వెచ్చింపవలయునను అభిప్రాయము 
ఆతనికి కలుగ నారంభించినది. నిత్యనైమిత్తిక కర్మలను, తీరయాత్రలను, గృహ 
దేవతారాధనల నొనరించుటచే నాతనికి ప్రీతితగ్గి, శివస్తుతియందే ప్రీతి అధికమగుచు, 
శివస్తుతి నొనరించక ఇతర కర్మల నాచరించు కాలమున అపరాధము చేయుచున్నానను 
భావము కలుగుచున్నది. అందుచేత నిత్యకర్మాదుల సంబోధించి ఇప్పటివరకు ఉత్సాహము 
కలిగించిన వీరిపుడుత్సాహము కలిగించక యున్నారు. ఇక మిమ్ముల నాదరించలేను. 
మీకు వీడ్కోలు చెప్పుచున్నాను. శివస్తుతి తప్ప వేరొక కర్మ చేయంజాలకున్నాను. శమ్మువు 
అమంగళ స్థానమందురేమో? ఆయన ఎముకల ధరించుచున్నను, శృ్మశానములలో 
తిరుగుచున్నను, భూతములతోడి సహవాసము చేయుచున్నను, శ్మశానభస్మము ధరించి 
తిరుగుచున్నను ఆతని అమంగళ కృత్యములు దోషములుగా నాకు కనంబడుట లేదు. 
అవి దోషములేయైనచో ఇన్లోపేన్ట బ్రహ్మాదులు ఆతనిని సేవింపరు గదా! శ్రేష్టులైన ఆ 
ఆదర్శమూర్తుల ఆచరణము ఆదరింపందగినది కదా!వారి వలె నేను శివస్తుతి ఏల 
చేయుచున్నానో నాకు కొంచెమర్థమైనది. శివస్తుతి సమయమున నేదో చెప్పరాని 
ఆనందలహరి నా మనసున పొంగుచున్నది. ఆ ఆనందమును వదలుకొని ఇతర కర్మల 
నొనర్చుటకు మనస్మరించుట లేదు. నన్ను మీరన్యధానిరాదరణ భావమున చూడదగదు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 275 


అను రచయిత అభిప్రాయము ఈ శ్లోకమున వ్యక్తమగుచున్నది. 2. గృహదేవతలారా! 
నేనిదివజికు వలెనే మిమ్ము ఆరాధించుచు ఉండవలె ననునదియే మీ అభిప్రాయము 
కావచ్చును. మీ అభిప్రాయము ననుసరించుట నావలన కాదు. నాకిప్పుడు మీ 
అభిప్రాయము ననుసరించ వలెనను భావము కలుగక పోవుటయే బాగనిపించుచున్నది. 
ఈ స్థితియే నాలో కొనసాగు గాక! అని మూడవపాదమందలి వ్యంగ్యము 3. వన్షనమస్తు, 
క్షేమమస్తు వంటి ప్రయోగములు వీడ్కోలును వ్యంజింపంజేయును. తెలుగు దేశమున 
దండము, వందనమువంటి మాటలు మానివేయుట అను అర్థమునందు ప్రయోగింపం 
బడుట సాధారణము. ఈ ప్రయోగవిధానమున రచయిత తెలుగు వాడేమోనన్న ఊహకు 
అవకాశమొసగుచున్నది. “ఏకం వనన మస్తు” అను వాక్యములోని ఏక శబ్దము కూడ 
పై భావమును సమర్థించుచున్నది. 'నీకోదండము” అని కోపముతో వెడలిపోవువారు 
(దూరమగువారు) పల్ముట సాధారణము గదా!అందులోని (నీకు + ఓ) ఓకారము 
“ఒకి శబ్దముయొక్క రూపాంతరము. కావున ఏక శబ్దార్థమనుటలో సంశయము లేదుగదా! 
క్షేమమస్తు అను వాక్యముయొక్క ప్రయోగమునందును నీవే బాగుపడువంటి తెలుగు 
వాక్యములలోని నిష్టురత గోచరించుట చేతను పై ప్రభావమునే దర్శింపవచ్చును. 
పూర్వళ్లోకమువలె ఈ శ్లోకమును శార్దూల విక్రీడిత చ్చన్లో నిబన్ధనమే. 
అవతారిక :- పై శ్లోకమున మాటిమాటికి శివస్తుతి చేయుట చెప్పంబడినది. ఈ 
శ్లోకమున స్తుత్యమైన శివతనువు చెప్పబడుచున్నది. 
శ్లో సారానిద్రాముదశ్రీకరమహిమయుతా త్రాసవద్రావికాసా 

సాకా విద్రావసత్రా రజతగిరి తటస్థాన సద్మాపభాసా। 

సాభా పద్మాసనస్మా గిరిశ! శివతనుః ఖ్యాతసుజ్ఞాను దాసా 

సాదానుజ్ఞా సుతఖ్యాభిరతిరవతు వః శ్రీదముద్రా నిరాసా॥ 8 
ప్రతిపదార్థము :- గిరిశ = ఓ గిరియందు శయనించువాడా!, సారానిద్రాముద 
శ్రీకరమహిమయుతా = సారమైన జాగరూకమైన పూర్ణానందరూపమైన నిర్విష మొనర్చు 
మహిమతో కూడిన, త్రాసవద్రావికాసా = భయముతో కూడిన ధనమును వికసింప 
జేయని, సాకావిద్రావసత్రా = దుఃఖములకు పారిపోని సత్పురుషుల రక్షించునది, రజతగిరి 
తటస్థాన సద్మాపభాసా = వెండికొండ సానుప్రదేశము నందలి కాంతి తక్కువ కాంతిగాగల, 
ఖ్యాతసుజ్ఞాను దాసా = ప్రసిద్ధులైన చక్కని జ్ఞానులు అనుసరించు దాసులుగా గల, 
సాదానుజ్ఞా = ప్రసాద (గుణుమును అంగీకరించు, సుతఖ్యాభిరతిః = కుమారుల 


138 


276 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


కీర్తియందు మిక్కిలి ఆసక్తిగల, శ్రీదముద్రానిరాసా = సంపదనొసగు ముద్రను నిరసించు. 
సాభా = మిక్కిలి కాంతితో కూడిన, పద్మాసనస్థా = పద్మాసన మందున్నట్టి, శివతనుః 
= మంగళ శరీరము, వః = మిమ్ము, అవతు = రక్షించుగాక! 

తాత్పర్యము :- సారమైన జాగరూకమైన, పూర్ణానందరూపమైన, నిర్విష మొనరించునట్టి 
మహిమతో కూడిన, భయమును కలిగించు ధనమును వికసింపంజేయని, దుఃఖముతో 
కూడిన వారయ్యు చెదరని, సత్పురుషుల రక్షించు వెండికొండల సాను ప్రదేశమందలి 
కాంతిని అల్బ్పకాంతిగా నొనర్చు ప్రసిద్ధులైన చక్కని జ్ఞానులు అనుసరించు దాసులుగా 
గల ప్రసాద గుణమును అంగీకరించు సుతుల కీర్తియందాసక్తిగల సంపదనొసగు ముద్రను 
నిరసించు గొప్పకాంతితో కూడి శివుని శివతనువు మిమ్ము రక్షించుగాక! 

వివరణ :- శివునకు ఘోరము అఘోరము అను రెండు తనువులున్నట్లు శతరుద్రీయము 
తెలుపును. ఈ శ్లోకమున శివుని అఘోరతనువు అనగా శివతనువు వర్ణింపంబడినది. 
ప్రథమ విశేషణము సార + అనిద్ర + ఆముత్‌ + అశ్రీకరమహిమయుతా అని, 





శోకం: ౩ చతురర చక్రబన్లము 
౧ ఠా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 277 


ద్వితీయ విశేషణము త్రాసవత్‌ + రా + అవికాసా అని, మూడవ విశేషణము స+ 
అకా + అవిద్రావసత్‌ + త్రా అని, రజతగిరితటస్థాన సద్మా + అపభాసా అని నాల్గవ 
విశేషణము, స + ఆభా అని ఐదవ విశేషణము, పద్మాసన అని ఆజవ విశేషణము, 
ఖ్యాతసుజ్ఞా + అను దాసా అని ఏడవ విశేషణము, సాద+ అనుజ్ఞా అని ఎనిమిదవ 
విశేషణము, సుత + ఖ్యా + అభిరతిః అని తొమ్మిదవ విశేషణము, శ్రీదముద్రా + 
నిరాసా అని విభజించి పై తాత్పర్యము చెప్పంబడినది. 

ఇందలి ఆది విశేషణము విలోమముగా పఠించినచో అంతిమ విశేషణమగును. 
ద్వితీయ పాదాంత విశేషణము యొక్క విలోమమే తృతీయ పాదాది విశేషణము. 
చతుర్ధపాదాది విశేషణముయొక్క విలోమమే తృతీయ పాదాంత విశేషణము. ఇట్టి క్లిష్టరచన 
శబ్బాలంకార సిద్ధికొజికై చేయంబడుచుండును. కావున పై విశేషణములను మరొక 
విధముగా విభజించి తాత్సర్యమున కొంత మార్పు కలిగింపవచ్చును. 

ఒక వృత్తమును గీచి దానిచుట్టు నాలుగు దళమూలములను కల్పించి వానిలో 
మధ్యలోని ఏడక్షరముల నడ్డముగా వ్రాసి ఆ దళమూలముల నొక్కొక్క దానినుండి 
రెందేసి దళములను కల్పించి అనగా మొత్తమెనిమిది దళముల కల్పించి వానిలో 
ఆద్యంతాక్షరములైన 'సా” అను అక్షరమును విడచి మిగిలిన ఆజు అక్షరముల నిలువుగా 
వ్రాయవలెను. మధ్య కర్ణికాస్థానీయ వృత్తమున సా అను అక్షరమును వ్రాసినచో అష్టదళ 
పద్మరూప మీ శ్లోకమున నేర్చడును. వృత్తమునకు నాలుగు వైపులనున్న దళములలోని 
అక్షరములకు అనులోమ విలోమ భావము లేదు. కాని ఎనిమిది దలములలోని 
నాలుగింటి విలోమమే మిగిలిన నాలుగు దలములలో నుండును. ఆద్యంతములలో 
ప్రతిదళమును 'సా తో కలిపి యేర్చడియుండును. ఇట్లుగాక నాలుగు దళములను 
మాత్రమే కల్పించి వృత్తములోని 'సా' ను ఆద్యంతములలో కలిపికొని అనులోమ 
విలోమముగా ఒక్కొక్క దళములోని అక్షరముల మాత్రమే పఠించి దళమూలముల పై 
జెప్పిన విధముగానే మధ్యాక్షరముల నడ్డముగా లిఖించి ఈ శ్లోకమును 
చతుర్దకకమలముగా నేర్చరచుకొనవచ్చును. మధ్య వృత్తమున మాత్రము 'సా అనునదే 
వ్రాయంబడవలెను. కావ్యమంతయు అనులోమ విలోమముగా వ్రాయంబడిన 
సంస్కృతాంధ్ర రచనములున్నవి. తద్రచయితలు గొప్ప శబ్దరసికులు. ఈ కవియు 
అట్టి రచనము చేయగలవాడనుట కీ శ్లోకము ఒక సాక్ష్యముగా నున్నది. పూర్వార్థమున 
రెండు పాదములందు చతుర్దాక్షరము ద్రాప్రాసముగా కూర్చంబడినది. ఉత్తరార్థమున 
ఐదవ అక్షరము (ససు) ప్రాసముగా కూర్చంబడినది. తృతీయ ద్వితీయ పాదముల 


139 


278 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


16వ అక్షరముగా కూడ పై ప్రాసయే కూర్చంబడినది. వీనిలోనే గిరిశబ్దము 
ద్విరావృత్తమైనది. నాలుగు పాదములందును అంత్యానుప్రాసము కలదు. ఈ శ్లోకము 
ప్రగ్ధరా వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున ఎదుటివారి అవనమును కోరిన కవి ఈ శ్లోకమున తన 
రక్షణమునే కోరుచున్నాడు. 
శ్లో హారహీరసమాకార! కారుణ్యజలధే! ప్రభో! 

వరవారాణసీవాస! గురో! గౌరీశ! పాహి మామ్‌॥ 4 
ప్రతిపదార్థము :- హారహీర సమాకార! = హారమునందలి (తెల్లని) రత్నముతో 
సమానమైన ఆకారముగల, కారుణ్యజలధే! = దయాంబోదీ, ప్రభో = ఓ (ప్రభూ!, 
వరవారాణసీవాస = శ్రేష్టమైన కాశీనగరము నివాసముగా గలవాడా! గురో = ఓ 
గొప్పవాడా!, గౌరీశ = ఓ గౌరీపతీ!, మామ్‌ = నన్ను, పాహి = కాపాడుము. 
తాత్పర్యము :- హారమందలి తెల్లనిరత్నమువలె తెల్లనైన ఆకారము గలవాడా! 
దయాసముద్రుడా! ప్రభూ! గొప్ప కాశీనగరమున నివసించువాడా! ఓ గొప్పవాడా! 
గౌరీనాథా! నన్ను కాపాడుము. 
వివరణ :- పద్యమంతట రేఫము బహువారావృత్తమగుటచే హ, కల ద్విరావృత్తి చేతను, 
వకారముయొక్క త్రిరావృత్తి చేతను వృత్యనుప్రాసాలంకార మిందేర్పడి యున్నది. ఈ 
శ్లోకము అనుష్టుష్పందో నిబన్సనము. ప్రథమపాదమున సమశబ్ద్బముండుటచే 
ఉపమాలంకారము, ద్వితీయపాదమున జలధిరూపణముచే రూపకాలంకారము 
నేర్పడియున్నవి. 


అవతారిక :- పై శ్లోకమున శివునిచే స్వరక్షణము కోరంబడినది. ఈ శ్లోకమున తన 
మానసమున శివుని నివాస మర్థింపంబడుచున్నది. 
శ్లో॥ భవ! భవనితరౌప్యశైల! గజ్లా - శరశరణేన్దుకిరీటశస్తమస్త। 
స్వమహిత! హితదాన! మానసే మే - వసనీకృతదిక్కరీన్షచర్శన్‌! ర్‌ 
ప్రతిపదార్థము :- భవ! = ఓ భవా, భవనితరౌప్యశైల! = ఇల్లుగా చేసుకున్న వెండికొండ 
గలవాడా!, గజ్లాశరశరణేన్లు కిరీట శస్తమస్త! = గంగాజలమునకు నివాసమైన చన్ద 
మకుటముచే ప్రశంసింపంబడిన శిరము గలవాడా!, స్వమహిత = స్వరూపముచే 


పూజింపంబడినవాడా!, హితదాన = హితము నొసగువాడా!, వసనీకృత దిక్కరీన్ల చర్మన్‌ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 279 


= వస్తముంజేసికొనంబడిన దిగ్గజేన్ద చర్మము గలవాడా!, మే = నాయొక్క మానసే = 
మనసున, వస = నివసింపుము. 
తాత్పర్యము :- ఇల్లుగా చేసికొనంబడిన వెండికొండ గలవాడా! గంగాజల నివాసముచే 
చన్దకిరీటము చేతను ప్రశంసింపంబడిన శిరముగలవాడా!, స్వరూపం చేతనే పూజింప 
బడువాడా!, హితము నొసగువాడా!, వస్రముగాం జేసికొన్నదిగ్గజేన్ల చర్మము గలవాడా! 
భవా! నా మానసమున వసింపుము. 
వివరణ :- నాలుగు పాదముల ఆరంభములందు యమక (ఛేకానుప్రాసుములున్నవి. 
పూర్వార్ణాంతమున తృతీయపాదమున వృత్యనుప్రాసములున్నవి. 

బేసి పాదమున న-న-ర-య అను గణములు, సరిపాదమున న-జ-జ-ర-గ 
అను గణములుండుటచే నీ శ్లోకము పుప్పితాగ్రా వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున తన మానసమున కవిచే శివుని నివాస మర్థింపంబడినది. 
ఈ శ్లోకమున ఆ మానసమే సందేహము కలదిగా చెప్పంబడుచున్నది. 

శ్లో; మానమానస! సన్దేహీ జ మత్మేశాపహరే౨_ హరే। 

మానమానసదాదిత్యే సత్యే పురహరే హరే॥ 6 

ప్రతిపదార్థము :=- మాన మానస = ప్రమాణమైన ఓ మనసా, మత్లేశాపహరే = నా 
క్లేశముల నపహరించు, అహరే = సంహారకుడు (దొంగ) కానల్టీ (పరిపాలకుడైనట్టి ), 
మాన మానసదాదిత్వే = ప్రమాణమునకు (కంటికి) ప్రమాణమైనట్టి (ప్రమాణత్వము 
కలిగించునట్టి) సూర్యుడైన, సత్యే = మిథ్య కానట్టి, పురహరే = పురముల హరించు 
నట్టి, హరే = శివునందు, సన్దేహీ = సందేహము కలదానవు (అగుచున్నావు). 
తాత్పర్యము :- ఓ ప్రమాణమైన మానసమా! నా క్షేశములను పోగొట్టి కాపాడు. కంటిని 
ప్రమాణముగా నొనర్చు శాశ్వత సూర్యుడైన పురహరుడైన శివునందు సందేహము 
కలదానవై యున్నావు. 
వివరణ :- ఇంద్రియములలో (శ్రో త్రత్వక్చక్తుర్ణి హ్వాఘాణములు అయిదు బాహ్యములు. 
మనస్సు ఆంతరము. ఈ ఆటు ఇంద్రియముల ప్రత్యక్ష ప్రమను కలిగించునవగుటచే 
ప్రత్యక్షపమాణములు. బయటి శబ్ద స్పర్శ రూప రస గన్గముల జ్ఞానము బాహ్యేన్టియముల 
ద్వారమున కలుగును. ఆంతరములైన సుఖదుఃఖాదుల జ్ఞానము మనస్సు వలన 
కలుగును. బాహ్య విషయ జ్ఞానము కలుగుటలో బాహ్యేన్టియములకు మనస్సుయొక్క 
సహకారము ఆవశ్యకము. సుఖదుఃఖాద్యాంతర విషయముల జ్ఞానమును బయటి 


140 


280 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ఇ(న్టియముల సహకారము నపేక్షించకయే మనస్సు స్వయముగా కలిగించును. కావున 
ఇవి అన్నియు ప్రత్యక్ష ప్రమను కలిగించు ప్రత్యక్ష ప్రమాణములని తర్మశాస్తమున 
పేర్కొనబడినవి. 

శివుడు బాహ్యేన్టియముల చేతగాని, మనస్సు చేతగాని, గోచరము కాకపోవుట 
వలన శివుని ఉనికి విషయమున మనస్సు సందేహము కలిగియుండును. 

బాహ్వాంతరములైన వ్యాధులు ఆధులు దుఃఖజనకములగుటచే ఇవి క్లేశములని 
ఈ శ్లోకమున చెప్పబడినవి. ఈ క్లేశములు కలుగు సమయమున శివస్మరణము చేసినచో 
తొలగిపోవుట దాదాపు సర్వజనానుభవ సిద్ధమే అగుటచే ప్రత్యక్ష ప్రమాణ గోచరుడు 
కాని శివుడు అనుమాన ప్రమాణ గోచరుడు అని నిశ్చయింపవలసి యుండగా ఓ 
మానసమా! ఏల సందేహించెదవు? శివుడు తన ఉనికిని మనస్సునకు నిశ్చయముగా 
తెలుపుటకై క్లేశములను హరించి యున్నాడు. అయినను నీవు శివుని ఉనికిని 
నిశ్చయించుకొనక సందేహించి నీ మూర్థత్వమును ప్రకటించుకొనుచున్నావు. ఇది 
పూర్వార్థ వివరణము. 

ఓ మనసా! సందేహము కలుగుట బట్టి నీ యునికిని నందబు నిశ్చయించు 
కొందురు. కాని శాస్త్రీయముగా (అద్వైతశాస్త్రము ననుసరించి) నీ యునికి హుళక్కియే. 
ఒకవేళ వ్యావహారికముగా నీ యునికి అంగీకరింపవలసి వచ్చినచో, నిశ్చయింపం 
బడవలని వచ్చినచో శివుని ఉనికిని (గ్రపాంచియే నేనున్నాను అని నీవు 
మిడిసిపడుచున్నావు. నీవు ప్రమాణము అయినచో నీకు ప్రమాణత్వమును కలిగించు 
శాశ్వతసూర్యుడు శివుడే సుమా! 

కంటికి ప్రమాణత్వమును కలిగించుటకు అనగా చూచు శక్తి కలుగుటకు 
సూర్యుడవసరము. కావున సూర్యుడు మానమానుడు. ప్రమాణము (చక్షుస్సు) నకు 
ప్రమాణము అనుట లోక సిద్ధము. కాని సూర్యుడు సత్సదార్థము గాదు. అనగా శాశ్వతుడు 
గాడు. ఆ సూర్యుడు నీలో (మనస్సులోని) సన్దేహాజ్ఞానాద్యన్థకారమును తొలగింపం 
జాలడు. శివుడు ఆదిత్యుని వలె మానమానుడే కాక సత్పదార్థము కూడ అయి ఉన్నాడు. 
కావున ఆ శివుడే శ్లోకమున మాన మానసదాదిత్యుడని చెప్పంబడినాడు. ఆతడు 
శాశ్వతసూర్యుడై నీలోని అజ్ఞాన (సన్దేహ) తిమిరమును తొలగించుచుండగా అనేక 
వస్తువుల నెజుగుచున్న నీవు ఆ శివునే ఉన్నాడో, లేడో అందువేమి? సత్పురుషులు 
“కలడు కలండను వాడు కలదోలేడో' అని సందేహించుట ఎంత అనుచితము. ఇది 
యంతయు తృతీయపాద వివరణము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 281 





శోకం: 6 ఛురికా/జ్యోతి బన్దము 


3. శివుడు పరమహరుడు. పురములు అనగా శరీరములు. స్టూలసూక్ష్మ కారణ 
శరీరములు అను మూడు పురములను త్రిపురాసురులని పురాణములలో పరోక్షముగా 
చెప్పంబడిన వానిని హరించువాడు హరుడు. లోకములను సంహరించి శివుడు 
హరుడైనాడనుట అటుంచి మోక్షమును పొందిన వారందతి త్రిపురములు హరించి 
ఆతడు హరుదైనాడనుట శాస్త్రసిద్ధ విషయము. సూక్ష్మ శరీరమున భాగమై ఉన్న ఓ 
మానసమా! నీవిట్లు శివుడే లేడనుకొనుచు చిరంజీవివై యుండుము. క్లేశముల 
ననుభవించుచుండుము. నీవిట్లు శివుని సందేహించు చుందువేని నీకు మోక్షమెట్లు 
కలుగును? ఇది చతుర్ధపాద వ్యంగ్యము. 

4. పూర్వోత్తరార్థంతములలో హరే హరే అను యమకమున్నది. అది ద్విరావృత్తమై 
హరిహరీ హరిహరీ ఇది ఎంత తప్పు అని మానసముయొక్క తప్పును అసహ్వించుకొను 
సత్పురుషుని వాక్య ధ్వనిని వ్యంజించుచున్నది. సత్పురుషులిట్టి మూర్చుల నసహ్యించు 
కొందురు గదా! 

5. మానసముయొక్క ఉనికియే మిథ్య. దాని మానత్వము అనగా ప్రమాణత్వము కూడ 
మిథ్య. మిథ్య కాదన్నను దాని ప్రమాణత్వమును కలిగించు వాడు శివుడే. చక్షురింద్రియ 
ప్రమాణత వ్యావహారిక సత్యము. వానికి ప్రమాణత కలిగించు సూర్యుడు చక్షురింద్రియ 
విషయమై దృశ్యతను పొంది యున్నాడు. దృక్ష్వ ప్రమాతృత్వరహితుడైన ఆ సూర్యుడు 
మానమానుడనుట వ్యావవోరికమే అయినను యుక్తికి ఆతని వ్యావహారిక 
మానమానతయు అనుగుణముగా లేదు. ఆదిత్యాదులను దృశ్యముగా జేసికొన్న కంటికి 
ఇతర బాహ్యేంద్రియములకు వానికి ప్రమాణతను కలిగించు మానస సూర్యునకును 
“చక్షషశ్ళక్షుః మనలోమనవ” అని ఉపనిషత్తులలో చెప్పంబడిన శివుడు ప్రమాత. నీకును 
ప్రమాతయై యుండగా ఆయనకు దృశ్యమైన (జేయ) నీవు ఆ శివునే సందేహించుట నీ 


141 


282 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


సంశయాత్మకత కుచితముగా నుండుటయే గాక వన్వ్యాపుత్రుడు యధార్థపుత్రుని 
సందేహించుటవలె నున్నది. ఇది మొత్తము శ్లోకమున వ్యంగ్యమగు అంశము. 

ఈ శ్లోకమున పూర్వోత్తర్ధాద్యంతములలో యమకములున్నవి. ఈ శ్లోకమును 
అనుష్టుష్పందో నిబన్ధనమే. 

ఈ శ్లోకమున అడ్డముగా ఛురికాబన్ధము. నిలువుగా జ్యోతిబన్టమున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు సత్యుడని చెప్పంబడినది. ఈ శ్లోకమున సత్యాసక్తతో 
ఆతని సమీపింపుమని జీవుడుపదేశింపంబడుచున్నాడు. 

శ్లో సవాసహంసభం సత్యాసక్తసర్వం సభం సమమ్‌। 

సవాసవసమాసత్తిం సర సత్రం సఖే! సదా॥ 7 
ప్రతిపదార్థము :- సవాసహంసభమ్‌ = వాసముతో కూడిన హంసయొక్క కాంతివంటి 
కాంతిగల, సర్వమ్‌ = అంతయునైన, సభమ్‌ = నక్షత్రములతో కూడిన, సమమ్‌. = 
సమముగా ఉన్న, సవాసవసమాసత్తిమ్‌ = ఇంద్రసమీష్యముతో కూడిన, సత్రమ్‌ = 
సత్పురుషుల రక్షించువానిని (శివుని), సత్యాసక్త = సత్యము నందాసక్తి గల, సఖే 
మిత్రుడా! సదా = ఎల్లప్పుడు, సర = చేరుము. 
తాత్పర్యము :- ఓ సత్యాసక్త మిత్రుడా (జీవుడా) వాసముతో కూడిన హంసల కాంతివంటి 
కాంతిగల, నక్షత్రములతో కూడిన అంతయునైన, సమముగానుండు ఇంద్రుడు 
సన్నిధియందుగల, సత్పురుషుల రక్షించువానిని (శివుని) చేరుము. 
వివరణ :- శివుని నివాసమున కైలాసమున మానస సరోవరప్రాంతమున హంసలు 
నివసించును. వాని తెల్లని కాంతితో సమానమైన తెల్లని కాంతి శివునకున్నదని చెప్పుటచే 
లుపోపమాలంకారమేర్చడియున్నది. 

హృదాకాశమున సంచరించు హంసలైన (ఆత్మలు) సాధువులు సత్త్వగుణ సంపన్నులై 
స్వచ్చులై యుందురు. అట్టివారు నీకు సమీపమందుండుటచే వారికి నీ స్వచ్చత 
(ధావల్యము) కలిగి యుండునని ప్రథమపాదము వ్యంజించును. శివుడు సర్వస్వరూపుడై 
సర్వము సమముగా నుండు వాడని ద్యుశిరసుడైన శివుని శిరమున నక్షత్రములుండుటచే 
శివుడు సభుడని అనగా నక్షత్రములతో కూడిన వాడని ద్వితీయ పాదమున చెప్పం 
బడినది. మూడవ పాదము దేవప్రభువైన ఇంద్రుడే శివుని సమీపముననుండగా నితర 
దేవతలుందురు అని వేరుగా చెప్పనక్నబిలేదని వ్యంజించును. ఆ శివుని గూర్చియే ఓ 
జీవుడా ప్రయాణించుమని నాల్గవ పాదముయొక్క వివరణము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 283 





శోకం: 7 షోడశదళ పద్మబన్హ్లము 


ఈ శ్లోకమున మొత్తము పదాజు సకారములున్నవి. మిగిలిన అక్షరములు పదాజు 
కావున సకారము కర్ణికయందుంచి మిగిలిన అక్షరముల పదాజు దళములలోనుంచిన 
ఈ పద్యమునకు షోడశదళపద్నాకృతి యేర్చడును. ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్గనము. 
అవతారిక :- జీవునకు సత్య శివానుసరణ ముపదేశింపంబడినది. ఈ శ్లోకమున 
శివుని చేరగోరు శివభక్తుడే శ్రేష్టుడని చెప్పంబడుచున్నది. 

శ్లో యస్య భక్తిస్సదా శమౌ నిశ్చలా స పుమాన్‌ పుమాన్‌! 

స పుమాన్‌ యత్ర జననం సమ్రాప్తస్తత్ములం కులమ్‌॥ 8 
ప్రతిపదార్థము :- యస్య = ఎవనికి, శమ్బౌ = శివునందు, నిశ్చలా = చలించని, భక్తిః 
= భక్తి (ఉండునో), సః = ఆ, పుమాన్‌ = పురుషుడు, పుమాన్‌ = పురుషుడు, యత్ర = 


142 


284 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ఎచట, జననమ్‌ = జన్మము, సంప్రాప్త = పొందినాడో, తత్‌ = ఆ, కులమ్‌ = కులము, 
కులమ్‌ = కులము. 

తాత్పర్యము :- ఎవనికి శివునందు భక్తి నిశ్చలముగా నుండునో ఆ పురుషుడే (్రెష్ట 
పురుషుడు. ఆ (్రేష్ట పురుషుడే కులమున జన్మించెనో ఆ కులమే గొప్ప కులము. 
వివరణ :- పుమాన్‌, పుమాన్‌, కులమ్‌, కులమ్‌ ద్విరావృత్తములైన పుమాన్‌ కులమ్‌ 
అను పదములలో అర్థభేదము లేకున్నను తాత్పర్య భేదము కలదు. కావున ఈ జంట 
పదములు లాటానుప్రాసము అను శబ్దాలంకారముతో శ్లోకము నలంకరించుచున్నవి. 
ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివభక్తుని శ్రేష్ట చెప్పంబడినది. ఈ శ్లోకమున ఆతడు 
చేయు శివవన్దనము చెప్పంబడుచున్నది. 
శ్లో సర్వేశం చతురం గవేన్చియవశః శేషాహితాఖ్యం భవం 

తత్పాకక్రతుకారకప్రియమకధ్వంసిస్వవన్తం ధ్రువమ్‌! 

కర్పూరామితభం జటావయవచిత్రం సప్రథత్వం వరం 

రజ్ఞద్భాసమనన్తమన్ధకరిపుం వన్దే శివం శజ్మరమ్‌॥ 9 
ప్రతిపదార్థము := సర్వేశమ్‌ = సర్వేశ్వరుడైన, చతురమ్‌ = నేర్పరియిన, శేషాహితాఖ్యమ్‌ 
= శేషాహితుడు అను పేరుగల, భవమ్‌ = సత్తారూపుడైన, తత్సాకక్రతు కారకప్రియమ్‌ 
= భవపాకమను క్రతువును చేయుచు వారి యెడల ప్రేమగల, అకధ్వంసి స్వవంతమ్‌ 
= దుఃఖమును ధ్వంస మొనర్చు (ర్చి) చక్కగా గాపాడుచున్న్మ ధ్రువమ్‌ = శాశ్వతుడైన, 
కర్పూరామిత భమ్‌ = కర్పూరమువలె అమితమైన కాన్తిగల, జటావయవచిత్రమ్‌ = 
జట అను అవయవముతో విచిత్రుడైన, నప్రథత్వమ్‌ = కీర్తిమత్త్వముగల, వరమ్‌ = 
శ్రేష్టుడైన, రబ్బద్భాసమ్‌ = ప్రకాశించు కాంతిగల, అనన్తమ్‌ = అంతములేని, అన్గ్థకరిపుమ్‌ 
అన్థకుడను రాక్షసునికి శత్రువైన, శంకరమ్‌ = సుఖమును కలిగించు, శివమ్‌ = శివుని 
గూర్చి, గవేన్చియవశః = పశువుల వంటి ఇంద్రియములకు వశుడను (ఐన నేను) వన్దే 
= నమస్మరించెదను. 
తాత్పర్యము :- సర్వేశ్వరుడు చతురుడు. శేషాహితుడను పేరుగల సత్తారూపుడైన 
భవపాకమను క్రతువును చేయించువారి యందు ప్రేమగల, దుఃఖమును నశింపంజేసి 
చక్కగా కాపాడుచున్న శాశ్వతుడైన, కర్పూరమును మించిన స్వచ్చకాంతి గల, జట 
అను అవయవముతో విచిత్రుడైన కీర్తి మత్త్వముగల, శ్రేష్టుడైన, ప్రకాశించు కాన్తిగల, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 285 


నాశరహితుడైన అన్గ్థకుడను పేరుగల రాక్షసునకు శత్రువైన, సుఖకరుడైన శివునిగూర్చి 
పశువులవంటి ఇంద్రియములకు వశుడైన నేను నమస్మరించెదను. 
వివరణ :- ఈశ్వరభిన్నమైన ఈ జగమునకు శివుడు ఈశుడైనందున, ఆయన సర్వేశ్వరుడు 
అని సర్వేశ శబ్దమున కొక అర్థము. ఈశ్వర భిన్నముగా ఈ జగము కనంబడుచున్నను 
అది తదభిన్నము కాదు. ఈ సర్వము ఈశుడు అనునది సర్వేశశబ్దముయొక్క రెండవ 
అర్థము. సర్వము తానయ్యు తనకు భిన్నముగా కలిపింపంజేసి జగమునందలి వారందరిని 
మోపింపంజేయు చతురత గలవాడని చతురమ్‌ = అను రెండవ విశేషణము చెప్పుచున్నది. 
ఆ విధముగా తనకు భిన్నమైంగనబడు జగమునకంతటికి ఈశుడై సర్వేశుడనిపించుకొన్న 
శివునకే జగమంతయు శేషభూతమైనది. అట్టి శేషభూతమైన జగమునే తన శరీరముగా 
చేసికొని తనను శేషునివలె చుట్టుకొనునట్లు చేసికొన్న శివునకు శేషాహితుడను పేరు 
కలుగుటలో వింత ఏమియులేదు. కాని ఆ పేర ప్రసిద్ధముగా శివుడు పేర్కొనం 
బడకపోవుటయే వింత. శైవనాగమములలో ఈ (ప్రపంచమును సృజించిన 
రజోగుణప్రాధాన్యము గల శివుని మూర్తికి “భవి అను పేరు చెప్పంబడినది. అట్లే 
దానిని పాలించు సత్త్వగుణ ప్రాధాన్యముగల, శివునిమూర్తికి మృడుడను పేరు. దానిని 
సంహరించు తమఃప్రాధాన్యముగల శివుని మూర్తికి హర అను పేరు చెప్పంబడినది. 
సంసారమునకు భవ అను పేరు లోక ప్రసిద్ధము. ఆ సంసారము శివాభిన్నమే అగుటచే 
శివునకు భవ అను నామము ప్రసిద్ధముగానే ఉన్నది. భూ ధాతువు సత్తార్థకము కావున 
సత్తాస్వరూపుడైన శివునకు భవనామము సార్థకమే అగును. వర్తమాన సంసారము 
జీవభోగ్యముగా ఉన్నది. అది సృష్టి పూర్వ సమష్టి జీవకర్మ పరిపాకము. అపక్వ కర్మయందు 
జరుగుటచే వాడంబడిన పదార్థముయొక్క భోగ్యత వలెనే ఆ కర్మ పరిపక్వమై ఫల 
ప్రదాన సమర్థమైనది. ఫల ప్రదానమును ప్రారంభించి ప్రారబ్ధమైనది. ప్రారబ్ధఫలమైన 
సంసారమే భోగ్యతను పొందును. అట్టి భవపాకము జీవభోగము కొజకు చేయింపం 
బడినది. అందుచేత తన ఇచ్చకు అనుగుణముగా పాక క్రతువును చేయించిన వారిపై 
శివునకు ప్రీతియున్నదని ద్వితీయపాదాది విశేషణము తెలుపును. 

పాకానంతరము భోగ్యమైన ఆ సంసారము సుఖమును కలిగించునది మాత్రము 
గానే ఉండనక్కరలేదు. దుఃఖమును కలిగించునదిగా కూడా ఉండకతప్పదు. వండిన 
వంట తినువారిలో కొందబికు సుఖమును, కొందజకు దుఃఖమును కలిగించుటను 
మనమెజుగుదుము కదా! అట్లు కర్మఫలము దుఃఖరూప మైనప్పుడు తన్నివారణమునకై 
జీవులలో కొందటు శివుని ప్రార్థించెదరు. అట్లు ప్రార్థితుడైన శివుడు దానిని 


1483 


286 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ధ్వంసమొనర్చును. అందుచేత ఆయన అకధ్వంసి అనంబడును. క అనగా సుఖము 
అక అనగా తద్విరుద్ధమైన దుఃఖము దానిని ధ్వంసమొనర్చువాడు అకధ్వంసి. అట్లు 
ఆయన ఆ దుఃఖమును ధ్వంసమొనర్చి ప్రార్ధించిన వారిని చక్కగా కాపాడుచున్నాడు. 

కావున ఆయన (సు + అవన్తుడు) స్వవన్తుడు చక్కగా కాపాడుచున్నాడు. అకధ్వంసి, 
స్వవన్తుడును నైన శివుడు ఆజవ విశేషణమైన అకధ్వంసి స్వవన్తమ్‌ అను విశేషణోభయ 
పదకర్శధారయసమాసముచేత చెప్పంబడినాడు. ఇట్లు కాపాడు శివుడు శాశ్వతుడు. 
ఆయన కాపాడు కృత్యము శాశ్వతమునగుటచే ఆయన (ధ్రువుడు. (శాశ్వతుడు) 
పూర్వార్ధాంత విశేషణ పదము చెప్పును. 

ఆ శివుడు కర్పూరమువలె అతి స్వచ్చుడు. అతి ధవళుడు. కర్పూరముయొక్క 
(కాంతి) ధావల్యమునకు మితి ఉన్నది. కాని వుని(కాంతి) ధావల్యమునకు మితి లేదు. 
కావున ఉత్తరార్జాదియందు కర్పూరామితభమ్‌ అను విశేషణము శివునకు కూర్చంబడినది. 






KK 


జ్‌ 
ల్‌ 





ఈ 


శ్లోకం: 9 షడర చక్ర బనము 
౧ ఠా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 287 


మూడు కన్నులుగల ఆయన ముఖమొక చిత్రమైన అవయవము. ఆ తెల్లని 
ముఖముల పై భాగమైన శిరమునందలి కేశములు చాలామందికి నల్లగా నుండును. 
వార్థకమున తెల్లగానుండును. కాని శివుని ఆ కేశములు తైలసంస్మారము లేకపోవుట 
చేతనో లేక స్వాభావికముగానే ఎజ్జిగామారి జడ కట్టినవి. ఆ జట శివుని శిరమున 
చిత్రమైన అవయవముగా కనంబడుటచే శివుడు మూడవ పాదమున జటావయవ 
చిత్రమ్‌ అను విశేషణమునే వర్ణింపంబడినాడు. 

శివుడు నిత్యసిద్ధుడుగా నిత్యప్రసిద్దుడు. అందుచే ఆతని యందు ప్రథ అనగా 
ప్రసిద్ధియున్నది. ఆయన ఆ ప్రసిద్ధిత్వమే ప్రథత్వము. అదిగల ఆ శివుడు సప్రథత్వమ్‌ 
అను విశేషణముచే విశేషింపంబడినాడు. ఇట్టి ఎన్నో గుణములుగల శివుడు భక్తులచే 
వర్ణింపంబడువాడు కావున తృతీయ పాదాంతమున ఆయన వరుడని చెప్పంబడినాడు. 
ఆయన కాంతి ప్రకాశింపంబడుచుండుటచే చతుర్ధపాదాదియందు ఆయన రజ్జద్భాసుడని 
చెప్పంబడినాడు. ఆయనకు గాని, ఆయన గుణములకుగాని అంతము లేకపోవుటచే 
అనన్తుడని చెప్పంబడినాడు. సత్యం జ్ఞానమనన్తమ్‌ అని ఉపనిషత్తులలో కీర్తింపంబడిన 
శివుడు అందజకు సుఖమునిచ్చువాడు. కావున శబ్మరుదని శ్లోకాంతమున మంగళ 
కరత్వము శబజ్మర అను విశేషణముచే చెప్పంబడింది. విశేష్యమైన శివశబ్దము ఆయన 
మంగళస్వరూపుడని చెప్పును. ఆయనకుగాక మతొకరికి సర్వ వంద్యత లేదు. కావున 
ఆయనకే ఈ శ్లోకమున నమస్సు అర్పింపంబడుచున్నది. 2. కర్పూరామితభమ్‌ అను 
విశేషణమున ఉపమానమైన కర్పూరమును మించిన శివుని కాంతి చెప్పంబడుటచే 
ప్రతీపాలంకారస్ఫూర్తి యున్నది. ౩. ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము శార్చూలవిక్రీడిత వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున వన్దే శివం శజ్మరమ్‌ అని కవిచేత శివగత రతిభావము 
వ్యంజింపబడినది. ఈ శ్లోకమున భవ అనగా సంసారగత రతి (భావము)ని విడువుమని 
ఉపదేశింపబడుచున్నది. 

శ్లో నిజజనావనం నిత్యపావనం భుజగకజ్మణం భూతిలేపనమ్‌। 

భజ సదాశివం భావసంస్తవం త్యజ భవే రతిం త్యక్తసద్గతిమ్‌॥। 10 

ప్రతిపదార్థం ఫానిజ జనావనమ్‌ = తన జనమును కాపాడునట్టి, నిత్యపావనమ్‌ = 
నిత్యము పవిత్రమొనర్చు, భుజగకజ్మణమ్‌ = సర్పములను కజ్మణములుగా ధరించు, 
భూతిలేపనమ్‌ = బూడిద పూసుకొను, భావ సంస్తవమ్‌ = భావమున పరిచయముగల, 


144 


288 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


సదాశివమ్‌ = సదాశివుని, భజ = భజింపుము, త్యక్త సద్గతిమ్‌ = సద్దతిని విడచిన, భవే 
= సంసారమున, రతిమ్‌ = (ప్రేమను లేక ఆసక్తిని, త్యజ = విడువుము. 

తాత్పర్యము :- తనవారిని కాపాడునట్టి ఎల్లప్పుడు పాపులను పవిత్రుల నొనర్చునట్టి, 
సర్పముల కంకణములుగా ధరించిన, భూతిని మైపూతగా పూసికొన్న మనసున 
పరిచయము కలిగియున్న సదాశివుని భజింపుము. సద్దతికి దూరమైన భవమునందలి 
రతిని విడువుము. 

వివరణ :- ఆనందపూర్తుడు ఆనంద(ప్రదాత శివుడు. ఆయన తనవారికి అనగా తన 
యందు ప్రభుభావము గలవారికి ఇహపరసౌఖ్యములను, తమ పృథగ్భావమును వీడి 
శివుననన్యభావమున ఉపాసించు వారికి స్వాత్మానందమునే శాశ్వతముగా నొసగును. 
అందుచేత శివభజనము సర్వకాలముల నొనర్సవలెను. ఆయన అమంగళ 
చితాభస్మరుండ మాలాదులు ధరించును. అయినను తన మంగళ స్వరూపము నెప్పుడును 
వీడడు. కావున ఆయన సదాశివుడని చెప్పంబడినాడు. శివునకు వ్యతిరేకమై ఎల్లప్పుడు 
దుఃఖమునే ఇచ్చునది భవము. అట్టి భవము నందాసక్తి గలవారు సద్దతిని వీడియే 
యుందురు. కావున భవము త్యక్తసద్దతి. దానిని విడచి సదాశివుని భజింపుము అను 
ఉపదేశము ఈ శ్లోకమున చేయంబడినది. 

ఈ శ్లోకమునందలి ప్రతిపాదమున న-ర-ర-ల-గ అను గణములున్నవి. 11 
అక్షరములు గలిగి యుండుటకు నిది త్రిష్టుపందమునకు చెందిన సమవృత్తము. దీనిపేరు 
ఛన్లో గ్రంథములలో లభింపలేదు. భాగవతములోని గోపికాగీతములతో పోలిక 
కలిగియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివభజన ముపదేశింపంబడినది. ఈ శ్లోకమున 
శివభజనానుష్టానము చెప్పబడుచున్నది. 

శ్లో; తం హంసం విశ్వరూపమ్మహితసురవరప్రీణనం సప్రమేయం 

నమ్రాసక్తం సుధాతిప్రవిమలమలఘుం యుక్తమస్తం శరేణ। 

కామా సోమేన చ శ్రీ సతతనుతవిభం ప్రీతిదం రూఢియుక్తా 

తథ్యం శర్వం సకామా స్థిరతరమనవం చక్రిసుత్రమ్‌ భజేల హమ్‌॥ 11 
ప్రతిపదార్థము :- హంసమ్‌ = జ్ఞాన స్వరూపుడైన, విశ్వరూపమ్‌ = విశ్వము రూపముగా 
గల, మహిత సురవర ప్రీణనమ్‌ = పూజనీయుడైన ఇంద్రుని ప్రేమించు, సప్రమేయమ్‌ 
= ప్రమేయముతో కూడిన, నమ్రాసక్తమ్‌ = నమస్కరించిన వారియందు ఆసక్తుడైన, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 289 


సుధాతి ప్రవిమలమ్‌ = అమృతము నతిశయించు స్వచ్చతగల, అలఘుమ్‌ = గొప్పవాడైన, 
శరేణ = జలముతో, సోమేన చ = చంద్రుని చేతను, యుక్తమస్తమ్‌ = కూడిన తలగల, 
శ్రీసతతనుత విభమ్‌ = లక్ష్మీదేవిచేత ఎల్లప్పుడు స్తుతింపంబడు విశేషకాంతిగల, ప్రీతిదమ్‌ 
= పీతినొసగు, తథ్యమ్‌ = సత్యుడైన, స్థిరతరమ్‌ = మిక్కిలి స్థిరుడైన, అనవమ్‌ = 
ప్రాచీనుడైన, చక్రిసుత్రమ్‌ = విష్ణువును బాగుగా రక్షించు, కామా = కోరదగిన, శర్వమ్‌ 
= శివుని, రూఢియుక్తా = రూఢితో కూడిన, సకామా = కోరికగల దాననైన, అహమ్‌ = 
నేను, భజే = సేవించెదను. 

తాత్పర్యము :- జ్ఞానస్వరూపుడైన, విశ్వరూపుడైన, పూజనీయ దేవతాపతి ప్రీతిగల 
ప్రమేయముతో కూడిన, నమస్మరించువారి యందాసక్తుడైన అమృతమును మించిన 









వ 
Ec] 












ETE 
ET] 






Oy 





[నా 







1 
క్‌ి 


శోకం: 11 నాగబంధము 


290 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


స్వచ్చతగల, గొప్పవాడైన జలము చేత చన్నుని చేతను కూడిన శిరముగల, కోరందగిన 
లక్ష్మిచేత ఎల్లప్పుడు స్తుతింపంబడిన విశేష కాంతిగల ప్రీతినొసగు మిక్కిలి స్థిరుడైన, 
ప్రాచీనుడైన విష్ణువును బాగుగా రక్షించు శివుని రూఢితో కోరికతో కూడిన దాననైన 
నేను సేవించెదను. 
వివరణ :- జ్ఞానార్థక (గత్యర్థక) హనధాతు నిష్పన్న హంస శబ్దము (శివుని) 
జ్ఞానస్వరూపమును బోధించును. విశ్వరూప శబ్దము విశ్వమంతయు శివుని రూపమని 
చెప్పును. అట్టి శివుడు ఇంద్రుని యందు (ప్రమగలవాడు అని తరువాత విశేషణము 
చెప్పును. ప్రమేయమనగా జ్లేయము. అది ఎప్పుడు జ్ఞానస్వరూపుడైన శివుని విడచి 
యుండదు. అని సప్రమేయ శబ్దము బోధించును. నమస్మరించు వారి యందాసక్తి గల 
శివుడు అమృతమును మించు నిర్మలత గలవాడని ద్వితీయ పాదార్థమున చెప్పంబడుటచే 
ప్రతీపాలంకార స్ఫూర్తియున్నది. రూఢియుక్తా, సకామా అను ఆకారాన్త ప్రీలింగ శబ్దములు 
శివునియందు కవి మధురభక్తి గలవాడని వ్యంజింపంజేయుచున్నది. నాగబంధం - 
హంసంతం అని యున్నచో తల,తోక కలిసి ఒక అపూర్వ రచనా రీతియగును. 
మ-ర-భ-న-య-య-య అను గణములు ప్రతిపాదమునందున్నందున ఈ శ్లోకము 
ప్రగ్గరావృత్తనిబన్ధ్థనము. 
అవతారిక :- పై శ్లోకమున కవి తనయందలి వనితాభావమును చెప్పినాడు. ఈ 
శ్లోకమున దేవతా వనితార్చితులు పార్వతీపరమేశ్వరులని చెప్పుచున్నాడు. 
శ్లో దేవతావనితాకరార్చితదివ్యపాదసరోరుహౌ 

సేవమానసురాసురోరగసిద్ధయక్షశుభావహౌ। 

భావనామహితౌ జగత్రయపాలనావవినశ్వరౌ 

భావయామి సదా హృదా మమ పార్వతీపరమేశ్వరౌ।। 12 
ప్రతిపదార్థము :- దేవతా వనితా కరార్చిత దివ్య పాద సరోరుహౌ = దేవతాస్రీలయొక్క 
చేతుల చేత పూజింపంబడిన దివ్యములైన పాదకమలములుగల, సేవమాన సురాసురోరగ 
సిద్ధ యక్షశుభావహౌ = సేవించుచున్న దేవరాక్షస నాగ యక్షసిద్ధులకు శుభములు 
కలిగించు, భావనా మహితౌ = భావనచేత పూజింపంబడు, జగత్రయ పాలనౌ = 
ముల్లోకముల పాలించు, అవినశ్వరౌ = శాశ్వతులైన, పార్వతీ పరమేశ్వరౌ = పార్వతీ 
పరమేశ్వరులను, సదా = ఎల్లప్పుడు, మమ = నాయొక్క హృదా = హృదయముతో, 
భావయామి = భావించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 291 


తాత్పర్యము :- దేవతాస్తీల చేత పూజింపంబడు దివ్యపాదకమలములుగల, సేవించు 
దేవరాక్షససిద్ధయక్షోరగులకు శుభముల కలిగించు, భావనచే పూజింపంబడు ముల్లోకముల 
పాలించు శాశ్వతులైన పార్వతీపరమేశ్వరులను ఎల్లప్పుడు నా హృదయముతో 
భావించెదను. 
వివరణ :- ప్రథమపాదమున పార్వతీపరమేశ్వరుల పాదములు దేవతా వనితా 
కరార్చితము లనుటచే వాని సౌకుమార్యము, సరోరుహములతో రూపింపంబడుటచే 
సౌగంధ్యసౌకుమార్యములు, దివ్యములని విశేషింపంబడుటచే అవి పరమ వ్యోమ 
స్థితములని వ్యంగ్యములగు చున్నవి. 
రెండవ పాదమున దేవతలకు దేవయోని విశేషములకు శుభములు కలిగించు ఆ 
పార్వతీపరమేశ్వరులు మనుష్యులకు శుభములు కలిగించుటలో ఇంకను ఎక్కువ దయను 
ప్రదర్శించు ననుట వ్యంగ్యము. దీనత్వమున మనుష్యులు వారిని మించి యుండుట 
అతి దీనత్వ మధిక దయా పాత్రత్వ హేతువు అనుట లోక ప్రసిద్ధములు గదా! 
మూడవ పాదమున జగత్రయమునే పాలించు ఆ పార్వతీపరమేశ్వరులు నావంటి 
యొక్క దీనుని పాలించకుందురా అనుట వ్యంగ్యము. ఆంధ్రమహాకావ్యములలో వాడం 
బడు వృత్తములలో గణనీయమైన మత్తకోకిల మీ శ్లోకమున నిబస్టించంబడినది. ఇందు 
ప్రతివాదమున ర-స-జ-జ-భ-ర అను గణములుండును. 
అవతారిక :- పై శ్లోకమున శివ భావనా సాధనముగా హృదయము చెప్పంబడినది. 
ఈ శ్లోకమున అది శివభజనాధిష్టానముగా చెప్పబడుచున్నది. 
శ్లో; తారహారహీరసౌరనీరపూరసారభం 
భబ్గసబ్లతాన్యమబ్గలప్రదం హృదమ్బుజే। 
జేతృగాతృదాతృతాప్తమాప్తవాగదుర్లభం 
భజ్టునం పురాం నృరజ్ఞునం నిరజ్ఞునం భకే॥ 13 
ప్రతిపదార్థము ;- తార హార హీర సౌర నీర పూర సౌరభమ్‌ = స్వచ్చముక్తా హారము 
లందలి సూర్యకాంత మణుల (కరగుటచేత నేర్పడిన) నీటి ప్రవాహముల సారపు 
కాంతిగల, భజ్జ సజ్జ్బతాన్య మజ్జల ప్రదమ్‌ = నాశముతో కూడిన దానికన్న భిన్న (నిత్యమైన 
మజ్జలముల నొసగు, జేతృ గాత్భ దాతృ తాప్తమ్‌ = ఇంద్రియముల జయించుట, 
స్తుతించుట, దానము చేయుటచే పొందంబడు, ఆప్తవాగదుర్లభమ్‌ = యథార్థవాక్కులు 
గలవారికి దుర్లభుడుగాని (సులభుడైన), పురామ్‌ = (మూడు) శరీరములయొక్క లేక 


146 


292 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


త్రిపురులయొక్క నాశకుడైన, నృరజ్ఞ్యనమ్‌ = మనుష్యుల రంజింపంజేయు, నిరజ్ఞానమ్‌ 
= నిరజ్ఞాను (శివుని, హృదమ్బుజే = హృదయకమలమున, భజే = భజించెదము. 


తాతృ్సదాతృగాతృ 


స్‌ 
0 
3 
rar) 
A 
(9 
3 
2 
9 
స 
0 
3 
గా 
నషా 
© 
సం 
నో 


నంపురాంన్నరంజనంనిరంజనం భ 





శోకం : 13 ఖడబనము 
og | fs బం. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 293 


తాత్పర్యము :- స్వచ్చముక్తాహారములందలి సూర్యకాంతమణులు కరిగి యేర్పడిన 
జల(ప్రవాహ సారపు కాంతిగల, శాశ్వత మజ్జల (మోక్షము నొసగు, ఇంద్రియముల 
జయించుట చేత, స్తుతించుట చేత, దానము చేయుట చేత పొందంబడు సత్యము 
పలుకువారికి సుఖముగా (అనాయాసముగా) లభించు, త్రిపురాసుర సంహర్త లేక 
స్థూల సూక్ష్మ కారణ రూప శరీరత్రయమును నశింపజేయు నిరంజనుడైన శివుని 
హృదయకమలమున భజించెదను. 
వివరణ :- ప్రథమపాదము శివుని స్వచ్చతను, రెండవపాదము ఆయన మోక్ష 
ప్రదత్వమును, మూడవపాదము ఇంద్రియస్తుతి దాన సత్యసాధన సాధ్యత్వమును 
బోధించును. ప్రథమపాదమున రావృత్తి, ద్వితీయపాదమున జ్ఞావృత్తి, తృతీయ పాదమున 
త్రావృత్తి, నాల్గవపాదమున జ్ఞావృత్తి, వృత్య్యనుప్రాసమున శోభను కలిగించుచున్నవి. 
ప్రతి పాదమున ర-జ-ర-జ-ర అను గణములుండుటచే నీ శ్లోకము సుగన్టి వృత్త 
నిబన్ధనము. ఇందు ఖద్దబంధము కలదు. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు నృరణన్దనుడయ్యు నిరజ్ఞ్యనుడని చెప్పంబడినది. ఈ 
శ్లోకమున పశుపతి యయ్యు శివుడు యోగీశ్వరుడుగా రాజిల్లుట చెప్పంబడుచున్నది. 
శ్లో మస్తే చన్లకలాకిరీటమలికే భూతి్రిపు బ్రేక్షణే 

గ్రీవాయాం కటుకాలకూటమురసి సారా హిహారావలిమ్‌। 

వామాజ్లే హిమశైలజాం కరయుగే శూలం మృగం చోద్వహన్‌ 

మౌనీగ్టెః పరితో౭_ ర్పితః పశుపతిర్యోగీశ్వరో రాజతే॥ 14 
ప్రతిపదార్థము :- మస్తే = శిరమున, చగ్దకలా కిరీటమ్‌ = చగన్ద కలయును కిరీటము, 
అలికే = ఫాలమున, భూతి త్రిపుణ్ణేక్షణే = భస్మత్రిపుణ్ణమును కన్నును, (గీవాయామ్‌ = 
కణ్ధమునందు, కటుకాలకూటమ్‌ = చేదు కాలకూట విషమును, ఉరసి = తొమ్మున, 
స్ఫారాహిహారావలిమ్‌ = విశాలమైన సర్పముల వరుసలను, వామాజ్జే = వామ శరీరమున, 
హిమశైలజామ్‌ = హైమవతిని, కరయుగే = హస్తద్వయమున, శూలమ్‌ = శూలమును, 
మృగళ్బు = మృగమును కూడ, ఉద్వహన్‌ = మోయుచు, మౌనీన్రైః = మౌనీంద్రులచే, 
పరితః = చుట్టు, అర్చితః = పూజింపంబడు, పశుపతిః = పశుపతి, యోగీశ్వరః = 
యోగీశ్వరుడు, రాజతే = ప్రకాశించుచున్నాడు. 
తాత్పర్యము :- శిరమున చగ్దకలా కిరీటమును, ఫాలమున భూతి త్రిపుణ్ణమును (అగ్ని 
నేత్రమును, వక్షమున పెద్దపెద్ద సర్పహారాదుల సమూహమును, కణ్జమున చేదైన 


147 


294 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


విషమును, శరీర వామభాగమున హైమవతిని, రెండు చేతులలో నొక దానియందు 
శూలమును మరొక దానిలో జింకను ధరించుచు, మౌనీన్లులచే చుట్టుముట్టి అర్చింపం 
బడు పశుపతి యోగీశ్వరుడు నైన శివుడు ప్రకాశించుచున్నాడు. 
వివరణ :- మౌనీన్దులు చుట్టు శివననర్చించుట చెప్పంబడుటచే ఆ శివుడు 
సర్వతోముఖుడని వ్యంగ్యమగుచున్నది. లేక శివలింగము చుట్టు చేరి మౌనీన్లులు 
అర్చించుట వ్యంగ్యమగును. మౌనీ(న్ట శబ్దమున వారి హృదయమున కలిగిన 
శివసాక్షాత్మారానందమున వారు మాటలు లేని మూగవారైనట్లున్నారనుట వ్యంగ్యమగును. 
పశుపతి యోగీశ్వర శబ్దములు శివుని సర్వాంతర్యామిత్వమును వ్యంజించును. 
ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
శార్జూలవిక్రీడిత వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని శిరఃకరాది బాహ్యశరీర భాగములు వర్ణింపం 
బడినవి. ఈ శ్లోకమున శివుని ఆంతరస్వరూపము సేవింపంబడుచున్నది. 
శ్లో శజ్మరం పరమం కామమకామం లోకరక్షకమ్‌। 

కన్టర్పదమనం శాన్తం సదానన్దం భజే౭_ నిశమ్‌॥ 15 
ప్రతిపదార్థము :- శబ్మరమ్‌ = సుఖమును కలిగించు, పరమమ్‌ = సర్వోత్మృష్ణుడైన, 
కామమ్‌ = కోరదగిన, అకామమ్‌ = కోరిక లేని, లోక రక్షకమ్‌ = లోకమును రక్షించు, 
కన్టర్పదమనమ్‌ = మన్మథుని అణచు, శాన్తమ్‌ = శాన్తుడైన, సదాననమ్‌ = ఎల్లప్పుడు 
ఆనందము కలవాడైన వానిని (శివుని), అనిశమ్‌ = ఎల్లప్పుడు, భజే = భజించెదము. 
తాత్సర్యము :- సుఖకరుడు, అత్యుత్మృృష్టుడు కోరదగిన కోరికలేని లోకమును రక్షించు 
మన్మథసంహారి, శాన్తుడు ఎల్లప్పుడు ఆనందమును కలిగియుండు శివునెల్లప్పుడు 
భజించెదను. 
వివరణ :- శబ్మర శబ్దమీ శ్లోకమున సదానన్ద శబ్దముండుట కారణముగా ఇహపరలోక 
సుఖముల బోధించును. సదానన్ద శబ్దము అలౌకిక నిత్య మోక్ష సుఖమును బోధించును. 
పరమశబ్దము శివునికంటె మరొక ఉత్కృష్టుడు లేదని బోధించును. కామాకామ శబ్దములు 
శివుడు సర్వులచే కోరందగిన పురుషార్థ స్వరూపుడని ఆయనకు మాత్రమే కోరిక లేదని 
బోధించును. మరొక విధముగా క+అ+మ అను కామ శబ్దావయవములు (బ్రహ్మవిష్ణు 
రుద్రుల బోధించును. అవయవియైన కామశబ్దము త్రిగుణ సమష్టియగు ఈశ్వరుని 
బోధించును. అకామ శబ్దము నిర్గుణసదాశివుని బోధించుననుటకు సదాశబ్దము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 295 





శోకం : 15 సశరధనుర్చన్దము 
లి ఠా 


స్ఫోరకము. లోకరక్షక శబ్దము శివునందలి విష్ట్వభేదమును స్ఫురింపంజేయును. శివుని 
శాన్తత్వ హేతువైన కామసంహారతను కన్దర్పదమన శబ్దము బోధించును. కామమే 
జీవుని అశాన్తికి కారణము. అశాన్తి దుఃఖహేతువు. దుఃఖహేతువు లేక పోవుటయే గాక 
జీవుల దుఃఖమునకు హేతువైన కాముని సంహరించుటచే వారికి సదానందము 
ననుగ్రహించునని బోధించును. ఈ పదములన్నియు కలిపి భజనీయమైన అనగా 
ప్రాష్యమైన శివుని ఆంతర స్వరూపమును బోధించును. తన పతనమునకు హేతువు 
అగు కామమును క్రోధమును కూడ దమింపంజేయవలె ననుట క్రోధరాహిత్యార్థకమైన 
శాంత శబ్దము స్ఫురింపంజేయును. లేక కామ నిరాసము చేతనే క్రోధనిరాసము 
సిద్ధమగును. కావున కామనిరాసమొక్కటే శాంతశబ్దముచే స్ఫురించుననవలెను. ఈ 
శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్సనము. ఈ శ్లోకమున సశరధనుర్భంధము కలదు. 
అవతారిక :- పై శ్లోకమున నిరవయవ సగుణ నిర్గుణ శివ స్వరూపము భజింపం 
బడినది. ఈ శ్లోకమున సావయవసగుణ శివ రూపము స్తుతింపంబడుచున్నది. 
శ్లో నారదాదిమునివన్దితపాదం - శారదాపతిముఖస్తుతకేలిమ్‌। 
క్రూరవారణవిదారణదక్షం - నీరదాభగలమీశ్వరమీడే॥ 16 


148 


296 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతిపదార్థము :- నారదాది ముని వనిత పాదమ్‌ = నారదాది మునులచే 
నమస్మరింపబడిన పాదములు గల, శారదాపతి ముఖస్తుత కేలిమ్‌ = బ్రహ్మయొక్క 
ముఖముచే స్తుతింపంబడిన లీలలు గల, క్రూర వారణ విదారణ దక్షమ్‌ = క్రూరుడైన 
గజాసురుని చీల్చుటలో సమర్భడైన, నీరదాభగలమ్‌ = మేఘముతో సమానమైన 
కణ్ధముగల, ఈశ్వరమ్‌ = ఈశ్వరుని, ఈడే = స్తుతించెదను. 
తాత్పర్యము :- నారదాది మునులచే నమస్మరింపంబడిన పాదములు గల, బ్రహ్మచే 
స్తుతింపంబడిన లీలలుగల, క్రూర గజాసుర సంహరించుటలో సమర్ధుడైన మేఘముతో 
సమానమైన నల్లని కజ్ధముగల ఈశ్వరుని స్తుతించెదను. 
వివరణ :- 1. నాలుగు పాదములలో ప్రాసము రేఫావృత్తి 1,2,4 పాదములలో ద్వితీయ 
తృతీయాక్షరముల ద్విప్రాసము. చివరి పాదమున ఈకారావృత్తి, ప్రథమ పాదమున 
క్రూర వారణ విదారణ దక్షమ్‌ అను పదబన్ధమున దరణ వర్ణముల ఆ వృత్తిచే వృత్యనుప్రాస 
శోభను పద్యమున కలిగించుచున్నవి. ర-స-భ-గ-గ అను గణములుండుటచే నీ 
శ్లోకము స్వాగతా వృత్త నిబన్గనము. 
2. ప్రథమపాదమున శివుని పాదముల వన్దనమొనర్చువారిలో బ్రహ్మపుత్రుడైన నారదుడు 
ప్రథమ గణనీయుడని, ద్వితీయ పాదమున ఆ నారదుని తండ్రియైన బ్రహ్మయే శివస్తోత్ర 
కర్తలలో (ప్రథమ గణనీయుడని, శారదాపతి ముఖశబ్దము సపత్నీకముగా శివలీలల 
స్తుతించు పద్ధతికి శ్రీకారము చుట్టిన బ్రహ్మ దంపతులందజు అట్లు చేయవలెనను 
ఆదర్శమును స్థాపించిన వారిలో ప్రథముడనియు వ్యంజించును. నాల్గవ పాదమున 
నీరదము (ఉపమానము) ఆభ (ఉపమావాచకము) గలము (ఉపమేయము) చెప్పం 
బడినను సాధారణధర్మమైన నలుపు చెప్పంబడకపోవుటచే లుపోపమాలంకార 
మేర్చడియున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివ దుష్టసంహారలీలలోని గజాసుర సంహారము ప్రస్తావించం 
బడినది. ఈ శ్లోకమున త్రిపురసంహారము ప్రస్తావింపంబడుచున్నది. 
శ్లో హర! శజ్మర! సర్వేశ! త్రిపురారే! మహేప్రభో!॥ 

పాహి పాహి భవార్తం మాం హరీష్ట! జితమన్మథ!॥ 17 
ప్రతిపదార్థము :- హర! = (జగమును) సంహరించువాడా, శజ్మర! = (శిష్టులకు) 
సుఖము కలిగించువాడా, త్రిపురారే! = దుష్టులైన త్రిపురు (రాక్షసుల)లకు శత్రువైన 
వాడా, సర్వేశ! = సర్వులకు ప్రభువైనవాడా, మహాప్రభో! = ప్రభువులలో గొప్పనైనవాడా, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 297 


హరీష్ట!= ఇంద్రు/విష్ణు/నందిష్టము గలవాడా, జితమన్మథ! = జయింపబడిన మన్మథుడు 
గలవాడా, భవార్తమ్‌ = సంసారమునందార్తుడనైన, మామ్‌ = నన్ను, పాహి = రక్షించుము, 
పాహి = రక్షింపుము. 
తాత్పర్యము :- (త్రిపురులను మన్మథుని సంహరించిన హరా! ఇష్టులు శిష్టులునైన 
ఇంద్రోపేన్హాదులకు సుఖము కలిగించు శజ్మరా! సంసార పీడితుడవైన నన్ను కాపాడుము. 
(కాపాడకుండ ఉపేక్షింపకుము). 
వివరణ :- ప్రథమపాదమున బహువార రేఫావృత్తి వృత్యనుప్రాసశోభను పద్యమున 
కలిగించుచున్నది. పాహి అను క్రియయొక్క ద్విరావృత్తి కాపాడువాడు శివుడు తప్ప 
మరొకనిచె నివారింపంబడజాలని కవి సంసారార్తిని వ్యంజించును. దుర్మార్గుడైనచో 
ఇష్టుడైన వాని కుమారుని కూడ సంహరించుటకు వెనుదీయని శివుని ప్రభుధర్మమైన 
అధర్మనివారణ ప్రవృత్తిని మహాప్రభో, హరీష్ట్ర జితమన్మథ అను పదములు వ్యంజించును. 
ఈ శ్లోకము అనుష్టుష్ఫందో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకము భవార్తి నివారణ పూర్వక రక్షణ మర్థింపబడినది. ఈ శ్లోకమున 
తత్సాధన శివభజనము మనసున కుపదేశింపంబడుచున్నది. 
శ్లో; విలసమానసమానయుతాకృతిం 

సురవిరాజివిరాజితతేజసమ్‌। 

విహితమోహతమోహతిమీశ్వరం 

భజ మనో మమ నో మతిరన్యథా॥ 18 
ప్రతిపదార్థము :- విలసమాన సమాన యుతాకృతిమ్‌ = ప్రకాశించుచున్న పూజతో 
కూడిన ఆకృతితో కూడిన, సురవిరాజి విరాజిత తేజసమ్‌ = దేవ శిష్టసమూహముచే 
ప్రకాశింపంజేయంబడిన తేజముగల, విహిత మోహ తమోహతిమ్‌ = చేయంబడిన 
మోహాన్దకార నాశముగల, ఈశ్వరమ్‌ = ఈశ్వరుని, మమ = నాయొక్క మనః = ఓ 
మనమా, భజ = సేవింపుము, అన్యథా = మరొకవిధముగా, మతిః = నిశ్చయము, నో 
= లేదు. 
తాత్పర్యము :- శివుని ఆకృతి విలసిల్లునట్టిది మరియు పూజార్దమైనట్టిది. ఆయన 
తేజము దేవతల విశిష్టసమూహముచే ప్రకాశింపంబడునట్టిది. ఆయన మోహాన్ద కారమును 
నివారించును. కావున ఓ మనసా! ఆయనను సేవించుము. సేవేతర కృత్యమును 
నిశ్చయింపకుము. 


149 


298 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వివరణ :- 1. మనస్సు సంశయాత్మకము. మతి నిశ్చయాత్మకము. అని సాధారణముగా 
వేదాంతులచే చెప్పంబడును. ఈ శ్లోకమున మనస్సు సంబోధింపబడినది. దానికి 
సహజమైన సంశయాత్మకతను వీడి శివభజన నిశ్చయరూపమును పొందుమను 
ఉపదేశమును నిశ్చయముగా పాటింపవలెనని మరొక విధమైన శివేతర భజనమును 
నిశ్చయించుకొన్న మతి మతియే కాదని శివభజన నిశ్చయమే మనసున సంపాదింపం 
దగినదని అట్టి నిశ్చయము సంపాదించుకొన్నదో మనసు మతియగునని కవి తాత్సర్యమని 
భావింపవలెను. 

2. ఈ శ్లోకమున ప్రతిపాదమున ముక్తపదగ్రస్తాలంకార మున్నదని కొందటు చెప్పెదరు. 
సాధారణముగా సమాసాన్తపదమో పాదానపదమో మరొక సమాసారంభమునందో 
పాదారంభమునందో ప్రయోగించుట ముక్తపదగ్రస్తాలంకార మనుట రూఢిగా నున్నది. 
ఈ శ్లోకమున ప్రథమపాదమున విలసమాన శబ్ద ప్రయోగమున సమాన పదము 
(గస్తమైనది. అనగా ఆ సమాసమున పదత్వమును కోల్పోయియున్నది. తరువాత 
సమాసము నుండి ముక్తమైన ఆ పదము మరొక సమాసమున గ్రస్తమైనది. మరల 
పృథక్పదత్వమును కోల్పోయినది. ఈ అర్థమున ముక్తపదగ్రస్తమనునలంకారము ఈ 
శ్లోకమున నున్నది. అన్న వారి తాత్సర్యమునూహించి ముక్తపదగ్రస్త శబ్దార్థము వివరింపం 
బడినది. విలసమాన లోని లసమానగాని, సమానగాని, మానగాని సమాసముక్తము 
లైనప్పుడు పదములైనను గ్రస్తములే. అట్లే రెండవ పాదమైన సురవిరాజి విరాజిత 
తేజసమ్‌ అను సమాసమున విరాజి అను ముక్తపదము విరాజితలో నున్నను పదత్వము 
గోల్పోయి గ్రస్తమైనది. మూడవ పాదమునందలి విహిత మోహ తమో హతిమ్‌ అను 
సమాసమున మోహ, తమో అను అక్షరము జంట తమో అను పదములుగా ఆవృత్తమైనవి. 
నాల్గవపాదమున 'మనో* అను శబ్దముయొక్క ఆవృత్తియున్నది. వారి అభిప్రాయము 
ననుసరించి నాలుగు పాదములలో ముక్తపదగ్రస్తాలంకారమున్నదని చెప్పవచ్చును. ఇందు 
ఆవృత్తి సంబద్ధచమత్మారమే ఉండుటచే అర్థభేదకృత చమత్మారమంతగా కానరాకపోవుటచే 
నిట వృత్యనుప్రాసమున్నదనుటలో విప్రతిపత్తి యుండనక్కరలేదు. ప్రతిపాదమున 
న-భ-భ-ర అను గణములుండుటచే నీ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్తనిబన్గనము. 
అవతారిక :- పై శ్లకమున పద (అక్షర -శబ్ద)ము ఆవృత్తి భజనానుకూలముగా 
చేయంబడినది. ఈ శ్లోకమున ఈడనా (స్తుత్య) నుకూలముగా చేయంబడుచున్నది. 
(రూఢిననుసరించి భజనమున స్తుతియందును ఆవృత్తి ఉండుననుట లోక ప్రసిద్ధము.) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 299 


శ్లో; మదనమదనధీనం మానితామర్యమేవం 

శమనశమనధీరం శాశ్వతం దేవదేవమ్‌। 

జననజననదానే జాతభవ్యస్వభావం 

సదనసదనమీడే సాధుసంసారదావమ్‌॥ 19 
ప్రతిపదార్థము :- మదన మదన దీనమ్‌ = మదింపంజేయు మదనుడు దీనుడుగా 
గలవాడు, మానితామర్యమ్‌ = దేవతల సేవను స్వీకరించినవాడు, ఏవమ్‌ = ఇట్లే, 
శమన శమన ధీరమ్‌ = యముని శమింపంజేయుటచేత ధీరుడైన, శాశ్వతమ్‌ = నిత్యుడైన, 
దేవదేవమ్‌ = దేవతలకు దేవుడైన, జన + న జనన = జనులకు జననము లేకపోవుట 
(మోక్షమును), దానే = ఇచ్చుటయందు, జాతభవ్యస్వభావమ్‌ = కలిగిన మంచి 
స్వభావముగల, సదన సదనమ్‌ = (జీవుల) ఇండ్లకు ఇల్లు అనగా ఆధారము ఐన 
(బ్రహ్మాండము ఇల్లుగాగల, సాధుసంసారదావమ్‌ = సజ్జనుల సంసారము (అను 
వనము)నకు దావాగ్నియైన వాని (శివుని), ఈడే = స్తుతించెదను. 
తాత్పర్యము ;-మదింపంజేయు మదనుని దీనుగా నొనర్చినవాడు. దేవతల సేవల 
నంగీకరించినవాడును, యముని శమింపంజేయుటలో ధీరుడైనవాడు, శాశ్వతుడును, 
దేవదేవుడును జనములకు నజననము (మోక్షము) నిచ్చుట యను మంచి స్వభావము 
కలిగిన వాడును, జీవుల ఇండ్లకు ఇలైన బ్రహ్మాండము ఇల్లుగాగల సాధువుల సంసార 
దుఃఖమును నశింపంజేయువాడును నైన శివుని స్తుతించెదను. 
వివరణ :- జీవుల నందజను కామసుఖకల్పనద్వారమున మదింపంజేయు 
మన్మథునంతటి వానిని తన మనసునకు పార్వతీదేవి యందాసక్తముగా నొనరించు 
(బూనుకొను) చుండగా శివుడు వానిని తన మూడు కన్నులందెజచి చూడగా వాడు 
భయపడి దీనుడై పోయెను. వెనువెంటనే కాలి బూడిదయయ్యెను. తాటి చెట్టెక్కినవాని 
తలదన్ను వాడుండునట్లు నేనే అందజణ మదింపంజేయుదు. వైరాగ్య శూన్యుల 
నొనరించెదను. అని గర్వించిన మన్మథుని నిర్వీర్యునిగా దీనునిగా నొనర్చినవాడనగుటచే 
శివుడు మదన మదనుడని చెప్పంబడెను. యముని చూచిన నందజును భీరులగుదురు. 
యముడు ఆకారమున తాను ఇతరుల బెదిరించుచు తనను తాను ధీరుడ ననుకొను 
చుండును. అట్టి యముడు శివభక్తుడైన మార్మండేయుని కాల (మృత్యు) పాశమున 
బంధించి నప్పుడు శివుడు ఆతని బెద్ధత్యమును తామ్మున తన్ని శమింపంజేసెను. ఆ 
కారణమున అందతి్‌ికి మృత్యురూపమున శమనుడైన యముని (బెద్ధత్యమును,) శమింపం 
జేసినందున శివుడు శమన శమన ధీరుడయ్యెను. దేవతలు ప్రకాశింపంజేయువారు. 


150 


300 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


వారిని కూడ ్రకాశింపంజేయు శివుడు దేవదేవుడని చెప్పంబడినాడు. జనన మనగా 
పుట్టుక. అనగా సంసారమున పునరావృత్తి. అపునరావృత్తి అనగా జనన రాహిత్యము. 
నజననము. భక్తజననమునకు నజననము అనగా పునరావృత్తి రహిత మోక్షము యొక్క 
దానము(ఇచ్చుట)నందు భవ్య స్వభావముకల శివుడు మూడవ పాదమున చెప్పంబడెను. 

సదనమనగా (కొంతమంది) కూర్చొను చోటు. అనగా ఇల్లు. జీవునకు శరీరము 
నివాసము. కావున అది (జీవ) సదనము. ఒక జీవుని సదనము ఇల్లు. జీవులందటి 
సమష్టి గృహము బ్రహ్మాండము. అది జీవ సమష్టి రూపుడైన ఈశ్వరునకు ఇల్లు. 
బ్రహ్మాండము సమష్టి జీవ గృహము. వ్యష్టి శరీరములు సదనములని ఇట చెప్పం 
బడినవి. 

సాధువులనగా సజ్జనులు. వారు సంసారమున విరక్తులై యుందురు. అయినను 
చిరకాల సహవాసమున భార్యాపుత్రాదులందు మమకారమును వీడజాలకుందురు. వారి 
వైరాగ్యమును తీవ్ర మొనర్చి వారియందు మమకారమును దహింపంజేసి శివుడు సాధు 
సంసారవనదావాగ్ని అగుచున్నాడు. సంసారము అడవి వంటిది. దానియందు 
భ్రమించినవాడు. అందు భ్రమించుచునే యుండును. జ్ఞానాగ్నిచేత అది కాలిపోయినప్పుడు 
మాత్రమే వారికి సంసారభ్రమణ మాగిపోవును. అందుచేతనే శివుడు తన భక్తులైన 
సాధువులకు జ్ఞానాగ్నిని కలిగించి దానిచేత వారి సంసారమును కాల్చివేయును. అనగా 
వారి యా సంసార వనము కాలిపోవును. అట్లు సంసారమును కాల్చు జ్ఞానము 
శివస్వరూపము. 

కావున శివుడీ శ్లోకాంతమున సాధు సంసారదావముగా చెప్పబడినాడు. ఈ 
శ్లోకమున నాలుగు పాదములందును ఆది యమకమున్నది. అది అన్ని పాదములందును 
సమాసగతముగానే చిత్రింపంబడినది. అన్ని పాదముల అంతమున ప్రాసము కూడ 
నున్నది. ద్వితీయ పాదాంతమును యమకమున్నది. ఇందలి యమకమును కొందజు 
నిషుణ్బన యమకమని పేర్శొనిరి. అట్లేల పేర్మొనిరో తెలియరాదు. ఈ శ్లోకము మాలినీ 
వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునకు మోక్షమిచ్చు స్వభావము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున ఆ స్వభావము దయ అని పేర్మొనంబడినది. 

శ్లో కనద్దానవిభో! శజ్క్మా - కా శమ్మో! వినతస్య తే! 

మమ దీనదయాసిన్లో! - నవనాఘ ఘనావన॥ 20 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 301 


ప్రతిపదార్థము :- కనద్‌జ్ఞానవిభో = ప్రకాశించుజ్ఞాన (ము స్వరూపముగాగల), ప్రభూ! 
దీనదయాసిన్లో = దీనులందు సముద్రము వంటి దయగలవాడా!, నవనాఘ ఘనావన! 
= నూతనులైన పాపములేని ఘనుల రక్షించువాడా!, శమ్మో= శంభూ!, తే = నీకు, 
వినతస్య = విశేషముగా నమస్మరించిన వానికి, కా శజ్మా = భయమేది? 

తాత్పర్యము :- జ్ఞానప్రకాశ ప్రభూ!, దీనదయా సముద్రా! నూతనులైన పాప రహితులైన 
గొప్పవారిని రక్షించువాడా, శమూ!నీకు విశేషముగా నమస్కరించిన వానికి భయమేమి? 
వివరణ :- ప్రథమపాదమందలి మొదటి మూడు, ద్వితీయ పాదమందలి చివతి మూడు 
అక్షరములు తప్ప మిగిలిన పది అక్షరములు పూర్వపాదాంతము వబికు గల 


A 
A 
«<3 
v2 
te 
గ్ర 

oO 
లి 





శోకం : 20 హలబంధము 


151 


302 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అయిదక్షరములయొక్క విలోమ భావమునే మిగిలిన అయిదక్షరములు కలిగియున్నవి. 
పై అయిదుక్షరములు కాడినానుకొని యున్న భాగమున వ్రాసి పూర్వార్థముయొక్క 
ఆద్యంతము లందలి మూడేసి అక్షరముల భూమినానుకొనియున్న భాగమున 
వ్రాయవలెను. ఉత్తరార్ధము యొక్క చివటి పాదమున నాలుగక్షరములు విలోమముగా 
కూడి (గథింపంబడి మొత్తము ఎనిమిదక్షరముల పాదముగా నున్నది. అవి నాగటి పై 
భాగమున వ్రాయవలెను. ఆ విధముగా వ్రాసిన అక్షరములకు హలాకృతి యేర్చడు 
కారణమున ఇట్టి శబ్ద చిత్రణమునకు హల బన్టమని పేర్మొనంబడును. ఈ శ్లోకమును 
అనుష్టుప్పన్లో నిబన్ధనము. నకార బహువారావృత్తిచే నీ శ్లోకమున వృత్యనుప్రాస 
మేర్చడును. 
అవతారిక :- పై శ్లోకమున శివనమస్కృతి శజ్మారాహిత్యహేతువుగా చెప్పంబడినది. 
ఈ శ్లోకము లౌకికముగా కొంతవజకు భయ రాహిత్యమునకు హేతువైన శ్రీ (సంపత్తి) 
అర్థింపంబడుచున్నది. 
శ్లో ధీర! మారహర! శ్రీదః వేదసాదర! భో విభో! 

శమ్మో! సోమ! మమ శ్యామగ్రీవ! దేవ! భవ ప్రభో!॥ 21 
ప్రతిపదార్థము = ధీర! = ఓ ధీరుడా!, మారహర! = మన్మథుని చంపినవాడా! వేదసాదర 
= వేదములందు ఆదరముతో కూడినవాడా!, భో విభో! = ఓ ప్రభూ!, శమ్మో! = ఓ 
శమూ! , సోమ! = ఉమతో కూడినవాడా!, శ్యామగ్రీవ! = నల్లని కంఠము గలవాడా, 
దేవ! = ఓ దేవా, మమ = నాకు, శ్రీద = సంపత్తి నొసగు వాడవు, భవ = అగుము. 
తాత్పర్యము :- ధీరా! మన్మథ సంహారా! వేదములందాదరము కలవాడా! ఉమాదేవితో 
కూడిన దేవా! నీలకణ్యా! ఓ (ప్రభూ! నాకు సంపత్తి నొసగు వాడవగుము. 
వివరణ :- ఈ శ్లోకమొక సువర్ణ పుష్పగుచ్చము. ఇందు అయిదు పుష్పములున్నవి. 
మొదటి పుష్పదలముల మూడింటిలో 'ధీమాహు అను అక్షరములు వ్రాయవలెను. 
పుష్పమూలమున రి వ్రాయవలెను. అట్లే రెండవ పుష్పము నందలి మూడు దళములలో 
“శ్రీ వే స అను అక్షరముల వ్రాయవలెను. మూలమున ది వ్రాయవలెను. మూడవ 
పుష్పము నందలి మూడు దలములలో 'ర వి శం” అను అక్షరముల వ్రాయవలెను. 
మూలమున భో అని వ్రాయవలెను. పుష్పమునందలి మూలలో, తరువాత నాల్గవ 
త్రిదల పుష్పదలముల మూడింటిలో “సోమ శ్యా అని వ్రాయవలెను. దలమూలమున 
“మి వ్రాయవలెను. తరువాత ఐదవ త్రిదలపుప్పు దలములలో “గీ దే భి అని వ్రాయవలెను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 303 





శోకం : 21 గుచ్చబన్హము 
౧ డా 


దలమూలమున “వి వ్రాయవలెను. సర్వపుష్ప మూలమున “ప్రి వ్రాయవలెను. చివరి 
“భో అనునది మధ్య పుష్పమూలమందలి భో తో ఐక్యమును భావింపంవలెను. ఇది 
గుచ్చబన్ధము. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో నిబన్గనము. ఈ శోకము ఛురికా బన్టమున 
నిబస్టింపంబడినదనియు చెప్పవచ్చును. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు శ్రీదుడు కావలెనని ప్రార్థింపంబడినాడు. ఈ 
శ్లోకమున ఆతనిని కవి సేవించుట చెప్పంబడుచున్నది. 
శ్లో గజ్లాతుజ్జతరజ్ఞసజ్ఞతిలసన్మస్తం సమస్తామరీ - 

హస్తస్వస్తరుసూనసంస్తవఘన ప్రస్తావనిస్తారితమ్‌। 

భావే బమృరదమృగుమ్భితవిభాసమావితగ్రీవకం 

సేవే సేవకభావకప్రదకృపాపూరం పరం దైవతమ్‌॥ 22 
ప్రతిపదార్థము :- గజ్లా తుబ్బ తరజ్ఞ సజ్ఞతిలసన్మస్తమ్‌ = గంగయొక్క ఎత్తైన తరంగముల 
కలయిక చేత ప్రకాశించు శిరముగల, సమస్తామరీ హస్త స్వస్తరు సూన సంస్తవ ఘన 
ప్రస్తావ నిస్తారితమ్‌ = సర్వదేవతా స్ర్తీల హస్తములందలి దేవ వృక్ష పుష్పముల 
స్తోత్రములయొక్క గొప్ప ప్రస్తావము చేత తేల్చంబడిన, బమృర దమృ గుమిత 


152 


304 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


విభాసమ్మావిత గ్రీవకమ్‌ = తుమ్మెదల దమృముతో గ్రుచ్చబడిన కాంతిచే గౌరవించం 
బడిన కణ్ఞముగల, సేవక భావకప్రద కృపాపూరమ్‌ = సేవకులకు భావసుఖమును 
ఒసగు దయయొక్క ప్రవాహముగల, పరమ్‌ = ఉత్కృష్టుడైన, దైవతమ్‌ = దేవుని, భావే 
= చిత్తమున, సేవే = సేవించెదను. 
తాత్పర్యము :- ఎత్తైన గంగా తరంగముల సంపర్మమున ప్రకాశించు శిరముగల, 
సమస్త దేవతా స్ర్తీల చేతులలోని దేవ వృక్ష పుష్పముల స్తోత్రముల ప్రస్తావనచేత తేల్చం 
బడిన తుమ్మెదల, దమృమును గుప్పించు కాంతిలో గౌరవింపబడిన కజ్ధముగల, 
సేవకులకు భావసుఖమును కలిగించు దయాప్రవాహము గల, పరదైవతమైన శివుని 
చిత్తమున సేవించెదను. 
వివరణ :- 1. మొదటి మూడు విశేషణములలో హల్లుల జంటల ఆవృత్తి నాల్గవ 
విశేషణమున వకారావృత్తి ఉండుటచే నిందు వృత్యనుప్రాసాలంకారమున్నది. 
ఉత్తరార్ధమున రెండు పాదములలో వకార ప్రాసమున్నది. చవర్గ శకారములు లేకపోవుటచే 
నీ శ్లోకము నిస్తాలవ్యము అని కొందజచే భావింపబడినది. ఇదియొక శబ్ద చమత్మారమే. 
ఈ శ్లోకమున తాలవ్య హల్లులు లేవనుటచే మాత్రమే నిస్తాలవ్యమని కొందజచేత 
భావింపంబడిన దనుకొనవలను. కాని తాలవ్యాచ్చైవ ఇకారమిందు బహువారా 
వృత్తమగుటచే సంపూర్ణముగా నిస్తాలవ్యము అని చెప్పరాదు. 2. ఈ శ్లోకమున తుమ్మెదల 
కాంతివంటి కాంతిగల శివుని గ్రీవము శివుని గంగాధర మస్తకము సమస్త దేవతా స్త్రీ 
కృత పుష్పపూజ చెప్పంబడినవి. పూజా శబ్దముచే శివుని కృప సింధువంతటిదని 
వ్యంగ్యమగుచున్నది. మూడవపాదమున ఉపమాలంకార స్ఫూర్తి ఉన్నది. ప్రథమపాదమున 
మస్తం సమస్తామరీ అనుచోట ముక్తపదగ్రస్తాలంకార మున్నది. ప్రతిపాదమున 
మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము శార్చూలవిక్రీడిత వృత్త 
నిబన్ధనము. 
అవతారిక :-పూర్వశ్లోకము నందువలె ఈ శ్లోకమునందును పరశివ సేవనమే చెప్పం 
బడుచున్నది. 
శ్లో నన్దివాహం నతాశేషం దేవం దేవేశ్వరం పరమ్‌। 

నిన్షితాహంకృతాశ్లేషం శివం సేవే నిరన్తరమ్‌॥ 28 
ప్రతిపదార్థము :- నన్టివాహమ్‌ = నంది వాహనముగాగల, నతాశేషమ్‌ = నమస్మరింప 
బడిన శేషుడు (సర్పరాజు) మొదలుగాగల (లేక) అందరచే నమస్మరింపంబడిన, దేవేశ్వరమ్‌ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 305 


నంగ వాNన శే దేదే శ్వ ప 

నట 

నిరగతా కృ క్లే శి” సే ని త 
శ్లోకం : 23 గోమూతత్రికాబన్హము 


= దేవతా ప్రభువైన, పరమ్‌ = ఉత్కృష్టుడైన, దేవమ్‌ = దేవుడైన, నిన్దిత + 
అహంకృతాశ్లేషమ్‌ = నిన్టింపంబడిన అహంకృతియైన కౌగిలింతగల, శివమ్‌ = శివుని, 
నిరన్తరమ్‌ = ఎల్లప్పుడు, సేవే = సేవించెదను. 
తాత్పర్యము :- నన్గివాహనుడు శేష నామక సర్పరాజాదులచే నమస్మరింపంబడిన లేక 
అందటిచే నమస్మరింపంబడిన దేవేశ్వరుడు పరదైవతమునైన, అహంకారాశ్లేషము 
కలవారిని నిందించు శివుని సేవించెదను. 
వివరణ :- రెండు విషమ పాదములలో సమపాదములలో ద్వితీయ చతుర్ధషవ్యాష్టమాక్షర 
ప్రాసములున్నవి. రంనంషం హం అను బీజాక్షరముల న్యాసమున్నది. రం (నాల్లుసార్లు) 
వం (రెండుసార్లు) షం (రెండుసార్లు) హం (రెండుసార్లు) అను వీజాక్షరముల 
ఆవృత్తియున్నది. ఈ శ్లోకమున ది హంతా షం వం వే రం అను ఆవృత్తాక్షరముల 
మధ్యలో వ్రాసి మిగిలిన పూర్వాక్షరముల నెడమవైపు కొంచెము క్రిందుగా ఉత్తరార్ధక్షరముల 
కుడివైపు కొంచెము క్రిందుగా వ్రాసిన గో మూత్రికా బన్ట మేర్చడును. 
అవతారిక :- పై శ్లోకమున కవిచే చేయంబడిన శివుని సేవనము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున తత్భలముగా ఆశ్రితులందజకు సుఖము ప్రసాదించుము అను ఆతని వాంఛ 
చెప్పంబడుచున్నది. 
శ్లో ఇన్దుచన్దనకున్లసున్దరగాత్ర! గోత్ర సుతారతే! 

నన నన్ఫననన్దితాధికజైత్రయాత్ర! హతక్రతో!। 

కన్దనినకకాన్తికన్గర! కాలకాల! దయానిధే! 

చన్షశేఖర! శజృరాలఘు శం కురు శ్రితసన్తతేః॥ 24 
ప్రతిపదార్థము :- ఇను చనన కున్దసున్దర గాత్ర! = చంద్రునివలె చననమువలె 
మొల్లమొగ్గవలె అనమైన దేహము గలవాడా!, గోత్ర సుతారతే! = పార్వతియందు 
(ప్రమగలవాడా!, నన నన్దన నన్దితాధిక జైత్రయాత్ర! = కృష్ణునిచే అభినందింపంబడిన 
గొప్ప విజయయాత్ర గలవాడా!, హతక్రతో! = హతమైన క్రతువు గలవాడా!, కన్దనిన్షక 


153 


306 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


కాన్తి కన్టర = మేఘమును నిందించు కాంతిగల కణ్ధము కలవాడా!, కాలకాల! = 
యమునకు యముడైనవాడా!, దయానిధే! = దయకునిధియెనవాడా!, చన్దశేఖర! = 
చంద్రుడు శిరోభూషణముగా గలవాడా, అలఘు = గొప్పవాడైన, శజ్మర = శజ్మరా!, 
శ్రితసన్తతేః = ఆశ్రితుల సమూహమునకు, శమ్‌ = సుఖమును, కురు = చేయుము. 
తాత్పర్యము :- చ[న్లునివలె చననమువలె మొల్లమొగ్గవలె, అందమైన దేహము గలవాడా!, 
పార్వతియందు (పేమగలవాడా! కృష్ణునిచే అభినందింపంబడిన గొప్ప జైత్రయాత్ర 
గలవాడా! యమునకు యముడైన వాడా! దయకు నిధియైన వాడా! క్రతుహనన మొనర్చిన 
వాడా! చగ్దశేఖరా! శజ్మరా! నావంటి ఆ(్రితుల సమూహమునకు సుఖమును 
కలిగింపుము. 

వివరణ :- మొదటి మూడు పాదములయొక్క పూర్వార్థములలో మూడవ పాదముయొక్క 
ఉత్తరార్ధమున నాల్గవ పాదముయొక్క చివజిను వృత్యనుప్రాసములన్నవి. నాల్గవ 
పాదమున శజ్మర శం కురు అనుచోట నీవు సుఖమును కలుగజేయుము. లేనిచో నీ 
శంకరనామము నిరర్ధక మగునను వ్యంగ్యమున్నది. ప్రతిపాదమున ర-స-జ-జ-భ-ర 
అను గణములుండుటచే నీ శ్లోకము మత్తకోకిల వృత్తనిబన్ధనము. ఈ శ్లోకమున 
అయిదారు ఓష్ట్య స్వరములున్నను ఓష్ఫ్యములైన హల్లులు లేకపోవుటచే దాదాపు 
నిరోష్ట్రమని చెప్పందగియున్నది. అట్లు కొందజచే చెప్పబడినది. 


అవతారిక :- పై శ్లోకము సుఖప్రధాన మర్థింపంబడినది. ఈ శ్లోకమున రక్షణ 


గం 


మర్థింపబడుచున్నది. 
శ్లో భీతకామ! దమస్ఫార! పరాపర! సురాసుర! 
రక్ష మామవిదజ్జేయ! యజ్జ్ఞేద! విమమాక్షర!॥ 25 


ప్రతిపదార్థము :- భీతకామ! = భయమునొందిన కాముడు కలవాడా!, దమస్ఫార! = 
ఇంద్రియ నిగ్రహాధిక్యము కలవాడా!, పరాపర! = పర(శక్తికు అభిన్నుడైన వాడా!, 
సురాసుర! = దేవతలకు ప్రాణములనిచ్చువాడా!, అవిదజ్టేయ! క అజ్ఞానులచే తెలియరాని 
వాడా!, విమమ = మమకారములేనివాడా!, అక్షర = నాశము లేనివాడా!, యజ్ఞేద! = 
యజ్ఞమునందు భక్షించువాడా!, ఇచ్చువాడా!, ఖండించువాడా!, మామ్‌ = నన్ను, రక్ష 
= రక్షింపుము. 

తాత్పర్యము :- కాముని భీతుని చేయువాడా! అధికేన్షియ నిగ్రహము కలవాడా, 
పరాశక్ష్యభిన్నుడా, దేవతలకు ప్రాణములనొసగువాడా!, అజ్ఞానులకు తెలియరాని వాడా, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 307 


యజ్ఞమునందు భక్షింపువాడా, లేక ఇచ్చువాడా! లేక ఖండించువాడా!, మమకారములు 
లేనివాడా! నన్ను రక్షింపుము. 
వివరణ :- శి వునింజూచిన కాముడు భయపడి పారిపోవును. శివభక్తుల జూచియే 
కాముడు పారిపోవును. ఇక శివుని జూచి భయపడు ననుటలో సంశయముండరాదు. 
శివస్మరణమొనర్చినను మనలోని కామము నశించును. లేక కామములు తీరి నిష్మాముల 
మగుదుము. ఎట్రైనను కామ బాధ శివ భక్తులకుండదు. ఇది ప్రథమ సంబోధన 
వ్యంగ్యము. 

శివుడు శమ దమములు కలవాడు. అంతరింద్రియ నిగహమైన శమము గలవారికి 
బాహ్యేంద్రియ నిగ్రహాధిక్యత యుండును. శమము లేనివారికి బాహ్యేంద్రియ నిగ్రహము 
కలవాడు మిథ్యాచారుదని భగవద్గీత పేర్మొనుచున్న్చది. ఇది ద్వితీయ విశ్లేషణ వివరణము. 
పరాపర సురాసుర అను పదముల జంటలు శివునియందలి విరుద్ధగుణ సమావేశమును 
వ్యంజించును. సర్వము శివ స్వరూపమే కావున పరుడే అని అపరుడు కాడనిగాని 
అపరుడే కాని పరుడుకాడని చెప్పంజాలము. “యస్మాత్సరమ్‌ నా పరమస్తి కించిత్‌” 
అను ఉపనిషత్తుయొక్క తాత్సర్యమునే పరాపర అను సంబోధనము బోధించును. సుఖము 
నిచ్చువాడు సురనామధేయుడు. సుఖమునీయని వాడు అసుర నామధేయుడు. సుఖమును 
ఇచ్చినను ఈయకున్నను దుఃఖము నిచ్చినను ఈయకున్నను మనకాయన తప్ప మరొక 
గతిలేదు. అని సురాసుర అను సంబోధనము వ్యంజించును. విరోధాభాసాలంకారమును 
కూడ వ్యంజించును. జ్ఞానులు తప్ప మనవంటి అజ్ఞానుల మా శివునెబుగని వారమగుటచే 
శివుని ఉనికినే సంశయించుచుందుము. నిరాకరించు చుందుము. అజ్ఞాన ప్రభావమేమని 
చెప్పంగలము. అని అవిదజ్జేయ అను సంబోధనము వ్యంజించును. ఆకలిగొన్న వాని 
రూపమున యజ్ఞమును భుజించువాడా శివుడే కావున యజ్ఞే + అద అని కాని, 
యజ్ఞమునందు యజమానునకు ఫలము నొసగువాడు శివుడే కావున యజ్ఞే +ద 





శ్లోకము : 25 ఛురికాబన్హము 


154 


308 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అనికాని 'ది అను పదము దో అవఖజ్జనే” అను ధాతువునుండి నిష్పన్నమైన దానినిగా 
భావించి దక్షయజ్ఞమున శివనిందకు లందతి పూషాదులు దంతాదులు ఖండించినవాడు 
అని అర్థములు చెప్పుకొనవచ్చును. జీవులు సమములు. అనగా మమకారములు కలవారు 
క్షరులు (క్షర పురుషులు). శివుడు విమముడు. అనగా మమకారము లేనివాడు. 
నాశములేని వాడగుటచే అక్షరుడును అని, విమమాక్షర సంబోధనములు బోధించును. 
ఈశ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున కవిచే శివరక్ష అర్థింపంబడినది. ఈ శ్లోకమున ఆతని శివ 
భావనము గోరంబడుచున్నది. 
శ్లో భూతేశ! భూతిధవలాజ్ఞ! సభూతిసంఘ! 

నాగాజినాంశుక! నగాలయ! నాగశాలిన్‌। 

పజ్బాస్య! పబ్బవిశిఖాహత! పబ్బుతాద! 

భావే భవా! భవ! భవాభవ! భావితాశు॥ 26 
ప్రతిపదార్థము :- భూతేశ! = ఓ భూతపతీ!, భూతిధవలాబ్ద! = విభూతి చేత లేక 
విభూతి వలె తెల్లని శరీరముగలవాడా!, సభూతి సంఘ! = ఐశ్వర్యసమూహముతో 
కూడినవాడా, నాగాజినాంశుక! = గజచర్మము వస్తముగా గలవాడా!, నగాలయ! = 
(కైలాస) పర్వతము ఇల్లుగా గలవాడా!, నాగశాలిన్‌! = సర్పములతో ఒప్పువాడా, 
పజ్బాస్య = ఐదు ముఖములు గలవాడా!, పజ్బవిశిఖాహత = మన్మథునిచే కొట్టం 
బడినవాడా, పజ్బుతాద = మృత్యువును భక్షించినవాడా, లేక మృత్యువు నొసంగువాడా!, 
భవా! = (స్వయముగా), జన్మమును కల్పించుకొనిన వాడా!, అభవ = (వాస్తవముగా, 
జన్మము లేనివాడా!, అభవ = (జ్ఞానరూపుడు అగుటచే అజ్ఞాన రూపమైన) సంసారము 
లేనివాడా!, అశు = శీఘ్రముగా, భావే = మనస్సు నందు, భావితా = ఉండు (లేక 
సంతోషింపంజేయు) వాడవు, భవ = అగుము. 
తాత్పర్యము వా భూతేశ్వరుడా!, భూతిచేత లేక భూతివలె తెల్లనైన వాడా!, ఐశ్వర్యముల 
సంఘముతో కూడినవాడా!, గజచర్మము వస్త్రముగా గలవాడా!, (కైలాస) పర్వతము 
ఇల్లుగా గలవాడా!, సర్పములతో ఒప్పినవాడా!, అయిదు ముఖములు గలవాడా!, 
మన్మథునిచే కొట్టబదినవాడా!, మృత్యువును భక్షించిన వాడా, స్వయముగా పుట్టి నవాడా, 
పుట్టుకలేనివాడా, సంసారము లేని వాడా!, శివా! మనస్సున శీఘ్రముగా నన్ను భావించు 
వాడవు కమ్ము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 309 


వివరణ :- పిశాచాది భూతములకు లేక పజ్పుభూతములకు తన్నిర్మిత (బ్రహ్మోండమునకు 
దానియందు నివసించు సమస్త జీవులకును ప్రభువగుటచే శివుడు భూతేశుడని 
సంబోధింపంబడినాడు. 
2. విభూతి అను అర్థము నందొకసారి ఐశ్వర్యము అనునర్ధమునందు మరొకసారి 
భూత శబ్దము అర్థభేదమున ద్విరుక్తమగుటచే ప్రథమపాదమున యమకాలంకార 
మేర్చడియున్నది. రెండవపాదమునను నాగశబ్దము గజ సర్పముల అర్ధములలో 
ద్విరుక్తమగుటచేతను, మూడవపాదమునను విస్త తము అను అర్థమున, అయిదు అను 
అర్థమున పజ్బు శబ్దము ద్విరుక్తమగుట చేతను, నాల్గవ పాదమున భావభావ శబ్దములు 
జన్మ (లేనివాడు), సంసార (ములేని వాడు) అను రెండు అర్థములు గల అభవశబ్దము 
ద్విరుక్తమగుట చేతను, శివ అను రూఢ్యర్థమున అగుము అను మరొక అర్థమున భవ 
శబ్దముయొక్క ద్విరుక్తి చేతను ఈ యమకాలంకారములే యేర్చడియున్నవి. 
3. పజ్చాస్య అను సంబోధనము శివుడు జీవులందరి బుద్ధిగుహలలో వర్తించు లక్షణము 
గలవాడగుట చేత సింహసదృశుడను అర్థమును వ్యంజింపంజేయును. సద్యోజాత 
వామదేవ తత్పురుష అఘోర ఈశాన అను పంచముఖములు గలవాడను అర్థమును 
ఆ సంబోధనము తెలుపును. 
4. పజ్బు విశిఖాహత అను సంబోధనము మన్మథుడు ఒకేసారి అయిదు బాణములతో 
శివుని కొట్టి శివునకు శత్రువైన వాడను అర్థమును మరియు అట్లు కొట్టంబడిన శివుడు 
మన్మథునే శత్రువువలె చంపినాడు అనియు మరల పార్వతినే సప్తర్షులను అరుంధతిని 
పెండ్లి కుదుర్చుటకు హిమవంతు కడకు పంపి స్వయముగా ఆమెను వివాహమాడు 
యత్నము నాచరించినందున మన్మథుని బాణముల కలిగిన కామము అను గాయము 
శివుని చిత్తమున మానలేదనియు వ్యంజించును. పజ్బాతాద శబ్దము శివుడు మృత్యు 
మృత్యువని వ్యంజించును. అయిదు భూతములు కలిసి ఒకటైన శరీరము మరల 
పంచత్వమును అనగా అయిదుగా అగుటను అందుచేతనే పంచతాద శబ్దము మృత్యువును 
బోధించునని గమనింపవలెను. 

చతుర్ధ పాదమున భావేభవ అను విభాగము మన్మథుని వలె శివుడు అందతీ 
భావ (చిత్త)ముగనుండుట సమానమైనను మన్మథుడు అట్లుండి సంసారాభిముఖ్యమును 
శివుడు అట్లుండి మోక్షాభి ముఖ్యమును కలిగించుననుట వ్యంజించును. మరియు నా 
చిత్తము నందుండియు సంసారము లేని వాడవుగానే ఉందువని భావే + అభవ అను 
విభాగము వ్యంజించును. “భవాభవ” శబ్దముల ఆవృత్తి యమకమను శబ్దాలంకారమును 


155 


310 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


కలిగించుటతో పాటు విరోధాభాసమను అర్భాలంకారమును కూడ స్ఫురింపంజేయును. 
ఇందు మూర్ధన్యాక్షరములు లేకపోవుటచే నిర్మూర్ధన్యమని చెప్పంబడును. ప్రతిపాదమున 
త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము ఇంద్రవంశా వృత్త నిబన్ధనము. 
5. ఈ శ్లోకమునందలి మొదటి మూడు పాదములలో విశేషణములు మూదేసి ఉన్నవి. 
దాదాపు ఏకాక్షరారంభముగలవై నాల్గవపాదమందలి పదములన్నియు అట్లే 
ఏకాక్షరారంభముగలవై శబ్బరమణీయకమును కలిగించునవై యున్నవి. 
అవతారిక :- పై శ్లోకమున శివభావనము కోరంబడినది. ఈ శ్లోకమున తన ప్రతిభ 
శివగుణస్తుతిచే విలసిల్లవలెనని కోరంబడుచున్నది. 
శ్లో; సదా విభాతు ప్రతిభా - మదీయా తేల (ద్రిజాపతే। 
గుణస్తుత్యా మహితయా - బ్రహ్మాదిసురకామ్యయా॥ 27 





శోకం : 27 శ్రీబనము 
౧ ల 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 311 


ప్రతిపదార్థము :- అద్రిజాపతే = ఓ పార్వతీపతీ!, మదీయా = నా(కు సంబంధించిన), 
ప్రతిభా = ప్రతిభ, తే = నీయొక్క బ్రహ్మాదిసుర కామ్యయా = బ్రహ్మాది దేవతల చేత 
కోరందగినది, మహితయా = గొప్పనైన, త్రే= నీయొక్క గుణస్తుత్యా = గుణములయొక్క 
స్తోత్రముచేత, సదా = ఎల్లప్పుడు, విభాతు = ప్రకాశించుగాక! 
తాత్పర్యము :- ఓ పార్వతీపతీ! నా ప్రతిభ బ్రహ్మాది దేవతలచేత కోరందగిన గొప్పనైన 
నీ గుణముల స్తుతిచేత ఎల్లప్పుడు ప్రకాశించుగాక! 
వివరణ :- బ్రహ్మాది దేవతా స్తుత్యత్వము హేతువుగా తనకు వారివలె శివగుణ స్తుతి 
చేయగల ప్రతిభ కలుగవలెనను వాంఛ నా అత్యాశగా భావింపకుము అను ప్రార్థన 
మిందు వ్యంగ్యమగుచున్నది. 
2. ఈ శ్లోకమున ప్రథమపాదముయొక్క మరియు ద్వితీయపాదముయొక్క తృతీయ 
పాదముయొక్కయు పూర్వార్జోత్తరార్థములు ఏకాక్షరము తోడనే ముగియుచున్నందున 
పాద మధ్యాంత ప్రాసమేర్పడియున్నవి. ఉత్తరార్థమున పాదాంతప్రాసమున్నది. 

ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివగుణస్తుతి చేయగల ప్రతిభ అర్థింపంబడినది. ఈ 
శ్లోకమున అది కలుగుటకు చేయవలసిన శివసేవనము చెప్పంబడుచున్నది. 

శ్లో॥ దివ్యాకారం దీనాధారం - భవ్యామోదం భక్తశ్రీదమ్‌। 

నవ్యానన్గం నాథం భావే - శ్రవ్యాలాపం శమ్భుం సేవే! 28 

ప్రతిపదార్థము :- దివ్యాకారమ్‌ = దివ్యమైన ఆకృతిగల, దీనాధారమ్‌ = దీనులకు 
ఆధారమైన, భవ్యామోదమ్‌ = గొప్ప సంతోషముగల, భక్త శ్రీదమ్‌ = భక్తులకైశ్వర్య 
మొసగ్ను నవ్యానన్దమ్‌ = కొత్త ఆనందముగల, [(శ్రవ్యాలాపమ్‌ = వినందగిన మాటలు 
గల, నాథమ్‌ = ప్రభువైన, శమ్ముమ్‌ = శమ్ముని (శివుని), భావే = మనసున, సేవే = 
సేవించెదను. 
తాత్సర్యము :- దీనులకాధారమైన దివ్యాకృతి ధరించిన భక్తుల కైశ్వర్యములతో పాటు 
ఆనన మొసగునట్టి వినందగిన నామములుగల, ప్రభువును మనసున సేవించెదను. 
వివరణ :- ఈ శ్లోకమున దాక్షిణాత్యప్రియమైన ప్రాసమున్నది. ప్రతిపాదమున 
మ-మ-గ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము అనుష్టుష్పన్సమునకు చెందిన 
విద్యున్మాలా వృత్తనిబన్ధనము. 

పూర్వశ్లోకమునందువలె పూర్వార్థమున పాద మధ్యాంతప్రాసమున్నది. 


156 


312 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 





శ్లోకం : 28 శ్రీబన్టము 


అవతారిక :- పై శ్లోకమున భావమున శివుని సేవనము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
తన సేవనమునకు శివుని యందలి బ్రహ్మవిష్ణుసేవ్యత యను హేతువు చెప్పం 
బడుచున్నది. 
శ్లో॥ రాజహీరరమణీయవిగ్రహం భూరిభవ్యభుజగేశభూషణమ్‌! 

బ్రహ్మవిష్ణుపరిసేవ్యమీశ్వరమ్‌ భావయామి పరమం హి శబజ్మ్బరమ్‌।129 
ప్రతిపదార్థము :- రాజహీర రమణీయ విగ్రహమ్‌ = చంద్రకాంతమణివంటి అందమైన 
శరీరముగల, భూరి భవ్య భుజగేశ భూషణమ్‌ = గొప్ప సర్పరాజు భూషణముగాగల, 
బ్రహ్మవిష్ణుపరిసేవ్యమ్‌ = బ్రహ్మవిష్ణువులచే బాగుగా సేవింపందగిన, పరమమ్‌ = 
ఉత్కృష్టుదైన, ఈశ్వరమ్‌ = ప్రభువైన, శజ్మరమ్‌ = శజ్మరుని, భావయామి = 
భావించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 313 


తాత్సర్యము :- చంద్రకాంతమణి వలె తెల్లనైన శరీరముగల, గొప్ప సర్పరాజుల (శేష 
వాసుక్యాదుల) చే అలంకరింపంబడిన, బ్రహ్మవిష్ణువులచే (నిరుప్రక్కల) సేవింపందగిన, 
పరమేశ్వరుడైన శజ్యరుని భావించెదను. 
వివరణ :- కొందథీ శ్లోకము నిర్దన్యము అని దన్యాక్షరములైన ౫ తు లసలు లేనిదని 
చెప్పిరి. కాని ఇందు సేవ్య శబ్బమున సకారము కనంబడుటచే వారు పొరంబడినారని 
చెప్పవలెను. పరిసేవ్యమ్‌ పాఠమునకు మాటు పరిభావ్యమ్‌ అను పాఠము 
నంగీకరించినచో నీ శ్లోకము నిర్దన్యమగుట కభ్యంతర ముండదు. 
అవతారిక :- పూర్వశ్లోకమున పాఠకుల సంబోధ్యత అర్థ సిద్ధమైనది. ఈ శ్లోకమున 
శివుడనులోమముగా నాలుగేసి అక్షరముల (క్రమమునను, దానికి విలోమమైన 
క్రమమునను సంబోధింపంబడుచున్నాడు. 
శ్లో రమారాజ! జరామార రహితాగ గతాహిర। 

రవధీర! మతాభాస! సభాతామర! ధీవర॥ 30 
ప్రతిపదార్థము :- రమా రాజ! = లక్ష్మి (సంపత్తి)కి ప్రభువైన వాడా!, జరామార 
రహిత! = ముసలితనము మృత్యువులేనివాడా!, అగగత! = పర్వతమునందుండు వాడా, 
అహిర = సర్పమును (గహించువాడా, రవధీర! = ధీరమైన ధ్వనిగలవాడా, మతాభాస 
= తెలియంబడినట్లు అభాసించువాడా, సభాతామర = జ్ఞానయుక్తులైన అమరులతో 
కూడినవాడా, ధీవర = బుద్ధితో (్రెష్ణుడైనవాడా! 
తాత్సర్యము :- సంపత్తికి ప్రభువైనవాడా! సర్పములను (భూషణములుగ) స్వీకరించిన 
వాడా! ధీరస్వరముగలవాడా!, తెలియంబడినట్లు అభాసించువాడా!, జ్ఞానులైన అమరులతో 
కూడినవాడా! 
వివరణ :- ఈ శ్లోకమున అన్ని పాదములు సంబోధనములతోడనే కూడి యున్నవి. 
అష్ట్రాక్షరములైనందున అనుష్టుపృన్లో నిబన్ధన ములు. అన్ని పాదములలోని పూర్వార్థము 
(తొలినాలుగక్షరములు) విలోమాక్షర క్రమమున పునరావృత్తములైనవి. మూడవ 
పాదముయొక్క అక్షర క్రమమునకు విలోమాక్షర క్రమముగా నాలుగవ పాదము 
నిబంధింపంబడినది. ఛత్రాకారము కల్పించి ఛత్రాకారముగా (గొడుగుపై కప్పుగా రి 
మధ్యముగా రెండు వైపులలో నొకవైపున జరామా మరొకవైపున హితాగ అను మూడేసి 
అక్షరములు వ్రాయవలెను. వాని అనులోమ విలోమాక్షర పఠనక్రమమున పూర్వార్ధ 
మేర్చడును. మధ్యరేఫముతో మొదలై ఛత్రదండాకారముగా క్రిందుగా రేఫము ఆదికాగా 


157 


314 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 





శ్లోకం : 30 ఛ(త్రబన్దము 


వధీర మతాభాస అను మూడవ పాదములోని ఏడక్షరములు వ్రాయవలెను. అవి యే 
ఉత్ష్రమమున నాల్లవపాదముగా ఏర్పడును. ఇట్టి శబ్ద (అక్షర) నిబన్ధనము ఛత్రబంధమని 
పేర్మొనంబడును. 
అవతారిక :- పై శ్లోకము సంబుద్ధ్యన్త పదనిర్మితమైనట్లు ఈ క్రింది శ్లోకము తృతీయా 
విభక్యాంతముగా భజన క్రియగల వాక్యముగా నిర్మితమైనది. 
శ్లో భజే. హివలయం లయజ్గతనయం నయన్తమకలం కలజ్మరహితమ్‌! 
హితం సుహసితం జితపురం పురన్షరమతమ్మతబ్గజపరమ్‌।। 81 
ప్రతిపదార్థము :- అహి వలయమ్‌ = సర్పకంకణములుగల, లయంగతనయమ్‌ = 
లయమునొందిన వ్యవహారముగల, నయన్తమ్‌ = కొనిపోవు, అకలమ్‌ = అంశములు 
లేని, కలజృరహితమ్‌ = కలబ్మహీనుడైన, హితమ్‌ = హితుడైన, సుహసితమ్‌ = చక్కని 
నవ్వుగల, జితపురమ్‌ = జయించంబడిన పురములు గల, పురన్గరమతమ్‌ = 
ఇంద్రునికిష్టుడైన, మతబ్బజపరమ్‌ = గజమునందాసక్తుడైన (శివుని) భజే = సేవించెదను. 
తాత్పర్యము :- సర్పకంకణముల ధరించు, వ్యవహారముగాని, కలజ్మములు 
విభాగములుగాని లేని సర్వమును తనవైపు కొనిపోవు హితుడైన చక్కని నవ్వుగల 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 315 


తెల్లనివాడైన త్రిపురముల జయించి ఇంద్రునికిష్టుడైన గజ చర్మము ధరించి, గజము 
నందాసక్తిని ప్రదర్శించు శివుని సేవించెదను. 
వివరణ :- ఈ శ్లోకము ప్రతిపాదమునందున మొత్తము శ్లోకమున ఏడుసార్లు 
ఆవృత్తియున్న ముక్తపదగ్రస్తత మిక్కిలి రమణీయమై యున్నది. ఈ శ్లోకమున 
ప్రతిపాదమున జ-స-జ-స అను గణములు ఆటు అక్షరముల తరువాత (పద) విశ్రాంతి 
లేక పదాన్తతయు నుండుటచే నీ శ్లోకము జలోద్ధతగతి వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకము ముక్తపదగ్రస్తతా శోభితము కాగా ఈ శ్లోకము ఏకాక్షర 
నిర్మిత శోభితమై అందగించుచున్నది. 
శ్లో తతాతీతి తతాతీత! తాతతాత - తతోతతిః। 

తాతితాం తాంత తుత్తాతాం తాం తాం తత్తా తతే తతాత్‌॥ 82 
ప్రతిపదార్థము :- తతాతీతి తతాతీత! = విస్రతమైన అతిక్రమణముగల, వాయువును 
అతిక్రమించిన (ఆకాశ) స్వరూపము కలవాడా!, (తే = నీయొక్క, తతాత్‌ = 
వాద్యమునుండి, తాతతాత తతోతతిః = తాతతాత తతోతతి యను (ధ్వని), తాతితాం 
తాంత తుత్తాతాం తాం తాం తత్తా = తాతితాం తాం తతుత్తాతాం తాం తత్త యను 
ధ్వనించు, తతే = విస్తృతములైనవి. 
తాత్పర్యము :- వాయువు నతిక్రమించు ఆకాశస్వరూపము గలవాడా!, నీ వాద్యము 
నుండి తాతతాత తతోతతి తాతితాంతాం తతుత్తా తాతాం అను మృదంగాది ధ్వనులు 
విస్తృతములై యొప్పుచున్నవి. 
అవతారిక :- పై శ్లోకమున శివ నాట్యాంగమైన మృదంగాది వాద్యధ్వని శివుని 
ఆకాశమయత్వము చెప్పంబడినది. ఈ శ్లోకమున ఆకాశోన్నతమైన కైలాసమునందలి 
శివరూపము వర్ణింపబడుచున్నది. 

శ్లో క్రీరామ్ఫోనిధివన్నితాన్తధవలే కైలాసభూమీధరే 

శమ్బుస్సాధు విభాతి నైకవదనః శేషో యథా శ్వేతభాః। 

తత్మణ్ణే గరలం పురన్దరమణిస్తోమాభిరామ ప్రభం 

శేషాజ్లే శయితస్య గాత్రమివ వైకుణ్ధస్య సంశోభతే॥ 88 
ప్రతిపదార్థము :- క్షీరామ్భోనిధివత్‌ = పాలసముద్రమువలె, నితాన్తధవలే = మిక్కిలి 
తెల్లనైన, కైలాసభూమీధరే = కైలాస పర్వతమున, శమ్ముః = శివుడు, నైకవదనః = 


158 


316 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అనేక ముఖములుగల, శేషః యథా = శేషునివలె, శ్వేతభాః = తెల్లని కాంతిగలవాడుగా, 
విభాతి తత్మణ్ధే = ఆతని కంఠమునందు, పురన్దరమణి సోమాభిరామ ప్రభమ్‌ = ఇంద్రనీల 
మణి సమూహమువలె అందమైన కాంతిగల, గరలమ్‌ = విషము, శేషాబ్డే = శేషుని 
శరీరమునందు, శయితస్య = పడుకొనియున్న వైకుణ్ధస్య = విష్ణువుయొక్క, గాత్రమివ 
= శరీరమువలె, సంశోభతే = మిక్కిలి ప్రకాశించుచున్నది. 
తాత్పర్యము :- పాల సముద్రమువలె కైలాసము తెల్లనైనది. పాల సముద్రమున శేషునివలె 
కైలాసమున శివుడు తెల్లనికాంతి గలవాడైయున్నాడు. ఆ శేషునియందు పడుకొనియున్న 
విష్ణువుయొక్క శరీరమువలె ఇంద్రనీలమణి సమూహమువలె అందమైన కాంతి గల 
శివకణ్ధగత విషము మిక్కిలి ప్రకాశించుచున్నది. 
వివరణ :- ఈ శ్లోకమున సావయవ పూర్ణోపమాలంకారమున్నది. విష్ణు శరీరము 
గరలము. ఇంద్రనీల సమూహకాంతివలె నల్లనిది. అట్లే శివుని కణ్ధగత గరలమును 
నల్లనైనది. పాలసముద్రమువలె కైలాసము తెల్లనిది. కైలాసము నందలి శివుడు పాల 
సముద్రము నందలి శేషునివలె తెల్లనైనవాడు. శేషునందలి విష్ణుశరీరముతో శివకణ్ధగత 
గరలము నుపమింపంబడినది. శేషునితో శివుడు, పాలసముద్రముతో కైలాసము 
నుపమింపంబడినవి. పరమేశ్వరకరుణ పాలసముద్రమువలె పలుచగా, గడ్డకట్టి 
కైలాసమువలె గట్టిగా నుండవచ్చును. పలుచగా నున్నను గట్టిగా నున్నను కరుణ 
కరుణయే కదా! కరుణ పలుచంబడి పాలసముద్రమైనది. గడ్డకట్టి కైలాసమైనది. పాపులను 
చూచి ఆయన దయ గట్టిపడి కైలాసమై ప్రలయహేతు శివున కాశ్రయమైనది. 
పుణ్యాత్ములు దుష్టుల దౌష్ట్రముచే కష్టపడుచుందంజూచి ఆ గడ్డకట్టిన దయ కజఖగి 
పాలసముద్రమై పాలక విష్ణువున కాశ్రయమైనది. కరుణ సద్దుణము. సద్దుణము 
సాత్త్వికము తెల్లనిది. అది కజిగి పాలసముద్రముగా, గడ్డకట్టుచు కైలాసముగా 
మారుచుండును. ఈ శ్లోకమున శివ విష్ణువుల నివాసముల జెపమ్యమున పై అంశము 
వ్యంగ్యమంగును. గడ్డకట్టి పాపులకు దుఃఖమును కలిగించుట ద్వారా పాపము తొలగించి 
వారి ననుగ్రహించుటచే గడ్డకట్టినప్పుడును కారుణ్యమునకు కొజిత యుండదు. 
ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
శార్జూలవిక్రీడిత వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకము శివుడు కైలాసమున శోభించుట చెప్పంబడినది. ఈ శ్లోకమున 
శివుడు దుఃఖనాశకుడుగా స్తుతింపంబడుచున్నాడు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 317 


శ్లో గోగ! గోగాంగగోంగాంగ! - మాముమామీమమామమ। 
హే హ హేహే హహాహాహ - వివోవావా! వివావవ॥ 34 

ప్రతిపదార్థము :- హే గోగ! = ఇంద్రియములందుండు వాడా!, హేగోగ! = ఎద్దుపై 
పోవువాడా!, హే అంగగ! = శరీరములందుండు వాడా, ఓంగాంగ! = ఓంకారము 
నందుండు శరీరము గలవాడా!, మామ్‌ = నన్ను ఉమామ్‌ = పార్వతినిగా, ఈమ్‌ = 
లక్ష్మినిగా, అమామ్‌ = కాళినిగా, అమ = తెలియుము, హహ = చంపు వారిని 
చంపువాడా!, అహ = చంపనివాడా!, అహ = తెలియరానివాడా!, వివోవావా! = 
విహాయ సాద్యహంకారాంతము లైన అష్టమూర్తులు గలవాడా, వివౌ = పక్షివాహనులైన, 
వైశ్వారన హిరణ్య గర్భులను నామాంతరములు గల స్టూలసూక్ష్మ శరీర సమస్ట్రభిమానులైన 
బ్రహ్మవిష్ణువులను, అవ = కాపాడుము. 
తాత్పర్యము :- ఇంద్రియములందుండు వాడా, ఎద్దువాహనముగా గలవాడా, అష్టమూర్తి! 
స్థూల సూక్ష్మ శరీర సమష్ట్యభిమానులైన బ్రహ్మవిష్ణువులను అనగా తదంతర్గతుడైన 
నానా విశ్వతైజసులను దుఃఖానుభవమును నశింపంజేసి రక్షింపుము. 
వివరణ :- ఈ శ్లోకమునందలి నాలుగు పాదములు ఏకాక్షర నిర్మితములు. 
ప్రథమపాదమున గోగగోగ, అంగగ, ఓంగాంగ అని విడదీసి అర్ధము చెప్పంబడినది. 
మరొకవిధముగా విడదీసి అర్ధమును చెప్పుటకవకాశమున్నది. 

రెండవ పాదమున మామ్‌ అను పదము రచయితకు బోధించు దానినిగా 
భావింపవలెను. ప్రకృతి స్వరూపములైన లక్ష్మీపార్వతీ సరస్వతుల శక్తులయొక్క అంశమైన 
తనను తద్రూపముగానే భావించి వారిని చెట్టంబట్టినట్లు తనను కూడ చెట్ట బట్టుమను 
అంశము రెండవ పాదము తెలుపును. మూడు పాదములను నాలుగు హే అను 
సంబోధనములకు ముందుంజేర్చి అన్వయింపవలెను. 

నాల్గవ పాదమున నామైకదేశీ నామనిర్దేశః అను నియమము ననుసరించి 
వివిహాయసమును వ వాయువును తదుత్తరపదమైన ఉకారము ఉదకమును వ వహ్నిని 
తత్తళశ్లిష్టమైన అ అవనిని తదుత్తరమున నున్న “వా అను అక్షరమును ఉ అ అ అను 
మూడు అక్షరముల సంధివలన నేర్పడిన దానినిగా భావించి ఉ ఉడుపతి (చంద్రు)ని అ 
అగ్నిని అ అహంకృతిని బోధించునని భావింపవలెను. 

ఆ తరువాతనున్న వివౌ అను పదములోని వి పక్షిని వ వాహనమును బోధించగా 
హంస గరుడ రూప పక్షి వాహనులగుటచే బ్రహ్మవిష్ణువులను ఆ రెండు అక్షరములు 
బోధించును. (బ్రహ్మ విష్ణువులచ్చట సమష్టి స్ఫ్టూలసూక్ష్మశరీరాభిమానులుగా 


159 


318 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


భావింపవలెను. శివుడు అవ్యాకృతుడు. ఈశ్వరుడు కారణరూపుడు. కార్య (బ్రహ్మములైన 
జాగ్రత్స్వవ్నావస్థా సమష్ట్వభిమానులైన హిరణ్యగర్భ వైశ్వానర నామాంతరములుగల 
విష్ణుబ్రహ్మలను కాపాడుమని వేడుకొనుటను అవి అను క్రియ బోధించును. వారిని 
కాపాడుటలో వారిలో వ్యష్టి జాగ్రత్స్వ్వప్నావస్థలందలి దుఃఖానుభవమును దూరముచేసి 
తనను రక్షించుమను ప్రార్థనము తాత్సర్యార్థముగా సిద్ధించును. 
వివోవావా అను అష్టమూర్యార్థక పదము విరాడ్రూపవైశ్వానరావ్యాకృతా భేదమును 
సూచించును. అద్వైత జ్ఞానప్రదాన రూపమున మూలజ్ఞానమును కూడ నశింపజేసి 
తురీయ శివైక్యము నిచ్చి రక్షించుమను తాత్పర్యము కూడ అవ అను క్రియవలన 
లభించును. శబ్బచమత్మార ప్రధానమైన ఏకాక్షర పాదత్వమును నిర్మించు చాతుర్యము 
చేతనే ఈ శ్లోకము ప్రశంసనీయమగును. కావున ఇట్లు క్లిష్టార్థ కల్పనము తప్పదు. ఈ 
శ్లోకము అనుష్టుష్ఫందో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున జీవైశ్వరైక్య జ్ఞానామృత ప్రధానరూపమైన అవనము అర్ధింపం 
బడినది. ఈ శ్లోకమున శివ రూపామృతము మనశ్చషక స్థాపితమైనచో మర్షున కమర్యత 
సిద్ధించునని చెప్పంబడుచున్నది. 
శ్లో మనసి చషకతుల్యే స్థాపితం శుద్ధశుద్ధే 

బహురుచిమమృతేన స్ఫారహారామలేన। 

సదృశమసమదృష్టేర్దేహమాత్తాతితృప్తి - 

రయతి సమనుభూయామర్యవత్సాధుమర్యః॥। 85 
ప్రతిపదార్థము వా శుద్ధ శుద్దే = మిక్కిలి శుద్ధమైన, చషకతుల్యే = గిన్నావంటి, మనసి 
= మనసునందు, స్థాపితమ్‌ = ఉంచబడిన, స్ఫారహారామలేన = విస్తారము, మనోహరము 
స్వచ్చమునైన, అమృతేన = అమృతముతో, సద్భశమ్‌ = సమానమైన, బహురుచిమ్‌ = 
ఎక్కువ రుచి (రసము - కాంతిగల, అసమదృష్టేః = బేసి కన్నులుగల , దేహమ్‌ = 
దేహమును, ఆత్త = పొందబడిన, అతితృప్తిః = మిక్కిలి సంతోషము, అనుభూయ = 
అనుభవించి, సాధుమర్యః = సజ్జనుడు, అమర్య్యవత్‌ = అమరునివలె, జయతి = 
సర్వోత్మృష్టముగా వర్ధిల్లును. 
తాత్పర్యము :- మిక్కిలి మనోహరమైన స్వచ్చమైన అమృతమువంటి శివదేహము గిన్నె 
వంటి మనసులో స్థాపితము కాగా దాని ననుభవించునప్పుడు అమరుని వలె సజ్జనుడు 
సర్వోత్మర్షముగా వర్ధిల్లును. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 319 


వివరణ :- శివదేహమమృతము గిన్నెతో మనసు పోల్చంబడుటచే నీ శ్లోకమున 
పూర్ణోపమాలంకార మేర్చడియున్నది. సదృశ శబ్దమిందు బెషమ్య వాచకముగా నున్నది. 
ఉపమేయము శివదేహము, ఉపమానము అమృతము, అట్లే చషకముపమానము. మనసు 
ఉపమేయము. దేహామృతములు సాధారణ ధర్మము. బహు రుచిత్వము. రుచి శబ్దము 
శ్లేషచే కాంతిని రసమును బోధించును. ఏక శబ్దబోధితములై అభేదభావమును పొందిన 
ఆ రెండు సాధారణ ధర్మమును సంపాదించుచున్నవి. ఉపమాలంకారమున ఖేదాభేద 
ప్రధాన సాదృశ్యమే ఉండవలసి ఉన్నను పై శ్లేషమభేద ప్రాధాన్యమున నభేదము వైపు 
మొగ్గును చూపుచున్నది. సాధారణముగా రూపకాలంకారమున సాదృశ్యస్ఫూర్తి ఉండును. 
ఇచట సాదృశ్య మభేదమును రుచి శబ్ద శ్లేష బలమున రస కాంతులకే గాక అవి 
ధర్మములుగా గల దేహామృతములకును అభేదమును స్పురింపజేయుటద్వారా 
దేహమందామృతరోపణ రూపమైన రూపకాలంకారము యొక్క స్ఫూర్తి కలుగుచున్నది. 
దృశ్యమందు భేదస్ఫూర్తితో పాటు అభేదస్ఫూర్తి కూడ ఎట్లును ఉండును. ఈ శ్లేషబలము 
అభేద ప్రధాన సాదృశ్యము వైపు మొగ్గును స్ఫురింపంజేయును. భేద ప్రధాన సాదృశ్య 
ప్రధానములైన ప్రతివస్తూపమాద్యలంకారములలో సాధారణ ధర్మము భిన్న శబ్దబోధ్యమై 
యుండును. ఇచట భిన్నములైన రసకాంతు లేకశబ్దప్రతిపాద్యములై అభిన్నముగా 
స్ఫురించు సాధారణ ధర్మమునకు సంపాదకములై యున్నవి. అస్తు. 

శివ దేహమునందలి అసమదృష్టి లక్షణ మీ శ్లోకము తెలుపుచున్నది. అది శివ 
దేహము. చంద్ర సూర్యాగ్ని రూపతేజ స్రితయముగల బ్రహ్మాండము యొక్క ప్రతీకమని 
ఆ లక్షణము స్ఫురింపంజేయును. తద్ద్వారా జీవుని పిండాండదేహాభేదము జీవ దేహమందు 
భావింపంబదడవలను అనుట స్ఫురించుచున్నది. తద్ద్వారా తద్పహ్మాండ పిండాండ 
దేహోపాధికులైన కవి శివుల ఆత్మైక్యస్ఫురణము పరంపరగా సిద్ధింపంజేయుట కా శ్లేషము 
సహకరించుచున్నది. 
2. అమృతపానమున దేవత లమరులైనారనుట పురాణము చెప్పును. మనుష్యులా శివ 
దేహామృతమును మనఃపాత్రస్థితము నొనర్చుకొని ఆస్వాదించిన మర్షు (మనుష్యు) నకు 
అమర్యత సిద్ధించును. ఈ అమర్యత దేవతలమృతము త్రాగుట వలన కలిగిన 
అమర్యతకంటె ఉత్కృష్టమైనదని జయతి శబ్దము వ్యంజించును. దేవతల అమృతత్వము 
ప్రలయ కాలమున ఉండునది కాదు. కాని శివదేహామృతపానమున మనుష్యునకు 
లభించిన అమృతత్వమును ప్రలయకాలమునను తొలగిపోదు. అందుచేతనే క్షీరాబ్టిజాతా 


160 


320 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


మృతము కన్న ఈ శివదేహామృతపాన లబ్బామృత ముత్కృష్టము. ప్రతి పాదమున 
న-న-మ-య-య అను గణములుండుటచే నీ శ్లోకము మాలినీ వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకము చెప్పంబడిన అమృతతుల్యమైన దేహముగల శివునకీ శ్లోకమున 
వందనము చెప్పంబడుచున్నది. 
శ్లో॥ వన్దే దేవం వేదవిదం - దేవదేవం వదావదమ్‌ 
దివి వాదవదావిద్దా - వివిదావ వివిద్దవమ్‌॥॥ 36 
ప్రతిపదార్థము :- దివి వాదవదావిద్ధా వివిదావ వివిద్దవమ్‌ = స్వర్గమునందు వాదము 
చెప్పు అజ్ఞానుల ఖండించువాడును గొట్టెల పక్షుల అడవిని విశేషముగా తెలియు 
కార్చిచ్చెన, వదావదమ్‌ = మాటల కందియు నందని, దేవదేవమ్‌ = దేవతలకును 
దేవుడైన, వేద విదమ్‌ = వేదమునెటుగు, దేవమ్‌ = ప్రభువును గూర్చి, వన్దే = 
నమస్మరించెదను. 
తాత్పర్యము ఏ- అడవి యందలి గొట్టిల పక్షుల వలె స్వర్ణవిషయమున వాదము చెప్పు 
అజ్ఞానుల ఖండించు విశేషజ్ఞుడైన దావాగ్ని వంటివాడైన మాటల కందియు నందని 
దేవదేవుడై వేదముల నెబుంగు దేవునకు నమస్మరించెదను. 
వివరణ :- దవ అను అక్షరములతో నిర్మితమైన ఈ శ్లోకము ద్వ్యక్షరము. ఇది 
అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుడు కార్చిచ్చులో రూపింపంబడినాడు. ఈ శ్లోకమున 
శివుని జటలు నిటలాగ్ని చ్చటలుగా సంభావింపంబడుచున్నవి. 
శ్లో జటాస్తటి త్పిజ్ఞలతుజ్ఞభాసో ఆ బభాసిరేభావజదేహదగ్గుః। 
లలాటమధ్యస్థితలో చనాగ్నేః - ప్రభా ఇవోర్థ్వప్రసృతాస్సమన్తాత్‌॥ 37 
ప్రతిపదార్థము వా తటిల్పిబ్బల తుబ్బభాసః = మెటుపువలె ఎత్తైన కాంతులుగల, 
భావజదేహదగ్గ్దుః = మన్మథునియొక్క దేహమును కాల్చిన వాని (శివునియొక్క, జటాః 
= జటలు, లలాట మధ్యస్థితలోచనాగ్నేః = నుదుటి నడుమనున్న కంటి మంట నుండి, 
సమన్హాత్‌ = అంతట, ఊర్ధ్వప్రసృతాః = పైకి వ్యాపించిన, ప్రభా ఇవ = కాంతులో 
యనునట్లు, బభాసిరే = ప్రకాశించుచున్నవి. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 321 


తాత్పర్యము :- మెటుపుల వలె పైకి ప్రకాశించు కాంతులుగల, శివుని జటలు మన్మథుని 
దేహమును దహించు నుదుటి నడుమనున్న కంటి మంట నుండి పైకి ప్రసరించని 
కాంతులో యన్నట్లు ప్రకాశించుచున్నవి. 
వివరణ :- ఈ శ్లోకము శివుని ఎజ్జని జడలు మన్మథుని దేహమును దహించు లలాటాగ్ని 
యొక్క పైకెగిసిన కాంతులోయన్నట్లు సంభావింపంబడుటచే నీ శ్లోకమున ఉత్రేక్షాలంకార 
మేర్చడియున్నది. ప్రతిపాదమున జ-త-జ-గ-గ అను గణము లుండుటచే నీ శ్లోకము 
ఉపేన్దవజ్రా వృత్త నిబనస్ధనము. జటాస్తటిత్‌, పిబ్బలతుబ్ద, బభాసిరే భావజ దేహదగ్గుః, 
ప్రసృతాస్సమన్నాత్‌ అను పదబన్గములు వృత్యనుప్రాసాలంకారములై యున్నవి. 
అవతారిక :- పై శ్లోకమున శివుని జటలకాంతి వర్ణింపంబదినది. ఈ శ్లోకమున 
శివకాంతి వర్ణింపంబడుచున్నది. 
శ్లో భావితా దివి దేవే - శాశా వేదే విదితా విభా! 

దాసదార ప్రమకరీ - రీకమ ప్రర దాసదా। 

దాసదాప్రమకారీహా - హారీ కామప్రదా సదా॥ 838 
ప్రతిపదార్థము :- దేవేశ = ఓ దేవేశ్వరా!, దివి = స్వర్గమునందలి, ఆశా = కోరిక, 
భావితా = భావింపంబడినది. ఈహా = కోరిక (నది) దాసదారప్రమకరీ = దాసులు 
భార్యలు అను గొప్ప మొసళ్ళు గలది, (నీ (శివ) కాంతి) బుషభస్వరమును కామించు 
గొప్ప దంతములుగల దానియందు (వృషభమునందు) కూర్చొని యుండి ఇచ్చునది. 
(నీ(శివికాంతి) దాసదాప్రమకారీ = దాసులను చంపువారి నజ్ఞానులుగా నొనర్చునది. 
హారీ = మనోహరమైనది, సదా = ఎల్లప్పుడు, కామప్రదా = కోరికల నిచ్చునదియునైన, 
(తే = నీయొక్క, విభా = కాంతి, వేదే = వేదమునందు, విదితా = తెలియంబడునది. 
తాత్పర్యము ;- ఓ దేవేశ! స్వర్ణవిషయకమైన ఆశ భావింపంబడినది. అది నదివలె 
దాసులు భార్యలు అను మొసళ్ళుగలదైయుండును. నీ కాంతి (రీ) అను స్వరమును 
కామించు గొప్ప దంతములుగల దాని (వృషభము) యందు కూర్చొని యుండి అర్భులకు 
కోరిన దాని నిచ్చునదియు నీ దాసులను ఖండించు వారి నజ్ఞాలుగా భావించునదియు, 
మనోహరమైనదై ఎల్లప్పుడు కోరికల నొసగు నదియునైన నీ కాంతి వేదమునందు 
తెలియంబడునది. 
వివరణ :-ఈ అనుష్టుప్పోకమున ఆజు పాదములున్నవి. బేసిపాదములలోని అక్షరక్రమమే 
సరిపాదములలో విలోమక్రమము ననుసరించినది. అయిదవ పాదమున మూడవ 


161 


322 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


పాదమునందలి “ర” అను నాల్గవ అక్షరము తొలగింపంబడి ఏడవ అక్షరము క ఆజవదిగా 
దీర్మముగా మార్చంబడినది. ఎనిమిదవ అక్షరముగా “హా” అనునది కొత్తగా చేర్చంబడినది. 
ఇట్టి రచనము పాదావరోహణముగా కొందజచే పేర్కొనంబడినది. మూడవ 
పాదమునందలి “రి అక్షరము ఐదవపాదమున తొలగింపంబడుటయే పాదావరోహణము 
గా వారిచే భావింపంబడియుండవచ్చును. ఈ నిమిత్తముగానే ఈ శ్లోకము షట్పదముగా 
రచింపంబడినదై యుండువచ్చును. 

బేసిపాదముల అక్షరక్రమమునకు విలోమముగా సరిపాదముల కూర్చునిట్టి 
శ్లోకమున అర్థగాంభీర్యమునకంటె ఏదో అర్ధము వచ్చునట్లు విలోమక్రమమున 
సాధించుటయే రచయిత గొప్పతనముగా భావింపంవలసియుండును. గ్రంథము నందలి 
శివరతి స్థాయికమైన భక్తిరససముద్రమున లీనములగుటచే సహృదయ రంజకము 
కాకపోయినను దోషముగా చెప్పంబడదు. 
అవతారిక :- పై శ్లోకమున శివపాదపద్మ మకరందము షట్పదాకృతి లులితమైనది. 
ఈ శ్లోకమున గౌరీమనఃపద్మరవిగా శివుడు రూపింపంబడుచున్నాడు. 

శ్లో స్థిరం శిరోధౌ గరలం వినీలం - గౌరీమనఃపద్మరవేళ్ళివస్య। 

ప్రస్తం శిరస్సంస్థసురాపగాయా- విభాతి శైవాలమివాభిలగ్నమ్‌॥ 39 

ప్రతిపదార్థము :- గౌరీ మనః పద్మరవేః = గౌరియొక్క మనస్సు అను పద్మమునకు 
సూర్యుడైన, శివస్య = శివునియొక్క శిరోధౌ = కణ్ధమందు, స్థిరమ్‌ అ స్థిరమైన, వినీలమ్‌ 
= మిక్కిలి నీలమైన, గరలమ్‌ = విషము, శిరస్సంస్థ సురాపగాయాః = శిరస్సునందున్న 
గంగానది నుండి, ్రస్తమ్‌ = జారినదై, అభిలగ్నమ్‌ = అంటుకొన్న శైవాలమ్‌ ఇవ = 
నాచో యన్నట్లు, విభాతి = ప్రకాశించుచున్నది. 
తాత్పర్యము :- శివుని కంఠమందున్న స్థిరమైన నల్లని విషము ఆతని శిరమందలి 
గంగనుండి జారి అంటుకొన్న నాచో యనునట్లు ప్రకాశించుచున్నది. 
వివరణ :- ఈ శ్లోకమున శివుని కంఠమందలి నల్లని విషము ఆతని శిరముననున్న 
ఆకాశగంగనుండి జారి అంటుకొన్న నాచో యన్నట్లు సంభావింవబడుటచే 
నుత్రేక్షాలంకార మేర్ప్చడియున్నది. రేఫసకార వకారములు బహువారావృత్తిచే 
వృత్యనుప్రాసమను శబ్బాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము 1-4 పాదములు 
ఉపేన్హవజ్రాలక్షణము (త-త-జ-గ-గును 2,3 పాదము లింద్రవజ్రా లక్షణమును 
గలిగియుండుటచే ఉపజాతిచ్చన్లో నిబన్టనమై యున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 323 


అవతారిక :- పై శ్లోకమున శివకణ్ఞ్ధ గత విషమునందు శివ శిరస్సురాపగా స్రస్తశైవాల 
సంభావనము చెప్పంబడినది. ఈ శ్లోకమున మారసంహార వహ్నీక్ల్షుడైన మహేశ్వర 
భావనము చెప్పబడుచున్నది. 
శ్లో శశిభాస్మరవహ్నీక్షం - యాజకామితసమ్మదమ్‌। 

సహేలమశ్వసన్మారం - భావయామి మహేశ్వరమ్‌॥ 40 
ప్రతిపదార్థము ఫా శశి భాస్మర వహ్నీక్షమ్‌ = చంద్రార్మాగ్నినేత్రుడైన, యాజకామిత 
సమ్మదమ్‌ = యజించు వారి కమితానందరూపుడైన, సహేలమ్‌ = విలాసముగా, 
అశ్వసన్మారమ్‌ = శ్వసించుకన్న మన్మథుడు గల (మన్మథుని శ్వసించని వానినిగా 
నొనర్చిన), మహేశ్వరమ్‌ = శివుని, భావయామి = భావించెదను. 
తాత్సర్యము: - చంద్రార్మాగ్నులు కన్నులుగా గలిగి పూజించువారి కానందమును కలిగించు 
విలాసముగా మన్మథుని సంహరించిన మహేశ్వరుని భావించెదను. 
వివరణ:- మార శబ్దమునకు చంపువాడు అనునది వ్యుత్సత్యర్థము. చంపువానిని 
శ్వసింపని వానినిగా చేసిన అనగా చచ్చునట్లొనరించిన వానినిగా మహేశ్వరుని 
వర్ణించుటచే చంపువాడైన యముని సంహరించిన వాడు శివుడు అను అర్థము 
వ్యంగ్యమగును. ప్రథమపాదమున వహ్నీక్ష పేర్మొనంబడుటచే మన్మథుడు ఫాలాక్షముచే 
దహించంబడి శ్వసించని వాడైనాడనియు వ్యంగ్యమగును. భావయామి మహేశ్వరమ్‌ 
అను అనుష్టుప్పాదము గూఢముగా నుండుటచే నీ శ్లోకము గూఢపాదము. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబననము. 


శ వహ 6 ఈ దంల వా 


_శ__6 క్షం క|నం| న మ |న్మా| 
భావ |యా|మి|మ| హే శ్వ రమ్‌ 


శ్లోకం : 40 గూఢపాదము 





162 


324 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


అవతారిక:- పై శ్లోకమున శివభావము చెప్పంబడినది. ఈ శ్లోకమున శివవననము 
చెప్పంబడుచున్నది. 

శ్లో లక్ష్మీవన్దాజ్ఞిం దేవేశం నిత్యాపత్యం ముకౌగౌరమ్‌। 

శౌరీద్యం తం నాగక్రోధం వన్దే నిత్యం గారీనాధమ్‌॥। 41 
ప్రతిపదార్థము:- లక్ష్మీవన్వాంఘ్రిమ్‌ = లక్ష్మీ దేవిచే నమస్మరింపందగిన, పాదములు 
గల, దేవేశమ్‌ = దేవప్రభువైన, నిత్యాపత్యమ్‌ = నిత్యులు సంతానముగా గల, ముక్తాగౌరమ్‌ 
= ముత్తెములవలె తెల్లనైన, శౌరీద్యమ్‌ = విష్ణువుచే స్తుతింపందగిన నాగక్రోధమ్‌ = 
కొండయందు కోపము లేని, తమ్‌ = ఆ, గౌరీనాథమ్‌ = పార్వతీపతిని గూర్చి, నిత్యమ్‌ 
= నిత్యము, వన్దే = నమస్మరించెదను. 
తాత్పర్యము: - లక్ష్మీచేత నమస్మరించందగిన పాదములు గల, నిత్యులు సంతానముగా 
గల, దేవేశ్వరుడైన, ముత్తెముల వంటి తెలుపుగల, విష్ణువుచే స్తుతింపందగిన పార్వతీపతిని 
గూర్చి నిత్యము నమస్మరించెదను. 
వివరణ:- (1) లక్ష్మీనారాయణులు శివుని పాదముల సన్నిధినుండి వారికి 
నమస్మరించుచు స్తుతించెదరు. లేక స్తుతించుచు నమస్మరించెదరు. అని ప్రథమ 
తృతీయపాదాది విశేషణములైన లక్ష్మీవన్వాంఘిమ్‌, శౌరీడ్యమ్‌ అను సమాసములు 
వ్యంజించును. ప్రథమ తృతీయ పాదాంత విశేషణములైన దేవేశమ్‌ నాగక్రోధమ్‌ అను 
విశేషణములు ఇంద్రుడదయ్యు కొండల మీద కోపము లేకపోవుట అను విరోధమును 
తద్వారా విరోధా (భాసా) లంకారమును వ్యంజించును. 

(2) ఆపత్యము అనగా తననుండి జనించిన సంతానము అను అర్థము నిచ్చును. 
వారెవ్వరు? పురాణ వ్యవహారము ననుసరించి కుమార గణనాథులు. వారును శివుని 
వలె కైలాసమున నిత్యజీవులై యుండుటయే గాక శివునితో సమానముగా సర్వదేవతా 
పారమ్యము గలవారను భక్తకోటి కలిగియున్నారు. వాస్తవమునకు కుమారస్వామి 
శివవీర్య సంభవుడని యొప్పుకున్నను పార్వతీ గర్భమున నుండలేదు. కావున పార్వతి 
నుండి జన్మించిన సంతానము కాదు. ఆమె జగన్మాతృత్వమును పురస్కరించుకొని 
కుమారునందు సర్వజీవ సాధారణమైన అపత్యతమే ఉండును. ఇక గణాధిపతి 
విషయమును విచారింతము. ఆయన గౌరీ దేహ సంభూతుడు కావలెనని గౌరి 
ముందుగానే సంకల్పించినదేమో! స్నానార్థము నలుగు పెట్టుకొన్నదేమో? ఆ నలుగును 
మరల శరీరమును ఘర్షించి తొలగించి దానిని మరల ముద్దగా జేసి దానికి కరపాదాద్య 
వయవములు కల్పించి ప్రాణము పోసినది. కాని గర్భమున ధరింపంలేదు. అయినను 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 325 


కక వా కక కటా మకా క 


Mes న క Tee 
వం దే | వి త్యం గౌ ర [వా [ఛం | 


శ్లోకం : 41 గూఢపాదము 





గౌర్య పత్యత్వమే ఆయన యందు అధికము. శివాపత్యత్వము శివుని జగత్సితృత్వమును 
పురస్మరించుకృని యేర్చడినదిగానే చెప్పందగినది. కాని శివ వీర్య సంభవత్వము అతని 
యందు లేదు. ఏమైనను వారిరువురిని చంక నెక్కించుకొని వీడకయే 
పార్వతీపరమేశ్వరులున్నందున కుమార గణనాథులు నిత్యాపత్యులని పేర్మొనంబడినారు. 
ద్వితీయ చతుర్ధపాద నిత్యాపత్య శబ్దములోని విశేషణములైన నిత్య శబ్ద మీ యర్థమును 
వ్యంజించును. ఈ శ్లోకము త్యావృత్తిచే వృత్యనుప్రాసశోభితమైనది. పూర్వార్లోత్తరార్థాన్య 
విశేషణములైన ముక్తాగౌర గౌరీనాథ శబ్దములు పార్వతీపరమేశ్వరు లిరువురు గౌరవర్డులని 
బోధించుచున్నవి. ముక్తాగౌర శబ్దమునకు ముత్తెములతో గౌరవర్ణము కలవాడు అను 
అర్థము చెప్పుకొన్నచో శివుని కంఠమునందలి ముత్తెముల హారము ఆ శివుని 
కంఠనీలిమను కనంబడనీయక యున్నదని వ్యంజించును. “వందే నిత్యం గారీనాథమ్‌” 
అను పాదము గూఢముగా నిందుండుటచే నీ శ్లోకము కొందబిచే గూఢపాదముగా 
బోధింపంబడినది. అనుష్టుష్పందమునకు సంబంధించిన విద్యున్మాలావృత్త లక్షణము 
గలదీ శ్లోకము. ప్రతిపాదమున మ-మ-గ-గ అను గణములుండును. 
అవతారిక:- పై శ్లోకమున శివ వన్దనము చెప్పబడినది. ఈ శ్లోకమునను శివవన్షనమే 
చెప్పంబడుచున్నది. 
శ్లో నిజాశివదవం మౌని - వనం తం దేవతానిధిమ్‌॥ 

ధీరం పరతరం వీరం - శివం వన్దే నిరన్తరమ్‌॥। 42 
ప్రతిపదార్థము:- నిజాశివదవమ్‌ = తన (నా) అమంగళము (అరణ్యము)నకు 
దావాగ్నియైన, మౌని వనమ్‌ = మౌనులచే నమస్మరింపందగిన, దేవతానిధిమ్‌ 
దేవతలకు నిధియైన, ధీరమ్‌ = ధీరుడైన, పరతరమ్‌ = మిక్కిలి ఉత్కృష్టుడైన, వీరమ్‌ 
వీరుడైన, తమ్‌ = ఆ, శివమ్‌ = శివుని గూర్చి, నిరన్తరమ్‌ = ఎల్లప్పుడు, వన్దే 
నమస్మరించెదను. 


163 


326 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 





శ్లోకం : 42 గూఢపాదము 


తాత్పర్యము: - భక్తుల అమంగలములను కాల్చివేచు మునులచే నమస్మరింపందగిన, 
దేవతలకు నిధియెన, వీరుడు ధీరుడునైన మిక్కిలి ఉత్మృప్టుడైన ఆ శివుని గూర్చి ఎల్లప్పుడు 
నమస్మరించెదను. 
వివరణ :- ఇందు శివం వందే నిరంతరం అను పాదము గూఢముగా నున్నందున ఈ 
శ్లోకము కూడ గూఢపాదమని చెప్పంబడియున్నది. ఈ శ్లోకమున రేఫవకారాధిక్యముచే 
వృత్యనుప్రాసాలంకార యేర్చడి యున్నది. ఈ శ్లోకమును అనుష్టుష్ఫన్లో నిజద్దము. 
అవతారిక :- పై శ్లోకమున శివవన్షనము చెప్పబడినది. ఈ శ్లోకమున శివుని వంటివాడు 
మరొకడు లేకపోవుట అను వన్దనకే హతువు చెప్పంబడుచున్నది. 
శ్లో సురాణామసురాణాం చ - భక్తానాం సర్వసమృదామ్‌। 

విశ్రాణనే౨_ధికే తూర్జం - శివేన సదృశః శివః॥ 43 
ప్రతిపదార్థము: - భక్తానామ్‌ = భక్తులైన, సురాణామ్‌ = దేవతలకు, అసురాణాం చ = 
రాక్షసులకును, సర్వసంపదామ్‌ = అన్ని సంపదల యొక్క తూర్ణమ్‌ = శీఘ్రముగా, 
అధికే = అధికమైన, విశ్రాణనే = దానమందు, శివేన = శివునితో, శివః = శివుడు, 
సదృశ = పోలినవాడు. 
తాత్సర్యము:- దేవతలుకాని, రాక్షసులుకాని భక్తులైనచో వారికి సర్వసంపదలను 
శీఘ్రముగా అధికముగా ఇచ్చుటలో శివునకు శివుడే సాటి. ఆ విషయమున 
మరొకడెవడును శివునకు సమానుడైనవాడు ఏ లోకమునను లేడు. 
వివరణ:- ఉపమానత్వము ఉపమేయత్వమును శివున కొక్కనికే ఈ శ్లోకమున చెప్పం 
బడుటచే అనన్వయాలంకార మేర్చడి యున్నది. ఈ అలంకారము ద్వితీయ సదృశ 
వ్యవచ్చేదఫలకము. ఒక శివునకే ఉపమానత్వము ఉపమేయత్వము రెండును ఎట్లు 
కుదురును? ఉపమానము అధికమై ఉపమేయము అల్పమై యుండుట లోక ప్రసిద్ధము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 327 


కదా! ఒకని యందు ఉపమానత్వమున్నచో ఉపమేయత్వముండదు. ఉపమేయ 
త్వమున్నచో ఉపమానత్వముండదు. ఒక చోట ఉందని అనగా అన్వయింపని 
ఏకమునందలి ఉపమానత్వము ఉపమేయత్వము చెప్పంబడినందున ఈ అలంకారము 
అనన్వయమని పేర్కొనంబడినది. కుదరని విషయము చెప్పుటకు ప్రయోజనము 
మరొకడెవడు సదృశుడు లేడనుట. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబననము. 


అవతారిక: - పై శ్లోకమున శివ వన్దనహేతు (శివుని వంటివాడు మరొకడు లేకపోవుట) 
చెప్పంబడినది. ఈ శ్లోకమున వనన ప్రయోజనము (తనను రక్షించుట) అర్థింపం 
బడుచున్నది. 
శ్లో సమస్తజగదాధార! - దాసరక్షాధురన్థ్ధర!। 

శిరఃస్థ్రచన్ద! మాం పాహి - వహ్నీన్దురవిలోచన!॥ 44 
ప్రతిపదార్థము :- సమస్త జగదాధార! = అన్ని లోకములకు ఆధారమైన వాడా!, 
దాసరక్షాధురంధర! = దాసులను రక్షించు భారము మోయువాడా!, శిరఃస్థ చ్చ! = 
శిరసున చగన్లుడు కలవాడా!, వహ్నీన్దురవిలోచన! = అగ్నీందు సూర్యులు నేత్రములుగా 
గలవాడా!, మామ్‌ = నన్ను పాహి = కాపాడుము. 
తాత్పర్యము :- సమస్త లోకములకు ఆధారమైన దాసులరక్షించు, భారము మోయువారిలో 
ముందుండు వాడా! శిరమున చన్నుని ధరించినవాడా!, సూర్య చంద్రాగ్నులు నేత్రములుగా 
గలవాడా! సదాశివా! నన్ను కాపాడుము. 
వివరణ :- ఈ శ్లోకమున పాదముల మొదట అక్షరములను వరుసగా పేర్చినచో 
“సదాశివిఅని యగును. “సదాశివి అను నామమీ శ్లోకమున గోపనము చేయంబడినది. 
అనగా పాదారంభాక్షరములలో దాచంబడినది. కావున ఈ శ్లోకమున నామగోపనము 
అను అలంకారమేర్పడియున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శబ్దరచనాగతాద్భుతములలో నొకటి (నామ గోపనము) 
చెప్పంబడినది. ఈ శ్లోకమున శివకృత్యము (సృష్టి స్థితి, లయములు అను అర్థములు) 
అద్భుతమని చెప్పంబడుచున్నవి. 

శ్లో సృష్టిః స్థితిరివాశ్చర్యం స్థితిఃసృష్టిరివాద్భుతా। 
లయస్తద్వతౌల్యవత్‌ హి జగతాం పరమేశితుః॥ 45 


164 


328 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతిపదార్థము :- పరమేశితుః = పరమేశ్వరునియొక్క జగతామ్‌ = జగములయొక్క 
సృష్టి = సృష్టి, స్థితిః ఇవ = స్టితివలె, ఆశ్చర్యమ్‌ = అద్భుతము, స్టితిః = స్థితి, సృష్టి 
ఇవ = సృష్టివలె, అద్భుతా = అద్భుతము, లయః = లయము, తద్వత్‌ = వానివలె, 
తౌల్యవత్‌ = పోలికగలదై, హి = ఆశ్చర్యము. 
తాత్సర్యము :- పరమేశ్వరుని జగమున సృష్టి వానిస్థితివలె, వాని స్థితి సృష్టివలె వాని 
లయము వాని సృష్టి స్థితి వలె అద్భుతమై యున్నది. 
వివరణ :- మొదటి వాక్యమునందలి ఉపమానోపమేయములు రెండవ వాక్యమున 
ఉపమేయోపమానములుగా మార్చంబడినవి. ఇట్లు చెప్పిన ఈ శ్లోకమున 
ఉపవమేయోపమాలంకార మేర్పడియున్నది. ఉపమేయముతో ఉపమ అనగా 
ఉపమేయమునకు ఉపమానత్వము చెప్పంబడుట కావున ఆ పేరు ఆ అలంకారమునకు 
సముచితము. ఈ అలంకారమునకు తృతీయ సదృశవ్యవచ్చేదము ఫలము. సాధారణ 
దృష్టితో ఉపమేయమునుపమానముగా మార్చుట తగనిదే. అయినను తృతీయ 
(శ్లోకోక్తభిన్ను సదృశ వ్యవచ్చేదము అనగా మూడవ పోలినది లేదని చెప్పుట అను 
ప్రయోజనమట్లు చెప్పుటకున్నందున ఆ చెప్పుట తగినదే. ఈ శ్లోకమును అనుష్టుప్ఫన్లో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని సృష్టి స్థితి లయకృత్యములతో సాటియైన కృత్యము 
మరొకటి లేదని చెప్పంబడినది. ఈ శ్లోకమున కర్తృపదమును దాచుట అను రచనా 
విశేషము కూర్చంబడినది. 
శ్లో (బ్రహ్మాదికామ్యయా నిత్యం - దయయా పరిపూర్ణయా। 
క్రియాన్మజ్ఞలమస్మాకం - గౌరీనేతారమవ్యయమ్‌॥। 46 
ప్రతిపదార్థము :- (బ్రహ్మోదికామ్యయా = బ్రహ్మాదులచే కోరందగిన, పరిపూర్ణయా = 
పరిపూర్ణమైన, దయయా = కృపచేత, గౌరీనేత = గౌరీ నాయకుడు, అరమ్‌ = శీఘ్రముగా, 
అస్మాకమ్‌ = మాకు, అవ్యయమ్‌ = నాశములేని, మజ్జలమ్‌ = శుభమును, క్రియాత్‌ = 
చేయుగాక! 
తాత్పర్యము :- బ్రహ్మాదులచే కోరంబడదగిన పరిపూర్ణకృపతో గౌరీనాయకుడు శీఘ్రముగా 
నాశములేని మజ్జ్బలమును అనగా మోక్షమును మాకు కలిగించుగాక! 
వివరణ :- ఈ శ్లోకము గౌరీనేతారమవ్యయమ్‌ అను నాల్గవపాదములోని 
ద్వితీయాంతములు నాశములేని గౌరీనేత యొక్క కర్మత్వమును బోధించును. సూక్ష్మముగా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 329 


విచారించి అవ్యయమ్‌ అను పదమును మజబ్జలమ్‌ అను పదమునకు విశేషణముగా 
చేసి గౌరీ నేతారమ్‌ అను పదమును గౌరీనేతా + అరమ్‌ అను రెండు పదములుగా 
విభజించినచో, పై అర్థము సిద్ధించును. స్థూలముగా శివుని కర్మత బోధింపంబడగా ఈ 
శ్లోకమున కర్తయేది? అని విచారింపక తప్పదు. కర్తలేని వాక్యముండదు గదా! అట్లు 
విచారించి నాల్గవపాదముయొక్క పదవిభాగమును అన్వయమును మార్చినచో పై 
ప్రతిపదార్థము సిద్ధించును. విచారించినచో కర్త గుష్తముగా నుండి కనంబడనందున 
ఈ శ్లోకమున కర్తృగోపనము అను అలంకారమేర్చడినది. ఈ శ్లోకమును అనుష్టుప్పనో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కవిచే మోక్షమర్ధింపంబడినది. ఈ శ్లోకమున విద్వాంసు 
లందటును శివుని మోక్షస్వరూపునిగా తెలిసికొందురని చెప్పంబడుచున్నది. 
శ్లో; యోగమ్మూర్తిధరం విదన్తి పరమం యోగీశ్వరాః కాముకాః 

శృజ్ఞారాఖ్యరసం సకామహృదయాః కల్పద్రుమం కేవలమ్‌! 

వహ్నిం శుద్ధతరాః సమూఢమభితః సౌన్దర్యవత్తాం బుధాః 

విద్యామోక్షమవిద్భిదః పరతరం శమ్భుం భవానీపతిమ్‌॥। 47 
ప్రతిపదార్థము :- యోగీశ్వరాః = యోగీశ్వరులు, మూర్తిధరమ్‌ = ఆకృతిని ధరించిన, 
పరమమ్‌ = అత్యుత్మృష్టమైన, యోగమ్‌ = యోగమునుగా, కాముకాః = కాముకులు, 
శృజ్ఞారాఖ్యరసమ్‌ = శృజ్ఞారమను పేరుగల రసమునుగా, సకామహృదయాః = కోరికలతో 
కూడిన మనసుగలవారు, కేవలమ్‌ = ఒకటైన, కల్చద్రుమమ్‌ = కల్పవృక్షముగా, శుద్ధతరాః 
= మిక్కిలి శుద్దులు, అభితః = అంతట, సమూఢమ్‌ = బాగుగా రగిలింపంబడిన, 
వహ్నిమ్‌ = అగ్నినిగా, బుధాః = దేవతలు, సౌనర్యవత్తామ్‌ = సౌన్టర్యము కలిగి 
యుండుటనుగా, అవిద్భిదః = అజ్ఞానులు కానివారు, విద్యామోక్షమ్‌ = జ్ఞానరూప 
మోక్షమునుగా, పరతరమ్‌ = పరమోత్మ్కృష్టుడైన, భవానీపతిమ్‌ = భవాని భర్తయైన, 
శమ్ముమ్‌ = శివుని, విదన్తి = తెలుసుకొనుచున్నారు. 
తాత్సర్యము :- యోగీశ్వరులు ఆకృతి సాధించిన గొప్ప యోగమునుగా, సంభోగ 
కాములు శృంగారరసమునుగా, కోరికలు గలవారు కల్పవృక్షమునుగా, పవిత్రులు అంతట 
మండుచున్న అగ్నినిగా, దేవతలు సౌందర్యమునుగా, విద్వాంసులు జ్ఞానరూప 
మోక్షమునుగా భవానీపతి పరమేశ్వరుడైన శివునెబుగుచున్నారు. 


165 


330 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వివరణ :- ఈ శ్లోకమున యోగీశ్వరాద్యనేకులు యోగాది బహువిధముగా శివుని 
తెలిసికొనుచున్నారని చెప్పంబడినందున ఉల్లేఖాలంకార మేర్చడియున్నది. 

ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణమలుండుటచే నీ శ్లోకము 
శార్దూలవిక్రీడిత వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున జ్ఞానులు శివుని జ్ఞానరూప మోక్షముగా భావించుట చెప్పం 
బడినది. ఈ శ్లోకమున మోక్ష నామాంతరముగా గల సుఖము కవిచే కోరంబడుచున్నది. 

శ్లో పబ్బువక్రః పురహరః - కం దర్పదమనో బుధః 

దదాతు మే మహాదేవః - పార్వతీప్రాణవల్లభః॥। 48 

ప్రతిపదార్థము ;- పజ్బువక్తః = అయిదు ముఖములుగల, పురహరః = పురముల 
నశింపంజేసిన, దర్పదమనః = గర్వమునణచు, బుధః = దేవుడైన, పార్వతీ ప్రాణవల్లభః 
= పార్వతీ ప్రాణనాథుడైన, మహాదేవః = మహాదేవుడు, కమ్‌ = సుఖమును, దదాతు = 
ఇచ్చుగాక! 
తాత్పర్యము :- ఈ శ్లోకమున కందర్చదమనః అను శబ్దము మన్మథుని చంపినట్టి 
అను అర్థమును స్టూలముగా బోధించును. కర్మలేకపోవుటచే సకర్శక క్రియ (దదాతు) 
ప్రయోగింపబడుటచే కర్మ ఏది? అను సందేహము కలిగి మరల సూక్ష్మముగా 
పరిశీలింపగా కందర్పదమనః అను పదమును కమ్‌ అను కర్మవాచకపదము గుప్తమొనర్చ 
బడినదని తెలియును. ఇట్లు కర్మ గోపనము చేయబడినందున ఈ శ్లోకమున కర్మగోపనము 
అను అలంకారమేర్చడినది. కించిచ్చోభాతి శయ హేతువులగుటచే కర్మగోపన కర్శృగోపన 
నామగోపనాదులు అలంకారములుగా ప్రసిద్ధులైన ఆలంకారికులు పేర్మొనకబోయినను 
ఇవి అలంకారములుగానే పరిగణింపబడవలసియుండును. ఈ శ్లోకమును అనుష్టుప్పన్నో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున స్టూలదృష్టికి కలిగిన కర్మలేదను భ్రాంతి కలిగింపబడినది. 
ఈ శ్లోకమున చకోరములకు శివునందు చంద్రభ్రాంతి కలిగినట్లు చెప్పబడుచున్నది. 

శ్లో అత్యన్తధవలే దేహే - శివస్యామృతవారిణి। 

చన్దమణ్దలవిభ్రాన్సి - శ్చకోరిణామభూదరమ్‌।। 49 

ప్రతిపదార్థము వా అమృతవారిణి = అమృతము వంటి జలముగల, అత్యన్తధవలే = 
మిక్కిలి తెల్లనైన, శివస్య = శివునియొక్క, దేహే = దేహమున, చకోరిణామ్‌ = చకోరికలకు, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 331 


చగన్దమణ్ణల విభ్రాన్తిః = చనమణ్ణలము అను (వి|ిభ్రమము, అరమ్‌ 
అభూత్‌ = కలిగెను. 

తాత్పర్యము :- అమృతోదకముగల మిక్కిలి తెల్లనైన శివుని దేహమున చకోరికలకు 
చగనమణ్ణల భ్రాంతి కలిగెను. 

వివరణ :- ఈ శ్లోకమున శివుని తెల్లని దేహమును చూచిన చకోర పక్షులకు తెల్లని 
చ(న్హమణ్ణల ్రాన్తి కలిగినట్లు చెప్పంబడుటచే నీ శ్లోకమున భ్రాంతిమదలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకమును అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


= శీఘ్రముగా, 


అవతారిక :- పై శ్లోకమున చకోర పక్షుల భ్రాంతి చెప్పంబడినది. ఈ శ్లోకమున 
క్రియలేదను భ్రాంతి కలిగింపంబడుచున్నది. 
శ్లో॥ శివావ్యయ! మహాదేవ! - గజ్లాధర! కృపానిధే। 

చన్చశేఖర! గౌరీశ! కైలాసాచలవాస! మామ్‌॥ 50 
ప్రతిపదార్థము :- అవ్యయ = నాశములేనివాడా!, గజ్లాధర! = గజ్జను ధరించినవాడా!, 
కృపానిధే! = దయకు నిధియైనవాడా!, చన్లశేఖర! = చన్లుడు శిరోభూషణముగా కలవాం 
డా!, గౌరీశ! = పార్వతీపతీ!, కైలాసాచలవాస! = కైలాస పర్వతమున నివసించువాడా!, 
మహాదేవ! = పూజను స్వీకరించువాడా!, శివ! = ఓ శివా!, మామ్‌ = నన్ను, అవ = 
కాపాడుము. 
తాత్సర్యము:- నాశము లేనివాడా! గజ్జను ధరించువాడా!, దయకు నిధియెన వాడా!, 
చన్లుడు శిరోభూషణముగా గలవాడా, కైలాసపర్వతమునందు నివసించువాడా!, పూజను 
స్వీకరించువాడా!, పార్వతీపతీ! శివా! నన్ను కాపాడుము. 
వివరణ :- మహాదేవ అను పదము స్టూలముగా గొప్పదేవుడా అను అర్థమును 
బోధించును. క్రియాపదములేని వాక్యముండదు. ఇందు క్రియాపదము లేదు గదా! 
అని ఆలోచించు సూక్ష్మదృష్టికి మహాదే అవ అని విభజించిన అవ అను క్రియా 
పదమున్నదని స్ఫురించును. ఈ క్రియా గోపనమును కర్తృకర్మగోపనముల వలె అలంకార 
విశేషముగా చెప్పవచ్చును. ఈ శ్లోకమును అనుష్టుష్ఫన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని రక్షింపుమను ప్రార్థనము చేయంబడినది. ఈ శ్లోకమున 
అభిలాషసస్యమును ఫలింపంజేయుమను ప్రార్థనము చేయబడుచున్నది. 

శ్లో కపాలమాలో విషకణ్ఞకాలో - జటాతటిద్భాగభిలాష షసస్యమ్‌। 
దయాభివృష్ట్యా ఫలితం కరోతు - మనోజజిచ్భారదనీరదో మే॥ 5్‌1 


166 


332 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతిపదార్థము :- కపాలమాలః = కపాలములయొక్క మాలగల (వరుణనకు పేరమైను, 
విషకజ్ధకాలః = విషముయొక్క కంఠమునందలి నలుపుగల (జలము సమీపము 
నుండుటచే నల్లనైన) జటాతటిద్భాక్‌ = జటలను మెటుపుల పొందిన, మనోజజిచ్చారద 
నీరదః = శివుడను శరత్మాల మేఘము, దయాభివృష్ట్యా = దయ అంతట వర్షించుటచేత, 
మే = నాయొక్క అభిలాష సస్యమ్‌ కరోతు = కోరికల పంటను పండించుగాక ! 
తాత్సర్యము :- కపాలమాల ధరించిన (వరుణుని పీఠమైన) విషము ధరించుట చేత 
కంఠమందలి నలుపుగల (జలము సమీపమున నుండుటచే నల్లనైన) జటలను 
మెటుపులుగల శివుడను శరత్మాల మేఘము నా కోరికలపంటను పండించుగాక! 
వివరణ :- జటాతటిచ్చబ్బములయొక్క దయాఖివృష్టి శబ్బములయొక్క మరియు 
అభిలాషసస్యశబ్బములయొక్క అవధారణ పూర్వపదకర్మధారయ సమాసముచేత 
అభిలాషసస్యమును శివశారద మేఘముల రూపణము నిరూపింపబడినందున నీ 
శ్లోకమున రూపకాలంకార మేర్చడియున్నది. మొదటి రెండు విశేషణములు శ్లేష శివశారద 
మేఘముల రూపణమును నిరూపించినవి. 

కపాలమాలాబిసకణ్ణకాలీ అను పాఠము నంగీకరించినచో కపాలముల 
మాలయును తామర తూండ్ల కంటెలు గలవాని (హంసల) వరుసగల అను అర్థము 
చెప్పుకొని కించిదస్వారస్యమును సహించి రూపణమును నిర్వహించుకొన వచ్చును. 
ఎట్లైనను ఈ శ్లోకమున రూపకాలంకార మేర్ప్చడియున్నది. ప్రతిపాదమున జ-త-జ-గ-గ 
అను గణములుండుటచే నీ శ్లోక ముపే (నవా వృత్తనిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున తెల్లని శివుడు తెల్లని జలదానహీనమైన శరన్మేఘముతో 
రూపింపంబడినాడు. ఈ శ్లోకమున ఆ శివుడు వరదానుడవు కమ్మని అర్థింపం 
బడుచున్నాడు. 

శ్లో భవ స్వమతిపార! త్వం వరదాన స్థిరామల!। 

స్వదాసనరభారాపా మనసః శ్రీకర! స్థితిః॥। ర్‌2 

ప్రతిపదార్థము :- := శ్రీకర = సంపదను కలిగించువాడా!, స్థిర = = స్టిరమైనవాడా!, అమల! 
= = దోషరహితుడా!, స్వమతిపార = తన బుద్ధికి ఒడ్జెనవాడా!, త్వమ్‌ = నీవు, వరదాన 
= = వరములయొక్క దానము కలవాడవు, భవ = = os (తే = నీయొక్క, మనసః = 
మనస్సుయొక్క స్థితిః = = స్థితి, స్వదాసనరభారాపా = తన దాసులైన జనుల భారమును 
పాలించునది కానట్టిది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 333 


ర=ల 





శ్లోకం : 52 అర్థ(బ్రమకము 

తాత్పర్యము :- సంపదనొసగు వాడా!, స్థిరుడా!, నిర్జోషుడా!, తన బుద్ది కావలి 
ఒడ్జెనవాడా!, ఓ శివా!, నీ మనసుయొక్క స్థితి, నీ దాసులైన జనుల భారమును 
తొలగించునట్టిది. 
వివరణ :- బుద్ధి సముద్రము వంటిది. శివుడాబుద్ధి సముద్రముయొక్క ఆవలి ఒడ్జెనవాదు. 
బుద్ధిని దాటినవానికే శివప్రాప్తి కలుగును. “యో బుద్ధేః పరతస్తు సఃి అని భగవద్గీత 
చెప్పినది. బుద్ధిని దాటుట యనగా బుద్ధి వృత్యుపరమము. దాని వృత్తుల నిరోధించిన 
సమాధి స్థితిలో శివుడు గోచరించు ననుటను స్వమతిపార అను విశేషణము బోధించును. 

స్ఫూలదృష్టికి కుదురునట్లున్న పూర్వోత్తరార్థముల అన్వయము కుదురని 
భ్రమయున్నను సూక్ష్మదృష్టితో పైన చెప్పిన విధముగా అన్వయము కుదుర్చుకొని సరియైన 
అర్థమును పొందవచ్చును. దీని నర్ధభ్రమకముగా కొందటు చెప్పినారు. అనులోమ 
విలోమ క్రమములలో నీ శ్లోకమా వృత్తము చేయంబడవచ్చును. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో 
నిబన్ధనము. 


167 


334 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారిక :- పై శ్లోకమున శివుని వరదాన మర్థింపంబడినది. ఈ శ్లోకమున వరముల 
నిచ్చుట కావశ్యకమైన ఆతని కరుణాకటాక్షములయొక్క ప్రవృత్తులు వర్ణింపంబడుచున్నవి. 
శ్లో సంసారార్జవమగ్నస్య - మమోన్య్మజ్ఞనరజ్ఞనః। 

భవన్తి శమ్ఫోః కరుణా - కటాక్షాణాం ప్రవృత్తయః॥ ర్‌తి 
ప్రతిపదార్థము :- సంసారార్థవ మగస్య = సంసారమను సముద్రమున మునిగిన, 
మమ = నాయొక్క, ఉన్మజ్జన రజ్జనః = పైకి తేల్చుత్రాడులు, శమ్మోః = శివునియొక్క 
కరుణాకటాక్షాణామ్‌ = దయాదృష్టులయొక్క ప్రవృత్తయః = ప్రవృత్తులు, భవన్తి = 
అగుచున్నవి. 
తాత్పర్యము :- శివుని కరుణా కటాక్ష ప్రవృత్తులు సంసారమున మునిగిన నన్ను పైకి 
తెచ్చు త్రాడులగుచున్నవి. 
వివరణ :- శివుని కరుణా కటాక్ష ప్రవృత్తులయందు ఉన్మజ్ఞనరజ్ఞు రూపణము చేయం 
బడినది. కావున ఇది రూపకాలంకారమనిపించును. కాని ఇచట ఆ రజ్ఞావులు కరుణా 
కటాక్షపవృత్తులుగా పరిణమించనిచో వానికి సంసారార్టవమగ్నోన్మజ్జ్ఞనత్వము సంభ 
వింపదు. కావున సంసారార్ణవ మగ్నోన్మజ్జనత్వము సంభవమొనర్చుచో ఆ త్రాడులు 
కరుణాకటాక్ష ప్రవృత్తులుగా పరిణతములు కావలెను. అట్లు పరిణతములై సంసారార్థవ 
మగ్నోన్మజ్జనములైనందున ఈ శ్లోకమున పరిణామాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 


అవతారిక :- పై శ్శకమున శివుని కరుణాకటాక్షములు వర్ణింపంబడినవి. ఈ శ్లోకమున 
సర్వతోభద్రము రచింపబడినది. 
శ్లో॥ గౌరీనాధ ధనారీగౌ రీశనాస్య స్యనాశరీ। 

నానాతేవ వతేనానా థస్యవప్ర ప్రవస్యథ॥ ర్‌4 
ప్రతిపదార్థము :- ఈశ = శివా!, అస్య = ఈ నాయొక్క గౌః = స్తుతివాక్కు ఆశరీ = 
రాక్షసమయినది, న = కాదు, గౌరీనాధ = శివుడు అనే, ధన = ధనమును, ఆదీ = 
తెచ్చునది, కనుక, నస్య = దీనిని ధ్వంసము చేయకుము. 
లేదా - అనాశరీ = రాక్షస లక్షణములేని, గౌః = నాయీ స్తోత్రవాక్కు గౌరీనాధనారీ = 
శివుడు అనే ధనమును తెచ్చునది. కనుక దీనిని, నాస్యసి = పడత్రోయవు. 
లేదా - అనాశరీ, గౌః, గౌరీనాధ ధనారీ, ఈశ = ఈశ్వరా! అసి = నీవు, నాస్య = 
పడద్రోయకుము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 335 


అథ = తర్వాత, నానాతేవవతా = అనేక విలాసములు లేదా అనేక విజిగీషలు గల, 
ఇనా = మన్మథునిచేత, అనాథస్య = దిక్కుమాలిన వానికి, లేదా దిక్కుమాలిన నాకు, 
వప్ర = తీరమును, ప్రవసి = పొందించువాడవు అగుదవు. 

లేదా - వప్ర = రక్షణప్రాకారమయినవాడా! లేదా, రక్షణ ప్రాకారముగా కమ్ము, ప్రవసి 
= పొందువాడు లేదా రలయో రభేదః అను న్యాయమునుబట్టి, ప్రవసి ప్లవసి, =పష్టవము 
అనగా తెప్ప, కనుక, తెప్పగా అగుచున్నావు. 

తాత్పర్యము :- పరమేశ్వరా! నా వాక్కు తమోమయమయిన రాక్షసవాక్కు కాదు. శివుడు 
అనే ధనమును తెచ్చు నందివంటి కామధేనువు వంటిది. కనుక దీనిని నిరసింపకుము. 
అనేక విలాసములు విహారములుగాల మన్మథుని వలన నిన్ను మజచి అనాథుడయిన 
వానికి (అనగా నాకు) నీవు రక్షణ ప్రాకారముగా నున్నావు. లేదా, తీరమును చేర్చు 
నౌకవు అగుచున్నావు. 


చ 
కొ హామి ఇర కలల 


వ 





శ్లోకం : 54 సర్వతోభద్రము 


168 


336 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అర్థప్రమాణములు 
1. ధనారీ - ధనం ఆరయతీతి - బుధాతువు, ణిచ్‌ దానిమీద కర్మణ్యణ్‌, జీప్‌, 
ధనమును ఇప్పించునది. 
అస్య/అస్యసి - అసుక్‌ క్షేపణే ధాతువు, లట్‌/ లోట్‌ - విసరివేయుట అని అర్థము. 
3. అసి - త్వం” అనే అర్థములో అవ్యయము. 
తేవః - తేవృ దేవనే - ఆత్మనేపదం - దీనిమీద ఘజో్‌ = విలాసములు, క్రీడలు, 
జిగీషలు అని అర్థము. 
ఇనా - “ఇ” తృతీయ। ఇ ఖేదేచ రుషోక్తాచకామదేవే త్వనవ్యయమ్‌॥ - విశ్వ 
వప్ర్ర- 1 వప్ర స్తాతే పుమా నప్తీ రేణుక్షేత్రే చయే తటే॥ - మేదినీ 
2. _ పితృ కేదారయోః వప్ర॥వటప్రః ప్రాకార రోధసోః॥। - విశ్వ 
38. వప్రః ప్రాకార రోధసోః। క్షేత్రే తాతే చయే రేణా॥ - హే. 
7. ప్రవసి - ప్రజ్‌గతౌ - ఆత్మనేపదము, ప్రవణ శబ్దమునకు ఇది మూలధాతువు. 
కనుక ఈ “గతి అర్ధము ఏకలక్ష్యముగా తాత్పర్యముతో పొందుట అని చెప్పవచ్చును. 
ఈ ధాతువుకు కర్రర్థములో అంతర్భావితణ్యర్థముగా “అచ్‌ ప్రత్యయము. ప్రవః = 
పొందువాడు, పొందించువాడు. దీనిపై ఆచార క్విప్‌. లట్‌ = ప్రవసి. పొందువాడవు 
అగుచున్నావు. అనగా, పొందుచున్నావు. 
లేదా - రలయోరభేదః అనుకొన్నచో, ప్రవః = ప్లవః, అనగా తెప్ప. దానిపై ఆచార 
క్విప్‌ - తెప్పవలె అగుచున్నావు. 
రి. అథ - మంగళవాచకము, అనంతరారంభవాచకము. 
“అథో అధన సంప్రశ్నే మంగలారంభయోరపి। 
అనంతరే చ కార్స్యేచ సంశయే చ ప్రకీర్తితః॥ -విశ్వ 
అవతారిక :- పై శోకమునందు సర్వతోభద్రము రచింపబడినది. ఈ శ్లోకమున శివుని 
ధవల తనువు వర్ణింపబడుచున్నది. 
శ్లో; కిం శారదామ్భోధరపజ్మిరేషా 
కిం చన్టికా క్షీరపయోనిధిః కిమ్‌! 
కర్పూరరాశిః కిమితీశ్వరస్య 
ప్రభాం తనోస్సన్దిహతే౭_ తి శుభ్రామ్‌! ర్‌ర్‌ 
ప్రతిపదార్థము :- ఏషా = ఇది, శారదామ్ఫోధరపజిః కిమ్‌ = శరత్మాలమేఘపజ్మియా, 
చన్గికా కిమ్‌ = వెన్నెలయా, క్షీరపయోనిధిః కిమ్‌ = పాలసంద్రమా!, కర్పూర రాశిః 


సం 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 337 


కిమ్‌ = కప్పురపు రాశియా, ఇతి = అని, ఈశ్వరస్య = శివునియొక్క తనోః = 
శరీరముయొక్క అతిశుభ్రామ్‌ = మిక్కిలి తెల్లని, ప్రభామ్‌ = కాంతిని, సందిహతే = 
సందేహించుచున్నారు. 

తాత్పర్యము :- శివుని శరీరముయొక్క అతిధవలకాంతిని చూచి ఇది శరత్మాలమేఘ 
పంక్తియా, వెన్నెలయా, పాలసంద్రమా, కప్పురపు రాశియా అని సందేహించుచున్నారు. 
వివరణ :- శివుని శరీరకాంతి శరత్మాల మేఘ పజ్మాదులుగా సందేహించుట చెప్పం 
బడినందున ఈ శ్లోకము సందేహాలంకార మేర్పడియున్నది. ఈ శ్లోకమున మొదటి 
మూడు పాదములు త-త-జ-గ-గ అను గణములు గలిగి ఇంద్రవజ్రా లక్షణమును, 
చివరి పాదమున జ-త-జ-గ-గ అను గణములు గలిగి ఉపేగ్టవ్రా లక్షణము 
కలిగియుండుటచే ఇది ఉపజాతిచ్చన్లో నిబన్థనము. 


అవతారిక :- పై శ్లోకమున శివతనువు శారదామ్ఫోధరాదిగా సందేహింపంబడగా ఈ 
శ్లోకమున శివుడే సందేహింపంబడుచున్నాడు. 
శ్లో॥ చన్దః కిం స క్రమాత్‌ క్షీణః - సూర్యః కిం స నిశాపతిః। 

వహ్నిః కిం స జటానద్ద - ఇతి సన్టిహతే శివమ్‌! 56 
ప్రతిపదార్థము వా చన్దః కిమ్‌ = చగన్లుడా!, సః = అతడు, క్రమాత్‌ = క్రమముగా, 
కీణః = క్షిణించువాడు, సూర్యః కిమ్‌ = సూర్యుడా, సః = అతడు, నిశాపతిః = రాత్రిని 
పతనమొనరించువాడు, వహ్నిః కిమ్‌ = అగ్నియా, సః = అతడు, జటానద్ధః = జటలతో 
బంధింపంబడినవాడు, ఇతి = అని, శివమ్‌ = శివుని, సందిహతే = సందేహించు 
చున్నారు. 
తాత్పర్యము :- ఆతడు చంద్రుడా!, ఆతడు క్రమముగా క్రీణించువాడు, శివుడట్లు 
క్షీణించడు. కావున ఈతడు చంద్రుడు కాదు. ఆతడు సూర్యుడా! ఆతడు రాత్రిని నశింపం 
జేయువాడు. శివుడట్లు రాత్రిని నశింపంజేయువాడు కాదు. కావున సూర్యుడు కాదు. 
ఆతడు అగ్నియా? జటలు కలవాడు అగుటచే శివుడు అగ్నికాదు. అని శివుని గూర్చి 
సందేహించుచున్నారు? 
వివరణ :- సందేహింపంబడిన యొక కోటి నిషేధింపంబడుటచే నీ సందేహాలంకారము 
నిశ్చయవ్యంజకమై యున్నది. సూర్యుడు నిశాపతి అని చెప్పంబడిన విరోధము 
అర్జాంతరము చెప్పిన పరిహరింపబడు నవకాశమున్నందున ఇట విరోధాభాసా 


లంకారము యొక్క స్ఫూర్తి ఉన్నది. 


169 


338 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


అవతారిక :- పై శ్లోకమునందువలె ఈ శ్లోకమునను శివుడు సందేహింపంబడు చున్నాడు. 
శ్లో విష్ణుః కిమ్‌ న స సంసారీ - బ్రహ్మో కిం న స రాజసః। 
వైరాగ్యసంయమస్ఫారః - శివోల. యమితి నిశ్చయః॥। ర్‌7 
ప్రతిపదార్థము: - విష్ణుః = విష్ణువా, సః = ఆతడు (శివుడు), న సంసారీ = సంసారికాడు, 
(బ్రహ్మో కిమ్స్‌ = బ్రహ్మయా, సః = అతడు (శివుడు), రాజసః న = రాజసుడు కాడు, 
వైరాగ్యసంయమస్సారః = వైరాగ్యము యొక్క సంయమము యొక్క, అధిక్యముగ, ఆయమ్‌ 
= ఈతడు, శివః + ఇతి = శివుడనుట, నిశ్చయః = నిశ్చయము. 
తాత్పర్యము: - సంసారికానందున ఈతడు విష్ణువుకాదు. రాజసుడు కానందున ఈతడు 
బ్రహ్మకాదు. వైరాగ్యము, సంయమము కలవాడైనందున శివుడనుటయే నిశ్చయము. 
వివరణ:- ఈ శ్లోకము నిశ్చయాన్త సందేహాలంకారము. చివర నిశ్చయముండుటయే 
అందుకు కారణము. ఈ శ్లోకమును అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున వైరాగ్య సంయమములను శివలక్షణములు చెప్పంబడినవి. 
ఈ శ్లోకమున శివుడు ఆవృత్త శబ్దములచే సంబోధింపంబడుచున్నాడు. 
శ్లో సమస్త గోపాలక బాల బాల! - సమస్త గోపాలకపాలబాల! 
సమస్త గోపాలక బాల బాల! - సమస్త గోపాలకపాలబాల। ర్‌ 
ప్రతిపదార్థము:- సమస్త గోపాలక బాల బాల! = సమస్త (జీవులు) ఇంద్రియపతులు 
మూర్ధబాలురుగా గలవాడా!, సమస్త గోపాలకపాలబాల! = అందటు ఇంద్రవరుణులు 
బాలురుగా గలవాడా!, సమస్త గోపాలక బాలబాల = అందబు గోవుల పాలించు 
అజ్ఞానులు బాలురుగా గలవాడా!, సమస్త గోపాలక పాలబాల = సమస్త జీవుల పాలించు 
కత్తి గలవాడా! 
తాత్సర్యము:- స్పష్టము. 
వివరణ:- సమ విషమ పాదములోకే విధముగానుండుటచే నీ శ్లోకమున అర్థ 
యమకాలంకార మేర్చడి యున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబననము. 
అవతారిక:- పూర్వ శ్లోకమున సాదృశ్యస్పోరక సందేహము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
అట్టి స్మరణము చెప్పంబడుచున్నది. 
శ్లో స్మేరగౌరీయుతాం శుభ్రాం - వీక్ష్య శమ్బుతనుమ్మునిః। 
తటి ద్రేఖాన్వితామ్మేఘ - రేఖాం స్మరతి శారదీమ్‌॥ 59 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 339 


ప్రతిపదార్థము: - స్మేరగారీయుతామ్‌ = చిజునవ్వుగల గౌరితో కూడిన, శుభ్రామ్‌ = 
స్వచ్చమైన, శమ్బుతనుమ్‌ = శివుని శరీరమును, వీక్ష్య = చూచి, మునిః = ముని, 
తటి ద్రేఖాన్వితామ్‌ = మెజుపురేఖ (గీత)తో కూడిన, శారదీమ్‌ = శరత్మాలమునకు 
చెందిన, మేఘరేఖామ్‌ = మేఘరేఖ (గీత)ను, స్మరతి = స్మరించుచున్నాడు. 
తాత్సర్యము: - చిజునవ్వుగల గౌరితో కూడిన శివుని తనువును చూచి ముని మెజుపు 
తీగతో కూడిన శివుని తనువును స్మరించుచున్నాడు. 
వివరణ:- శివ తనువు అను వస్తువు యొక్క దర్శనమున సదృశవస్తు స్మరణచేత 
స్మరణాలంకార మేర్చడి యున్నది. ఈ శ్లోకమును అనుష్టప్పన్లో నిబన్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున సాదృశ్యహేతుక స్మరణము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
సాదృశ్యమ హేతువుగా అపహ్నవము చెప్పంబడుచున్నది. 

శ్లో॥ నాయం శివతనూచ్చ్భాయా - నిచయః క్షీరసాగరః। 

న కన్థరా వినీలో౭_సౌ - యోగనిద్రాం గతో హరిః॥ 60 
ప్రతిపదార్థము: - ఆయుమ్‌ = ఇది, శివతనూచ్చాయా నిచయః = శివ శరీర కాంతి 
యొక్క సమూహము, న=కాదు, క్రీరసాగరః = పాల సముద్రము, కన్టరా = కణ్ధము, న 
= కాదు, అసౌ = ఈతడు, యోగనిద్రామ్‌ = యోగనిద్రను, గతః = పొందిన, వినీలః 
= మిక్కిలి నల్లని, హరిః = విష్ణువు. 
తాత్పర్యము:- ఇది శివతనుకాంతిసమూహము కాదు. పాల సముద్రము. ఇది శివుని 
కణ్ధము కాదు. యోగనిద్రను పొందిన విష్ణువు. 
వివరణ:- విషయమైన శివ శరీరమును చూచి శివ శరీరము కాదని, శివుని కణ్ఞమును 
చూచి శివుని కణ్ణము కాదని అపహ్నవము చేసి పాల సముద్రమున అని అందు యోగ 
నిద్రను పొందిన విష్ణువు అని చెప్పుట సదృశవస్త్వంతరము (విషయి) తోడి 
ఆభేదాధ్యవసాయము హేతువుగా విషయము నపహ్నవ మొనరించుట ఈ శ్లోకము 
నందుండుటచే ఆపహ్నవాలంకారమేర్పడియున్న్చది. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో నిబన్గనము. 
అవతారిక:- పై శ్లోకమునందువలె ఈ శ్లోకమునందు సాదృశ్య హేతుకాభేదాధ్యవ 
సాయము చేయంబడుచున్నది. 

శ్లో సమ్బూర్జ్దచన్ధదేహావి యం - న గౌరీనాథవిగ్రహః। 
మధ్యస్థం లాబ్బనమిదం - న నీలం కన్థరాతలమ్‌॥ 61 


170 


340 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతిపదార్థము: - అయమ్‌ = ఇది, సంపూర్ణ చంద్రదేహః = సంపూర్ణచంద్రశరీరము, 
గౌరీనాథ విగ్రహః = శివ విగ్రహము, న = కాదు, ఇదమ్‌ = ఇది, మధ్యస్థమ్‌ = 
నడుమ నున్న లాంఛనమ్‌ = కళంకము, నీలమ్‌ = నల్లని, కన్గరాతలమ్‌ = కణ్ధతలము, 
న = కాదు. 
తాత్సర్యము: - ఇది సంపూర్ణచంద్రదేహము. శివ విగ్రహము కాదు. చంద్ర మణ్జల 
మధ్య కలంకమిది. శివ కణ్ధతలము కాదు. 
వివరణ:- ఇందు విషయమైన సంపూర్ణ చంద్రదేహము తోడి అభేదాధ్యవసాయము 
ముందు చేసి అపహ్నవము తరువాత చేయంబడినది. ఇదియు అపహ్నవాలంకార 
విశేషములలో నొకటి. ముఖ్యమైన విషయం (శివ విగ్రహ) నిగరణము (ఆపహ్నవము) 
అను అపహ్నవాలంకార లక్షణ మిందున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక: - పై శ్లోకమున ఇ ఇవ్‌ చేత విషయనిగరణము చేయంబడినది. ఈ శ్లోకమున 
ఛద్మశబ్దముచే విషయ నిగరణము చేయంబడుచున్నది. 
శ్లో అసారే దుస్తరే౭_ గాధే ఆ సంసారచ్చద్మసాగరే। 

నిమగ్నమ్మామ్మహాదేవ - కృపారజ్ఞా సముద్దరః॥ 62 
ప్రతిపదార్థము ;- మహాదేవ! = ఓ మహాదేవా!, అసారే = సారములేని, దుస్తరే = 
దాటరాని, అగాధే = లోతైన, సంసారచ్చద్మసాగరే = సంసారపు మిషగల సము[ద్రమున, 
నిమగ్నమ్‌ = పూర్తిగా మునిగిన, మామ్‌ = నన్ను, కృపారజ్ఞ్వా = దయయను త్రాటితో, 
సముద్ధర = ఉద్ధరింపుము. 
తాత్సర్యము :- ఓ మహాదేవా! సారములేని దాటరాని లోతైన సంసారమను మిష గల 
సముద్రమున పూర్తిగా మునిగిన నన్ను దయయను త్రాటితో ఉద్ధరింపుము. 
వివరణ :- సారములేని దానిని సంసారమనుట విచిత్రము అని అసార శబ్దము 
వ్యంజించును. ఛద్మశబ్దముచే విషయమైన సంసారముయొక్క నిగరణము చేయం 
బడినందున నిందు అపహ్నవాలంకార మేర్పడియున్నది. పూర్వార్థమున పదాన్తానుప్రాస 
మున్నది. ఉత్తరార్థమున మకార బహువారావత్తి చేతను వృత్యను ప్రాసమేర్చడియున్నది. 
“ర ఆవృత్తియు వృత్యనుప్రాసమును కలిగించుచున్నది. ఈ శ్లోకము అనుష్టుప్పన్లో 
నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 341 


అవతారిక :- పై శ్లోకమున సంసారసాగరమున కభేదాధ్యవసాయము చేయంబడినది. 
ఈ శ్లోకమున వృషభచన్హులకు న్లేషచె అభేదాధ్యవసాయము చేయంబడుచున్నది. 

శ్లో భవ్యపాదో లసచ్చృజ్లో - ఘనాధ్వగతిరున్నతః। 

అధికం ప్రాప్తసన్తానః - పాతు మామీశ్వరస్య గౌః॥ 63 

ప్రతిపదార్థము :- భవ్యపాదః = మంచిపాదములు / కిరణములుగల, లసచ్చృబ్దః = 
(ప్రకాశించు కొమ్ములుగల, ఘనాధ్వగతిః = గొప్పవైన / మేఘముల మార్గమున నడకగల, 
ఉన్నతః = ఎత్తైన, అధికమ్‌ = మిక్కిలి, (ప్రాప్తసన్లానః = పొందంబడిన వంశముగల, 
ఈశ్వరస్య = ఈశ్వరునియొక్క గౌః = ఎద్దు / చగన్లుడు, మామ్‌ = నన్ను, పాతు = 
కాపాడుగాక! 
తాత్పర్యము :- మంచి పాదములు / కిరణములు గల ప్రకాశించు కొమ్ముల గల 
గొప్పనైన / లేక మేఘముల మార్గమున నడకగల, మిక్కిలిగా పొందిన వంశము గల 
శివునిఎద్దు లేక చంద్రుడు నన్ను కాపాడుగాక! 
వివరణ :- శివుని ఎద్దు చన్హుడు రెండును ప్రకృతములు. కావున ప్రకృత శేషము 
పూర్వార్థ్ణమందలి మొదటి విశేషణములు శ్లిష్టశబ్దయుతములైయున్నవి. ఏకశబ్ద 
బోధ్యములు అయిన రెండు వస్తువు లభిన్నముగ గోచరించుట శబ్దశ్లేషము. ఉన్నత 
శబ్దమున అర్థశ్లేషము అనగా ఎద్దు, చ[న్లుడు ఇరువురిలోని బెన్నత్యము నీ శబ్దము 
బోధించును. 

పాద శబ్దమునకు అడుగులు, కిరణములు అను రెండర్భములున్నవి. గాః అను 
శబ్దమునకు ఎద్దు, చ([న్లుడు అను రెండర్భములున్నవి. కనుక శబ్ద శ్లేష ఇట్లు 
రెండర్భములుండుటచే నీ శ్లోకమున శ్లేషాలంకార మేర్చడినది. ఈ శ్లోకము అనుష్టుప్పనో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శోకమునందువలె ఈ శ్లోకమునందును ప్రకృతశ్రేషము చెప్పం 
బడుచున్నది. 

శ్లో బలసనోషదం శ్రీదం - గోపాలం బుధనాయకమ్‌। 

హరిమ్మహాత్మాతిశేతే - నితరాం పార్వతీపతిః॥। 64 

ప్రతిపదార్థము వా బలసనోషదమ్‌ = బలరామునికి సంతోషమునిచ్చు లేక బలమును, 
సన్తోషమును ఇచ్చు, శ్రీదమ్‌ = సంపదనొసగు, గోపాలమ్‌ = గోవులను లేక దేవతలను 
పాలించు, బుధనాయకమ్‌ = దేవతలకు లేక విద్వాంసులకు నాయకుడైన, హరిమ్‌ = 


171 


342 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


విష్ణువును లేక ఇన్లుని, మహాత్మా = మహాత్ముడైన, పార్వతీపతిః = పార్వతీపతి, నితరామ్‌ 
=మిక్కిలి, అతిశేతే = అతిక్రమించును. 
తాత్సర్యము ;- బలరామునకు సంతోషము నొసగు లేక బలసంతోషముల నొసగు, 
సంపదలనొసగు పండితులకు లేక దేవతలకు నాయకుడైన హరిమ్‌ = విష్ణువు (కృష్ణు)ని 
లేక ఇంద్రుని మహాత్ముడైన శివుడు అతిక్రమించును. 
వివరణ :- విష్టిం[ద్రులేక హరి శబ్దబోధ్యులగుటచే శబ్దశ్లేషము. ఏక బల శబ్దము 
బలరామ బలములను బోధించుట శబ్బశ్లేషము. ఇన్లో పేన్చులిరువురు దేవతా 
నాయకులగుట అర్థశ్లేషము. ఇరువురు ప్రకృతులగుటచే నిది ప్రకృతశ్లేషము. 
అవతారిక :- పూర్వ శ్లోకములలో విశేష్య శబ్దశ్లేషము కూర్చంబడినది. ఈ శ్లోకమున 
విశేషణ శబ్ద శ్లేషము కూర్చంబడుచున్నది. 
శ్లో శ్రీకణ్ధం స్ఫుటనీరసమృవద్భృశం వన్గారుకల్పద్రుమం 

రత్నోద్భాస్వదహీనకజ్మణధరం (బ్రహ్మోదిభిః సంస్తుతమ్‌। 

సత్యం చిత్తజవైరిసమృమహరం తమ్‌ పార్వతీనాయకం 

నిత్య మ్మానసవాసమీ శ్వరమహం రామాకృతిం భావయే॥ 65 
ప్రతిపదార్థము :- శ్రీకణ్ధమ్‌ = విషము కణ్ధమునందుగల, లక్ష్మి (సీత) సమీపమున 
గల, స్ఫుటనీర సమృవ దృశమ్‌ = వికసించిన కమలములవంటి కన్నులుగల, వన్దారు 
కల్పద్రువమ్‌ = నమస్మరించువారికి కల్పవృక్షమైన, రత్నోద్భాస్వదహీన కజ్యణధరమ్‌ 
రత్నములతో ప్రకాశించు గొప్ప లేక సర్ప రాజ కజ్మణములు ధరించిన, బ్రహ్మాదిఖిః 
(బ్రహ్మ మొదలగువారిచేత, సంస్తుతమ్‌ = బాగుగా స్తుతింపంబడిన, సత్యమ్‌ = శాశ్వతమైన, 
ఈశ్వరమ్‌ = ప్రభువైన, చిత్తజవైరి సమృమహరమ్‌ = మనసునబుట్టిన శత్రువుల 
సంబరమును లేక మన్మథుడు అను శత్రువుయొక్క భయమును తొలగించు, మానసవాసమ్‌ 
= మనసున నివాసముగల, రామాకృతిమ్‌ = రాముని ఆకారముగల, లేక మనోహరమైన 
ఆకారముగల, పార్వతీనాయకమ్‌ = శివుని, భావయే = భావించెదను. 
తాత్పర్యము :- విషము కంఠమందుగల లేక లక్ష్మి (అంశమైన సీత) సమీపమున గల, 
కమలముల వంటి కన్నులుగల, నమస్మరించువారి కోరికల దీర్చుటలో దేవవృక్షమువంటి 
వాడైన, రత్నములతో ప్రకాశించు గొప్ప కజ్బణములుగల, బ్రవ్మాదులచే బాగుగా స్తుతింపం 
బడిన, ఈశ్వరుడైన, నిత్యుడైన, మనసునంబుట్టు (అంతః) శత్రువుల హరించు అందమైన 
ఆకారము లేక రాముని ఆకారము గల ఆ పార్వతీపతిని భావించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 343 


వివరణ :- శ్రీకణ్ధ, రత్నోద్భావస్వదహీన కజ్మణధర, చిత్తజవైరి సమృ్బమహర, రామాకృతి, 
అను విశేషణములు శబ్దశ్లేషగలవి, అనగా శ్లిష్టములైన శ్రీకణ్ఞ అహీన చిత్తజవైరి రామా 
అను శబ్ద్బములతో గూడినవి. రామాకృతిమ్‌ అను శ్లిష్ట సమాసముచే మిగిలిన 
విశేషణములతో శ్రేషమాశ్రయింపవలని వచ్చుటచే నిది శ్లిష్టవిశేషణ పురస్కృత 
శ్లేషాలంకార మైనది. రామ శివులిరువురును భావింపందగిన వారగుటచే నీ శ్లోకమున 
ప్రకృత శ్రేషము అని చెప్పవచ్చును. ఇచట రాముని ప్రసక్తి అనావశ్యక మగుటవలన 
ఆతడు అప్రకృతుడు అని భావించు పక్షమున నిట ప్రకృతా ప్రకృత శ్లేషమని చెప్పవచ్చును. 
కాని అలంకారికులలో కొందటు ప్రకృతా ప్రకృత శ్లేషమున్నప్పు'డివి శబ్దముండవలెనని 
అది ఉపమాలంకారముతో కూడి యుండునని చెప్పుదురు. ఇందు మానసవాస, స్ఫుటనీర 
సమృవదృశం, వన్న్దారు కల్పద్రుమ, సత్య, ఈశ్వర అను విశేషణముల అర్థము 
రామశివులిందు వర్తించుటచే ఆ విశేషణములు అర్థశ్లేషగలవి. “రామాకృతిమ్‌” అను 
విశేషణము వరుసగా కాన్ని శ్లోకములలో కూర్చుటచే నీ కవి దృష్టిలో రాముడు ప్రకృతుడే 
కావున ఈ శ్లోకములలో ప్రకృత శ్లేషమనియే చెప్పవలెను. ఉత్తరార్థమున దక్షిణాత్యప్రాస 
మున్నది. ప్రతిపాదమున మ-స-జ-స-త-త-గ అను గణము లుండుటచే నీ శ్లోకము 
శార్టూలవి క్రీడిత వృత్త నిబన్ధనము. విశేషణ శ్లేషబలముననే శివుడు రామాకృతి యనియు 
చెప్పవచ్చును. 


అవతారిక :- పై శ్లోకమున వలె ఈ శ్లోకమునందును శివరామ విశేషణముల శేషము 
కూర్చంబడినది. 
శ్లో॥ లోకేశం బహురాజరాజవినుతం పౌలస్యసన్తోషదం 
సీతారమ్యపయోధరాధికలస వీకుబ్ముమాలజ్బృతమ్‌! 
భవ్యం సాధ్వజజాతనన్దపరం కైలాసనాథం ప్రభుం 
నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 66 
ప్రతిపదార్థము :- లోకేశమ్‌ = లోకములయొక్క ప్రభువైన, బహురాజ రాజ వినుతమ్‌ 
= అధికముగా కుబేరునిచే స్తుతింపంబడిన లేక పెక్కురు చక్రవర్తులచే బాగుగా 
స్తుతించబడిన, పౌలస్య సనోషదమ్‌ - రావణునకు/విభీషణునకు సంతోషము నొసగు, 
సీత్రారమ్యపయోధరాధికలస బ్రీకుజబ్ముమాలజ్మ్యృతమ్‌ = నాగటిచాలునకు మనోహరమైన 
మేఘమున ప్రకాశించు కాంతియను కుంకుమముచే అలంకరింపంబడిన లేక 
సీతాదేవియొక్క అందమైన స్తనములందు మిక్కిలి ప్రకాశించు ప్రశస్తమైన కుంకుమచే 


172 


344 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అలంకరింపంబడిన, భవ్యమ్‌ = మంచివాడైన, సాధ్వజజాతనన్దనపరమ్‌ = మంచివాడైన 
బ్రహ్మకుమారుల సంతోషింపంజేయుట యందాసక్తుడైన లేక మంచివాడైన దశరథుని 
సంతోషింపజేయుట యందాసక్తుదైన, రామాకృతిమ్‌ = రాముని ఆకారముగల, 
మాసనవాసమ్‌ = మనసున నివసించు, ఈశ్వరమ్‌ = ప్రభువైన, ప్రభుమ్‌ = సమర్ధుడైన, 
కైలాసనాథమ్‌ = కైలాసనాథుడగు శివుని, నిత్యమ్‌ = నిత్యము, భావయే = భావించెదను. 
తాత్సర్యము :- లోకేశ్వరుడు అధికముగా కుబేరునిచే బాగుగా స్తుతింపంబడినాడు. 
పులస్య వంశీయుడైన రావణునికి లేక విభీషణునికి సంతోషమునొసగి నాగటి చాలునకు 
మనోహరమైన మేఘములందలి కాంతి (మెజుపు) అను కుంకుమముచే అలంకరింప 
బడిన లేక సీతాదేవియొక్క అందమైన కుచములందధికముగా ప్రకాశించు కుంకుమచే 
అలంకరింపబడిన, మంచివాడైన (బ్రహ్మ కుమారుల కానందమును కలిగించుట 
యందాసక్తుడైన, మనసున నివసించు ప్రభువైన, సమర్ధుడైన రాముని ఆకారముగల 
కైలాసనాథ ప్రభువును భావించెదను. 
వివరణ :- ప్రథమపాదమందలి రాజ రాజ శబ్దము. ద్వితీయ పాదమందలి సీతాపయోధర 
శబ్దము తృతీయపాదమందలి అజజాత నన్దన శబ్దములు నాల్గవ పాదమందలి రామాకృృతి 
శబ్దము శ్లిష్టములు. అనగా ఈ పదములుగల విశేషణములు అర్ధము రామశివోభయ 
సాధారణమగుటచే అవి అర్ధశ్లేషగలవి. రామాకృతి శబ్దము రామ ఆకృతియందు గలవాడు 
అను అర్భమున శివుని అర్థనారీశ్వర త్వమును తెలువును. ఈ శ్లోకమును 
శార్దూలవిక్రీడితచ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునకు రామునకును సాధారణమైన పౌలస్యసంతోష 
ప్రదత్వము చెప్పంబడినది. ఈ శ్లోకమున అట్టిదేయెన హంసాన్వ యోల్లాసకత్వము 
చెప్పంబడుచున్నది. 
శ్లో కౌసల్యావరనన్గనం గుణయుతం హంసాన్వయోల్లాసకం 

కల్యాణం వరరాజశేఖరమతిప్రాలేయశైలాశ్రయమ్‌। 

బాణోత్థాతమహాగజాసురశిరోభారమ్మునీన్టస్తుతం 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 67 
ప్రతిపదార్థము వా కౌసల్యావరనన్దనమ్‌ = కౌసల్యకు వరముతో సంతోషకుడైన కౌసల్య 
యొక్క (శ్రేష్టపుత్రుడైన, గుణయుతమ్‌ = గుణములతో కూడిన, హంసాన్వయోల్లాసకమ్‌ 
= జ్ఞానుల కులము నుల్లసింపంజేయునట్టి, వరరాజశేఖరమ్‌ = శ్రేష్టుడైన చంద్రుడు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 345 


శిరోభూషణముగా గల / గొప్ప రాజులలో శిరోభూషణము వంటి వా(శ్రేష్ణుడైన)డైన, 
అతిప్రాలేయశైలాశ్రయమ్‌ = ఎక్కువ మంచుగల కొండ ఆశ్రయముగా గల/మంచు 
కొండను దాటిన పిదప ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చునప్పుడున్న నగరము 
(అయోధ్య) ఆశ్రయముగాగల, బాణోతాత మహాగజాసుర శిరోభారమ్‌ = బాణముచే 
పెకిలింపంబడిన గొప్ప పార్వతియొక్క దేవతల యొక్కయు శిరోభారముగల, మునీన్ల 
స్తుతమ్‌ = మునీనన్లులచే స్తుతింపంబడిన, నిత్యమ్‌ = నిత్యమూ, మానసవాసమ్‌ = 
మానసము వాసనముగా గల, రామాకృతిమ్‌ = రామ ఆకృతియందుగల /రామ యొక్క 
ఆకృతిగల, ఈశ్వరమ్‌ = ప్రభువును, భావయే = ఉపాసించెదను. 

తాత్పర్యము వా కౌసల్యకు వరమునిచ్చి సంతోషింపంజేసిన లేక కాసల్యయొక్క 
శ్రేష్టపుత్రుడైన, గుణములతో కూడిన, జ్ఞానుల కులమునుల్లసింపంజేయు, లేక 
సూర్యకులము నుల్లనింపంజేసిన, మాంగల్య స్వరూపుడైన గొప్ప చంద్రుడు 
శిరోభూషణముగా గల / లేక గొప్ప రాజులకు శిరోభూషణము వంటి అనగా శ్రేష్టుడైన 
ఎక్కువ మంచు గల కొండయైన కైలాసము ఆశ్రయముగాగల / దక్షిణమువైపు ఉత్తర 
ధృవము నుంచి వచ్చునపుడు మంచుకొండను దాటిన పిదపవచ్చు నగరమైన అయోధ్య 
ఆశ్రయముగాగల, బాణముచే గొప్ప గజాసురుని బరువైన పెద్దతలను తొలగించిన 
బాణముచే రావణుని చంపి పార్వతియొక్క దేవతల యొక్కయు తలనొప్పిగల మునీన్లులచే 
స్తుతింపంబడిన సుందరుడైన మనసు నివాసముగాగల, రామ ఆకారమందుగల / 
రామయొక్క ఆకారముగల రాముని ఆకారమువంటి ఆకారముగల ఈశ్వరుని 
ఉపాసించెదను. 

వివరణ :- 1. శివునుపాసించిన కౌసల్యకు వరముగా రాముని కుమారునిగా 
ఆతడను(గహాంచిన పురాణగాధ అనుస న్భేయము. 2. వింటనారిగల లేక 
దయాదిగుణములు గల శివుడు లేక రాముడు గుణయుతుడు, ఉభయసాధారణమైన 
ఈ విశేషణము అర్థశ్లేషగలది. 8. హంసాన్వయ మనగా జ్ఞానుల సమూహమని 
శివపక్షమున, సూర్య వంశమని రాముని పక్షమున అర్థమును చెప్పుకొనునవకాశము 
గల హంసాన్వ యోల్లాసకమ్‌ అను విశేషణము శ్లిష్టము అనగా శబ్దశ్లేషగలది. 4. 
ఉభయసాధారణమైన కల్యాణమ్‌ అను విశేషణము అర్థశ్లేషగలది. 5. వరరాజశేఖరమ్‌ 
అను విశేషణమునకు రెండర్థములు (ప్రతిపదార్థమున చెప్పంబడినట్లు) న్నందున శ్లిష్టము 
అనగా శబ్దశ్లేషగలది. 6. అతిప్రాలేయశైలమ్‌ అను శబ్దము ఉత్తరమున మంచుకొండను 
దాటిన పిదపనున్న కైలాసమును శివుని పక్షమున ఉత్తరధ్రువమునుండి దక్షిణమునకు 


173 


346 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వచ్చునప్పుడు హిమాలయపర్వతమును దాటిన పిదప ఆ కాలమునందలి పెద్ద నగరము 
అయోధ్య ఆ(శ్రయముగా గలవాడు అని రాముని పక్షమున అర్థములు బోధించుటచే 
శ్లిష్ట విశేషణము అనగా శబ్ద శ్లేషగలది. 7. మహా + గజ + ఆసుర అని శివ పక్షమున, 
మహా + అగజా + సుర అని విభజించి శివరామోభయార్థములు వేరుగా చెప్పం 
బడినవి గాన ఇది శ్లిష్ట విశేషణము. అనగా శబ్దశ్లేషగలది. గజాసురుని శిరము 
పెద్దదగుటచే దానిని శివుడు తొలగించి వాని తల బరువును తగ్గించి వాని కుపకారము 
చేసినాడు లేక వాని శిరమును తన కొడుకు శిరమున కతికించి అపకీర్తి అను శిరోభారము 
గజాసురునకు లేకుండ జేసి ఉపకరించినాడు. గజాసురుని తల తీసివేసి వాని చర్మమును 
కప్పుకొని వాని కొక విధమైన శాశ్వతకీర్తిని కలిగించి శివుడు వాని కుపకారము 
నొనర్చినాడు. రాముని పక్షమున శివభక్తుడయ్యు పార్వతీదేవిని కామించిన రావణుని 
ఏమి చేయలేని పార్వతికి స్వర్గము నపహరించి సురులకు శిరోభారము కలిగించిన 
రావణునికి పది తలల బరువును తొలగించి వానికి జయ విజయ శాపమును దీర్చి 
ఉపకరించిన రాముడు రావణుని కుపకారము చేసినాడు, అని శిరోభార శబ్దము అనేక 
విధములైన అర్థముల వ్యంజించును. &. మునీగన్టస్తుతమ్‌ రమ్యమ్‌ మానసవాసమ్‌ అను 
విశేషణములు శివ రామోభయ సాధారణ మగుటచే అర్థశ్లేషగలవి. 9. రామాకృతిమ్‌ 
అను శబ్దమునకు వేరు వేరు అర్థములు శివరామ పక్షములలో చెప్పంబడినవి. కావున 
శ్లేష విశేషణము అనగా శబ్దశ్లేషగలది. శ్రీరామః శ్యామలాదేవీ అను తాంత్రికవచనము 
ననుసరించి శ్రీరాముడు శక్తియొక్క అవతారమైనందున శివుని హరిహరావతారమున 
శివుని వామభాగముననున్నందున, మోహినిగా అవతరించి శివుని కామించినందున 
“హరిం పరం తమనుయంతి దేవాః అను వేదవచనము ననుసరించి విష్ణువు రామ 
అనగా ప్రీయే. కావుననే ఆతని కా స్రీ సాధారణమైన కమలనేత్రాది శబ్దములు వర్తించును. 
ప్రీ సహజమైన అలంకార ప్రియత్వమును ఆతడు రామయని వ్యంజించును. అట్టి 
రామ తన అర్థనారీశ్వరాకృతియందు వామభాగమున కలవాడగుటచే ఈశ్వరుడు 
రామాకృతియైనాడని రామాకృతి శబ్దము వ్యంజించును. ఇందు శ్లేషాలంకారమున్నది. 
10. రాముని యందును, శివునందును అభేదభావముగల శివకర్ణామృత స్తోత్రకర్త 
ఎనిమిది శ్లోకములను “మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే” అను 
మకుటముతో ఏకవృత్తమున రచించియుండుటచే నీ ఎనిమిదిశ్లోకములకు 
రామాకృతీశ్వరాష్టకమని పేరు పెట్టుటకు తగినవిధముగా నున్నవని చెప్పవచ్చును. ఈ 
శ్లోకము శార్జూలవిక్రీడిత నిబన్సనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 347 


అవతారిక :- అమ్ము అను ఏకార్థమున పై శ్లోకమున ప్రయోగింపంబడిన బాణశబ్ద మీ 
శ్లోకమున బాణాసురుడు అమ్ము అను రెండర్ధములలో ప్రయోగింపంబడుచున్నది. 
శ్లో హస్తస్వీకృతబాణముజ్వలతనుం భాస్వద్విభూతేర్దధమ్‌ 

నిత్యం సద్బషవాహమన్దకరిపుం రుద్రాక్షమాలాధరమ్‌। 

నానాశేషశిరః కిరీటవిలసన్మాణిక్యశో భోజ్ఞ్వులం 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 68 
ప్రతిపదార్థము :- హస్తస్వీకృతబాణమ్‌ = చేత స్వీకరింపంబడిన బాణాసురుడు గల / 
చేత స్వీకరింపంబడిన అమ్ముగల, ఉజ్జ్వలతనుమ్‌ = (ప్రకాశించు శరీరముగల, 
భాస్వద్విభూతేః = (ప్రకాశించు విభూతియొక్క సూర్యుని ఐశ్వర్యముయొక్క దధమ్‌ = 
ధారకుడైన, నిత్యమ్‌ = నిత్యుడైన, సద్భషవాహమ్‌ = మంచి ఎద్దువాహనముగాగల / 
మంచి ధర్మమును ధరించిన, అన్థకరిపుమ్‌ = ఆన్థకునకు శత్రువైన / గుడ్డివాని 
(ధృతరాష్ట్రునికి శత్రువైన, రుద్రాక్షమాలాధరమ్‌ = రుద్రాక్ష మాలలు ధరించు / 
దుఃఖములను పోగొట్టు జపమాలను ధరించు, నానాశేషశిరః కిరీట విలసన్నాణిక్య 
శోభోజ్ఞ్జ్వలమ్‌ = వివిధములైన అందటి కిరీటములలో ప్రకాశించుచున్న రత్న 
భూషణములతో (ప్రకాశించు, నిత్యమ్‌ = నిత్యుడైన, మానసవాసమ్‌ = మనసు 
వాసముగాగల, రామాకృతిమ్‌ = రామ ఆకారమందుగల /లీక రామవంటి ఆకారముగల, 
ఈశ్వరమ్‌ = ప్రభువును, భావయే = భావించెదను. 
తాత్సర్యము :- బాణాసురుని చేపట్టిన లేక బాణమును చేత ధరించిన, (ప్రకాశించు 
శరీరముగల, ప్రకాశించు బూడిదను ధరించు లేక సూర్యుని ఐశ్వర్యము (కాంతి) 
ధరించిన, ఎల్లప్పుడు మంచి ఎద్దు వాహనముగాగల / లేక మంచి ధర్మమును ధరించిన 
అన్థకాసురునకు శత్రువయిన లేక గుడ్డివాడైన ధృతరాషునకు శత్రువైన, రుద్రాక్షమాలను 
ధరించు, దుఃఖమును బోగొట్టు జపమాలను ధరించిన వివిధములైన అనేకుల 
శిరములలోని కిరీటములలోని మణిభూషణములతో (ప్రకాశించు నిత్యుడైన మనసు 
వాసముగాగల, రామ ఆకృతియందు గల లేక రామవంటి ఆకృతిగల ప్రభువును 
భావించెదను. 
వివరణ :- 1. బాణమనగా అమ్ము లేక బాణాసురుడు. స్నేహమున లేక వాత్సల్యమున 
బాణుని చేపట్టినవాడు (శివుడు), బుషుల రక్షణమునకై రాక్షసుల శిక్షణమునకై బాణము 
ధరించినవాడు (రాముడు) అను రెండర్భములనిచ్చు మొదటి విశేషణము శబ్దశ్లేష గలది. 
బాణశబ్దము నారాయణుని బాణత్వమును బోధించునప్పుడది అర్థశ్లేషగలది. ఉజ్జ్వల 


174 


348 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


తనుమ్‌ అను విశేషణము మూడవపాదముగా నున్న విశేషణము మానసవాసమ్‌ ఈశ్వరమ్‌ 
అను విశేషణములు శివరామోభయ సాధారణములు కావున అర్థశ్లేష గలవి. 2. 
సద్భషము అనగా మంచి ఎద్దు లేక మంచి ధర్మము. వాహము అనగా వాహనము 
లేక ధరించువాడు. అను భిన్నార్థపదములుండుట, సద్భషవాహమ్‌ అను విశేషణములు 
శబ్దశ్లేష గలవి. రుద్రాక్షమాలాధరమ్‌ అను విశేషణము రుద్రాక్ష అను వృక్షముయొక్క 
కాయలు అవి [గ్రుచ్చియున్న మాలలను శివుడు ధరించి, శివుని రు + ద్రా + అక్ష 
మాలా అను విభాగమున దుఃఖముల బోగొట్టు జపమాలను ధరించు, అరణ్యవాస 
నిరతమ్‌ అని బోధించుటచే నీ విశేషణములు శబ్దశ్లేష గలవి. “భాస్వద్విభూలేర్దధమ్‌” 
పదములుగల విశేషణమున శివపక్షమున బూడిదను ధరించు అను అర్థము, రామ 
పక్షమున సూర్యుని ఐశ్వర్యమును లేక కాంతిని ధరించునను అర్థము అను రెండర్థములు 
సూర్యుని ఐశ్వర్యమును లేక కాంతిని ధరించునను అర్థము అను రెండర్భములు 
గలదగుటచే శబ్ద శ్లేషగలది. అన్గ్థకరిపు శబ్దము శివుని పక్షమున అన్థకాసుర శత్రువు. 
పారడవ, ద్వారమున చేయించుటచే శత్రువు అను అర్థముల నాసగుటచే శబ్దశ్లేష గలది. 
తి. రామాకృతి అను విశేషణము రాముని వంటి ఆకారముగల వాడు అను అర్థమును 
శబ్బశ్లేష గలది. బెపమ్యవాచకము లేకయు బెపమ్యమును స్పురింపంజేయుటచే 
లుప్తోపమాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము శార్జూలవిక్రీడిత వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున సద్వ షవాహమ్‌ అను విశేషణమువలె ఈ శ్లోకమున 
సద్ధర్మమార్గాకరమ్‌ అను విశేషణమును శివరామోభయసాధారణమై అర్థశ్లేష గలిగి 
వారిరువురి ధర్మాచరణ పరాయణతను బోధించు విశేషణమును కవి ప్రయోగించు 
చున్నాడు. 
శ్లో అత్యన్తానిలసూనువన్దితపదం శ్రీచన్ననాలజ్కుతం 

కాన్తమ్మోహనవాలినాశకరం సద్ధర్మమార్గాకరమ్‌। 

విశ్వామిత్రసుయోగవర్థనమహోత్కృష్టప్రభాదర్శకం 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 69 
ప్రతిపదార్థము :- అత్యన్హానిలసూను వన్దితపదమ్‌ = అధికముగా వాయుసూనుడైన 
ఆంజనేయుని చేత లేక భీముని చేతను నమస్మరింపందగిన పాదములు గల, శ్రీ 
చన్దనాలజ్బ్ముతమ్‌ = శ్రీ చననముచే అలంకరింపంబడిన, కాన్తమ్‌ = మనోహరుడైన, 
మోహనవాలి నాశనకరమ్‌ = మోహింపంజేయు వాలి లేక గజాసురునియొక్క 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 349 


నాశమునొనర్చు, సద్ధర్మ మార్గాకరమ్‌ = మంచి ధర్మ మార్గమునకు నిధియైన, విశ్వామిత్ర 
సుయాగ వర్ధన మహోత్మృష్ట ప్రభాదర్శకమ్‌ = విశ్వామిత్రుని మంచి యాగమును 
వర్థిల్లజేయు లేక విశ్వమున కమిత్రుడైన (దక్షుని గొప్ప యాగమును నశింపంజేయు 
మహోత్కృష్టమైన కాంతిని చూపించు, నిత్యమ్‌ = నాశములేని, మానసవాసమ్‌ = 
మానసము వాసముగాగల, రామాకృతిమ్‌ = రామరూపుడైన, ఈశ్వరమ్‌ = శివుని, 
భావయీ = భావించెదను. 

తాత్పర్యము := అధికముగా ఆంజనేయుని చేత లేక భీముని చేత నమస్మరింపంబడిన 
పాదములుగల, శ్రీ చన్దనముచే అలంకరింపంబడిన, సున్టరుడైన మోహమును కలిగించు 
వాలి లేక గజాసురునియొక్క నాశము నొనర్చు, విశ్వామిత్రుని మంచి యాగమును 
కాపాడు లేక విశ్వమునకు శత్రువైన దక్షుని గొప్ప యాగమును నశింపజేయు 
మహోత్మృష్టమైన ప్రభను (ప్రభావము) ను దర్శింపంజేయు నాశములేని మానసము 
వాసముగాగల రామాకారము ధరించిన శివుని భావించెదను. 

వివరణ :- 1. శివునకు భీముడను పేరున్నది. లయకారకుడగు శివునందు 
భయంకరార్థమైన భీమశబ్దము సార్థకము. కున్తీదేవి భీమనామ శివునారాధించి 
తద్వారమున పొందిన పుత్రునకు భీమనామకరణ మొనర్చినది. అందుచేత అనిలసూను 
శబ్దము, కున్తీపుత్రుడైన భీముని బోధించును. అనిలుడు అనగా వాయువు. ఆతడు 
శివుడు అష్టమూర్తులలో నొకడైన వాయువువలన కన్తికి భీమనామ శివానుగ్రహమున 
జనించిన భీముని బోధించును. అనిలపుత్రులే అయిన భీమాంజనేయులలో భీముడు 
శివుని పాదముల కధికముగా నమస్మరించును. శివావతారమని భావించు ఆంజనేయుడు 
రాముని పాదములను విడువక వనన మొనర్చుచునే యుండును. కావున 'అత్యన్తానిల 
సూను వనిత పదమ్‌” అను విశేషణము శివరామోభయుల నవిశేషముగానే బోధించును. 
2. వన జాతీయుడైనందున సార్థకనాముడైన ఇంద్రపుత్రుడై వాలి తన పరాక్రమముచే 
యుద్ధమున శత్రువును మోహింపంజేయు వాడగుట చేతను తోకగల గజముయొక్క 
రూపముగల గజాసురుడు మాయావియై ఇతరులకు మోహము కలిగించువాడగుటచే 
వాలి గజాసురు లిరువురి యెడ మోహనత్వము సాధారణము. కావున 'మోహనవాలి 
నాశనకరమ్‌’ అను విశేషణము శివరాముల నిరువురు నవిశేషముగా బోధించును. 
3. 'మిత్రే చర్చే అను పాణినిసూత్రముచే బుషివాచకమిత్ర శబ్దము పరముగా నున్నందున 
విశ్వశబ్దమునకు దీరమురాగా నేర్పడిన విశ్వామిత్ర శబ్దము విశ్వమునకు మిత్రుడైన 
గాధి నందనుడైన బుషినే బోధించును. ఆ విశ్వామిత్రుడో లోక కల్యాణార్థము 


175 


350 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


చేయుయాగము సుయాగము. దానిని వర్ధిల్లంజేసినవాడు శ్రీరాముడు. విశ్వామిత్ర 
సుయాగవర్ధనమైన మహోత్మృష్ట ప్రభను అనగా ప్రభావమును ప్రదర్శించిన వాడగుటచే 
విశ్వామిత్రసుయాగవర్ధన మహోత్కృష్ట ప్రభాదర్శకమ్‌” అను విశేషణము రాముని 
విశేషమును బోధించును. అట్లే విశ్వనాథుడైన శివునికి భాగమునీయక పోవుటచే 
అభిచారముగా పరిణమించిన యాగమొనర్చిన దక్షుడు విశ్వమున కమిత్రుడే యగును. 
దక్షుడు ప్రజాపతిగా ప్రసిద్దుడు. బుషిగాక పోవుటచే ఆ దక్షుని బోధించునప్పుడు 
మిత్రశబ్దము పరమైయున్నను విశ్వ శబ్దమునకు దీర్హమురాదు కావున దక్షుడు విశ్వమునకు 
అమిత్రుడనియే గ్రహింపవలెను. అట్టి దక్షుడు చేసిన యాగము గొప్పది. గావున సుయాగ 
మనబడినదే కాని మంచి దగుటచే సుయాగమనంబడలేదు. ఇట సుశబ్దము విరోధ 
లక్షణచే మంచికి విరోధమైన చెడు అను అర్థమునే బోధించును. వర్ధన శబ్ద నిష్టాదక్‌ 
ధాతువు వృద్ధ్యర్ధకమ్‌ గాక ఛేదనార్థకము గూడ నగుటచే దక్షయాగ విచ్చేదక మొనర్చుటలో 
మహోత్మృష్ట ప్రభను అనగా ప్రభావమును దర్శింపంజేసిన శివుని గూడ నీ విశేషణము 
బోధించును. పై విశేషణములు గాక మిగిలిన శ్రీ చన్దనాలంకృత, నిత్యకాంత, సద్ధర్మ 
మార్గాకరేత్యాది విశేషణము లుభయసాధారణములు. శివుడెల్లప్పుడు, భక్తులచే 
శ్రీచననముతో నలంకరింపంబడుచుండును. శ్రీరాముడు మాత్రము వనవాసేతర 
కాలమున శ్రీచన్దనాలంకృతుడై యుండును. ఈ శ్లోకము శార్జూలవిక్రీడిత వృత్తనిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున మోహన వాలి నాశనకరమ్‌ అను శ్లిష్ట విశేషణముచే 
శివరాముల దుష్ట శిక్షణము చెప్పంబడినది. ఈ శ్లోకమున 'నిజజనాధారమ్‌’ కృపాసాగరమ్‌ 
అను రెండు శ్లిష్ట విశేషణముల చేత వారి శిష్ట రక్షణము చెప్పంబడుచున్నది. 
శ్లో దీవ్యద్రశ్శితమోనుదర్ధవిలసత్సద్భానుపట్టం విభుం 

శాన్తం పూర్ణనభో౨_౦శుకం నిజజనాధారం కృపాసాగరమ్‌। 

దేవేశం గుహమానసామ్బుజ దినాధీశమ్‌ ప్రియం శజ్మరమ్‌ 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిమ్‌ భావయే॥ 70 
ప్రతిపదార్థము :- దీవ్యద్రశ్మి తమోను దర్ధ విలసత్సద్భాను పట్టమ్‌ = ప్రకాశించు 
కిరణములతో చీకటిని పోగొట్టు అర్ధభాగము ప్రకాశించు చంద్రపట్టముగల, లేక 
అర్ధచంద్రుని వంటి ఫాలమున కట్టబడిన పట్టముగల, విభుమ్‌ = (ప్రభువైన, శాన్నమ్‌ = 
శాన్తుడైన, పూర్ణనభో౨_.౦శుకమ్‌ = పూర్ణమైన ఆకాశమే వస్రముగాగల, లేక పూర్ణమైన 
ఆకాశము వంటి (నీల) కాంతిగల, నిజ జనాధారమ్‌ = తన జనులకు ఆధారమైన, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 351 


కృపాసాగరమ్‌ = దయ అను జలమునకు సముదద్రుడైన, దేవేశమ్‌ = దేవతలకు ప్రభువైన, 
గుహమానసామృుజ దినాధీశమ్‌ = కుమారస్వామి లేక భిల్లరాజుయొక్క మనస్సను 
కమలమునకు సూర్యుడైన, మానసవాసమ్‌ = మనస్సు వాసముగాగల, రామాకృతిమ్‌ 
= బలరామునియొక్క ఆకృతి వంటి ఆకృతిగల రామయొక్క / రామవంటి ఆకృతిగల, 
ఈశ్వరమ్‌ = శివుని, అహమ్‌ = నేను, భావయే = భావించెదను. 
తాత్పర్యము :- ప్రకాశించు కిరణములతో చీకటి నింబోగొట్టు లేక చంద్రార్ధము వంటి 
ఫాలము గల / సూర్యుడు కట్టుకొన్న పట్టముగల / ప్రకాశించు చంద్ర పట్టముగల 
ప్రభువైన, శాన్తుడైన, పూర్ణాకాశమే వ(్త్రముగాగల లేక పూర్ణాకాశము వంటి నీలకాంతి 
గల తనవారి కాధారమైన, దయాసముద్రుడైన, దేవతలకు ప్రభువైన కుమారస్వామి 
లేక భిల్లరాజు గుహుని మనస్సను కమలమునకు సూర్యుడైన, (ప్రేమగల సుఖమును 
కలిగించు శాశ్వతుడైన, మనసు నివాసముగా గల రాముని ఆకృతి వంటి ఆకృతిగల, 
శివుని భావించెదను. 
వివరణ :- రాజ్యాభిషేక సమయమున ఫాలమున కట్టంబడు పట్టు వస్త్రము పట్టమనం 
బడును. శివునకు చన్లుడే అట్టి పట్టముగా నున్నాడు. ఆతడు అర్థచ[న్లుడే కావున “అర్థ 
విలసత్‌ అని చెప్పంబడినాడు. ప్రకాశించు కిరణములు గలవాడగుటచే '“దీవ్యద్రళ్శి 
అని చెప్పంబడినాడు. మొత్తము మీద శివుని పక్షమున సూర్యవంశాదియైన సూర్యుడు 
రాజ్యమునకు అభిషిక్తుడెనప్పుడు కట్టుకొన్న పట్టమే రాముడు కట్టుకున్నాడని అర్థము. 
ఇందు “దీవ్యద్రశ్మి తమోనుదర్ధ విలసత్సద్భాను” శబ్దము అర్ధచ[న్లుని వంటి రాముని 
ఫాలమును అపహ్నవచ్చాయతో బోధించును. “పూర్ణనభోంశుక” శబ్దము శివుని పక్షమున 
శివుని వస్తశూన్యతను అనగా దిగంబరత్వమును బోధించును. నభము శూన్యపద 
బోధ్యమైన ఆకాశమును బోధించును. 

గుహమాన సామ్బుజ దినాధీశమ్‌ అను సమాసములోని గుహ శబ్దము శివుని 
పక్షమున కుమారస్వామి, రాముని పక్షమున భిల్లరాజును బోధించును. ఈ మూడు 
విశేషణములును శబ్దశ్లేష గలవి. రామాకృతి శబ్దము శివుని పక్షమున బలరామునివంటి 
తెల్లని ఆకారముగలవాడు అను అర్థమును, రాముని పక్షమున పద్మనేత్రాది రామ 
సంబంధి ఆకృతి గలవాడని బోధించును. ఈ విశేషణమును శబ్దశ్లేష గలదియే. మిగిలిన 
విశేషణములన్నియు శివరామోభయసాధారణము లగుటచే అర్థశ్లేషయుక్తములు. 
“గుహమానసామ్చుజదినాధీశమ్‌” అను విశేషణమున, “కృపాసాగరమ్‌” అను 
విశేషణమునను రూపకాలంకారము లున్నవి. విలసత్‌ సత్‌ అను శబ్దమున 


176 


352 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


యమకాలంకారమున్నది. 'పూర్ణనభోంశుకమ్‌” అను విశేషణము ఆకాశమున నున్న 
నీలిమవంటి నీలిమ రామునందుండుటచే పూర్ణనభము వంటి కాంతిగల అను అర్థమున 
లుప్తోపమాలంకార మేర్చడియున్నది. 
ఈ శ్లోకమును శార్దూలవిక్రీడిత వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున రామాయణములోని పాత్రమైన గుహుని బోధించును. 
గుహశబ్దము శివపరముగా కుమారస్వామ్యర్థమున ప్రయోగింపంబడినది. ఈ శ్లోకమున 
రామాయణములోని పాత్రలైన భరత లక్ష్మణాదుల బోధించు శబ్దములు శివపరముగా 
ప్రయోగింపంబడుచున్నవి. 
శ్లో; కామం లక్ష్మణ హస్తపబజ్మజకృతప్రేమాదిపూజాదృతం 

సాననం భరతప్రమోదనిలయం ధీరం సుమ్రాధిపమ్‌। 

హర్తారం ఖరదూషణాహృతిపదం సాకేతవాసాదరం 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 71 
ప్రతిపదార్థము :- కామమ్‌ = కోరదగిన, లక్ష్మణహస్త పజ్మజకృత పీమాది పూజా 
దృతమ్‌ = లక్ష్మణుని హస్తకమలములచే చేయంబడిన (ప్రేమ మొదటగల పూజయందు 
ఆదరము నొందిన, సానన్టమ్‌ = ఆననముతో కూడిన, భరత (ప్రమోద నిలయమ్‌ = 
భరతుడను వాని సంతోషమునకు నివాసమైన, ధీరమ్‌ = ధీరుడైన, సుమనాధిపమ్‌ = 
మంచి మగన్రములకు ప్రభువైన సుమగన్రుడను వానికి ప్రభువైన, హర్తారమ్‌ = చంపువాడైన, 
ఖరదూషణా హృతి పదమ్‌ = తీక్టములైన నిందలను స్వీకరించుటకు స్థానమైన, 
సాకేతవాసాదరమ్‌ = సంపూర్ణ జ్ఞానముతో కూడిన నివాసమునందు ఆదరముగల / 
సాకేతమున నివసించుట యందు ఆదరముగల, నిత్య్వమ్‌= శాశ్వతుడైన, మానసవాసమ్‌ 
= మనస్సు ఆవాసముగాగల, రామాకృతిమ్‌ = రాముని ఆకృతిగల, ఈశ్వరమ్‌ = 
ఈశ్వరుని, భావయే = భావించెదను. 
తాత్పర్యము :- కోరదగిన లక్ష్మణుని హస్తకమలములచే చేయంబడిన (ప్రేమాది 
పూజలందు ఆదరముగల, ఆనన్టముతో కూడిన భరతుని సంతోషమునకు స్థానమైన, 
ధీరుడైన మంచి మగన్రములకు ప్రభువైన లేక సుమన్లునికి ప్రభువైన, సంహారకుడైన, 
కఠినములైన నిందలను స్వీకరించుటకు స్థానమైన లేక ఖర దూషణాది రాక్షసుల 
సంహరించుటకు స్థానమైన, జ్ఞానముతో కూడిన, నివాసమునం దాదరముగల ప్రభువైన 
శివుని భావించెదను. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 353 


వివరణ :- 1. శివుడు పరమానందస్వరూపుడు. కావున కోరదగినవాడు. సకలలోక 
సౌందర్యసార సర్వస్వరూపుడు కావున మన్మథుడని చెప్పందగినవాడు. రాముడును 
ఇట్టివాడే కావున ఆయనయు కామ పదముచే బోధింపందగినవాడే. ఆయన పురుషుడయ్యు 
పురుషోత్తముడయ్యు పురుషులు కూడా ఆయనను చూచి స్రీ భావమునొంది ఆయన 
తన భర్తయెనచో బాగుండునని ఆశపడి పురుషులుగా ఉండియు ఆతని కౌగిలింప 
గోరినారను అంశమును “పుంసామ్మోహన రూపాయి అని రామభక్తులు ఆతని 
స్తుతించుచుందురు. శివుడును అట్టి సౌందర్యమును గలవాడే. కావున ఆయనకును 
పుంసామ్మోహనరూపాయ అనుమాట వర్తించును. కావున విష్ణువు పురుషుడయ్య స్రీ 
భావమున మోహనత్వము నొందిన శివుని సంభోగమున భైరవుని కనినాడు. 'కి అనగా 
(బ్రహ్మ “అ అనగా విష్ణువు. మి అనగా రుద్రుడు. శివుడు బ్రహ్మవిష్ణురుద్రాత్మక పరబ్రహ్మ 
యగుటచేతను రాముడును అట్టివాడే. అనగా పరబ్రహ్మమూర్తి అగుటచే రాముడు 
కాముడై యున్నాడు. 2. లక్ష్మణ హస్త పజ్మజ కృత (ప్రేమాది పూజాదృతమ్‌ అను 
విశేషణము శివునియందును, రామునియందును సమానముగానే వర్తించును. తనకు 
అ(గ్రజుడైన రాముని సేవ తన కమలములవంటి మృదువైన చేతులచే పూజించినట్లే 
శ్రీరాముడు శివలింగస్థాపనము చేసి పూజించినాడనుట నా విశేషణము బోధించును. 
పూజ (ప్రేమతో చేయందగినది. కావున పూజకు ఆదినుండి అంతము వరకు ప్రేమ 
ఉండవలసినది. బాహ్యపూజ చేయకపోయినను మనసున ప్రేమ ఉన్నచో మానసికముగ 
పూజించినట్లే అగును. మానసిక ప్రేమయే ముఖ్యము. ఈ (పేమయును మానసిక 
పూజయే మిగిలిన వాచిక కాయక పూజలకాది. అందుచేతనే అనగా ఆ (ప్రేమ చేతనే 
వాచిక కాయక పూజలు చేయందగినవి. కావున ప్రేమాది త్రివిధ పూజల యందాదరము 
గలవాడు లక్ష్మణుడని, లక్ష్మణుని ఈ (త్రివిథపూజలందు శివుడు, రాముడును ఆదరము 
గలవారనియు నీ విశేషణము బోధించును. పరబ్రహ్మమూర్తి యగు శివుడుగాని, 
రాముడుగాని ఆనన స్వరూపముగలవారే. కావున ఆనన్టముతో కూడినవారు అను 
అర్థమున “'సానన్ద్టమ్‌ అని చెప్పనక్కజణలేదు. అయినను నిర్గుణానంద స్వరూపమును 
వదలకయే సగుణరూపధారులైనందున వారు సానన్గులనుటయు దోషము కాదు. 8. 
భరతుడు నాట్యాచార్యుడు. శివుని తాండవమును లక్ష్యముగా చేసికొనియే అనగా దానిని 
దర్శించి ప్రమోదమును పొందిన పిదపనే నాట్యమును రచించినాడు. కావున భరత 
ప్రమోదమునకు శివుడు నిలయమని చెప్పంబడినాడు. రాముని పక్షమున అనుజులలో 


177 


354 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


మొదటివాడైన భరతుని 14 సంవత్సరముల వనవాసము ముగిసిన వెంటనే వచ్చి 
కౌగలించుకొనెనను. అట్లు రాముడు భరత ప్రమోద నిలయుడయినాడు అని చెప్పవలెను. 
సుమన్రములనగా మంచి మంత్రములు. శబ్ద్బప్రపంచము అనగా వాక్ష్రపంచము 
అంతటికిని శివుడు అధిపతి. అందుచేత వాగ్రూపిణి అని శివుని భార్య పార్వతి చెప్పం 
బడినది. పరమేశ్వరుడు వాక్స్వరూపిణియైన పార్వతికి భర్తయని కాలిదాసుచే చెప్పం 
బడినాడు. మంత్రములన్నియు వాగ్రూపములే. వానిలోనను మంచి మగన్రములే 
జప్యములు. కావున శివుడు సుమంత్రాధిపుడు అని చెప్పంబడినాడు. రాముని పక్షమున 
రామునికి ఎంతో ప్రాచీనకాలము నుండి ఆయన పూర్వులకు మంత్రిగానున్న సుమ న్రుడే 
రామునికిని మంత్రిగానున్నాడు. అందుచే రాముడు ఆ సుమన్తునికి ప్రస్తుత కాలమున 
అధిపతి. కావున రాముడు సుమనాధిపతి అని చెప్పవలెను. లయ కారకుడైన శివుడు 
రావణాది దుష్టసంహర్తయైన రాముడును హర్త అని చెప్పందగినవారే. కావున హర్తారమ్‌ 
అను విశేషణము భయములకును చెల్లును. శివుడు సర్వసముడు రాగద్వేషరహితుడు. 
ఆయనను ద్వేషించి తీవ్రములైన నిందల నొనర్చినప్పుడు వారి నిందలను చిరునవ్వుతో 
స్వీకరించును. ఆయన ఖరదూషణముల ఆహృతి యందనగా స్వీకరించుటకు పదమైన 
వాడు అను అర్థమున ఖరదూషాణాహృతి పదమ్‌ అను విశేషణము శివుని బోధించును. 
ఖరదూషణాదుల ఆహృతి అనగా సంహారము అని ఆహృత్యర్థముగా రాముని పక్షమున 
అర్థము చెప్పినచో రామునీ విశేషణము బోధించును. కిత ధాతువు జ్ఞానార్థకము. 
తజ్జన్యమైన కేతశబ్దము ఆజ్‌ పూర్వకమైన సంపూర్ణ జ్ఞానమును బోధించును. అట్టి 
జ్ఞానముతో కూడినదే శివవాసము కావున శివుని సాకేత వాసాదరమ్‌ అను విశేషణము 
బోధించును. రామ పారమ్య మంగీకరించువారు రాముని విష్ట్వవతారముగా 
నంగీకరించరు. ఆయన లోకము విష్ణులోకమైన వైకుణ్ణము కాదు. శివునకు కైలాసమువలె 
రామునికి సాకేతమని చెప్పబడును. అట్టి సాకేతమను పేరుగల తన లోకమునందు 
ఆదరముగల రాముడు సాకేత వాసాదరుడని పై సాకేతవాసాదరమ్‌ అను విశేషణము 
బోధించును. కామ, సానన్ద, హర్త, ధీర, నిత్యాది విశేషణములు అర్థశ్లేష గలవై 
శివరామోభయ సాధారణార్థబోధకరములు సాధారణముగా విష్ణుపారమ్యము 
నంగీకిరంచువారు రామోపాసకులు. దేహాంతమున రాముడు విష్ట్వవతారము కావున 
విష్ణులోకము (వైకుంఠము)నే చేరుతారని చెప్పుదురు. ఈ శ్లోకమున సాకేత వాసాదరము 
రామునందు చెప్పంబడినందున రాముని అవతారమై విష్ణువుయొక్క లోకమైన వైకుంఠము 
నందాదరము చెప్పంబడక రామునకు సాకేతవాసాదరమే చెప్పంబడినది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 355 


అయోధ్యానగరమునకే సాకేతమను నామాంతరము కలదని ఆ నగరము నందు 
నివసించుట యందాదరము కలవాడని చెప్పినచో విష్ణుపారమ్యవాదులకు గాని, 
రామపారమ్యవాదులకుగాని అభ్యంతరముండదు. శివునివలె శ్రీరాముడును 
మానసవాసుడు. మానసమను సరోవరము హిమాలయములందు ప్రసిద్ధమై యున్నది. 
మన మనస్సునకు ఆ సరోవరమునకు అభేదాధ్యవసాయము చేసి శివరాముల కిరువురకు 
మానసవాస శబ్దము వర్తించును. తులసీదాసీ భావము తోడనే రామచరితమానస్‌, 
అని తాను రచించిన రామాయణమునకు పేరుపెట్టుట జరిగియుండవచ్చును. 
మానసమున రాముడు ఎట్లుండాలో తన కావ్యమునను రాముడట్లే ఉండును. అని 
మరియు తన రామచరిత పఠనము మాసన సరోవహగాహన పుణ్యము కలిగించుననియు 
నాతని అభిప్రాయము కావచ్చును. ఈ శ్లోకమును శార్చూలవిక్రీడిత వృత్తనిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున రామాయణ ప్రధాన పాత్రలైన రామ సోదరులైన లక్ష్మణ 
భరతులను బోధించు లక్ష్మణ భరత శబ్దములే కాక రామునిచే చంపంబడిన అప్రధాన 
రామాయణ పాత్రలైన ఖరదూషణల బోధించు ఖరదూషణ శబ్దములును శివపరముగా 
ప్రయోగింపంబడినవి. ఈ శ్లోకమున అప్రధాన రామాయణపాత్రలైన విభీషణ బోధక 
విభీషణ శబ్దముతో పాటు భారత పాత్రమైన భీమ ధనంజయుల బోధించుభీమ శబ్దమును 
శివపరముగా ప్రయోగింపంబడుచున్నవి. 
శ్లో పాదాక్రాన్తవిభీషణం రణముఖే సద్రత్నసింహాసనా- 

రూఢం భీమధనుఃప్రభజ్టన వరశ్రీ కీర్తి మాలాధరమ్‌। 

కున్గానననమనహాసమతులం శ్రీరామచన్లం సదా 

నిత్యమ్మానసవాసమీశ్వరమహం రామాకృతిం భావయే॥ 72 
ప్రతిపదార్థము :- రణముఖే = యుద్ధరంగమున, పాదాక్రాన్త విభీషణమ్‌ = 
పాదాక్రాన్తులకు భయంకరుడు కాని లేక పాదాక్రాన్తుడైన విభీషణుడు కల, సద్రత్న 
సింహాసనారూఢమ్‌ = మంచి రత్నములుగల సింహాసనము నధిరోహించిన, భీమధనుః 
ప్రభజ్ఞన వరశ్రీకీర్తి మాలాధరమ్‌ = భయంకర ధనువును విజిచిన గొప్ప శక్తిమాలను 
/ శివధనువును భంజించిన వరశ్రీతో పాటు కీర్తిమాలను ధరించిన, కున్గానన్దన 
మన్దహాసమ్‌ = మల్లెమొగ్గలవలె ఆనందింపంజేయు నవ్వుగల, అతులమ్‌ = సాటిలేని, 
శ్రీరామచన్లమ్‌ = కాంతితో మనోహరుడైన చంద్రుడు గల/ మనోహరుడు ఆహ్లోదకరుడైన, 
నిత్యమ్‌ = శాశ్వతుడైన, మానసవాసమ్‌ = మానసము ఆవరణవగ్రముగాగల, 


178 


356 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


రామాకృతిమ్‌ = మనోహరమైన ఆకృతిగల / పరబ్రహ్మ రామునివలె క్రియారహితుడైన, 
ఈశ్వరమ్‌ = శివుని, అహమ్‌ = నేను, భావయే = భావించెదను. 

తాత్పర్యము :- యుద్ధరంగమున నమస్మరించువారి కభయంకరుడైన లేక యుద్ధ 
రంగమున నమస్కరించి శరణాగతు(డైన) విభీషణుడుగల, మంచి రత్నములు పొదిగిన 
సింహాసనము నధిరోహించిన భయంకరుడైన (అర్జునుని) ధనువును భేదించి ఆతనికి 
వరశ్రీని, కీర్తిమాలను ధరింపంజేసిన లేక శివధనువును భంజించి శ్రేష్టుడైన లక్ష్మిని 
(సీతను) కీర్తి (సీతవేసిన) మాలను ధరించిన మొల్లమొగ్గలవలె ఆనందమును కలిగించు 
నవ్వుగల సాటిలేని కాంతితో మనోహరుడైన చంద్రుడు (శిరమున)గల కాంతి 
మనోహరుడైన చంద్రునివలె ఆహ్లాదకరుడైన మానసావరణముగల ప్రభువైన (పరబ్రహ్మ) 
రామునివలె క్రియారహితుడైన శివుని భావించెదను. 

వివరణ :- శివుడు కొందటు రాక్షసులను యుద్ధమున చంపినట్లు పురాణ కథలున్నవి. 
ఆ శివునిచేత ఆ రాక్షసులు చావదలచుకున్నారేమో యుద్దారంభమున చావునకు భయపడి 
కాని మరొక కారణము పురస్కరించుకొని కాని శరణాగతులైన రాక్షసుల వృత్తాంతము 
పురాణములలో నా దృష్టికిరాలేదు. కాని అట్లు వచ్చినచో వారికభయ మొసగుటకు 
రామునివలె శివుడును వెనుదీయడని 'రణముఖే పాదాక్రాన్త విభీషణమ్‌’ అను విశేషణము 
బోధించును. శ్రీరాముడు యుద్దారంభమున విభీషణునకు లంకారాజ్యమొసగి నందున 
శ్రీరామునకా విశేషణ మెట్లును వర్తించును. 

ఆ సమయమున రావణుడు శరణుజొచ్చిన ఏమి చేయుదురను ప్రశ్నమునకు 
అయోధ్యారాజ్యము నిచ్చెదనని చెప్పెను. పాదాక్రాన్తాభయప్రదానమున శ్రీరాముని 
సంసిద్ధత అట్టిది. అట్టిదే శివునందును కలదు. పాశుపతాస్త్రమును కోరి శివునకై అర్జునుడు 
తప మొనరించు సమయమున శివుడు అర్జునుని పరాక్రమమును పరీక్షింపంగోరి ఆతనితో 
యుద్ధమును చేయుచుండగా అర్జునుడు ధనుర్విహీనుడయ్యెను. అర్జునుని గాండీవ 
ధనువు భయంకరమైనది గావున అది భీమము. అట్టి భీమమైన ధనువును భంజించినను 
అర్జునుడు భయపడక, పరాక్రమము వీడక శివునితో మల్లయుద్ధ మొనరించెను. అర్జునుని 
పరాక్రమమునకు మెచ్చి వరముగా పాశుపతాస్తమును నొసగెను. ఆ వరమే వరశ్రీ. 
దానివలన అర్జునునకు ముక్కంటిని గెలిచిన జోదు అను కీర్తిమాల లభించెను. అట్టి 
వరమును కీర్తులమాలను అర్జునునకు ధరింపజేసినందున శివునకును భీమధనుః 
ప్రభంజన వరశ్రీ కీర్తిమాలాధరమ్‌ అను విశేషణము చెల్లును. శివుడును శ్రేష్టకోభను 
అర్జునుననుగ్రహించినాండను కీర్తిమాలను ధరించెను. శ్రీరాముడు శివధనువును విజచి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 357 


వరశ్రీని అనగా సీతకు భర్తగా వరింపంబడు శ్రీని పొందెను. అంతేకాదు ఇతర 
వీరులెవ్వరును విజువలేని శివధనువును విజిచినాడన్న కీర్తి మాలను ధరించెను. 

శివరాము లిరువురు మొల్లమొగ్గలవలె ఆనందింపంజేయు నవ్వుగల వారను 
అర్థమును 'కున్గానన్దన మన్దహాసమ్‌’ అను విశేషణముతో విశేషింపంబడుటకు ఇరువురు 
సాటిలేనివారే. “'నతత్సమః అను సూక్తి ననుసరించి అతులమ్‌ అను విశేషణముచే 
విశేషింపంబడుటకును తగియున్నారు. కాంతితో మనోహరుడైన చుడు (శిరమున) 
కలవాడగుటచే శివుడు శ్రీరామచన్నుడు. శ్రీరాముడు చన్లునివలె సర్వజనాహ్లాదకుడు. 
కావున అతనికి శ్రీరామచనుడను ప్రసిద్ధి యేర్చడియున్నది. 

ఒక విధముగా ఈ శ్లోకముతో ముగిసిన ఎనిమిది శ్లోకములు రామాకృతీశ్వరాష్టక 
మని పిలువంబడందగినవి. అన్ని శ్లోకములందును “నిత్యమ్మానసవాసమీశ్వరమహం 
రామాకృతిం భావయే” అను పాదము అన్ని శ్లోకములలోను చతుర్ధ పాదముగా 
నుండుటచే మకుటము అని చెప్పందగినదిగా నున్నది. అన్నియు శార్జూలవిక్రీడిత 
వృత్తములే. 

అన్నింటియందును శబ్బశ్లేషము, అర్థశ్లేషము నుండుటచే శ్లేషాలంకారమున్నది. 


అవతారిక :- పై శ్లోకాష్టకమున రామునికి శివునకు శ్లేషద్వారమున అభేదము 
చెప్పబడినది. ఈ శోకమున చంద్రునితో అభేదము ఆ విధముగానే చెప్పబడుచున్నది. 
శ్లో ధరాధరసుతానాథ - శృనమాశ్చ శుచిస్సదా। 
ప్రభాసతే౭_ మృతకరః- పరమానన్గదాయకః॥। 73 
ప్రతిపదార్థము :- ధరాధరసుతానాథః = పర్వత పుత్రికయైన ఉమకు నాథుడు, చగన్దమాః 
చ = చన్లుడును, సదా = ఎల్లప్పుడు, శుచిః = పవిత్రులు, అమృతకరః = మోక్షమును 
కలిగించు లేక అమృతకిరణములందు గలవాడు, పరమానందదాయకః = పరమానన్హము 
నిచ్చువాడునై, ప్రభాసతే = మిక్కిలి ప్రకాశించుచున్నాడు. 
తాత్పర్యము :- పర్వతపుత్రికయైన ఉమకు నాథుడును, చన్వుడును ఎల్లప్పుడు పవిత్రులుగా 
శుభ్రముగా తెల్లగా నుందురు. చన్లుడమృతమును కిరణముల ద్వారా వెదజల్లుచుండును. 
శివుడు అమృతమును నామాన్తరము గల మోక్షమును కలిగించును. చగన్లుడధికమైన 
ఆనన్టము నొసగును. శివుడు సర్వోత్కృష్టమైన ఆనన్సము నొసగును. ఈ శివ 
చ[న్లులిరువురును ఒకవిధముగా లేక ఒక్కరే అన్నట్లు ప్రకాశించుచున్నారు. 
వివరణ :- పార్వతి తపమునకు బయలు దేరుచున్నప్పుడు తల్లి ఉ = ఓ అమ్మాయీ, 
మా = (తపమునకు వెళ్ళవద్దు అని చెప్పబడుటచే ఆమెకు ఉమయని పేరు కలిగినది. 


179 


358 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ఆ ఉమకు నాథుడు శివుడు. చనన్గునకును సోమ అను నామమున్నది. ఆయనకు 
అధిదేవతగా ఉమ (గ్రహారాధన ప్రకరణమున పేర్మొనంబడినది. కావున కొంచెము 
పరోక్షముగ ధరా ధరసుతానాథ శబ్దము చగన్లుని కూడ బోధించును. అట్లే ఆహ్లాదార్థమైన 
చ ధాతువునుండి క్రీడార్థక “రమ్‌” అను ధాతువునుండి ఏర్పడిన చన్టమః శబ్దము 
శివుని కూడ బోధించును. కాని విశేష్యములు శ్లిష్టములు కాకపోయినను శ్లేషాలంకారము 
నంగీకరింపవచ్చును. శ్లోకములోని చకారము సముచ్చయార్థకము కాక పాద 
పూరణార్థకముగా భావించినచో ఈ శ్లోకమున వ్యస్త రూపకాలంకారమును చెప్పం 
వచ్చును. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున వలె ఈ శ్లోకమున విశేష్యశ్లేషలేని విశేషణ శ్లేషము చెప్పం 
బడుచున్నది. 
శ్లో పరిశుద్ధామవృతమయీ- శీతలా శిరసి స్థితా! 

శజ్మరం స్వర్ణదీ చగ్ద - కలా చాలజ్మరోత్వలమ్‌!। 74 
ప్రతిపదార్థము :- పరిశుద్ధా = మిక్కిలి పవిత్రమైన, అమృతమయీ = అమృత లేక 
జలము ప్రచురముగాగల, శీతలా = చల్లని, శిరసి = శిరమునందు, స్థితా = ఉన్నట్టి, 
స్వర్ణదీ = గంగ, చన్దకలా చ = చ[న్లునకు సంబంధించిన కలయు, అలమ్‌ = పూర్తిగా, 
శజ్మరమ్‌ = శివుని, అలంకరోతు = అలంకరించుగాక! 
తాత్సర్యము :- పరిశుద్ధమైన, అమృత (జల) ప్రాచుర్యముగల, చల్లని శిరము నందున్నట్టి, 
గంగయు, చన్టకలయు శివుని బాగుగా అలంకరించుగాక! 
వివరణ :- శివుని శిరమున వెనుక భాగమున గంగ, ముందు భాగమున చగన్దకలయు 
నున్నవి. అవి రెండును శివ శిరోలంకారములు అనుట ప్రసిద్ధము. చన్నుని పదారవ 
కలకు అమృత అని పేరు అని అమృతమ్‌ ఆత్మనః (ఆత్మరూపుడైన శివునియొక్క 
కలామ్‌ అని భవభూతి మహాకవి చెప్పినాడు. ఆ అమృత కలయే వాణి అని చెప్పినాడు. 
కాలిదాసు రఘువంశ మహాకావ్యమంగళాచరణమున పార్వతి వాణీరూపిణి అనియే 
చెప్పినాడు. ఉమావాణుల యైక్యమిట్లు సిద్ధించును. ఈ ఉమయే అమృతనామకమైన 
చన్టకల. అది కలవాడగుటచే శివుడు చ[న్లుడను, సోమ నామకులై ఉన్నారు. ఉమ 
(చన్టకలుతో పాటు ఆకాశగంగయు శివుని శిరముననే ఉండును. ఆ యిరువురును ఈ 
శ్లోకమున అమృతమయిత్వ పరిశుద్ధత్వ ఏకాదేశ (శివశిర) స్థితత్వ శీతలతల చేతను 
అబేధమును పొందియున్నారు. గౌరి, వాణి, చన్టకల ఈ త్రయము శ్వేతవర్ణము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 359 


శ్వేతవర్డుడైన శివుని యందైక్యమును పొందిన దృశ్యము ఈ రెండు అనుష్టుప్‌ శ్లోకములలో 
దర్శింపంజేయంబడినది. 

ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకములలో ఆకాశగంగా చన్లకలా పార్వతులు తనలో నేకముగా 
నున్న శివు మహిమ వర్ణింపంబడినది. ఈ శ్లోకమున ఆ శివుని ఈ మహిమను చూచి 
బ్రహ్మవిష్ట్వింద్రత్రయము సిగ్గుపడుట చెప్పబడుచున్నది. 

శ్లో సమేక్ష్య లజ్జితాః శమో - ర్మహిమానమ్మహోన్నతమ్‌। 

సమ్ర్రాప్తముఖవైవర్వా - (బ్రహ్మవిష్ణుపురన్దరాః॥ 75 

ప్రతిపదార్థము :- శమ్మోః = శివునియొక్క మహోన్నతమ్‌ = మిక్కిలి గొప్పనైన, 
మహిమానమ్‌ = మహిమను, సమ్వేక్ష్య = చూచి, లజ్జితాః = సిగ్గిలిన, బ్రహ్మవిష్ణు 
పురన్దరాః = (బ్రహ్మ విష్ణువు, ఇంద్రులు, సమ్ర్రాప్త ముఖవైవర్ధాః = ముఖములందు 
వైవర్హ్యమును పొందినవారై (యున్నారు). 
తాత్పర్యము :- శివునియొక్క మహోన్నత మహిమను చూచి బ్రహ్మ విష్ణ్వింద్రులు సిగ్గుతో 
పాలిపోయిన ముఖములు కలవారై యున్నారు. 
వివరణ :- సిగ్గు అను భావము ఉద్రిక్తమైనప్పుడు నెత్తురు చుక్క లేని ముఖములలో 
వైవర్ణ్యము (పాలిపోవుట) ఏర్పడు చుండును. తెల్లని శివుని చూచి తెల్లని ఇంద్రుడు, 
ఎజ్జిని బ్రహ్మ నల్లని విష్ణువును తెల్లంబడి శివైక్యము చెందినట్లున్న దృశ్యమీ శ్లోకమున 
వ్యంగ్యమగును. ఈ శ్లోకమున తుల్యయోగితాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శోకమున బ్రహ్మవిప్ట్వింద్రులు తెల్లంబడుట చెప్పంబడదినది. ఈ శ్లోకమున 
శివుని తెల్లనికాంతి తన మనసున నుండుట కవిచేత అర్థింపంబడుచున్నది. 

శ్లో ఉత్ఫుల్లమల్లీకుసుమ - నికురుమృప్రభాయుతా। 

మూర్తిర్మమ మనస్యష్ట - మూర్తేస్తిష్టతు సామతమ్‌॥ 76 

ప్రతిపదార్థము :- ఉత్ఫుల్ల మల్లీ కుసుమ నికురుమృ ప్రభాయుతా = వికసించిన 
మల్లెపూల సమూహముయొక్క కాంతితో కూడిన, అష్టమూర్తేః = శివునియొక్క మూర్తిః 
= ఆకృతి, మమ =నాయొక్క మనసి = మనసునందు, సామ్రతమ్‌ = ఇప్పుడు, 
తిష్టతు = నిలచి ఉండుగాక! 


180 


360 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


తాత్పర్యము :- వికసించిన మల్లెపూల గుంపువలె తెల్లనైన కాంతితో కూడిన శివుని 
మూర్తి ఇప్పుడు నా మనసునందు నిలచియుండుగాక! 
వివరణ :- శివుని ఇనిమిది (పంచభూతములు, సూర్యచంద్రులు, యజ్వ మూర్తులున్నవి. 
వానిలో తెల్లనిమూర్తి చనమూర్తి, జలమూర్తియు తెల్లనిదే. కాని చన్హునంత తెల్లని 
మూర్తి జలమూర్తి కాదు. కావున పూర్వశ్లోకమున వాచ్యమైన శివుని చగన్దమూర్తి ఈ 
శ్లోకమున వ్యంగ్యమగుచున్నది. పూర్వార్ధమున మల్లెపూల గుంపుతో పోలిక చెప్పం 
బడుటచే నీ శ్లోకమున లుప్తోపమాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివమూర్తి వర్ణింపంబడినది. ఈ శ్లోకమున శివమాహాత్యము 
కథనీయత చెప్పంబడుచున్నది. 
శ్లో ప్రవదన్తి వృథా కథా స్సదా - శివ మాహాత్యమపాస్య యే జనాః 

అమృతం ప్రవిహాయ జిహ్వయా - భువనే మూత్రజలమ్‌ పిబన్తి తే॥77 
ప్రతిపదార్థము :- యే = ఏ, జనాః = జనులు, శివమాహాత్యమ్‌ = శివుని మహాత్యమును, 
అపాస్య =విడచి, వృథా = వ్యర్థములైన, కథా = కథలను, సదా = ఎల్లప్పుడు, ప్రవదన్తి 
= చెప్పుదురో, తే = వారు, భువనే = లోకమునందు, జిహ్వయా = నాలుకచేత, 
అమృతమ్‌ = అమృతమును, ప్రవిహాయ = వదలి, మూత్రజలమ్‌ = మూత్రజలమును 
త్రాగుచున్నారు. 
వివరణ :- ఈ శ్లోకమున యత్తదారబ్ద వాక్యమున అర్ధ్థముల రూపణము లుండుటచే 
నిదర్శనాలంకార మేర్పడియున్నది. మూత్రశబ్ద ప్రయోగముచే నిందు జుగుప్పా 
హేతుకమైన అశ్లీలమను కావ్యదోషమున్నది. అది శివభక్తుదేక హేతుకమగుటచే 
అదోషమని చెప్పవచ్చును. ఈ శ్లోకమున బేసిపాదమున స-స-జ-గ, సరిపాదమున 
స-భ-ర-ల-గ అను గణములున్నవి. ఇది అర్ధసమము. దీనిపేరు వృత్తరత్నాకరమున 
పేర్మానంబడలేదు. 


అవతారిక :- పై శ్లోకమున శివ మాహాత్య కథేతర కథల వైయర్థ్యము చెప్పంబడినది. 
ఈ శ్లోకమున శివభక్తిలేనివారికి చిన్తామణి కామధేను కల్పవృక్షముల ఉనికియొక్క 
వైయర్ధ్యము చెప్పంబడుచున్నది. 
శ్లో సత్యాం సధర్మాదిసమస్తకామ - ప్రధానశక్తా పరమేశభక్తా। 
వృథైవ చిన్తామణికామధేను - సురద్రుమాణాం భువనే ప్రతిష్టాః। 78 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 361 


ప్రతిపదార్థము వా సధర్మాది సమస్త కామ ప్రధానశక్తా = ధర్మము మొదలైన సర్వవాంఛల 
నొసగుశక్తికల, పరమేశ భక్తా = పరమేశ్వరని యందలి భక్తి, సత్యామ్‌ = ఉండగా, 
భువనే = లోకమున, చిన్తామణి కామధేను సురద్రుమాణామ్‌ = చిన్తామణి, కామధేను, 
కల్పవృక్షములయొక్క ప్రతివ్యాః = ఉనుకులు, వృథైవ = వ్యర్థమే. 

తాత్పర్యము :- ధర్మాది సమస్త కామముల నొసగు శక్తిగల పరమేశ్వర భక్తి ఉండగా 
ఈ లోకమున కామధేనువుగాని, చిన్నామణిగాని, కల్పవృక్షముగాని ఉండుట ఎందులకు? 
వివరణ :- ఇంద్రుని కడ కోరికలనిచ్చు చిన్లామణి కామధేను కల్పవృక్షములున్నవి. 
అవి మోక్షేతరములైన అశాశ్వత సుఖములను, కామములను ఈయగలవే కాని శాశ్వత 
మోక్షసుఖము నొసగంజాలవు. పరమేశ్వరభక్తి మాత్రము ఇవి ఇచ్చు అశాశ్వత సుఖరూప 
కామములను మోక్షము అనంబడు శాశ్వతసుఖరూప కామమును ఒసంగ గలదు. అని 
ప్రథమపాదమందలి సమస్తశబ్దము బోధించును. ధర్మము, అర్థము, కామము, మోక్షము 
అను నాలుగు పురుషార్థములని వ్యవహరింపంబడును. పురుషార్థశబ్దమందలి అర్థశబ్దము 
అర్థింపంబడునది అను వ్యుత్పత్తి ననుసరించి కామింపంబడినది అను వ్యుత్పత్యర్థముగల 
కామ శబ్దమునకు పర్యాయమే అనందగును. రెండు పదములకును కోరంబడునది 
అను ఒకే అర్థము గలదుకదా! అందుచేత ప్రథమపాదము చివణనున్న కామశబ్ద కోరిక 
అను సామాన్యమైన అర్థము గలదిగా భావింపంబడ దగినదే గాని తృతీయ పురుషార్థమైన 
పురుష స్రీ పరస్పర వాంఛ అను అర్థము కలదికాదు. ఆ కామ శబ్దము సామాన్య 
వాంఛార్థకము అయినందున అది మోక్షవాంఛను గూడ తనలో కలుపుకొని యున్నది. 
శాశ్వతాశాశ్వత కామసుఖములను కలుపుకొన్నప్పుడే దానికి గల సమస్త అను విశేషణము 
ఉచితమగును. పురుషార్థములని పేరున్నను ధర్మార్థకామ మోక్షములకన్న సుఖమే సర్వులచే 
కామింపంబడును. అర్థింపంబడును. కావున అదియే ప్రధానముగ పురుషార్థ శబ్దముచే 
గాని, అర్థశబ్దముచే గాని, కామ శబ్దముచే గాని, ప్రధానముగా వాచ్యమగును. కావున 
సుఖమే కామము. అర్థము. పురుషార్థము అని చెప్పందగినది. కామేశ్వరభక్తి శాశ్వతమైన 
మోక్షసుఖమును లేక మోక్ష కామమును ఇచ్చు శక్తిగలదై ఒకనిలో నున్నప్పుడు వానికి 
చిన్తామణి, కామధేను పురద్రుమములతో పనిలేదు. అవి వ్యర్థములే అవి ఉపమేయమని 
చెప్పందగిన భక్తికి ఉపమానములని చెప్పందగిన కామధేను చిన్తామణి సురద్రుమముల 
వైయర్థ్యము శ్లోకమున చెప్పంబడినందున ఉపమాన తిరస్మారము ప్రధానముగ 
వ్యక్తమగుచున్నందున (ప్రతీపాలంకార మేర్చడియున్న్చది. కామధేను చిన్లామణి 
సురద్రుమములను ఉపమానములందును వైయర్థ్యము అను ధర్మము తుల్యముగా 


181 


362 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


నున్నందున ఈ శ్లోకమున తుల్యయోగితాలంకార మేర్చడినదనియు చెప్పవచ్చును. 
చిన్హామణి, కామధేను, సురద్రుమములు శివభక్తి యున్నప్పుడు వ్యర్థములను శ్లోకార్ధము 
వివరింపంబడినది. ఇది కాక చిన్తామణి కామధేను సురద్రుమములు అశాశ్వతసుఖ 
రూపకామములనే యొసగుటచే చిన్తామణి ఉన్నప్పుడు కామధేను సురద్రుమముల 
వైయర్థ్యము, కామధేనువున్నప్పుడు చిన్తామణి సురద్రుమముల వైయర్థ్యము, 
సురద్రుమమున్నప్పుడు చిన్తామణి కామధేనువుల వైయర్ధ్యము, ఈ శ్లోకమున వ్యంగ్యము 
అగుచున్నది. ఇదిగాక సురద్రుమములన్నియు అశాశ్వత సుఖరూప కామ ప్రధాన 
సమర్థములగుటచే ఒక సుర[ద్రుమము పారిజాతమో, సంతానమో, మందారమో, 
మరొకటో ఉన్నప్పుడు మిగిలిన సురద్రుమముల వైయర్ధ్యము కూడ వ్యంగ్యమగుచున్నది. 
అదిగాక ఇవి స్వాధీనములుగా గల ఇంద్రునకే దేవాధిపతిత్వ హేతువైన పై అశాశ్వత 
సుఖరూప కామ ప్రధాన శక్తి కూడ అవి ఇంద్రుని దగ్గర ఉండుట కూడ వ్యర్థమే అను 
అర్భాంతరము కూడ ఇట వ్యంగ్యమగుచున్నది. ఇదంతయు వైయర్థ్యపరంపర. ఇది 
శివభక్తి ప్రాధాన్యమును ఆవశ్యకతను వ్యంజించుటకు హేతువగుచున్నది. ప్రథమ 
పాదమున సకారావృత్తి రూప వృత్యనుప్రాసాలంకారమున్నది. ద్వితీయపాదమున 1-6 
వర్ణముల (దాక్షిణాత్యులకిష్టమైన) వర్ణమైత్రి ఉన్నది. 

ఈ శ్లోకము మొదటిపాదమున ఇం[ద్రవ(జా లక్షణము మిగిలిన మూడు 
పాదములలో ఉపేన్దవజ్రా లక్షణముండుటచే ఉపజాతి చ్చందమునకు చెందినది. 
అవతారిక :- పై శ్లోకమున చిన్నామణి తిరస్మారము వ్యంజింపంబడినది. ఈ శ్లోకమున 
శివ చూడామణియైన చన్నుని తిరస్కారము వ్యంజింపంబడుచున్నది. 

శ్లో॥ శబ్మరస్య శరీరేణ - సామ్యం ప్రాప్తుం సుధాకరః। 

అసమర్థస్సేవతే తం - భూత్వా చూడామణిః సదా॥ 79 
ప్రతిపదార్థము :- శబ్మరస్య = శివునియొక్క శరీరేణ = శరీరముతో, సామ్యమ్‌ = 
పోలికను, ప్రాప్తమ్‌ = పొందుటకు, అసమర్థః = సమర్థుడు కాని, సుధాకరః = చగన్లుడు, 
చూడామణిః = కేశపాశమందలి చూడామణియై, సదా = ఎల్లప్పుడు, తమ్‌ = అతనిని, 
సేవతే = సేవించుచున్నాడు. 
తాత్పర్యము :- శివుని శరీరముతోడి పోలికను పొందుటకు అసమర్భుడైన చన్లుడు 
కేశపాశమందలి మణియై అతని నెల్లప్పుడు సేవించుచున్నాడు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 363 


వివరణ :- శివుని శరీరము తెల్లనిది. అంతటి తెలుపు మరెక్కడను కానరాదు. అంతటి 
తెలుపును పొందుటకును చ[న్లుడమృతము నొంటికి, చేతులకు పూసుకొని సుధాకరు 
డైనాడు. శివుని కజ్ధమున విషమున్నది. తత్మారణమై నలుపును ఉన్నది. అయినను 
భువన భయ భజ్జీ వ్యసనియై తెచ్చుకొన్న ఆ నలుపు ఆయనకు కలబ్మము కాలేదు. 
కలజ్మియైన చ[న్లుడు శివునితో తెల్లదనమున పోటీపడలేక ఓడి అతనిని సేవించుటకు 
పూనుకున్నాడు. ఆ సేవించువారు పాదములపైంబడుదురు. చన్లుడును తన శరీరము 
యొక్క ధావల్యముతో నాధావల్యమును సమమైన దానినిగా చేయుటకు, పాలసముద్రము 
యొక్క గర్భమునుండి పుట్టిన నేను తిరిగి తద్దర్భమునుంజేరి నా చేతులతో అందలి 
అమృతమును ఒంటికి పూసుకున్నాను. దాచికొన్నాను. ఎంత దాచుకున్నాననగా ఇతరుల 
కవసరమైనచో ఈయగలిగినంత దాచుకొన్నాను. దేవతల కమృతపు విందునే 
చేయుచున్నాను. ఏమి చేసిన ఏమి ఫలము! నా తెల్లదనము నీ తెల్లదనముతో పోలికను 
పొందలేకపోయినది. అసలు అట్లు యత్నించుటయే నేరమని ఇప్పుడే తెలిసినది. అని 
పాదములపై పడవలెను. కాని అలంకారరూపమున కేశపాశమునుంజేరి సేవించు 
చున్నాననుకొన్నను పాదముల పట్టుకొని కాక జుట్టున కట్టుకొని సేవించుట నాకు 
దోషమునే కలిగించినది. అందుకే నా ప్రయత్నము ఫలింపలేదు. జ్ఞానములేక ఆ 
కేశపాశముననే నిలిచి ఇప్పటికిని చన్లుడు సేవించుచున్నాడు అను చన హృదయము 
వ్యంగ్యమగును. ఉపమాన చన్లుని తిరస్మార మీ శ్లోకమున నుండుటచే ప్రతీపాలంకార 
మేర్చడియున్నది. అనుట అలంకార దృష్టి ప్రదర్శనమాక్రమే. శివుడే సర్వోత్కృష్ట 
సర్వగుణములతో ఉపమానము కాదగియుండగా చగన్ద తిరస్కార ముపమాన తిరస్మార 
మెట్లగును? ఈ శ్లోకమును అనుష్టుప్ళన్లో నిబన్ధనము. శకారము యొక్క ద్విరావృత్తి, 
సకారముయొక్క బహురావృత్తి వృత్యనుప్రాసాలంకృతి నీ శ్లోకమున నేర్చజిచుచున్నవి. 
అవతారిక :- పై శ్లోకమున శివ శరీరమందలి శజ్మరసమ్మత భాసితాతి ధావల్యము 
ప్రశంసింపంబడినది. ఈ శ్లోకమున భసిత సహచర రుద్రాక్షధారణము ప్రశంసింపం 
బడుచున్నది. 
శ్లో స్వాజ్లేషు మస్తప్రముఖేషు నిత్యం - యే పూరుషాః శబ్మరసమృ్మతాని। 

బధ్బన్లి రుద్రాక్ష విభూషణాని - ప్రారబ్ధబన్థా న భవన్య్యమీషామ్‌॥ 80 
ప్రతిపదార్థము :- యే = ఏ, పూరుషాః = పురుషులు, మస్తప్రముఖేషు = శిరము 
మొదలైన, స్వాజ్లేషు = తమ అవయవములందు, శబ్మర సమ్మతాని = శబ్మరున కిష్టములైన, 


182 


364 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


రుద్రాక్ష విభూషణాని = రుద్రాక్షాభరణములను, బధ్చన్తి = బంధించు కొందురో, అమీషామ్‌ 
= వీరికి, ప్రారబ్దబన్గాః ఆ ప్రారబ్దకర్మ బన్గములు, న భవన్తి = ఉండవు. 

తాత్సర్యము :- ఏ పురుషులు తల మొదలగు తమ అవయవములందు శివ సమ్మతములైన 
రుద్రాక్షాభరణములు బన్థించుకొందురో వారిని ప్రారబ్ద కర్మలు బన్గింపవు. 

వివరణ :- శైవులు శిరసు మొదలుకొని ఉరోహస్తముల వటకున్న శిఖ ఫాలము చెవులు 
కంఠము మొదలగు అవయవములలో రుద్రాక్షలు ధరించెదరు. అనగా అవయవములకు 
రుద్రాక్షల బంధించెదరు. రుద్రాక్షలను బంగారు, వెండి, రాగి మొదలగు తీగలతో 
గాని, దారముతో గాని గ్రుచ్చి మాలలుగా చేసి ఆయా అవయవములకు కట్టుకొందురు. 
అవి శరీరములోని అవయవములకు శోభను గూడ కలిగించుటచే వానిని భూషణములు 
గా కూడ భావించుట కలదు. ఆ రుద్రాక్షల మధ్య మధ్య పగదములను సృటికములను 
కలిపియు రుద్రాక్షమాలల గ్రుచ్చెదరు. రుద్రాక్షల విభూషణత ఇంకను హెచ్చును. ఇట్టి 
రుద్రాక్ష విభూషణములను బంధించుకొన్న శైవులకు కైలాసప్రాప్తి నొందెదరని 
శైవ(గంథములు చెప్పుచున్నవి. వానిని బంధించు కొనుటవలన ప్రారబ్ధ కర్మబంధము 
తొలగుట అనునది ఈ శ్లోకములోని విశేషము. సాధారణముగా బన్టము తొలగుటకు 
బన్ధము హేతువు కాజాలదు. అట్లు బన్గ విముక్తికి హేతువు కాకున్నను రుద్రాక్షబన్ధము 
ప్రారబ్దకర్మ బన్ధ విముక్తికి హేతువుగా చెప్పుట వలన ఈ శ్లోకమున అతిశయోక్యాలంకార 
మేర్చడినదని చెప్పవచ్చును. ఈ శ్లోకములోని విశేషము హేతువుగాని దానిని హేతువుగా 
చెప్పుట మాత్రమే కాదు, బన్టవిముక్తికి బనము హేతువు అగుట అనునదే ఇందలి 
ముఖ్యమైన విశేషము ఇట్టి విశేషము కలచోట విచిత్రాలంకారమని చెప్పుట సరియైనదని 
తోచును. 

2. ప్రారబ్ధం భోగతో నశ్యేత్‌ అను సూక్తి ననుసరించి ప్రారబ్ధము జీవన్ముక్తుల కైనను 
అనుభవింపందగినదే. ఆ ప్రారబ్దానుభవము జీవైశ్వరైక్యజ్ఞానము చేతను తొలగదు. ఆ 
జీవైశ్వర్యజ్ఞానము రుద్రాక్షబనము మొదలగు శైవధర్మముల అనుష్టానమున చిత్తశుద్ధి 
ద్వారమున కలుగును. ఆ జ్ఞానముచేతనే కైవల్యము కలుగును. అట్టి జ్ఞానము కలిగిన 
వానికి శరీర పాత పూర్వస్థితి కలవానికి ప్రారబ్ధకర్మయొక్క ఫలము ననుభవింపక 
తీరదనుట సత్యమే. కాని అది ఇతరులనువలె సంచితాగామి కర్మలవలె జీవన్ముక్తుని 
బన్గరాహిత్యస్థితిని తొలగించి బన్గము కలిగించంజాలదు. ఆ సంచితాగామి కర్మలు 
జీవైశ్వరైక్య జ్ఞానాగ్నిచే పూర్తిగా భస్మము అగును. కావున ప్రారబ్ధమును జీవన్ముక్తునికి 
శరీర పాతానంతరము జన్మజరాదిసంసారబన్థమును కలిగింపజాలదు. ఆ సంచితాగామి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 365 


కర్మలు జీవేశ్వరైక్యజ్ఞానాగ్నిచే పూర్తిగా భస్మము అగును. కావున ప్రారబ్ధమును జీవన్ముక్తునికి 
శరీరపాతానంతరము జన్మజరాదిసంసారబన్థమును కలిగింపజాలదు. ప్రారబ్ధకర్శ్మము, 
ఫలానుభవానంతర మెట్లును నశించును. ఈ శ్లోకము ప్రతిపాదమన త-త-జ-గ-గ 
అను గణములుండుటచే ఇన్టవజ్రా వృత్త నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివభక్తుని రుద్రాక్షధారణము జీవన్ముక్తి పరమ్పరా హేతువుగా 
చెప్పంబడినది. ఈ శ్లోకమున శివభక్తుని వచన శ్రవణము యముని హృదయమును 
భిన్న మొనర్చునని చెప్పంబడుచున్నది. 

శ్లో॥ దూరతః శివభక్తస్య - వచన (శ్రవణేన చ। 

యమస్య హృదయం భిన్నం - భవత్యత్యన్త కమ్పితమ్‌॥ 81 

ప్రతిపదార్థము :- దూరతః = దూరమునుండి, శివభక్తస్య = శివభక్తునియొక్క వచన 
శ్రవణేన = మాట వినుటచేతనే, యమస్య = యమునియొక్క హృదయమ్‌ = మనసు, 
అత్యంత కమ్బితమ్‌ = మిక్కిలి వణికినదై, భిన్నమ్‌ = విరిగినది, భవతి = అగును. 
తాత్పర్యము :- దూరమునుండి శివభక్తుని మాట విన్నంతనే యముని హృదయము 
మిక్కిలి కంపించి ముక్కలగును. 
వివరణ :- శివభక్తుడు పవిత్రుడు. ఆతని దర్శనము పుణ్యహేతువు. దర్శనము కావలెనన్న 
శివభక్తుని దగ్గజకు వెళ్ళవలసి యుండును. కన్నులు విప్పి ఆతనిని చూడవలసి 
యుండును. అప్రయత్నముగా శివభక్తుని మాల వినంబడినను పుణ్యము కలుగును. 
నిరన్లరము పాపులను భయకమ్పితుల నొనర్చు యముడు పుణ్యాత్ముల దగ్గణకు రానేరాడు. 
ఎప్పుడైన ఆ యముని చెవులలో శివభక్తుని వచనము వినంబడెనేని మార్మండేయుని 
బ్రోచి తనను శిక్షించిన శివుని భయంకరాకారము యముని స్మృతికి వచ్చును. వెంటనే 
ఆతని హృదయము మరల ఆ సంఘటనము జరుగునేమో యను భయమున మిక్కిలి 
కమ్బ్పితమై ముక్కలగును. అను అర్థము ఈ శ్లోకమున వ్యంగ్యము. 

అపాతముగా ఈ శ్లోకమును భావించిన వారికీ శ్లోకారము అత్యుక్తిగానో, 
అతిశయోక్తిగానో తోచవచ్చును. అట్లు తోచిన వారీ శ్లోకమున అతిశయోక్యాలంకార 
మున్నదని భావించినారు. కాని శివభక్తితత్త్వమును, శివభక్తిమహిమను లేశ మనుభవించిన 
వారికీ శ్లోకమున అతిశయోక్తి కన్పించదు. అత్యుక్తియు కన్పించదు. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


183 


366 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారిక :- పై శ్లోకమున శివభక్తి మహిమను చెప్పబడినది. ఈ శ్లోకమున శివుని 
స్వభక్తానుగ్రహము చెప్పబడుచున్నది. 
శ్లో॥ యః శ్రీకరం బాలమమన్రతన్రం 

క్రీడాదరాత్‌ స్వం పరిపూజయన్తమ్‌। 

శివః కృతార్థం కృతవాంస్తథైన 

మయం కిమాత్మీయ ముపేక్షతే మామ్‌॥! 82 
ప్రతిపదార్థము :- యః = ఎవడు, శ్రీకరమ్‌ = శ్రీకరుడను నామముకల, అమన 
తన్రమ్‌ = మన్రతన్రములు లేని, క్రీడాదరాత్‌ = ఆటయందలి ఆదరమున, స్వమ్‌ = 
తనను, పరిపూజయన్తమ్‌ = పూజించుచున్న బాలమ్‌ = బాలుని, కృతార్థమ్‌ = ధన్యునిగా, 
కృతవాన్‌ = చేసినాడో, తథా = ఆవిధముగా, అయమ్‌ = ఈ శివుడు, ఏనమ్‌ = ఈ, 
ఆత్మీయమ్‌ = తనవాడనైన, మామ్‌ = నన్ను, కిమ్‌ = ఎందుకు, ఉపేక్షతే = 
ఉపేక్షించుచున్నాడు? 
తాత్పర్యము :- ఏ శివుడు మన్త్ర, త[న్రములెజుగని, ఆటపై ఆదరమున తనను పూజించు 
శ్రీకరుడను బాలునెట్లు, కృతార్థునొనర్చెనో ఆవిధముగా తనవాడైన నన్ను కృతార్థు నొనర్చక 
ఎందు కుపేక్రించుచున్నాడు. 
వివరణ :- శ్రీకరుడను బాలుడు తోడి బాలురతో కూడి పూజ ఆట ఆడుకొన్నాడు. భక్తి 
అనగానేమో, పూజ అనగానేమియో, పూజలో ఉపయోగింపంబడు, మన్ర తన్రములేవో 
తెలియని బాలుడు పూజ నాటగా మాత్రమే చేసినను వానిని కృతార్థు నొనరించిన 
శివుడు నేను శివుని వాడను అను శివాత్మీయజ్ఞానముగల నన్నేల ఉపేక్షించుచున్నాడని 
కవి శివుని ప్రశ్నించుట ఈ శ్లోకములోని భావము. ఈ శ్లోకములోని పూర్వార్ధము 
ఇంద్రవజ్రా లక్షణ పాదములను, ఉత్తరార్థములోని పాదము లుపేన్టవజ్రా లక్షణముల 
గలిగియుండుటచే నిది ఉపజాతిచ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున మన్ర తన్రములెజుగుని బాలుని క్రీడామయ పూజను 
శివుడు స్వీకరించుట చెప్పంబడినది. ఈ శ్లోకమున శివకథాకీర్తన శ్రవణముల శివుడు 
స్వీకరించుట చెప్పంబడుచున్నది. 

శ్లో యో జనః శివకథామృతం సదా-జిహ్వయా శుతియుగేన వా ముహుః। 

వేదవేదశిరసాం గణాచ్చ్యుతం - స్వీకరోతి శివ ఏవ స ధ్రువమ్‌॥ 838 
ప్రతిపదార్థము := వేద వేదశిరసామ్‌ = వేద వేదాంతములయొక్క, గణాత్‌ = గుంపునుండి, 
యః = ఏ, జనః = జనుడు, చ్యుతమ్‌ = జారిన, శివకథామృతమ్‌ = శివకథయనెడి 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 367 


అమృతమును, జిహ్వయా వా = నాలుకతో గాని, శ్రుతియుగేన వా = చెవుల జంటతో 
గాని, సదా = ఎల్లప్పుడు, ముహుః = మాటిమాటికి, స్వీకరోతి = స్వీకరించునో, సః 
= అతడు, ధ్రువమ్‌ = నిశ్చయముగా, శివ ఏవ = శివుడే. 
తాత్పర్యము :- వేదవేదాంతములనుండి లౌకిక వాజ్మయమున జారిపడిన శివకథా 
మృతమును నాలుకతో గాని, చెవులతో గాని, ఎవడు స్వీకరించునో ఆతడు నిశ్చయముగా 
శివుడనియే చెప్పందగును. 
వివరణ :- శివ కథయందు అమృతత్వారోపమున్నందున ఈ సమాసమున 
రూపకాలంకారమున్నది. ఈ కథామృతమును చెవులతో స్వీకరించుట అనగా వినుట, 
నాలుకతో స్వీకరించుట అనగా కీర్తించుట. ఈ రెండు ఇంద్రియముల కర్మల వలన 
సంతోషము మనస్సునందే కలుగును. ఈ కర్మల వలన సంతోషము విషయానందకరమే. 
అయినను ఈ కర్మలవలన మనసులోని పాపక్షయము సంభవించును. అప్పుడా మనస్సు 
శివాభేద జ్ఞానమును పొందుట కర్ణమగును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఆ భక్తుడు 
జీవన్ముక్తుడగును. దేహ పాతానంతరము శివునియందే కైవల్యము నందును, అందుచే 
ఈ శ్లోకమున శివాబేధమును సాధకుడు పొందుటకు పరంపరా హేతువులైన శివకథా 
(శ్రవణకీర్తనల ప్రాధాన్యము చెప్పంబడినది. సంస్కృతాది వాజ్మియమునందలి శివకథకు 
మూలము వేద వేదాంతములలోనే ఉన్నది. వాని నధ్యయనము చేసినవారి నోళ్ళలో 
నుండి పరంపరగా అన్ని వాబయములందు విస్తరించి నేటి భక్తుల చెవులలోనికి చేరి 
మరల నాలుక నుండి కీర్తన రూపమున మరొకరి చెవులకు విస్తరించుచున్నది. రాబోవు 
కాలము నందున ఇట్లు జరుగునవకాశమున్నది. వేదవేదాంతములు సముద్రముల 
వంటివి. వానిని మంధిచిన వేదవేదాంతవేత్తలు శివకథామృతమును వెలువరించి 
త్రాగినంత త్రావి లోకుల చెవులలోనికి తమ నాలుక ద్వారమున చొప్పించినారు. దాని 
పరిణామముగా లోకమున శివకథా వ్యాప్తి జరిగినది. తత్భలితముగా భక్తుల కెందణకో 
శివత్వము సిద్ధించినది. ప్రతిపాదమున ర-న-ర-ల-గ అను గణములుండుటచే నీ 
శ్లోకము రథోద్ధతా వృత్త నిబన్ధనము. 
అవతారిక :-పై శ్లోకమున శివ కీర్తన శ్రవణముల ప్రభావము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున శివపజ్బూక్షరీ మగన్రప్రభావము చెప్పంబడుచున్నది. 
శ్లో యదోపదిష్టా శ్రవణే శివస్య - పజ్బాక్షరీ గర్గమునీశ్వరేణ। 
నిర్యాయ భూపస్య తథైవ గాత్రాత్‌-కాకాత్మనా పాపచయః ప్రదగ్గః॥। 84 


184 


368 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతిపదార్థము :- యదా = ఎప్పుడు, భూపస్య = రాజుయొక్క శ్రవణే = చెవియందు, 
గర్గమునీశ్వరేణ = గర్గమునీ[న్లునిచేత, శివస్య = శివునియొక్క పజ్బాక్షరీ = పంచాక్షరీ 
మన్రము, ఉపదిష్టా = ఉపదేశింపంబడినదో, తథైవ =అప్పుడే, గాత్రాత్‌ = శరీరమునుండి, 
కాకాత్మనా = కాకిరూపమున, పాపచయః = పాపసమూహము, నిర్యాయ = బయల్వెదలి, 
ప్రదగ్గః = కాలిపోయినది. 
తాత్సర్యము :- రాజు చెవిలో గర్గుడు అను మునీశ్వరుడు శివపంచాక్షర మన్ర 
ముపదేశించగానే ఆతని శరీరమునుండి కాకి రూపమున బయల్వెడలిన ఆతని 
పాపసమూహము కాలిపోయినది. 
వివరణ :- కాక జన్మము బహుపాపఫలముగా కలుగునని పురాణములు చెప్పుచున్నవి. 
ఆ కారణముగా కాకోపి జీవతి చిరాయ బలిం చ భుక్తే. పాపీ చిరాయచిరజీవ కాకః 
వంటి వాక్యములు ప్రచారము లోనికి వచ్చినవి. కావున ఈ శ్లోకమున మరొక అడుగు 
ముందుకు వేసిన కవి పాపమే కాక రూపమున రాజుయొక్క పాప సమూహమే ఆతని 
శరీరమునుండి బయల్వెడలి కాలిపోయినదని చెప్పినాడు. పాపము నల్లనిదని భారతీయ 
సంప్రదాయమున భావింపబడును. కాకవర్ణము కూడ నలుపే కావున కాకము పాప 
సమూహముగా పురాణకథలో పేర్మొనబడుటలో బెచిత్యమున్నదేమో! ఆ పురాణ కథనే 
కవి ఈ శ్లోకమున ప్రస్తావించినాడు. 

శివుడు తనను పొందుటకు సాధన భూతమైన 'నమఃశివాయి అను పంచాక్షరీ 
మంత్రప్రభావమున లోకమునకు ప్రత్యక్షముగా చూపించదలచి ఈ కథను నడిపించి 
యుండవచ్చును. గర్గు డొకరాజు చెవులలోనికి శివపళ్బాక్షరీ మన్రమును జొనిపినంతనే 
అనగా నుచ్చరించిన తోడనే ఆ రాజు శరీరమునుండి కాకి రూపమున పాపసమూహము 
బయటకువచ్చి కాలిపోయినది అను కథ ఉపదేశ మాత్రముననే పాపసమూహమును 
దహించగల శివ పజ్బాక్షరీ మంత్రము జపింపంబడినచో కలుగంబోవు ఫలము ఇంకను 
గొప్పది. బహుశః కైలాసప్రాప్తి వంటిది. త్రయి అనగా మూడు వేదములలో యజుర్వేదము 
మధ్యమము. అందలి మధ్యభాగము శతురుద్రీయమను నామాంతరముగల నమకము 
పదునొకండనువాకములు గల ఆ నమకమున ఆజవ అనువాకమున 'నమఃశివాయి 
అను వాక్యమున్నది. ఆ వాక్యమే శివపజ్బాక్షరీ మన్రముగా లోకమున సుప్రసిద్ధము. 
ప్రాణికి హృదయ మధ్యభాగము ముఖ్యమైనట్లు వేదహృదయ మీ మంత్రమని శైవ 
సంప్రదాయ జ్ఞానులు చెప్పెదరు. వృత్త మిన్హవజ్రా. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 369 


అవతారిక :- పై శ్లోకమున శివపజ్బూక్షరీ మంత్రోపదేశ ఫలము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున శివస్మరణ ఫలము చెప్పంబడుచున్నది. 
శ్లో॥ పురుషస్య ప్రణశ్యన్తి - మహాపాతకకోటయః। 

వాక్పాదపద్మయుగ్మస్య - స్మరణాత్‌ పార్వతీపతేః॥ 85 
ప్రతిపదార్థము :- వాక్పాదపద్మయుగ్మస్య = శబ్బార్థములు పాదపద్మములుగాగల, 
పార్వతీపతేః = శివునియొక్క స్మరణాత్‌ = స్మరణమువలన, పురుషస్య = పురుషునియొక్క, 
మహాపాతక కోటయః = కోట్లకొలది మహాపాపములు, ప్రణశ్యన్తి = నశించును. 
తాత్సర్యము :- శబ్బార్థములు పాదపద్మములుగాగల శివుని స్మరించుట వలన 
మనుష్యుని మహాపాతకము కోట్లకొలది సంఖ్య కలవైనను నశించును. 
వివరణ :- కేవల శబ్దమే వాక్కని కొందటు చెప్పుట కలదు. కాని శబ్దార్థములు కలసియే 
వాక్యము అని చెప్పందగినది. వాక్యమునందు సాకాంక్షములైన శబ్దములు అర్థములు 
కలిగి యున్నప్పుడే ఆకాంక్షానివర్తకములగును. బ్రహ్మమునకు పాదములైదు అని లేక 
నాలుగు అని చెప్పంబడినవి. బ్రహ్మమున సత్యజ్ఞానానందములు అను పాదత్రయము 
ప్రపంచాతీతముగా నున్నది. నామరూపములు లేక ప్రపంచరూపములై యున్నవి. ఈ 
రెండు పాదముల నొకటిగా చేసి పాదోత స్య విశ్వా భూతాని అని పురుష సూక్తము 
చెప్పినది. శ్లోకమునందలి వాక్పాదపద్మయుగ్మస్య అను శివ విశేషణమందలి వాక్ళబ్దము 
శివుని శబ్దార్థరూప పాదద్వయము పద్మమువంటిదని వ్యంజింపంజేయుటచే ఈ శ్లోకమున 
ఉపమాలంకారము వ్యంగ్యముగా రూపకాలంకారము వాచ్యముగా నున్నవి. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివస్మరణ ఫలము చెప్పంబడినది. ఈ శ్లోకమున శివపాద 
పూజాఫలము చెప్పంబడుచున్నది. 

శ్లో యే పూజయన్తి శివపాదయుగం భవన్తి 

తేషాం గృహేషు నవరత్నచయాస్సధాన్యాః। 

రౌష్యం సువర్ణమమితం చ గజా హయాశ్చ 

భవ్యామృరాణి చ బహు[శ్రుత పుత్రపొత్రాః॥। 86 
ప్రతిపదార్లము :- యే = ఎవరు, శివపాదయుగమ్‌ = శివునియొక్క పాదముల జంటను, 
పూజయన్తి = పూజించెదరో, తేషామ్‌ = వారియొక్క గృహేషు = గృహములందు, 
సధాన్యాః = ధాన్యములతో కూడిన, నవరత్నచయాః = నవవిధరత్నములయొక్క రాసులు, 
అమితమ్‌ = అపరిమితమైన, రౌప్యమ్‌ = వెండి, సువర్ణమ్‌ = బంగారము, గజాః చ = 


9 eo 


b 


185 


370 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ఏనుగులును, హయాః చ = గుజ్జములను, భవ్యామృరాణి చ = మంచి మన్రములును, 
బహుశ్రుత పుత్రపౌ(త్రాః = విద్వాంసులైన కొడుకులు మనుమలును, భవన్తి = ఉందురు. 
తాత్సర్యము :- ఎవరు శివుని పాదముల జంటను పూజించెదరో వారి యిండ్లలోనే 
నవరత్నరాసులు, ధాన్యములు, వెండి, బంగారము, ఏనుగులు, గుజ్జిములు, మంచి 
వస్త్రములు, విద్వాంసులైన కొడుకులు మనుమలు ఉందురు. 
వివరణ :- శివపూజయొక్క లౌకికఫలము బహువిధములైన ఐహికసంపదలని ఈ 
శ్లోకమున చెప్పబడినది. విద్వాంసులైన కొడుకులు మనుమలుందురని చెప్పుట చేత 
వారి ఐహికసంపదలు తరతరముల దాక పుత్రపౌత్రాదులచే అనుభవింపంబడుచుండునని 
వ్యంజింపజేయంబడినది. ఆ విద్వాంసుల విద్వత్త ఆత్మజ్ఞాత రూపమే అగునేని ఆ 
యింటిలోని వారికి మోక్షము అను అలౌకిక ఫలముకూడ వ్యంజితమగుచున్నది. కొందజు 
కొన్ని శాస్త్రములనే ఒక గురువునుండి అధ్యయనము చేయగలరు. ఈ శ్లోకములోని 
బహు(శ్రుత శబ్దము పెక్కుణ నుండి సంపాదించిన బహుశాస్త జ్ఞానము కలవారగుదురని 
బోధించును. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను గణములుండుటచే నీ శ్లోకము 
ఇంద్రవంశా వృత్త నిబన్గనము. ఈ శ్లోకమున ముఖ్యములైన అలంకార గ్రంథములలో 
పేర్మొనంబడని ఉదాహరణాలంకార మున్నదని కొందజు చెప్పినారు. 
అవతారిక :- పై శ్లోకమున ప్రలయమున నశించు విష్ణువును అనుగ్రహించగల 
లౌకికఫలము చెప్పంబడినది. ఈ శ్లోకమున ప్రలయమున నశించకపోవుట వలన 
సిద్ధించుట విష్ట్వాధిక్యము శివునందు చెప్పంబడుచున్నది. 
శ్లో నీచేషు దేహేష్వగృహీతజన్మా- ముహుః పరప్రీష్వవిలోలచిత్తః। 

అధేనుపాలః ప్రలయో౭_ప్యనాశో- విభాతి విష్ణోరధికో మహేశః 87 
ప్రతిపదార్థము :- నీచేషు = నీచములైన, దేహేషు = దేహములందు, అగ్భహీత జన్మా 
= జన్మననుగ్రహించని, ముహుః = మాటిమాటికి, పరప్రీషు = పరస్తీలయందు, అవిలోల 
చిత్త = చలించని మనసుగల, అధేనుపాలః = ఆవులను పాలించని, ప్రలయే అపి = 
ప్రలయమునందును, అనాశః = నాశములేని, మహేశః = శివుడు, విష్ణోః = 
విష్ణువునుకన్న, అధికః = అధికుడై, విభాతి = ప్రకాశించుచున్నాడు. 
తాత్పర్యము :- నీచదేహ జన్మముల స్వీకరింపనందుచేత, పరప్రీలయందు మాటిమాటికి 
చలించు చిత్తములేనందుచేత ఆవులను పాలింపక పోవుటచేత, ప్రలయకాలమున 
నాశమున లేకపోవుటచేత ఇవి కలిగిన విష్ణువున కన్న శివుని ఆధిక్యము స్పష్టముగా 
ప్రకాశించుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 371 


వివరణ :- నీచములైన మత్స్యకూర్మాది దేహములను విష్ణువు స్వీకరించినాడే కాని 
శివుడట్లు చేయలేదు. విష్ణువు కృష్ణావతారమున పరప్రీలైన గోపికలందు మాటిమాటికి 
చిత్తము చలించి వారితో రాసక్రీడాదులందు ప్రవర్తించినాడు. శివుడట్లు చేయలేదు. 
క్షత్రియజాతి యందు కృష్ణుడుగా జన్మించిన విష్ణువు ఆవులను మేపినాడు. ఆవులను 
మేపుట వైశ్యవృత్తి. ఆపద లేనప్పుడు క్షత్రియుడు వైశ్యవృత్తిని చేపట్టుట అధర్మము. 
శివుడట్టి అధర్మము నాచరింపలేదు. విష్ణువు శివుని వామాంగమునందు జన్మించినందున 
మహాప్రలయము నందవశ్యముగా మరణించవలసినవాడే. పై నాలుగు హేతువుల వలన 
విష్ణువుకన్న శివుడధికుడు. విష్ణువు శివునకు అల్పుడు. పై హేతువులలో నేదైనను 
శివునందు విష్ట్వాధిక్యము అను సాధ్యమును సాధించగలదు. వ్యతిరేకవ్యాప్తికి 
ఇంద్రాదులను ఉదాహరణముగా చూపవచ్చును. కాని శ్లోకమున చూపంబడలేదు. 
కేవలము హేతుగర్భములైన విశేషణములు కూర్చంబడినవి. అయినను ఈ శ్లోకమున 
అనుమానాలంకార మేర్చడి యున్నదని చెప్పవచ్చును. విష్ట్వాధిక్యములేని ఇంద్రాదులు 
వ్యతిరేకవ్యక్తి కుదాహరణములుగా చూపి విష్ట్వాధి క్యమును అనుసాధ్యమును 
ప్రలయానాశము అను హేతువువలన సాధింపవచ్చును. ఈ అనుమానమును 
పదార్థానుమానముగా భావించి ఈ క్రింది న్యాయావయవముల చూపవచ్చును. 

ప్రతిజ్ఞ = శివుడు విష్ట్వధికుడు 

హేతువు = ప్రలయనాశము లేనందువలన 

ఉదాహరణము = ప్రలయనాశనము కలచోట విష్ట్వాధిక్యము లేదు. 
ఇంద్రాదులవలె - పై మూడు న్యాయావయవములలో ఈ శ్లోకమున ఉదాహరణ 
లేకున్నను ఊహించుకొను నవకాశము కలదు. ఉత్తరార్థమున పాదాన్తానుప్రాసమున్నది. 
మహేశ శబ్దము విష్ణువుయొక్క అతాదృశ్యత్వమును అనగా అల్పతమత్వమును 
సూచించును. 
2. ఈ శ్లోకమున వ్యతిరేకాలంకారమున్నదని కొందటు చెప్పినారు. కాని శివకేశవుల కీ 
శ్లోకమున ఉపమాన ఉపమేయభావము లేనందున ఉపమానోపమేయములలోని 
ఒకదానిలోని విశేషము చెప్పు ప్రసక్తియే ఇట లేకపోవుటచే వ్యతిరేకాలంకారమనుట 
సరికాదు. 3. విష్ణువునకు కృష్ణావతారమున మాటిమాటికి పరస్రీలయందు విలోల 
చిత్తమున్నదనుట సరియైనదే. కాని ముహుఃశబ్దప్రయోగము శివునకు మాటిమాటికి 
ఇట్లు విలోల చిత్తమున్నదనుట సరియైనదే. కాని ముహుః శబ్దప్రయోగము శివునకు 
మాటిమాటికి అట్లు విలోలమగు చిత్తము లేదనుమాట ఒకటి రెండు సార్టైనను ఉన్నదేమో 


186 


372 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అను అర్భాంతరము తదనుగుణముగా గంగను నెత్తికక్కించుకొనుటను స్మరింపంజేయుటచే 
శివుడు విరక్తుండని ప్రశంసించు కవి హృదయమునకు విరుద్దార్థమును స్ఫురింపం 
జేయుటచే ముహుఃశబ్దప్రయోగము అనుచితమని తోచుచున్నది. అట్లే అధేను పాల 
శబ్దము శివుని పశుపతిత్వమునకు కించిద్భంగమును కావింపంజేయుచున్నది. 
ప్రథమపాదమున ఇంద్రవజ్రాలక్షణమును మిగిలిన మూడు పాదములలో ఉపేన్టవజ్రా 
లక్షణముండుటచె నీ శ్లోకముపజాతిచ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున మహేశునందు విష్ట్వాధిక్యము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
శివునకు సాష్టాంగ ప్రణామ మొనరించు వారి దురితముల పతనము చెప్పంబడుచున్నది. 
శ్లో। అహో మహద్భిర్దురితైరనేక - జన్మార్జితైః సాకమనేకవారమ్‌। 
సాష్టాబ్బమీశం నమతాం నరాణాం -పతన్వ్యధః స్వేదలవాస్తమభ్యః॥ 88 
ప్రతిపదార్థము :- అహో = ఆహా!, అనేక జన్మార్థితైః = అనేక జన్మలందు సంపాదింపం 
బడిన, మహద్శిః = గొప్పనైన, దురితైసాకమ్‌ = పాపములతో బాటు, అనేక వారమ్‌ 
= పెక్కుసార్లు, ఈశమ్‌ = శివునికి, సాష్టాబ్దమ్‌ = నమస్కరించు, నరాణామ్‌ = 
మనుష్యులయొక్క తనుభ్యః = శరీరములనుండి, స్వేదలవాః = చెమట బిందువులు, 
అధః = క్రింద, పతన్తి = పడుచున్నవి. 
తాత్సర్యము :- శివునకు సాష్టాంగనమస్మార మొనరించువారి అనేక జన్మార్థిత 
మహాపాపములతో పాటు వారి శరీరముల నుండి చెమట బిందువులు కూడ క్రింద 
పడుచున్నవి. 
వివరణ :- 1. శిరస్సు, దృష్టులు, వాక్కు మనస్సు, చెవులు, తొమ్ము, చేతులు, పాదములు 
అను ఎనిమిది అంగములతో నమస్మరించుట సాష్టాంగనమస్మారము అని చెప్పంబడును. 
పెక్కుమార్లు అట్లు నమస్మరించుటలో శ్రమయున్నది. దానివలన చెమట బిందువులు 
క్రిందపడును. అట్లు నమస్కరించుట చేత నమస్మరించువారి అనేక జన్మార్థిత 
మహాపాపములు కూడ క్రింది పడిపోవును అని చెమట బిందువుల పాటునకు 
పూర్వార్ణితమహాపాపముల పతనమునకు సహభావము సాకమ్‌ అను శబ్దముచేత చెప్పం 
బడుటచేత ఈ శ్లోకమున సహోక్ష్యలంకార మేర్ప్చడియున్నది. 2. శరీరముతో 
శ్రమించినప్పుడు బాధ మనసుననే కలుగును. శరీర వ్యాధియు మనస్సునకే బాధ 
కలిగించును. మనస్సునకీ బాధ పూర్వార్ణితపాపఫలముగా కలుగును. సాష్టాంగ 
నమస్కారము మాటిమాటికి చేయుట వలన శరీరమునందలి ఏడంగములకు శ్రమ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 373 


కలుగును. ఆ కారణమున చెమట బిందువుల రూపమున శరీరాంతర్గతమలము బయటకు 
వెడలి క్రింద పడిపోవును. అట్లే మనస్సున బాధ కలుగుట వలన పూర్వసంచిత 
మహాపాపములు ఈ భోగము వలనను శివునకు నమస్మరించుట అను ధర్మములయొక్క 
ఆచరణమునను నశించును. ధర్మేణ పాపమపనుదతి అను వాక్యమిట స్మరణీయము. 
ఆద్యంత పాదములలో నుపేంద్రవజ్రాలక్షణము మధ్య పాదముల ఇంద్రవజ్రా 
లక్షణముండుటచే నీ శ్లోకము ఉపజాతి చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునకై చేయంబడిన బహువారసాష్టాంగ నమస్మారముల 
యొక్క ఫలము చెప్పంబడినది. ఈ శ్లోకమున శివాశ్రయణ ఫలము చెప్పంబడుచున్నది. 
శ్లో వినా స్నానం సన్ధ్య్వాం జపమపి హుతం తర్పణవిధిం 

పిత్యాణాం స్వాధ్యాయం నియతమపి నైైమిత్తికమపి। 

స్థితిం క్షేత్రే దానం శ్రవణమననే కారణమహో 

శ్రితశ్రీకణ్ఞానామృవతి ఫలమేషాం సముదితమ్‌॥ 89 
ప్రతిపదార్థము ఫా స్నానమ్‌ = స్నానమును, సన్ధ్యామ్‌ = సన్థ్వను, జపమ్‌ అపి = 
జపమును, పిత్యాణామ్‌ = పితరులయొక్క తర్పణవిధిమ్‌ = తర్పణ విధానమును, 
స్వాధ్యాయమ్‌ = వేదాధ్యయనమును, నియతమ్‌ అపి = నిత్యకర్మను గాని, నైమిత్తికమ్‌ 
అపి = నైమిత్తికకర్మనుగాని, క్షేత్రే = క్షేత్రమున, స్థితిమ్‌ = ఉనికిని, దానమ్‌ అపి = 
దానమును, (శ్రవణమననే = శ్రవనమననములను, అహో = ఆహా, కారణమ్‌ = 
కారణములు, వినా = లేక (విడచియేయే, శ్రితశ్రీకణ్ణానామ్‌ = శివునాశ్రయించిన, 
ఏషామ్‌ = వీరికి, సముదితమ్‌ = మొత్తమైన, ఫలమ్‌ = ఫలము, భవతి = కలుగును. 
తాత్సర్యము :- స్నానసన్థ్వలు, జపతర్పణములు, వేదాధ్యయనము, నిత్యనైమిత్తికకర్మలు 
క్షేత్రమున నివాసము, దానమును, శ్రవణమననములును, అను కారణము లేకయే 
వీనన్నింటి ఫలము శివునాశ్రయించు వారికి కలుగును. 
వివరణ :- స్నానసన్ధాజపతర్పణ స్వాధ్యాయములు నిత్యకర్మలు. నియతమ్‌ అను శబ్దము 
పై కర్మల నిత్యత్వమును తెలుపును. క్షేత్రము అనగా పుణ్యక్షేత్రము అచట నివాసము 
దానము ఇతర స్థలముల నివాస దానముల కన్న ఎంతో అధికమైన పుణ్యమును 
కలిగించును. అట్లే క్షేత్రశ్రాద్దాదులు క్షేత్ర స్థితి నిమిత్తములు. కావున అవి నైమిత్తికములు. 
అట్లే గ్రవాణకాల నిమిత్త దానములు నైమిత్తిక కర్మములు. వురాణ(గన్భ 
శ్రవణమననములును త[చ్రావక విద్వదుప లబ్ది నిమిత్తములు. కావున అవియు 


187 


374 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


నైమిత్తికములని కాని లేక అవి చేయనిచో ప్రత్యావాయము (శ్రుతము కాదు. కావున 
స్వర్ణాదికామదాయకములు కావునను అవి కామ్యములు మోక్ష హేతుకములైన వేదాంత 
వాక్యశ్రవణ మననములు (అనియు చెప్పవచ్చును.) వివేకులైన వారందబకును 
కర్తవ్యములు. ఏమైనను ఇవి అన్నియు పాపనివర్తకములు. పుణ్యదాయకములును, 
వీనన్నింటి కన్న శివాశ్రయణము లేక శివప్రపదనము వీనన్నింటి ఫలమును మొత్తమును 
కలిగించునదని సముదిత శబ్దము తెలుపును. 

స్నానసన్ధ్వాదుల ఫలము తత్మారణములైన స్నానసంధ్యాదులు లేకనే కలుగునని 
చెప్పంబడుటచే నీ శ్లోకమున విభావనాలంకార మేర్ప్చడియున్నది. 

ఈ శ్లోకమున ప్రతిపాదమున య-మ-న-స-భ-ల-గ అను గణములుండుటచే 
నిది శిఖరిణీ వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివాశయణ సర్వనిత్యనైమిత్తిక ఫలప్రదాన హేతువని 
చెప్పబడినది. ఈ శ్లోకమున శివపాదపద్మయుగళాశ్రయము సర్వభయనివృత్తి హేతువు 
అని చెప్పంబడుచున్నది. 

శ్లో॥ అతితరే యమభీషణభాషణే౭_ - ప్యరిషు కామముఖేషు దృధేష్యపి। 

భయముపైతి న కిజ్బదపి స్ఫురత్‌-పురజిదంఘ్రిసరోజయు గా శ్రితః॥ 90 

ప్రతిపదార్థము :- అతితరే = మిక్కిలి, యమభీషణభాషణే = యమునియొక్క 
భయంకరమైన భాషణము, అతితరే = ఎక్కువగా నున్నను, కామముఖేషు = కామాదులైన, 
దృధేషు = దృఢులైన, అరిషు = శత్రువులున్నను, స్ఫురత్‌ పురజిదంఘ్రి సరోజయుగాశ్రితః 
= (ప్రకాశించు శివపాద పద్మయుగాశ్రితుడైనవాడు, కిజ్చిదపి = కొంచెమైనను, భయమ్‌ 
= భయమును, న ఉపైతి = పొందడు. 
తాత్పర్యము ఏ- యముని భయంకరమైన సంభాషణమెక్కువగానే వినంబడుచున్నను, 
కామాది శత్రువులు దృథులై తోచుచున్నను ప్రకాశించు శివపాదపద్మయుగము 
నా(శ్రయించిన వాడు కొంచెమైనను భయము నొందడు. 
వివరణ :- భయహేతువులై యముని భాషణము కామాది శత్రువులున్నప్పుడు భయము 
కలుగుకపోవుట చెప్పంబడినందున ఈ శ్లోకమున విశేషోక్ష్యలంకార మేర్ప్చడియున్నది. 
ప్రతిపాదమున న-భ-భ-ర అను గణములుండుటచే నీ శ్లోకము ద్రుతవిలమ్బిత వృత్త 
నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 375 


అవతారిక :- పై శ్లోకమున శివపాదముల నాశ్రయించిన వానికి భయములేదని చెప్పం 
బడినది. ఈ శ్లోకమున శివభక్తి లేనివాని జన్మ వ్యర్థమని చెప్పబడుచున్నది. 
శ్లో పతిభక్యా వినా యోషిత్‌ - సౌన్షర్యం న విరాజతే! 

జన్మ పుంసో వినా భక్తా - పార్వతీహృదయేశితుః॥ 91 
ప్రతిపదార్థము :- పతిభక్త్యావినా = పతిభక్తిలేక, యోషిత్సౌన్టర్యమ్‌ = ప్రీయొక్క అందము, 
న విరాజతే = (ప్రకాశించదు, పార్వతీహృదయేశితుః = శివునియొక్క భక్యావినా = 
భక్తిలేక, పుంసః = పురుషునియొక్క, జన్మ = పుట్టుక, న విరాజతే = ప్రకాశించదు. 
తాత్పర్యము :- పతిభక్తిలేని ప్రీ సౌందర్యము, శివభక్తిలేని పురుషుని పుట్టుక ప్రకాశింపవు. 
వివరణ :- అవర్థ్య్వమైనది పతిభక్తిలేని ప్రీ సౌనర్యమున వర్ధ్వమైన శివభక్తిలేని పురుష 
జన్మము వానికి విరాజిల్లకపోవుట (ప్రకాశింపలేకపోవుట) అను ధర్మైక్యము చెప్పబడి 
నందున ఈ శ్లోకమున దీపకాలంకార మేర్చడియున్నది. రెండు పాదములందును వినా 
అను శబ్దము ప్రయోగింపంబడినందున వినోక్యలంకారమున్నదని కొందటు చెప్పిరి. 
ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివభక్తిలేని జన్మ వ్యర్థమని చెప్పబడినది. ఈ శ్లోకమున 
శివునివలన శాన్తి కలుగునని చెప్పంబడుచున్నది. 

శ్లో॥ తామసాల్లోకసంహార - హేతోరుగ్రాత్రజాయతే। 

శాన్తిర్విచిత్రం మహతీ - జగత్పాలనశాలినీ॥ 92 
ప్రతిపదార్థము :- తామసాత్‌ = తమోగుణ (ప్రధానుడైన, లోకసంహారహేతోః = 
లోకములను సంహరించుటకు కారణమైన, ఉగ్రాత్‌ = శివునినుండి, జగత్సాలన శాలినీ 
= లోకముల కాపాడు స్వభావముగల, శాంతిః = శాంతి, ప్రజాయతే = కలుగుచున్నది, 
విచిత్రమ్‌ = వింత (కదా)! 
తాత్పర్యము :- తమోగుణ ప్రధానుడై లోకముల సంహరించుటకు హేతువై ఉగ్రుడను 
పేరుగల శివుని నుండి లోకముల పాలనతో ఒప్పునట్టి శాంతి కలుగుట విచిత్రముగదా! 
వివరణ :- ఉగ్రు నుండి విరూపమైన శాంతి కలుగునని చెప్పంబడుటచే నీ శ్లోకమున 
విషమాలంకార మేర్చడియున్నది. ఈ శోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమునందువలె ఈ శ్లోకమునందును విరూపకార్యోత్పత్తియే చెప్పం 
బడుచున్నది. 


188 


376 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


శ్లో నామామృతరసైః పుంసః - శాజ్మరైః కర్ణసబ్గతైః। 

తూలవత్సరిదహ్యాన్రే - పాతకాని బహున్యపి॥ 93 
ప్రతిపదార్థము :- కర్ణ సంగతైః = చెవింజేరిన, శాజ్మరైః = శివసంబంధములైన, 
నామామృతరసైః = నామామృత రసములచేత, బహూని + అపి = పెక్కులైనను, 
పాతకాని = పాపములు, తూలవత్‌ = దూదివలె, పరిదహ్యన్తే = కాలిపోవును. 
తాత్పర్యము :- చెవింజేరిన శివనామామృతరసములు పాపములెన్ని యున్నను 
వానినన్నింటిని దూదివలె కాల్చివేయును. 
వివరణ :- దహనము అను విరూపక్రియ నామామృతరసములవలన కలుగునని చెప్పం 
బడుటచే నీ శ్లోకమునను విరూపకార్యోత్పత్తిరూప విషమాలంకార మేర్పడి యున్నది. 
ఈ శ్లోకమును అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని వలన పాపదాహము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
కామదాహము చెప్పంబడుచున్నది. 

శ్లో! ప్రమదేన వబ్బుయితుమేత్య సత్వరం 

పరమం శివం సశరచాపభీషణః। 

స్వయమేవ తన్నిటలనేత్రవహ్నినా 

భవదాశు దగ్గవపురిస్టిరాసుతః।। 94 
ప్రతిపదార్థము: -ప్రమదేన = అధికమదమున, పరమమ్‌ = గొప్పనైన, శివమ్‌ = సివుని, 
వంచయితుమ్‌ = వంచించుటకు, సత్వరమ్‌ = శీఘ్రముగా, ఏత్య = వచ్చి, సశరచాప 
భీషణః = ధనుర్చాణములతో కూడిన ధనువుతో భయంకరుడైన, ఇన్టిరాసుతః = లక్ష్మీ 
సుతుడు (మన్మథుడు), తన్నిటలనేత్ర వహ్నినా = వాని (శివుని) ఫాలమునందలి కంటిలోని 
అగ్నిచేత, ఆశుదగ్ధ వపుః = శీఘ్రముగా కాలిన శరీరము కలవాడు, అభవత్‌ = ఆయెను. 
తాత్పర్యము :- మన్మథుడు అధికమదమున పరమశివుని వంచించుటకు శీఘ్రముగా 
వచ్చి ఆతని నుదుటనున్న కంటిలోని అగ్నిచేత శరీరము కాలినవాడై పోయెను. 
వివరణ :- శివుని వంచించుటకు వచ్చిన మన్మథుడు ఆ పని చేయలేకపోగా ఆ శివుని 
ఫాలనేత్రాగ్ని దగ్భడగుట (ఇష్టమును పొందక పోవుటయే గాక అనిష్టప్రాప్తిని 
పొందినవాదగుట) చెప్పంబడినందున ఈ శ్లోకము విషమాలంకారముయొక్క ఖేదమే 
ఏర్పడియున్నది. ఈ శ్లోకమున ప్రతిపాదమున స-జ-స-జ-గ అను గణములుండుటచే 
నిది మఇస్టలభాషిణీ వృత్త నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 377 


అవతారిక :- పై శ్లోకమున శివుని వంచించుటకు వచ్చినవాని చావు చెప్పంబడినది. 
ఈ శ్లోకమున ఆతని సేవించు కోర్కె చెప్పంబడుచున్నది. 
శ్లో సమస్తలోకాధిపతిర్మహాత్మా 

క్వత్వం క్వ చాహం కుమతిః కుమర్యః। 

ఇదం మహద్వాజ్చిత మీశ! మే యత్‌ 

ప్రకామయే త్వత్సదపద్యసేవామ్‌॥ 95 
ప్రతిపదార్థము :- సమస్తలోకాధిపతిః = సమస్త లోకమునకు ప్రభుడవైన, మహాత్మా = 
మహాత్ముడవైన, త్వమ్‌ = నీవు, క్వ = ఎక్కడ? కుమతిః = చెడ్డబుద్ధికల, కుమర్యః = 
అల్ప మనుష్యుడవైన, అహమ్‌ = నేను, క్వ చ = ఎక్కడ, ఈశ! = ఈశ్వరుడా, 
త్వత్పదపద్మసేవామ్‌ = నీ పాదపద్మములయొక్క సేవను, ప్రకామయే (ఇతి) యత్‌ = 
కోరుచున్నాననుట ఏదిగలదో, మే = నాయొక్క వాజ్చితమ్‌ = కోరిక, మహత్‌ 
చాలాగొప్పది. 
తాత్పర్యము :- సర్వలోక ప్రభువుడవు మహాత్ముడవైన నీవెక్కడ? అల్పుడనై చచ్చు 
స్వభావముగల నేనెక్కడ? స్ట్‌ పాదపద్మముల సేవించెదను నాయీ కోర్కె నాకు 
అందరానంత పెద్దదిగదా! 
వివరణ :- ఈ శ్లోకము శివునకు తనకు గల అననురూపత క్వశబ్దావృత్తిచే చెప్పం 
బడినందున విషమాలంకార మేర్చడియున్నది. రెండవ పాదమున ఇంద్రవజ్రా లక్షణము 
మిగిలిన పాదములలో ఉపేన్దవజ్రా లక్షణ మున్నందువలన ఈ శ్లోకముపజాతిప్ఫన్లో 
నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున కవి తన అల్పతను చెప్పినాడు. ఈ శ్లోకమున తనవంటి 
భక్తులందణ మనస్సును పరమాల్పమే యని చెప్పుచున్నాడు. 

శ్లో పరమాల్పస్వరూపే£_పి - నిజభక్తస్య మానసే! 

వర్తతే సతతం దేవో - మహీయానమ్మికాపతిః॥ 96 

ప్రతిపదార్థము :- నిజభక్తస్య = తన భక్తునియొక్క పరమాల్చ స్వరూపే = మిక్కిలి 
అల్ప స్వరూపముగలదైన, మానసే అపి = మనసునందైనను, మహీయాన్‌ = మిక్కిలి 
గొప్పవాడైన, అమ్బికాపతిః = పార్వతీపతియైన, దేవః =దేవుడు, సతతమ్‌ = ఎల్లప్పుడు, 
వర్తతే = నిలచియున్నాడు. 
తాత్పర్యము :- నిజభక్తుని మిక్కిలి చిన్న మనసున మిక్కిలి పెద్దవాడైన పార్వతీ పతియైన 
శివదేవుడు ఎల్లప్పుడు వసించియే యుండును. 


189 


378 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వివరణ :- మనస్సు అణుపరిమాణమని తార్శికులు చెప్పెదరు. అట్టి మనసు అను 
ఆధారమునందు మిక్కిలి పెద్దవాడైన శివుడు ఆధేయమై ఉన్నాడని చెప్పుటచే నీ శ్లోకమున 
అధికాలంకార మేర్పడియున్నది. 
ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున అల్పమనసున అధికుడైన శివుని ఉనికి చెప్పంబడినది. ఈ 
శ్లోకమున అతివిస్తృతమైన లోకమున అత్యల్పుడైన కవి ఉనికి చెప్పబడుచున్నది. 
శ్లో॥ మర్త్యలోకే౭ తివిస్తారే - వర్తమానే భయాకులమ్‌। 

మామల్పమేకం హే శమ్మో - సముద్ధర కృపా (నిధే) రసాత్‌॥ 97 
ప్రతిపదార్థము :- అతివిస్తారే = మిక్కిలి విస్తృతిగల, మర్యలోకే = మనుష్యలోకమున, 
ఏకమ్‌ = ఒంటరివాడైన, భయాకులమ్‌ = భయముచే వ్యాకులుడైన, అల్పమ్‌ = అల్పుడైన, 
మామ్‌ = నన్ను, కృపారసాత్‌ = దయారసము వలన, సముద్ధర = ఉద్ధరింపుము. 
తాత్పర్యము :- మిక్కిలి విస్తరించియున్న ఈ మనుష్యలోకమున ఒంటరివాడవై అల్పుడనై 
భీతుడనై నివసించుచున్న నన్ను దయతో సముద్ధరింపుము. 
వివరణ :- 1. ఆధారమైన మర్యలోకము అధిక విస్తృతమైనది. అందరు అల్చ్బుడై 
యున్నట్లు ఈ శ్లోకమున చెప్పబడినది. ఇట్లు చెప్పుట అధికాలంకారభేదమేమో? అధికత్వ 
సంబంధమాధారాధేయులలో నొకదాని కున్నదిగదా! 2. మిక్కిలి విస్తృతమైన లోకమున 
అత్యల్ప కీటకమువలె నున్నాడను. ఒంటరిగా ఉన్నాడను అనుభవములు కలుగుటతోడనే 
భయము కలుగునను విషయము సహజసుందరముగా చెప్పంబడినది. కృపారసాత్‌ 
అను ప్రయోగము ననుసరించి అల్పునియందు సంసారరోగము నూహించుకొనవలసి 
ఉన్నది. కృపానిధే అను పాఠము మరింత సమంజసము. ఈ శ్లోకము అనుష్టప్ళన్లో 
నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున మర్యలోకే అను శబ్దము ద్వారమున మృత్యోర్మామృతం 
గమయ అను సూక్తి తాత్పర్యము చెప్పంబడినది. ఈ శ్లోకమున శివునికి చేసిన అమృతా 
(జలా)భిషేకముయొక్క బిన్దువుల సేచనమున కవిచేత శరీరము నా(శ్రయించిన పాతకముల 
దాహము కోరంబడుచున్నది. 

శ్లో॥ దేహాశ్రితాన్యశేషాణి - నిర్దగ్దుం పాతకాని మె! 


దేహం సిజ్బామ్యహం శమ్మో - రభిషేకోదబిన్దుఖిః॥ 98 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 379 


es 


తిపదార్థము :- మే = నాయొక్క, దేహా్రితాని = దేహము నాశ్రయించిన, అశేషాణి 
అన్ని పాతకాని = పాపములను, నిర్దగ్గుమ్‌ = పూర్తిగా కాల్చుటకు, శమ్మోః = 
శివునియొక్క అభిషేకోదబిన్లుభిః = అభిషేక జల బిన్గువులతో, దేహమ్‌ = శరీరమును, 
సించామి = తడిపెదను. 

తాత్పర్యము :- నా శరీరము నాశ్రయించిన అన్ని పాపములను పూర్తిగా కాల్చివేయుటకు 
దానిని శివాభిషేకజలబిన్దువులతో తడిపెదను. 

వివరణ :- దాహము అను ఫలమును కోరువాడు అగ్నినాశ్రయించవలసి యుండగా 
విచిత్రముగా జలబిన్దువుల సేచనమును చేయుట చెప్పంబది యున్నందున విచిత్రాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టప్ళన్లో నిబన్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున శివదేహజలాభిషేకము చెప్పంబడినది. ఈ శ్లోకమున ఆ 
దేహమున ప్రధానమైన శిరము వర్ణింపంబడుచున్నది. 
శ్లో శైవం శిరః కాన్తిముపైతి పూర్ణ - 

చన్టస్య నిత్యం కలయా సమేతమ్‌। 

చాగ్టీకలా శైవశిరఃప్రతిష్టామ్‌ 

ప్రపద్య సంయాతి నితాన్తశోభామ్‌॥ 99 
ప్రతిపదార్థము :- శైవమ్‌ = శివునకు సంబంధించిన, శిరః = తల, పూర్ణచ[న్దస్య = 
పూర్ణచంద్రునియొక్క కలయా = పదునాజవభాగములో, సమేతమ్‌ = కూరినదై, నిత్యమ్‌ 
= ఎల్లప్పుడు, కాన్తిమ్‌ = కాన్తిని, ఉపైతి = పొందుచున్నది, చాన్టీ = చన్లునకు చెందిన, 
కలా అపి = పదునాజవ భాగము కూడ, శైవశిరః ప్రతిష్టామ్‌ = శివునకు చెందిన 
తలయందు గొప్ప (చిరకాల) స్థితిని, ప్రపద్య = పొంది, నితాన్త శోభామ్‌ = ఎడతెగని 
కాన్తిని, సంయాతి = పొందుచున్నది. 
తాత్పర్యము :- పూర్ణచన్వుని పదాజవకలతో కూడిన శివుని శిరస్సు నిత్యము కాంతిని 
పొందుచున్నది. ఆతని శిరస్సున స్థిరమైన ఉనికిని పొందిన చన్హకల కూడ ఎడతెగని 
శోభను పొందుచున్నది. 
వివరణ :- ఈ శ్లోకమున శివుని శిరము చన్టకల పరస్పర (అన్యోన్య) ముపకరించుకొని 
శోభించుచున్నట్లు శివుని శిరము చన్టకల పరస్పరము సహకరించుకొనట్లు చెప్పబడుటచే 
అన్యోన్యాలంకార మేర్చడియున్నది. మొదటి మూడు పాదములలో ఇంద్రవజ్రా లక్షణము 
చివజిపాదమున ఉపేన్దవజ్రా లక్షణముండుటచే నిది ఉపజాతిచ్చన్లో నిబన్ధనము. 


190 


380 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


అవతారిక :- పై శ్లోకమున శివుని ఉత్తమాబ్బముయొక్క సంబంధముచే చన్టకలకు 
నిరన్తర శోభ కలిగినట్లు చెప్పంబడినది. ఈ శ్లోకమున శివాభిషేక జలసంబంధమున 
బహిరజ్ఞముతో పాటు అంతరజ్ఞ శుద్ధి కూడ భక్తులలో కలుగునని చెప్పంబడుచున్నది. 

శ్లో ప్రోక్షితం శుచికణైర్బహిరజ్లే - భూతభర్తురభిషేకజలస్య। 

అన్తరజ్ఞమచిరాయ జనానాం - నిర్మలం భవతి సాధు విచిత్రమ్‌॥ 100 

ప్రతిపదార్థము :- భూతభర్తుః = శివునియొక్క అభిషేక జలస్య = అభిషేక జలముయొక్క 
శుచికణైః = పవిత్రములైన అణువులచేత, జనానామ్‌ = జనులయొక్క బహిరజ్లే = 
బాహ్యశరీరమున, ప్రోక్షితమ్‌ = చల్లంబడినది. అచిరాయ = శీఘ్రముగా, అన్తరబ్దమ్‌ = 
లోని అజ్ఞ్జము (మనస్సు), సాధు = బాగుగా, నిర్మలమ్‌ = మలరహితము, భవతి = 
అగుచున్నది, విచిత్రమ్‌ = వింత (కదా!) 
తాత్పర్యము :- శివాభిషేకజలకణములను బహిరజ్ఞమున చల్లుకొన్న భక్తుల అంతరజ్ఞము 
నిర్మలమగుట విచిత్రముకదా! 
వివరణ :- కార్యకారణముల ఏకదేశస్థితి లోకసిద్ధము. వాని భిన్నదే శస్థితి చెప్పంబడుటచే 
అసంగత్యాలంకార మేర్ప్చడియున్నది. ప్రతిపాదమున ర-స-భ-గ-గ అను గణము 
లుండుటచే నీ శ్లోకము స్వాగతా వృత్తనిబన్ధనము. 

అంతరబ్దశుద్ధికై జనులు శివాభిషేకజలమును బహిరజ్ఞమున జల్లుకొను చున్నారను 
వ్యంగ్యార్థము నాశ్రయించి ఇట విచిత్రాలంకారస్ఫూర్తి యున్నదని చెప్పవచ్చును. అప్పుడు 
శ్లోకములోని విచిత్రమ్‌ అను శబ్దము వ్యంజ్యమైన ఈ విచిత్రాలంకారమును సూచించునని 
చెప్పి విచిత్రమ్‌ అను శబ్బముయొక్క సార్థకతను చెప్పవచ్చును. 
అవతారిక :- పై శ్లోకమున బహిరంగమున శివాభిషేక జల ప్రోక్షణము అంతరజ్ఞము 
యొక్క శుద్ధిహేతువును శివుని విచిత్రగుణ విశేషణము శివ ప్రశంసనమునకై చెప్పం 
బడినది. ఈ శ్లోకమున శివుని నిర్గుణత్వాది దోషములు చెప్పంబడుచున్నవి. 

శ్లో; మూలప్రమాణరహితో - నిర్గుణో నిష్కలో విభుః। 

అనాథో భోగవిధురో - నావాచ్యం దైవతం శివః॥। 101 

ప్రతిపదార్థము :- శివః = శివుడు, మూల ప్రమాణ రహితః = మూలము ప్రమాణమును 
లేనివాడు, నిర్ణుణః = గుణములు లేనివాడు, విభుః = సర్వ వ్యాపకుడు (లేక) ప్రభువునై, 
అనాథః = అనాథుడు, భోగవిధురః = భోగముల బోగొట్టు కొన్నవాండు (అయినను), 
అవాచ్యమ్‌ = చెప్పరానివాడు, న = కాదు, దైవతమ్‌ = దైవము (కదా!) 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 381 


తాత్పర్యము :- మూలము ప్రమాణమును గుణములును లేని యీ శివుడు ప్రభువైనను 
దిక్కులేనివాడు భోగములంబోగొట్టు కొన్నవాడునైనను అట్లు నిందించగూడని దైవమాతడు 
గదా! 
వివరణ :- జగమంతయు శివ మూలకము. శివునకు మూలమేది? లేదు అన్ని 
ప్రమాణములకు ప్రమాణత్వము కలిగించువాడు శివుడే. ఆయన స్వయం ప్రమాణ 
రూపుడు.కావున ఆయన కితర ప్రమాణము లేదు. కావున ఆయన మూల ప్రమాణ 
రహితుడని చెప్పంబడినాడు. అట్లే గుణమయమాయాతీతుడగు శివుడు నిర్గుణుడని చెప్పం 
బడినాడు. విభుశబ్బము ఆయన సర్వవ్యాపకత్వముతో పాటు ఆయన ప్రభువు అను 
అర్థమును కూడ బోధించును. ఇట్లు విభువని చెప్పుట ప్రశంశయా? కాదేమో! ఏలననగా 
ఆతడు అనాథునివలె భిక్షమెత్తుకొనుచున్నాడు. దిగమ్బరుడై ఉన్నాడు. ఏ భోగమును 
లేనివాడై యున్నాడు. ఇట్లు చెప్పుట నిందయా? కాదు. శివునందు గల మూల ప్రమాణ 
రాహిత్యము నిర్గుణత్వము. అనాథత్వము. కొందజు ప్రశంసనీయములుగా భావించిన 
ఈ లక్షణములే కొందబచే దోషములుగా అనగా నింద్యములుగా భావింపంబడినందున 
ఈ శ్లోకమున వ్యాఘాతాలంకారమేర్పడి యున్నది. ఈ శ్లోకము అనుష్టుప్పన్లో నిబన్గనము. 
అవతారిక :- పూర్వశ్లోకమున శివుని నిర్గుణత్వాదిదోషములు వర్ణింపంబడినది. ఈ 
శ్లోకమున ఆతని శిరమునందలి గంగానది వర్ణింపంబడుచున్నది. 
శ్లో తటిన్నిభజటాకాన్తి - గ్రహణాత్‌ స్వర్ణదీ పితా! 

సరస్వతీవ సంరేజే - శజ్మరస్య శిరోగతా॥ 102 
ప్రతిపదార్థము :- తటిన్నిభ జటా కాన్షి గ్రహణాత్‌ = మెటుపులవంటి జటల కాంతిని 
గ్రహించుట వలన, శజ్మరస్య = శివునియొక్క శిరోగతా = శిరమునందున్నదైన, స్వర్ణదీ 
= ఆకాశగంగ, సరస్వతీ ఇవ = సరస్వతీనదివలె, సంరేజే = ప్రకాశించుచున్నది. 
తాత్సర్యము :- శివుని శిరమునందలి జటలు మెజుపులవలె తెల్లగా ప్రకాశించుచుండగా 
వాని తెలుపుచేత ఆ శిరమునందలి ఆకాశగంగానది తెల్లని సరస్వతీ నదివలె 
(ప్రకాశించినది. 
వివరణ :- సాధారణముగా శివుని జటలెజ్జినివిగా వర్ణింపంబడుచుండును. ఈ శ్లోకమున 
అవి తెల్లనివిగా చెప్పబడినవి. శివుని శరీరము తెల్లనిదైనందున ఆ శరీరమునందలి 
తెలుపు జటలకు సంక్రమించినదేమో? అంతేగాక ఆ జటలకు సంక్రమించిన తెలుపు 
జటల ఎజుపుచేత ఎజ్జినిదైన గంగానదిని సైతము తెల్లంబబిచి సరస్వతీనదివలె తెల్లనిదిగా 


191 


382 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


నున్నట్లు చేసినదేమో? ఇట్లు (ఒక చోటనున్న గుణము మరొక చోట సంక్రమించుట 
చెప్పంబడినందున) తన గుణమును వీడి మరొకచోటి గుణమును స్వీకరించుట చెప్పం 
బడినందున ఈ శ్లోకమున తద్దుణాలంకార మేర్చడొ యున్నది. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో 
నిబన్ధనము. 

గంగకు తెలుపు సహజగుణము. కావున తెల్లని గంగానదిని జటల ఎజుపుచే 
ఎట్టింబడి శివుని శరీరకాంతిచే తెల్లంబడినట్లు భావించు నవకాశమున్నందున ఈ 
శ్లోకమున పూర్వరూపాలంకార మేర్చడినదనుట ఎక్కువ సమంజసముగా నుండును. 
అవతారిక :- పై శ్లోకమున గంగ శంకర శిరోగతగా చెప్పంబడినది. ఈ శ్లోకమున 
శజృరుడెక్కడనుండునను ప్రశ్నమునకు ఉత్తరము (సమాధానము) చెప్పంబడుచున్నది. 

శ్లో కుత్రాస్తే శజ్మరో నిత్యం - కైలాసే భక్తహృద్యపషి। 

కుత్రాస్తే పార్వతీ నిత్యం - వామాజ్లేల_ నజ్గవైరిణః।। 103 

ప్రతిపదార్థము :- శంకరః = శివుడు, కుత్ర = ఎచట, ఆస్తే = ఉండును. నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు, కైలాసే = కైలాస పర్వతమునందు, భక్తహృది + అపి = భక్తులయొక్క 
హృదయములందును, ఆస్తే = ఉండును. పార్వతీ కుత్ర = పార్వతి ఎక్కడ. నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు, ఆస్తే = ఉండును. అనబ్బవైరిణః = శివునియొక్క, వామాబ్లే = ఎడమ 
శరీరమున, ఆస్తే = ఉండును. 
తాత్పర్యము :- శివుదెక్కడ నుండును? కైలాస పర్వతమునందు, భక్తుల హృదయములం 
దుండును. పార్వతి ఎక్కడనుండును? మన్మథునకు శత్రువైన శివుని శరీరమునం దెడమ 
భాగమున నుండును. 
వివరణ :- ప్రశ్నము దానికి సమాధానము నుండుటచే నీ శ్లోకమున ఉత్తరాలంకార 
మేర్పడియున్నది. ఏనాడు తన శరీరముయొక్క ఎడమభాగమున పార్వతిని నిలుపు 
కొన్నాడో ఆనాటినుండి దానికి వామాజ్ఞమని పేరు వచ్చినది. ఆ అంగము వామదిగదా! 
సాధారణమనుష్యుల శరీరములందెడమ భాగమందు వామ ఉండకపోయినను దానికి 
వామాజ్ఞమనియే పేరు ఏర్పడినది. అస్తు. పార్వతి అనజ్ఞ పక్షపాతిని, శివుడు అనబ్బవైరి. 
శివునెడమ భాగము (బలహీన భాగము) జేరి అనబ్దవైరి శరీరమునందే అనబ్లుని పాగ 
వేయించినది. ఇది యంతయు చతుర్ధ పాద వ్యంగ్యము. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో 
నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 383 


అవతారిక :- పై శ్లోకమున శివుని నివాసము కైలాసము భక్తహృదయము అని 
ప్రశ్నమునకు ఉత్తరము చెప్పంబడినది. ఈ శ్లోకమున ప్రశ్నోత్తరరూపములై 
జిజ్ఞాసాకాంక్షయొక్క నివారకములైన సర్వశాస్త్రపురాణేతిహాసముల తాత్పర్యము 
శంకరునందేయని చెప్పంబడుచున్నది. 
శ్లో వేదశాస్త్రపురాణాని - సేతిహాస స్మృతీన్యహమ్‌। 

జానామి సద్భ్యః సర్వేషాం - తాత్పర్యం సామ్బృశజ్బరే॥ 104 
ప్రతిపదార్థము :- సద్భ్యః = సత్పురుషులనుండి, సేతిహాస స్మృతీని = ఇతిహాస 
స్మృతులతో కూడిన, వేదశాస్త్ర పురాణాని = వేదశాస్త్ర పురాణములను, అహమ్‌ = 
నేను, జానామి = ఎటుగుదును, సర్వేషామ్‌ = అన్నింటికి, సామృశజ్య్మరే = పార్వతితో 
కూడిన శివునందే, తాత్సర్యమ్‌ = తాత్సర్యము, అస్తి = ఉన్నది. 
తాత్పర్యము :- ఇతిహాసములు స్మృతులు. వేదములు శాస్త్రములు. పురాణములు 
వీనినన్నింటి యొక్క తాత్పర్యము పార్వతితో కూడిన శివునందే కలదు. 
వివరణ :- 1. రామాయణ భారతములు ఇతిహాసములు. పరాశరాది ముని విరచిత 
ధర్మగ్రన్థములు స్మృతులు. తర్మమీమాంసాదులు శాస్త్రములు. బుగాదులు వేదములు. 
వాని నన్నింటిలో వేదములకు పరమ ప్రామాణ్యము. మిగిలినవి తన్మూలకములైనందున 
ప్రమాణములు. ఇవి యన్నియు శివుని తత్త్వము బోధించుట యందే తాత్సర్యము 
కలవి. 
తాత్సర్యము :-1. ఉపక్రమోపసంహారములు 2. అభ్యాసము 3. అపూర్వత 4. ఫలము 
ర్‌. అర్థవాదము 6. ఉపపత్తి అను ఈ ఆటు అంగములచే నిర్ణయింపంబడినది. 
సాధారణముగా వక్తయొక్క ఇచ్చ తాత్పర్యమని చెప్పంబడును. వేదములకు కర్త 
లేకపోవుటచే ఏకవాక్యతానుసన్ధానము వలన ఏర్పడిన అర్ధమే తాత్సర్యార్థమని మీమాంసా 
శాస్త్రమున నిర్ణయింపంబదినది. పైన చెప్పంబడిన వేదవైదిక పురాణాది గ్రంథముల 
తాత్పర్యము విష్ణునందే అని వైష్ణవులు. శక్తియందే అని శాక్తులు చెప్పుచుండగా నీ 
[గ్రంథకర్త శివునందే వాని తాత్సర్యమని చెప్పినాడు. ఇది శివపారమ్యము నంగీకరించు 
వారందఅకును అంగీకార్యమే. సమస్త వైదిక వాజ్మయ తాత్పర్యమేమియను ప్రశ్నమును 
కల్పించుకొని దానికేది ఉత్తరమని పై శ్లోకమునందువలె భావించినచో ఈ 
శ్లోకమునందును ఉత్తరాలంకారమున్నదని చెప్పుట చమత్మారము లేనందున అంత 
ఉచితము కాదేమో? చమత్మారమే అలంకారజీవము గదా! 


192 


384 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారిక :- పూర్వశ్లోకమున ఉత్తరము ప్రశ్నానుసారముగా చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఒకే వాక్యమున ప్రశ్నము ఉత్తరమును చెప్పంబడుచున్నవి. 
శ్లో॥ కం దర్పదమనం వక్తి - పురాణా మమరద్విషామ్‌। 

కామాశాం కృతవాన్‌ వ్యర్థాం - క్షణాత్‌ కోపేన శజ్మరః॥ 105 
ప్రతిపదార్థము :- కమ్‌ = ఎవరిని, పురాణామ్‌ = పుర అను పేరు గల, అమరద్విషామ్‌ 
= రాక్షసులయొక్క దర్భదమనమ్‌ = గర్వమును దమింపంజేసిన వానినిగా, వక్తి = 
చెప్పును? కందర్పదమనమ్‌ = మన్మథుని దమించిన వానిని, వక్తి = చెప్పును, శజ్మర 
= శివుడు, క్షణాత్‌ = క్షణకాలమున, కోపేన = కోపమున, కామ్‌ = ఏ, ఆశామ్‌ = 
ఆశను, వ్యర్థామ్‌ = వ్యర్థమైన దానినిగా, కృతవాన్‌ = చేసెను? కామాశామ్‌ = మన్మథుని 
ఆశను, వ్యర్థామ్‌ = వ్యర్థమయిన దానినిగా, శజ్మరః = శివుడు, కృతవాన్‌ = చేసెను. 
తాత్పర్యము :- పురాణము పురనామక రాక్షసుల దర్పమును దమింపంజేసిన వానినిగా 
ఎవనిని పేర్మొనును? కందర్పదమనుని, పురనామక రాక్షసుల దర్పమును దమింపం 
జేసిన వానినిగా చెప్పును. శివుదే ఆశను వ్యర్థముగా క్షణకాలమున కోపమున 
చేసినవాడయ్యెను? కాముని ఆశను వ్యర్థముగా శివుడు క్షణకాలమున కోపమున చేసెను. 
వివరణ :- పురాణామ్‌ అమరద్విషాం దర్చదమనం కం వక్తి అనునది ప్రశ్నము. 
కందర్పదమనమ్‌ అను శబ్దమును కం - దర్పమదనమ్‌ అని రెండు పదములుగా 
విభజించినచో పురనామక రాక్షసుల దర్పమును దమించిన వానినిగా నెవనిని చెప్పును? 
అను ప్రశ్నమేర్పడును? కన్దర్పదమనమ్‌ అను ఆ శబ్దమునే కందర్ప - దమనమ్‌ అను 
విధముగా విడదీసి మన్మథుని దమించిన వానినే (పురనామక రాక్షసుల దర్పదమునిగా) 
చెప్పును. అనునది దానికి ఉత్తరము. పూర్వార్థమున ఈ ప్రశ్నోత్తరములు ఒకే 
వాక్యమునుండి పదవిభాగ భేదమున నేర్పడును. కర్తృపదమీ పూర్వార్ధమున పేర్ళొనం 
బడలేదు. కావున ఎవనినో ఒక జిజ్ఞాసువును కల్పించుకొనవలెను. వక్తి అను క్రియలోని 
తి అను ప్రత్యయమును కర్తను సామాన్యముగా చెప్పినను ఆ కర్త ఎవడు? అను 
విశేషజిజ్ఞాసను నివారించుటకు కర్త విశేష రూపుడైన పృచ్చకుని కల్పించుకొనవలెను. 
అట్లే ఉత్తరార్థమున కామాశామ్‌ అను శబ్దమును కామ్‌ ఆశామ్‌ అను రెండు పదములుగా 
విభజించుకొని శివుడు క్షణమున కోపమున ఏ ఆవేశము వ్యర్థముగాంజేసెను. అను 
ప్రశ్నకు కామాశామ్‌ అను శబ్దమున కామ + ఆశామ్‌ అను పదవిభాగమును చేసి 
కాముని ఆశను శబ్దమును క్షణకాలమున కోపమున వ్యర్థమైన దానినిగా చేసెను. అను 
ఉత్తరమును చెప్పుకొనవచ్చును. ఇట్లేకవాక్యమునే ప్రశ్నముగా ఉత్తరముగాను పదవిభాగ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 385 


శ్లేష సహకారమున చెప్పుట ప్రహేళిక అనంబడును. ఇట్టి ప్రశ్నోత్తరైక వాక్యమును 
చిత్రోత్తరాలంకారమని ఉత్తరాలంకారభేదముగా అలంకారశాస్త్రజ్ఞులు చెప్పినారు. ఈ 
శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున ప్రశ్నోత్తరములు శ్లేషమున అభిన్నమొనర్చిన ఏకవాక్యమున 
పురమథనుడు కామారియైన శివుడు వర్ణింపంబడినాడు. ఈ శ్లోకమున భిన్న ప్రశ్నోత్తర 
వాక్యములలో శివుని సర్వేశ్వరత శివభక్తియొక్క శీఘ్రభుక్తి ముక్తి ప్రదత్వమును చెప్పం 
బడుచున్నవి. 

శ్లో కః సర్వేశః పార్వతీశో - న బ్రహ్మా న హరిస్తథా। 

భుక్తిముక్తిప్రదా శీఘ్రం - కా భక్తిః సామృశజ్బరే॥ 106 

ప్రతిపదార్థము :- సర్వేశ = సర్వేశ్వరుడు, క = ఎవడు? పార్వతీశః = పార్వతీశుడు, 
హరిః = హరి న (సర్వేశ్వరుడు) = కాడు, తథా = అట్లు, (బ్రహ్మా = (బ్రహ్మ, న 
(సర్వేశ్వరుడు) = కాడు, శీఘ్రమ్‌ = త్వరగా, భుక్తి ముక్తిప్రదా = భుక్తి ముక్తుల నొసగునది, 
కా = ఏది?, సామృశజ్యరే = పార్వతమ్మతో గూడిన శివుని యందలి, భక్తిః = భక్తి 
తాత్పర్యము :- ప్ర. సర్వేశ్వరుడెవరు? 
స: పార్వతీశుడు. బ్రహ్మకాని విష్ణువు కాని సర్వేశ్వరుడు అని చెప్పదగినవారు కారు. 
ప్ర: శీఘ్రముగా భుక్తి ముక్తుల నొసగు సాధనమేది? 
స: పార్వతమ్మతో కూడిన శివుని యందలి భక్తియే. 
వివరణ :- మీమాంసా శాస్త్రమున పరిసంఖ్యావిధియను నొక విధి కలదు. దానికి 
విధించుట యందు కంటె నిషేధించుట యందే ఎక్కువ తాత్సర్యముండును. 
పంచపంచనఖాభక్ష్యాః అను విధి వాక్యము పరిసంఖ్యావిధి కుదాహరణము. దీనికి 
పంచనఖమృగములలో నైదు పంచనఖమృగములు మాత్రమే మాంసాహారులు. తినదగినవి 
అని అర్థము. దీని తాత్సర్యము పంచనఖ మృగములలో తినదగినవిగా పేర్మొనంబడిన 
ఐదుమృగములు తప్ప మిగిలిన పంచనఖ మృగముల తినరాదని చెప్పుట లోనే ఎక్కువ 
తాత్సర్యమున్న్చది. కాని పేర్మొనంబడిన వానిని తప్పక తినవలెననుటలో యీ తాత్పర్యము 
లేదు. ఇష్టమైనచో పేర్కొనబడిన వానినే తినవలెను. కాని పేర్మొనంబడని వానిని 
తినరాదని చెప్పుటలోనే ఆ విధి వాక్యమునకు తాత్పర్యము. 

ఉత్పత్తివిధి యందు విధింపంబడిన కర్మచేయంబడనిచో ప్రత్యవాయము (పాపము) 
కలుగును. ఉదాహరణమునకు అహరహస్సన్థ్యాముపాసీత ప్రతిదినము సంధ్యోపాసన 


193 


386 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


మొనర్చవలెను. సంధ్యోపాసన మొనర్చనివాడు పాపియగునని ఆ ఉత్పత్తి విధి వాక్యమునకు 
తాత్పర్యము. అట్లే నియమవిధియైన ప్రీహీ న వహన్తి అను వాక్యమున వరిధాన్యమును 
దంచవలెను అని విధింపంబడినది. ఈ వాక్యము గోళ్ళతో వరిధాన్యము పొట్లు తీయుట 
ఒక పక్షమున ప్రాప్తింపగా మరొక పక్షమున దంచుట ప్రాప్తించగా దంచియే వరి 
ధాన్యము యొక్క పొట్లు తీయవలెనని నియమించుటయే పై విధి యొక్క అర్థము. 
గోళ్లతో పొట్టుతీసి సిద్ధపరచిన బియ్యమును పయోగించి సిద్ధపజుపంబడిన హవిస్సును 
అగ్నిలో హుత మొనర్చినచో ఆ హోమము వలన పుట్టవలసిన పుణ్యాపూర్వము (పుణ్యము) 
పుట్టదు అని తాత్పర్యము. 

ఈ శ్లోకమునందు పైని పరిసంఖ్యావిధిని పోలిన వాక్యమున్నది. దానికి శివుని 
యందు సర్వేశ్వరత్వము విధించుట ఎంత తాత్సర్యవిషయమో (బ్రహ్మ విష్ణువులలో 
సర్వేశ్వరత్వము లేదని నిషేధించుటలో నంతే తాత్సర్యమున్న్చది. ఐనను ఈ శ్లోకమున 
పరిసంఖ్యాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమునందు వలెనే ఈ క్రింది శ్లోకమునందు నిషేధము విధియు 
చెప్పంబడినవి. 

శ్లో॥ సర్వస్య సత్సర్వమనోరథానాం దాతా మహేశో న సురద్రుమౌఘః। 

మహీధరాధీశసుతాధినాథో దీనేషు సర్వేషు సదా దయావాన్‌॥ 107 
ప్రతిపదార్థము :- సర్వస్య = సర్వజీవసమూహముయొక్క సత్సర్వ మనోరథానామ్‌ = 
మంచివైన అన్ని కోరికలయొక్క దాతా = ఇచ్చువాడు, మహేశః = శివుడు, సురద్రుమౌఘః 
= కల్పవృక్ష సముహము, న = కాదు. మహీధరాధీశ సుతాధినాథః = పర్వతపతి 
కూతురియొక్క భర్త (శివుడు), సర్వేషు = సర్వులైన, దీనేషు = దీనులయందు, సదా = 
ఎల్లప్పుడు, దయావాన్‌ = దయ కలిగినవాడు. 
తాత్పర్యము :- అందథి అన్ని మంచి కోరికల నొసగువాడు సర్వేశ్వరుడైన మహేశ్వరుడే. 
కాని కల్పవృక్షసమూహమట్లు అందటి జీవుల అన్ని మంచి కోరికలనిచ్చు నట్టిది కాదు. 
పర్వతరాజకుమారీపతియైన ఆ శివుడు దీనులందజి యందును దయ కలిగినవాడు. 
వివరణ :- ఈ శ్లోకమున ప్రశ్నము లేకున్నను సమాధానము ననుసరించి ప్రశ్న 
మూహ్యమైయున్నది. కల్పవృక్ష సమూహమునందు సర్వసద్వాంఛాప్రదత్వము నిషేధింపం 
బడుటచే ఈ శ్లోకమున పరిసంఖ్యాలంకార మేర్చడియున్నది. శివునందు సర్వసద్వాంఛా 
ప్రదత్వము విదింపంబడినను శివునకు దుర్వాంఛా ప్రదానశక్తి నిషేధింపంబడలేదు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 387 


దుర్వాంఛలు పతన హేతువులు. కావున సద్వాంఛా ప్రదత్వమే శివునందు విధింపం 
బడినది. అని సర్వ మనోరథములకు కూర్చంబడిన సత్‌ విశేషణము వ్యంజించుచున్నది. 
ఉత్తరార్థము కల్పవృక్షము జడము కావున జీవులందు దయలేనిదని ఒకవేళ జీవులు 
తమకు హానికరములైన దుష్టమనోర్థములను కోరినచో సదసద్వివేకము దయయులేని 
ఆ కల్పవృక్షసమూహము ఆ జీవులకు హాని కలిగించు కోరికలను గూడ గుడ్డిగా నిచ్చునను 
అర్థమును వ్యంజించుచున్నది. ఈ శ్లోకమున 1,2,4 పాదములలో ఇంద్రవజ్రాలక్షణము 
3వ పాదమున ఉపేన్ల వజ్రా లక్షణముండుటచే ఉపజాతి వృత్త మేర్చడియున్నది. 


అవతారిక :- పై శ్లోకమునందువలె ఈ క్రింది శ్లోకమునందు ప్రశ్నమూహ్యమైన 
సమాధానము చెప్పబడుచున్నది. 
శ్లో; అభక్తతా మూర్ధజనే - అభానం స్మ్యాద్దివావిధౌ। 

గదాహతిర్యుద్దతలే - నేషద్దీనే శివం [శ్రితే॥॥ 108 
ప్రతిపదార్థము :- మూర్ధజనే = మూర్థమైన జనమునందు, అభక్తతా = భక్తత్వము 
లేకపోవుట, దివావిధౌ = పగటి చన్హునియందు, అభానమ్‌ = ప్రకాశము లేకపోవుట, 
యుద్ధతలే = యుద్ధ స్థలమున, గదాహతిః = గదల దెబ్బ (ఉండును), శివమ్‌ = 
శివుని, (శితే = ఆశ్రయించిన, దీనే = దీనునందు, ఈషత్‌ = కొంచెము, న = 
ఉండదు. 
తాత్సర్యము :- మూర్చులకు మాత్రమే భక్తి ఉండదు. పగటి చంద్రుడు మాత్రమే 
(ప్రకాశముండడు. యుద్దస్థలమునందు గదదెబ్బ ఉండును. కాని శివునాశ్రయించిన 
వాడు దీనుండైనను ఆతని యందు కొంచెము కూడ భక్తి ప్రకాశహీనత్వములు గాని 
దెబ్బతినుటగాని ఉండవు. 
వివరణ :- బుద్ధిమంతులు భక్తులైయుందురని రాత్రి చంద్రుడు ప్రకాశవంతుడై 
యుండునని పూర్వార్థమునందు క్షివ్తార్ధము జ్ఞేయమైయున్నది. యుద్ధభూమి యందున్న 
వాడు గదాఘాతము నొందు నవకాశమున్నది. ఈ భక్తి ప్రకాశరాహిత్యములు 
గదాఘాతములు శివునాశ్రయించిన వారి కుండవు అని ఉత్తరార్థక్షిపార్థము. గదమనగా 
రోగము. అహతి అనగా సంపూర్ణతనము. (మృత్యువు) శివునాశ్రయించిన దీనునకును 
రోగమృత్యువులుండవు. ఇక ఈ శివునాథయించిన దీనుని విషయమున ఇవి ఉండవని 
చెప్పనక్కర లేదు. యుద్ధరంగమున గదవంటి ఇతరములైన ఆయుధముల చేతగాని, 
నిమితాంతరముల చేతగాని మృత్యువుండదను అర్ధము ఈ శ్లోకమున వ్యంగ్యమగుచున్నది. 


194 


388 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


ఈ శోకమునందును అభక్తతా అభావము నిషేధింపంబడుటచే పరిసంఖ్యాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని శిరమున నిత్యము ప్రకాశించు చంద్రుడు ప్రస్తావించం 
బడినాడు. ఈ శ్లోకమున ఆ శివుని శిరమందలి గంగ ప్రస్తావింపంబడుచున్నది. 
శ్లో మూర్దన్యలీకే చగలేచ గజ్లాం 

వహ్నిం విషం శమ్భురహో దధాతి। 

హితాహితానాం సతతం జనానా - 

మానన్దదుఃఖే విదధాతి నిత్యమ్‌॥ 109 
ప్రతిపదార్థము :- మూర్ధని = శిరమున, అలీకే చ = నుదుటను, గలే = కంఠమునందు, 
గజ్బామ్‌ = గబ్బను, వహ్నిమ్‌ = అగ్నిని, విషంచ = విషమును, శమ్ముః = శివుడు, 
నిత్యమ్‌ = ఎల్లప్పుడు, దధాతి = ధరించుచున్నాడు, అహో = ఆహా! సతతమ్‌ = 
ఎల్లప్పుడు, హితాహితానామ్‌ = హితులు అహితులునైన, జనానామ్‌ = జనులకు, 
ఆనన్దదుఃఖే = ఆనన దుఃఖములను, విదధాతి = కలిగించుచున్నాడు. 
తాత్సర్యము :- శివుడు శిరమందు గజ్బను, నుదుట అగ్నిని, కంఠమున విషము నెల్లప్పుడు 
ధరించుచున్నట్లు తనకు హితులైన జనులకు ఆనందమును, అహితులైన జనులకు దుః 
ఖమును ఎల్లప్పుడు కలిగించుచుండును. 
వివరణ :- ఆధారములైన మూర్దాలికగలములలో ఆధేయములైన గంగా వహ్ని 
విషములస్థితి మరియు హితాహితులకు ఆనంద దుఃఖముల నిచ్చుట క్రమముగా 
చెప్పంబడుటచే క్రమాలంకార మేర్పడియున్నది. “అపి మాషం మషం కుర్యాచ్చన్నో 
భంగం నకారయేత్‌” అను సూక్తి ననుసరించి అలిక శబ్దము ఛన్లోనుగుణత కొజికై 
అలీకగా ప్రథమ పాదమున కూర్చంబడినది. 1,2,4 పాదములలో ఇంద్ర వజ్రా 
లక్షణము, 3వ పాదమున ఉపేన్దవ(జ్రా లక్షణముండుటచే నీ శ్లోకము ఉపజాతిచ్చన్లో 
నిబన్గనము. 


అవతారిక :- పై శ్లోకమున హితులకు శివుడానందము కలిగించునని చెప్పంబడినది. 
ఈ శ్లోకమున ఆ ఆనందము అనగా హిరణ్యాగర్భాదులచే తను కోరదగిన ముక్తిని 
బుద్ధిమంతుడు శివుని పొందవచ్చునని చెప్పంబడుచున్నది. 
శ్లో యదృచ్చయా బిల్వదలం సమర్ప్య 
పుమాన్‌ సుబుద్ధిః పరమేశ్వరాయ! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 389 


గృహ్హాతి ముక్తిం పరమాం హిరణ్య- 

గర్భాదికామ్యామచిరాయ తస్మాత్‌! 110 
ప్రతిపదార్థము వా సుబుద్ధిః = మంచి బుద్ధిగల, పుమాన్‌ = పురుషుడు, యదృచ్చయా 
& ఆకస్మికావకాశముచేత, పరమేశ్వరాయ = శివునికొజికు, బిల్వదలమ్‌ = మారేడు 
పత్రమును, సమర్వ్య = సమర్పించి, తస్మాత్‌ = ఆతని (శివునినుండి, అచిరాయ = 
శీఘ్రముగా, హిరణ్యగర్భాది కామ్యామ్‌ = బ్రహ్మాదులచే కోరందగిన, పరమామ్‌ = 
ఉత్కృష్టమైన, ముక్తిమ్‌ = కైవల్యమును, గృహ్హాతి = స్వీకరించును. 
తాత్పర్యము :- దైవికముగా లభించిన మారేడు పత్రమును శివునకు సమర్పించి ఆ 
శివునుండి గొప్పముక్తిని బుద్ధిమంతుడు పొందుచున్నాడు. 
వివరణ :- ఒక వస్తువ నొకనికిచ్చి ఆతని నుండి మరొక వస్తువును పొందినట్లు చెప్పం 
బడుటచే నీ శ్లోకమున పరివృత్యలంకార మేర్చడియున్నది. పూర్వార్థమున ఉపేన్దవజ్రా 
లక్షణము ఉత్తరార్థమున ఇంద్రవజ్రా లక్షణముండుటచే నీ శ్లోక ముపజాతిచ్చన్లో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున పరమానంద రూపమిుక్తిని బుద్ధిమంతుడు శివునుండి 
పొందవచ్చునని చెప్పంబడినది. ఈ శ్లోకమున బుద్ధిహీనుడైన రావణుడట్టి ముక్తిని గాక 
సురాసురాద్యవధ్యతను పొందుట చెప్పంబడుచున్నది. 

శ్లో నవోత్తమాజ్లాని సమర్వ్య భక్తా 

పురారయే స్వాని సురాసురాద్దః। 

ఆవధ్యతాం తామవమాం యయాచే 

తం ముక్తిదం రావణనామరక్షః॥ 111 
ప్రతిపదార్థము :- రావణనామ రక్షః = రావణుడను రాక్షసుడు, పురారయే = త్రిపుర 
హరున(శివున)కు, స్వాని = తనవియైన, నవోత్తమాజ్లాని = తొమ్మిది తలలను, భక్త్యా = 
భక్తితో, సమర్వ్య = సమర్పించి, అవమామ్‌ = అల్పమైన, తామ్‌ = ఆ, సురాసురాద్యైః 
= దేవరాక్షసాదులచే, అవధ్యతామ్‌ = చంపందగియుండకపోవుటను, ముక్తిదమ్‌ = 
ముక్తినొసగు, తమ్‌ = ఆతని(శివు)ని, యయాచే = అడుగుకొనెను. 
తాత్సర్యము :- రావణాసురుడు తన తొమ్మిది తలలను శివునకు సమర్పించి 
దేవాసురాదులచే చావురాకుండు వరమును కోరుకొనెనే గాని మోక్షమును గోరికొనలేదు. 
వివరణ :- అల్పము నర్పించి అనల్పమును స్వీకరించుట బుద్ధిమంతుని లక్షణము. 
ఒక బుద్ధిమంతుడు సులభమైన వీల్వము నర్పించి బ్రహ్మాది దుర్లభమైన మోక్షమును 


195 


390 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


శివుని నుండి పొందెను. రావణాసురుడు బుద్ధిమంతుడు కాడు. పైగా రావణాసురుడు 
తలలను సమర్పించియు దేవాసురాదులచే అవధ్యత్వమును కోరుకొనెను. బలహీనులైన 
నరవానరాదులు తనను చంపలేరని భ్రమించి అట్లు కోరుకొనెనను. తన తొమ్మిదితలలను 
సమర్పించి, సర్వావధ్యతను గాకుండ కొందజ (దేవాసురాదుల) నుండి మాత్రమే. 
అవధ్యతను కోరుకొనెను. అర్పించిన దధికము తలలు ఉత్తమాంగములు కదా. పొందినది 
సర్వావధ్యత కాకుండ కతిపయావధ్యత మాత్రమే. అధికమునర్చించి అల్పమునే 
కోరుకొనుట రావణుని అల్పబుద్ధితను జాద్యమును సూచించును. ఈ శ్లోకమునందును 
తలలనిచ్చి దేవాసురాద్యవధ్యత్వ స్వీకరణము చెప్పంబడినందున పరివృత్యలంకార 
మేర్ప్చడియున్నది. ఈ శ్లోకమునందును మొదటి మూడు పాదములు ఉపేన్లవజ్రా 
లక్షణము. నాల్గవపాద మింద్రవజ్రా లక్షణమును అగుటచే నుపజాతి వృత్తనిబన్థనము. 
అవతారిక :- పై శ్లోకమున రావణుడు తలల నర్చించి దేవాసురాద్యవధ్యత్వ స్వీకరణము 
చెప్పంబడినది. ఈ శ్లోకమున గౌరీదేవి శివునకు తపమును సమర్పించి శివవాల్లభ్యమును 
పొందుట చెప్పబడుచున్నది. 
శ్లో లోకాతీతం భక్తిపూర్వం తపః స్వం 

గౌరీదేవీ భూతభర్రే సమర్వ్య। 

తద్వాల్లభ్యం స్వీచకారాద్వయం శ్రీ- 

వాణీముఖ్యస్రీకదమ్బాభినుత్యమ్‌॥ 112 
ప్రతిపదార్థము :- లోకాతీతమ్‌ = లోకాతీతమైన, స్వమ్‌ = తనదైన, తపః = తపమును, 
భక్తిపూర్వమ్‌ = భక్తిపూర్వకముగా, భూతభర్రే = శివునకై, సమర్వ్య = సమర్పించి, 
శ్రీవాణీ ముఖ్యస్తీ కదమ్బాభినుత్యమ్‌ = లక్ష్మి సరస్వతి మొదలైన ప్రీల సమూహములచేత 
మిక్కిలి స్తుతింపబడిన, అద్వయమ్‌ = రెండులేని, తద్వాల్లభ్యమ్‌ = ఆ శివపత్వీత్వమును, 
గౌరీదేవి = గౌరీదేవీ, స్వీచకార = స్వీకరించెను. 
తాత్పర్యము :- లోకోత్తరమైన తన తపమును శివునకు సమర్పించి గౌరీదేవి లక్ష్మి 
సరస్వతి మొదలగు స్ర్తీల సమూహములచేం బొగడందగిన శివపత్నీత్వమును పొందెను. 
వివరణ :- ఈ శ్లోకమున ఒకటి ఇచ్చి మరొక దానిని స్వీకరించునట్లు చెప్పంబడినందును 
వరివృత్త్యలంకార మేర్పడియున్నది. ప్రతిపాదమున మ-త-త-గ-గ అను 
గణములుండుటచే నీ శ్లోకము శాలినీ వృత్త నిబన్ధనము. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 391 


అవతారిక :- పై శ్లోకమున సృష్ట్యాదికృతి హేతు గౌరి శివువల్లభగా చెప్పంబడినది. ఈ 
శ్లోకమున ఆమె వలన శివునికి సంక్రమించిన సృష్ట్యాది హేతుత్వము చెప్పబడుచున్నది. 
శ్లో సృజతి రక్షతి నాశయతి స్ఫుటం 

భువనజాలమభీప్పితమైహికమ్‌। 

దిశతి ముక్తిమపి స్మరతామఘం 

హరతి భాతి జయత్యపి శజ్మరః॥। 113 
ప్రతిపదార్థము :- శజ్మరః = శివుడు, భువనజాలమ్‌ = లోకసమూహమును, స్సుటమ్‌ 
= స్పష్టముగా, సృజతి = సృజించును, రక్షతి = రక్షించును, నాశయతి = నశింప 
జేయును. ఐహికమ్‌ = ఈ లోకమునకు సంబంధించిన, అభీప్పితమ్‌ = కోరికను, 
ముక్తిమ్‌ అపి = ముక్తిని గూడ, దిశతి = ఇచ్చును, స్మరతామ్‌ = స్మరించువారియొక్క 
అఘమ్‌ = పాపమును, హరతి = పోగొట్టును, భాతి = ప్రకాశించును, జయతి = 
సర్వోత్మర్షముగా వర్ధిల్లును. 
తాత్సర్యము :- లోకముల సృష్టి స్థితి లయములను శివుడు చేయును. ఈ లోకము 
నందలి కోరికను ముక్తిని స్మరించువారి కొసగును. వారి పాపమును కూడ హరించును. 
సర్వోత్మృష్టత ప్రకాశమును కలిగియుండును. 
వివరణ :- లోక సృష్టి స్థితి లయము లొనర్చుట ఈశ్వరుని తటస్థ లక్షణము. దానివలన 
ఆయనకు సర్వోత్మర్షత కలుగును. వీనివలన ఆయన నిరంతర ధ్యానము ఉపాసకుల 
హృదయములలో కలుగుచుండును. జ్ఞానులైనచో వారికి శివుడభిన్నముగానే భాసించును. 
అనుభవభావరూపత అను స్వరూప లక్షణములు శివుని వీడవు. శ్లోకమున సృజత్యాది 
క్రియలు పెక్కులు సముచ్చితములై ఉండుటచే నీ శ్లోకమున సముచ్చయాలంకార 
మేర్పడియున్నది. ప్రతిపాదమున న-భ-భ-ర అను గణములుండుటచే నీ శ్లోకము 
ద్రుతవిలమ్బిత వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునియందు సృజత్యాది క్రియల సముచ్చయము చెప్పం 
బడినవి. ఈ శ్లోకమున ఆతనియందు శమదమాది గుణముల సముచ్చయము చెప్పం 
బడుచున్నది. 

శ్లో], శమం దమం చ వైరాగ్య - మైశ్వర్యం కరుణాధియమ్‌। 

శౌర్యం ధైర్యం చ గామ్బీర్యం - సదా వహతి శజ్మరః॥ 114 
ప్రతిపదార్థము :- శబ్మరః = శివుడు, సదా = ఎల్లప్పుడు, శమమ్‌ = అంతరింద్రియ 
నిగ్రహమును, దమమ్‌ = బహిరింద్రియ నిగ్రహమును, వైరాగ్యమ్‌ = వైరాగ్యమును, 


196 


392 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


కరుణాధియమ్‌ = దయాబుద్ధిని, శౌర్యమ్‌ = శూరత్వమును, ధైర్యమ్‌ = ధీరత్వమును, 
గామ్బీర్యమ్‌ క గామ్బీర్యతను, వహతి = ధరించును. 

తాత్పర్యము :- శివుడు అంతర్భహిరింద్రియని[గ్రహమును వైరాగ్యకారుణ్యములను 
శౌర్యధైర్యగాంభీర్యములను నిరంతరము ధరించియుండును. 

వివరణ :- శమదమాది గుణముల సముచ్చయమీ శ్లోకమున చెప్పంబడుటచే 
సముచ్చయాలంకార మేర్చడియున్నది. ఇది అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


అవతారిక :- పై శోకములలో శివనుండి సంక్రమించిన శివుని కర్మ గుణములు 


క! 


చెప్పంబడినవి. ఈ శ్లోకమున శివ శివునితో సమకక్షముగా సర్వలోకరక్షణ మొనర్చునని 


చెప్పంబడుచున్నది. 
శ్లో శివో౭.థవా శివా సర్వ - లోకానామ్‌ పరిరక్షణమ్‌। 
విధాతుం కల్పతే నిత్యం - దయయా పరిపూర్ణయా॥ 115 


ప్రతిపదార్థము :- శివః = శివుడు, అథవా = లేక, శివా =శివ, పరిపూర్ణయా = 
బాగుగా నిండిన, దయయా =దయతో, సర్వలోకానామ్‌ = అన్ని లోకములయొక్క 
పరిరక్షణమ్‌ = సర్వవిధ రక్షణమును, విధాతుమ్‌ = చేయుటకు, కల్పతే క సామర్థ్యము 
కలిగియున్నది. 
తాత్పర్యము :- శివుడు లేక శివ పరిపూర్ణమైన దయతో సర్వలోకరక్షణము చేయుటకు 
చాలును. 
వివరణ :- ఒక వస్తువు ఒక క్రియలో ఉపయోగింపంబడుట కల్పమనంబడును. ఆ 
వస్తువునకు బదులుగా మరొక వస్తువు నుపయోగించుట అనుకల్ప మనంబడును. 
లోక రక్షణ క్రియలో శివుడుపయోగింపంబడుట కల్పము. శివుడు కాని పక్షమున శివ 
ఆ క్రియ యందుపయోగించినట్లు చెప్పంబడుటచే ఈ శ్లోకమున అనుకల్ప 
మేర్చడియున్నది. దీనిని అలంకారగ్రంథమున అలంకారముగా అనుకల్పము పేర్ళొనం 
బదియుండవచ్చును. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కనుకల్పముగా శివ చెప్పంబడినది. ఈ శ్లోకమున 
శివునుపాసించువారి సర్వోత్మృష్టత చెప్పంబడుచున్నది. 
శ్లో మనుష్యా జన్తుషూత్మృష్టా ఆ బ్రాహ్మణాస్తేషు తేషుపి। 
దేవతోపాసకాస్తేషు - శివోపాస్తిపరాయణాః॥ 116 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 393 


ప్రతిపదార్థము :- జన్తుషు = ప్రాణులందు, మనుష్యాః = మానవులు, ఉత్కృష్టాః = 
ఉత్కృష్టులు, తేషు = వారియందు, బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, తేషు అపి = వారి 
యందును, దేవతోపాసకాః = దేవతలయొక్క ఉపాసకులు, తేషు అపి = వారి యందును, 
శివోపాస్తి పరాయణాః = శివోపాసన యందాసక్తి గలవారు, ఉత్కృష్టాః = ఉత్కృష్టులు. 
తాత్పర్యము :- ప్రాణులలో మనుష్యులు, వారిలో బ్రాహ్మణులు, వారిలో దేవతోపాసకులు 
వారిలో శివోపాసకులు ఉత్కృష్టులు. 

వివరణ :- ఈ శ్లోకమున ఒకరికంటే ఒకరు వారికంటే మరొకరు ఉత్కృష్టులు 
సారభూతముగా గ్రహింపందగినవారు అని చెప్పుటచే సారాలంకార మేర్పడియున్నది. 
ఇది అనుష్టుప్ఫన్లో నిబనస్ధనము. 


అవతారిక :- పై శ్లోకమున సర్వలోకముల సారము శివుడని చెప్పంబడినది. ఈ 
శ్లోకమున ఆ శివుని తాణ్ఞివమున నేర్పడిన విశేష మొకటి చెప్పబడుచున్నది. 
శ్లో తాబ్బవాయాససజ్టాతాః - శివాజ్లే స్వేదబిన్షవః। 
శిరస్తః ్రస్తగజ్ఞామ్భో - బిన్దుజాలైస్తిరోహితాః॥ 117 
ప్రతిపదార్థము :- తాబ్బవాయాస సంజాతాః = తాణ్బవముయొక్క ఆయాసము చేత 
కలిగిన, శివాజ్లే = శివునియొక్క శరీరమున, స్వేదబినవః = చెమట బిందువులు, 
శిరస్తః = శిరమునుండి, ప్రస్తగజ్ఞామ్మోవీన్గుజాలైః = జారిన గంగాజల బిందువులయొక్క 
సమూహముల చేత, తిరోహితాః = గుర్తుపట్టరానివిగా చేయంబడినవి. 
తాత్పర్యము :- తాణవనృత్య మొనర్చునప్పుడు ఆయాసముచే శివుని శరీరము నందేర్చడిన 
చెమట బిందువులు ఆయన తల నుండి జారిపడిన గంగాజల బిందువులతో కలిసిపోయి 
గుర్తింపరానివిగా చేయంబడినవి. 
వివరణ :- ఈ శ్లోకమున చెమట బిందువులు గంగాజల బిన్గువులచే తిరోహితములైనట్లు 
అనగా మీలితమైనట్లు చెప్పంబడుటచే మీలనాలంకార మేర్చడియున్నది. ఇది అనుష్టుప్పన్నో 
నిబన్టనము. 
అవతారిక :- పై శ్లోకమున చెమట బిందువుల మరియు గంగాజల బీన్గువుల యోగము 
చెప్పంబడినది. ఈ శ్లోకమున శివపార్వతుల యోగము చెప్పంబడుచున్నది. 
శ్లో పరయోః సున్దరతరయోః సురశుభకరయో రుమామహేశ్వరయోః। 
అనురూపతమం యోగం మన్యే త్రిభువనతలశ్హాఘ్యమ్‌॥ 118 


197 


394 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ప్రతివదార్థము :- పరయోః = ఉత్కృష్టులైన, సున్గరతరయోః = మిక్కిలి 
అందముకలవారైన, సురశుభకరయోః = దేవతలకు శుభముల కలిగించువాడైన, 
ఉమామహేశ్వరయోః = పార్వతీపరమేశ్వరులయొక్క అనురూపతమమ్‌ = మిక్కిలి 
తగియున్న యోగమ్‌ = యోగమును, త్రిభువనతలశ్లాఘ్యమ్‌ = ముజ్జగపు తావులలో 
మెచ్చుకొనందగిన దానినిగా, మన్యే = తలచెదను. 
తాత్పర్యము :- ఉత్కృష్టులైన, మిక్కిలి అందము కలవారై దేవతలకు శుభముల కలిగించు 
వారైన పార్వతీపరమేశ్వరుల పరస్పరము తగియున్న కలయికను త్రిభువన స్థలములలో 
మెచ్చదగినదిగా భావించెదను. 
వివరణ :- పార్వతీపరమేశ్వరులు ఒకరికొకరు తగియున్నవారు. వారు మిక్కిలి సున్దరులు. 
అందమైన భార్యకు అనముగాలేని భర్త అనురూపుడు కాడు. సుందరాసుందర భార్యాభర్తల 
యోగము అనురూపము కాదు. అట్లే ఇతరులకు శుభములను కలిగించు వారొకరు 
మరొకరు అశుభముల కలిగించువారైనచో వారిరువురికి యోగము అనుగుణము కాదు. 
ఇట్లు అనురూపము అనుగుణమునైన ప్రీపురుషయోగము గొప్ప కలయిక అని చెప్పం 
బడును. పార్వతికి పరమేశ్వరుడు రూపమున గుణములందును సమానుడు. అట్లే 
పరమేశ్వరునకు పార్వతి రూపగుణములలో సమానురాలు. కావున వారిరువురి యోగము 
సమయోగము. ఇట్టి స్త్రీ పురుషులు వివాహము ద్వారా కలిసి యొకటైనప్పుడు ఆ 
దాంపత్యము అనురూపత యోగము. ఇట్టి అనురూపము యోగము కోటిదంపతులలో 
నొకటి ఉండునేమో. కావున (త్రిభువనవాసులందరు పార్వతీ పరమేశ్వరులయోగ 
మనురూపతమమని శ్లాఘించినారు అని అనురూప యోగము శివపార్వతులకు చెప్పం 
బడుటచే నీ శ్లోకమున సమానాలంకారమేర్ప్చడియున్నది. పూర్వార్థమున ఏడు మాత్రా 
గణములు చివర గురువు ఉండుట చేత ఉత్తరార్థమున ఆరవ గణముగా లఘువొకటే 
ఉన్నందున ఈ శ్లోకము ఆర్యా అను మాత్రాభన్దమున నిబన్గ్థింపబడినదనుట స్పష్టము. 
అవతారిక :- పై శ్లోకమున శివపార్వతులయోగము ్రిభువనజనశ్లాఘ్యమని చెప్పం 
బడినది. ఈ శ్లోకమున జనులకు శివానుగ్రహమెట్లు కలుగునో చెప్పంబడుచున్నది. 
శ్లో స్నానేన దానేన జపేన భక్తా - విభూతిరుద్రాక్షధృతేశ్చ నిత్యమ్‌। 
ప్రదోషపూజాస్తుతిభావనాభిః - శివః ప్రసాదం కురుతే జనే స్వమ్‌॥ 119 
ప్రతిపదార్థము :- నిత్యమ్‌ = ప్రతిదినము, స్నానేన = స్నానమున, దానేన = దానమున, 
జపేన = జపమున, భక్యా = భక్తితో, విభూతి రుద్రాక్షధృతేః చ= విభూతి రుద్రాక్షల 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 395 


ధరించుట వలనను, ప్రదోష పూజాస్తుతి భావనాభిః = ప్రదోషపూజతో స్తుతితో భావనతో, 
శివః = శివుడు, జనే = జనమున, స్వమ్‌ = తన, ప్రసాదమ్‌ = అనుగ్రహమును, 
కురుతే = చేయును. 
తాత్పర్యము :- స్నానదానజపములతో భక్తితో ప్రదోషపూజలతో స్తోత్రములతో భావనలతో 
అనగా ఉపాసనలతో కూడిన జనుని శివుడనుగ్రహించును. 
వివరణ :- ఈ శ్లోకము తృతీయాంతపదములచే శివానుగ్రహహేతువులు చెప్పంబడినవి. 
ఈ శ్లోకమున మొదటి పాదము ఇంద్రవజ్రా లక్షణము. మిగిలిన మూడు పాదము 
లుపేన్దవజ్రా లక్షణము కలవగుటచే నీ శ్లోకము ఉపజాతిచ్చన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివానుగ్రహహేతువుల నడుమ భక్తి చేర్చబడినది. ఈ 
శ్లోకమున ఆ మిగిలిన హేతువులన్నింటికన్న భక్తి ఉత్కృష్టమని చెప్పబడుచున్నది. 
శ్లో; జన్మాలజ్మురుతే సమృత్‌ - తాం పాత్ర ప్రతిపాదనమ్‌। 

తచ్చివార్పితతా బుద్ధిః - తాం భక్తిర్భువనత్రయే॥ 120 
ప్రతిపదార్థము :- భువనత్రయే = ముజ్జగమున, సంపత్‌ = సంపద, జన్మ = జన్మము, 
తామ్‌ = దానిని (సంపదను), పాత్రప్రతిపాదనమ్‌ = యోగ్యులకిచ్చుట, తత్‌ = దానిని, 
శివార్చితతా బుద్ధిః = శివునకర్పించిన బుద్ధి, తామ్‌ = దానిని, భక్తిః = భక్తి, అలంకురుతే 
= అలంకరించును. 
తాత్పర్యము :- ముజ్జగమున సంపద జన్మను, సంపదను సత్పాత్రులకొసగుట సత్పాత్ర 
దానమును శివార్పణబుద్ది, శివార్పణబుద్ధిని, భక్తి అలంకరించును. 
వివరణ :- ఏ లోకమునైనను సంపదలేని జన్మము అలంకారములేని మనుష్య శరీరము 
వలె శోభాహీనము. సంపదలేనివాని నెవరును గుర్తింపరు. వానికే సుఖమును ఉండదు. 
వాని జన్మము దాదాపు నిష్పలము. ఒకవేళ సంపదయున్నచో వాని జన్మము శ్లాఘ్య 
మగును. సుఖపూర్ణమగును. సంపద భోగముల కొజకు తన శరీరమున అలంకారముల 
ధరించుటకొబికు మాత్రమే ఉపయోగించుట పురుషార్థహేతువు కాదు. తన కొజకే 
సంపద నుపయోగించిన వారు లోకమున నెందరు పుట్టలేదు? ఎందటు గిట్టలేదు. 
వారినెవరు తలచుకొందురు? వారికేమి కీర్తి కలిగినది? సంపదకు సత్సాత్ర దానమే 
తగిన వినియోగము సద్వినియోగము. సత్సాత్రదానము చేయునప్పుడు దానము 
స్వీకరించు వానిని శివుడుగా భావించుట తన కీశ్వరుడొసగిన సంపద ఆ ఈశ్వరునకే 
చెందుచున్నదను భావనతో అర్పణచేయుట శివార్పణ బుద్ధి. జన్మకు సంపద 


198 


396 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అలంకారము. సంపదకు సత్సాత్రదాన మలంకారము. అనగా సంపదకు సత్సాత్రదానమే 
శోభ. ఆ సత్సాత్ర యందు శివబుద్ధిచేసి దత్తమైన దానియందు శివార్పిత మనుబుద్ధి 
కలుగుట సత్సాత్రదానమున కలంకారము. ఆ శివార్చితబుద్ధికి భక్తి అలంకారము. 
భక్తిలేనిచో శివార్పితబుద్ధి అలంకరింపంబడదు. శివార్చితబుద్ధి లేనిచో సత్సాత్రదాన 
ననలంకృతమే అగును. అనగా శోభాహీనమగును. అట్లే సత్సాత్రదత్తము కాని ధనము 
(నంపద) శోభాహీనము. ఇట్లు వరుసగా సంపదలకు సత్సాతదానాదులు 
అలంకరించునని చెప్పుటచే నీ శ్లోకమున ఏకావల్యలంకార మేర్చడియున్నది. 
ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివభక్తులందు శివబుద్ధి యుండవలెనని ఆ బుద్ధితో పాటు 
శివభక్తి ఉండవలెనని చెప్పబడినది. ఈ శ్లోకమున శివునకు గల నీలకంఠ నామము 
గూఢముగా సూచింపబడుచున్నది. 
శ్లో॥ కిం పత్యుస్తవ నామేతి - పృష్టా సఖ్యాగనన్దనా। 

హస్తేన స్తనకస్తూరీం - తస్యా లిప్తవతీ గలే॥ 121 
ప్రతిపదార్థము :- తవ = నీయొక్క పత్యుః = భర్తయొక్క నామ = పేరు, కిమ్‌ = 
ఏమి, ఇతి = అని, పృష్టా = అడిగిన, సఖ్యా = చెలికత్తె చేత, అగనన్లనా = పార్వతీదేవి, 
హస్తేన = చేతితో, స్తనకస్తూరీమ్‌ = స్తనములందలి కస్తూరిని, తస్యాః = ఆమె 
(చెలికత్తెయొక్క గలే = కంఠమునందు, లిప్తవతీ = పూసినది (అయ్యెను). 
తాత్సర్యము :- నీ భర్త పేరేమని అడిగిన చెలికత్తె మెడకు పార్వతి తన స్తనములకు 
పూసికొన్న కస్తూరిని చేతికంటించుకొని పూసినది. 
వివరణ :- చెలికత్తె మెడకు కస్తూరిని పూసి పార్వతి ఆమె మెడను నీలముగా 
నొనరించుటచే గూఢముగా తన భర్తపేరు నీలకంఠుడని సూచించినది. విషయము 
మిక్కిలి సూక్ష్మబుద్ధికి చిహ్నమగుటచే సూక్ష్మబుద్దులకే ఆ చర్య లేక చేష్ట ఆ పేరును 
సూచించుటచే ఈ శ్లోకమందలి అలంకారము సూక్ష్మమను పేరుగలది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున గౌరి చెలికత్తెకంఠమున కస్తూరిని పూసినట్లు చెప్పంబడినది. 
ఈ శ్లోకమున నీలకంఠుని కంఠముననే కస్తూరి పూసినట్లు చెప్పంబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 397 


శ్లో నీలకణ్ఞ్ధస్య సంలిస్తా కట్టే గౌర్యా రహస్యలమ్‌। 
కస్తూరీ సంవృతా జ్ఞాతా గన్భతః ప్రమథాదిభిః॥ 122 
ప్రతిపదార్థము ఫా గౌర్యా = గారీదేవిచేత, నీలకంఠస్య = శివునియొక్క కంఠే = 
కంఠమునందు, రహసి = రహస్యస్థలమున, సంలిప్తా = బాగుగా పూయంబడిన, కస్తూరీ 
= కస్తూరి, సంవృతా = (అపి) = కప్పబడినదైనను, ప్రమథాదిభీః = ప్రమథులు 
మొదలగువారిచేత, గన్టతః = గన్టమువలన, అర(ల)మ్‌ = వెంటనే, జ్ఞాతా = తెలియ 
బడినది. 
తాత్సర్యము :- గారీదేవి రహస్యముగా శివుని నీలకంఠమున బూసిన కసూరి శివుని 
కంఠముయొక్క నలుపుదనముచే దాచబడినను దాని వాసనచే ఆ విషయము ప్రమథాది 
శివభక్తులకు తెలిసిపోయినది. 
వివరణ :- శివుని కంఠమునకు కస్తూరి సద్భశము. ఆ సాద్భశము వలన కస్తూరి 
(విశేషము) కనంబడకపోవుటచే నలుపుగుణ (సామాన్యమే స్ఫురించుటచేత అది శివుని 
నీలకంఠమున కనంబడలేదని చెప్పుటచే నీ శ్లోకమున సామాన్యాలంకార మేర్చడి 
యున్నది. ఈ శ్లోకమును అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కంఠమున గౌరిపూసిన కస్తూరి వర్ణింపంబడినది. 
ఈ శ్లోకమున దానియందలి కాలకూటవిషము వర్ణింపంబడుచున్నది. 
శ్లో మహాత్మా సహతే కష్టం - పరేషాం హితకారణాత్‌। 

పార్వతీరమణః కణ్ణే - కాలకూటం బిభర్తి హి॥ 123 
తిపదార్థము :- మహాత్మా = మహాత్ముడు, పరేషామ్‌ = ఇతరులయొక్క హిత కారణాత్‌ 
= హితము హేతువుగా, కష్టమ్‌ = కష్టమును, సహతే = సహించును, పార్వతీ రమణః 
= శివుడు, కణ్ణే = కబ్ధమున, కాలకూటమ్‌ = కాలకూటమను విషమును, బిభర్తి హి = 
భరించును గదా! 
తాత్సర్యము :- మహాత్ముడు ఇతరుల హితమునకై కష్టమును సహించును. శివుడు 
కాలకూట విషమును ధరించుటయే దీనికి దృష్టాంతము. 
వివరణ :- మహాత్ముడు ఇతరులకొజకు కష్టముల సహించుట అను సామాన్యమున 
శివుడు కాలకూటమును భరించుట అను విశేషముతో సమర్థింపంబడినందున ఈ 
శ్లోకమున అర్థాంతరన్యాసాలంకార మేర్చడియున్నది. 

ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్ధనము. 


es 


199 


398 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారిక :- పై శ్లోకమున శివుని కాలకూట విషధారణము చెప్పబడినది. ఈ శ్లోకమున 
ఆతడు పార్వతిని వరించుట చెప్పబడుచున్నది. 
శ్లో తపసా పరితోషితః శివోల_ - 
వృత తాదృజ్నియమే9 పి పార్వతీమ్‌ 
భువనేషు మహాజనా నృణాం 
సుగుణైరాశు వశంవదాస్సదా॥ 124 
ప్రతిపదార్థము :- శివః = శివుడు, తాదృజ్నియమే + అపి = అటువంటి నియమము 
కలవాడైనను, తపసా = తపస్సుచే, పరితోషితః = బాగుగ సంతోషింపజేయఃబడినవాడై, 
పార్వతీమ్‌ క పార్వతీదేవిని, అవృత = వరించెను, భువనేషు = లోకములయందు, 
మహాజనాః = గొప్పవారు, నృణామ్‌ = మనుష్యుల, సుగుణైః = మంచి గుణములచేత, 
సదా =ఎల్లప్పుడు, వశంవదాః = అనుకూలముగా మాట్లాడువారైయుందురు. 
తాత్పర్యము :- స్త్రీ పరాబ్ముఖత్వనియమము కలవాడైనను పార్వతీదేవిని ఆమె తపస్సునకు 
సంతోషించి శివుడు పెండ్లాడినాడు. మహాజనులు మనుష్యుల మంచి గుణములచే 
వారికి వశులై అనుకూలురగుచుందురు. 
వివరణ :- పార్వతీదేవికి తపస్సునకు సంతోషించిన శివుని వరించుట అను విశేషము 
మహాత్ములు మనుష్యులకు గుణములవలన వశంవదులగుదురు అను సామాన్యముచే 
సమర్థింపంబడినందున అర్థాంతరన్యాసాలంకార మేర్చడియున్నది. వశంవద శబ్దము 
తనను మరొకరికి వశుడనని చెప్పువాడను అర్థము నొసగును. 
బేసిపాదముల స-స-జ-గ అను గణయుక్తములై, సరిపాదములు న-భ-ర-ల-గ 
గణయుక్తములై యుండుటచే నీ శ్లోకము అర్ధసమ వియోగినీ వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున మాయ, అవిద్య మున్నగు పదములచే చెప్పంబడు 
పార్వతీదేవిని శివుడు వరించుట చెప్పంబడినది. ఈ శ్లోకమున అవిద్యను కౌగలించు 
కొన్నను శివుని అమలినతకు భంగము కలుగలేదని చెప్పంబడుచున్నది. 
శ్లో॥ అవిద్యాం మలినాం నిత్యం - శ్లిష్యన్నపి పరః శివః 
అగృహ్హం స్తన్మలినతాం - భాతి శుద్ధతరః స్వయమ్‌॥। 125 
ప్రతిపదార్థము :- మలినామ్‌ = మలినమైన, అవిద్యామ్‌ = అవిద్యను, నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు, శ్లిష్యన్‌ అపి =కౌగలించుకొనుచున్నను, పరః = ఉత్కృష్టుడైన, శివః = 
శివుడు, తన్మలినతామ్‌ = దాని (అవిద్య్ర్యయొక్క మలినతను, అగ్భహ్హన్‌ = (గ్రహించక 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 399 


యుండుచు, స్వయమ్‌ = స్వయముగా, శుద్ధతరః = మిక్కిలి శుద్దుడుగా, భాతి = 
ప్రకాశించుచున్నాడు. 
తాత్పర్యము :- మలినమైన అవిద్యను కౌగలించుకొనుచున్న శివుడు తన్మాలిన్యమును 
స్వీకరింపక మిక్కిలి శుద్ధముగా ప్రకాశించుచున్నాడు. 
వివరణ :- సాధారణముగా వేదాంతమున మాయ ఈశ్వరు(శివున)న కుపాధియని, 
జీవునకు అవిద్య ఉపాధియని చెప్పంబడుట కలదు. జీవేశ్వరులలో జీవుడు వ్యష్టి. 
ఈశ్వరుడు సమష్టి. వ్యష్టి సమష్టుల కభేదమే చెప్పంబడును. కావున ఇట వ్యష్టివాచకమైన 
అవిద్యా శబ్దము సమష్టి మాయావాచకముగా (గ్రహింపవలసియున్నది. మాయ శుద్ధ 
సత్త్వ ప్రధానము. అవిద్య మలిన సత్త్వప్రధానము కావున అవిద్య మలిన అని చెప్పం 
బడినది. జీవాభిన్నుడు లేక జీవునిలో అంతర్యామిగా నున్న శివుడు జీవునితోపాటు 
అవిద్యను కౌగలించుకొనుచునే యుండును. తామరాకు నీటి లోనున్నను నీటి తడినంటక 
యున్నట్లు మలినావిద్యతో కలిసియున్న పరమశివుడు అవిద్యాగత మాలిన్యము 
నంటకుండును. అంతేగాక మిక్కిలి పరిశుద్దుడుగా శివుడు ప్రకాశించుట చెప్పంబడుటచే 
నీ శ్లోకమున విరోధాభాసాలంకారస్ఫూర్తి యున్నది. శివునియందు అవిద్యా శ్లేషమను 
హేతువున్నను శివునియందు మాలిన్య మంటుట అను కార్యము పుట్టినట్లు చెప్పం 
బడుటచే నీ శ్లోకమున విశేషోక్యలంకార మేర్పడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో 
నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునియందు పరిశుద్ధతయొక్క అనపనీయత్వము చెప్పం 
బడినది. ఈ శ్లోకమున శివభక్తునియందు కృతార్థతయొక్క అసందిగ్ధత చెప్పంబడుచున్నది. 
శ్లో త్వద్దాసదాసస్య పదం కదాచిత్‌ 

స్పృష్ట్వా భవత్యాశు పుమాన్‌ కృతార్థః। 

అయే పురారే! కిముత త్రిసన్ధ్యం 

భవత్పదామ్మోరుహయుగ్మసేవీ॥। 126 
ప్రతిపదార్థము :- అయే = ఓయీ, పురారే = ఓశివా! త్వద్దాస దాసస్య = నీ దాసుని 
దాసునియొక్క పదమ్‌ = పాదమును, కదాచిత్‌ = ఎప్పుడేని, స్పృష్ట్వా = తాకి, పుమాన్‌ 
= పురుషుడు, ఆశు =శీఘ్రముగా, కృతార్థః = ధన్యుడు, భవతి = అగును. త్రిసన్ధ్యమ్‌ 
=మూడుసన్థ్యలలో, భవత్పదామ్ఫోరుహయుగ్మసేవీ = నీ పాదముల జంటను 
సేవించువాడు (వాని విషయమున), కిముత = చెప్పునదేమి? 


200 


400 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


తాత్పర్యము :- ఆకస్మికముగ ఎప్పుడో ఒకప్పుడు నీ భక్తుని పాదమును తాకిన వాడు 
శీఘ్రముగా కృతార్థుడగునన్నచో మూడు సంధ్యల నీపాద కమలముల జంటను 
సేవించువాని విషయమున చెప్పునదేమి? 
వివరణ :- ఈ శ్లోకమున కైముత్యన్యాయసిద్ధమైన శివపాదపద్మముల త్రిసన్ఫ్యలలో 
సేవించువాని కృతార్థత చెప్పబడినందున అర్థాపత్యలంకారమేర్చడియున్నది. పూర్వార్థమున 
ఇంద్రవజ్రాలక్షణము, ఉత్తరార్థమున ఉపేన్దవజ్రాలక్షణముండుటచే నీ శోకముపజాతి 
వృత్త నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున మూడు సన్ధ్యలలో శివపాదముల సేవించు వాని కృతార్ధత 
కైముత్య న్యాయసిద్ధమని చెప్పంబడినది. ఈ శ్లోకమున తాను అట్లు చేయలేకపోవుట 
చెప్పంబడుచున్నది. 
శ్లో అపారసంసారసముద్రమగ్నః - కఠళోరతాపత్రయపీడితో౭_ హమ్‌! 

చలేన్టియాకృష్ణమనా మహేశ! - శమ్మో! భవన్తం హృది విస్మరామి॥ 127 
ప్రతిపదార్థము :- అపార సంసార సముద్ర మగ్గః = పారములేని సంసారకము అను 
సముద్రమున మునిగియున్న వాడనైనను, మహేశ! = ఓ మహేశ, శమ్మో = ఓ శివా!, 
కఠోరతాపత్రయ పీడితః = కఠోరములైన మూడు తాపములచేత పీడింపంబడిన 
వాడనైనను, అహమ్‌ = నేను, చలేన్టియాకృష్ణమనాః = చంచలములైన ఇం(ద్రియములచే 
ఆకర్షింపబడిన మనస్సు గలవాడనై, హృది = హృదయమునందలి, భవన్తమ్‌ = నిన్ను 
విస్మరామి = మజచియున్నాను. 
తాత్పర్యము :- అంతులేని సంసారమను సముద్రమున మునిగి కఠోరమైన మూడు 
తాపములచేత పీడింపంబడుచున్నను, నా మనస్సును బాహ్యేంద్రియము లాకర్షించు 
చున్న కారణముచేత నా హృదయమునందే సన్నిహితముగానున్న నిన్ను మజచి 
యున్నాను. 
వివరణ :- సముద్రమున మునిగినవాడు ఒడ్డుకు చేర్చుమని ఆ సమయమున కనం 
బడిన వాని నెవని నైనను కోరును. ఏ గడ్డిపోచవంటి ఆధారమునైనను నిస్సహాయముగా 
ఆ(శ్రయించును. ఈ కవి చంచలములైన బాహ్యేంద్రియవిషయముల ఆకర్షమునకులోనై 
మనస్సు నాయింద్రియముల వెంటనే పరుగెత్తింపజేయుచు తనను మూడు తాపములు 
తీవ్రముగా పీడించుచున్నను ఆ తాపముల తీర్చగల ఆ సంసారసముద్రమునుండి 
ఉద్ధరించగల స్వామివైన నిన్ను తన హృదయమునందే సన్నిహితముగా నున్న శివునే 
మజచుచున్నాడనుట ఈ శ్లోకమున చెప్పంబడిన అర్థము. ఈ శ్లోకమున శివ 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 401 


విస్మరణమునకు ఇంద్రియములు మనసు నాకర్షించుట హేతువుగా చెప్పంబడి నందున 
కావ్యలింగాలంకార మేర్ప్చడియున్నది. పూర్వార్థము నందలి విశేషణములు స్మరణ 
హేతువులుగా నున్నను స్మరణము సంభవింపకపోవుటచే నేర్చడిన విశేషోక్యలంకార 
మంగముగా నున్నది. మూడు పాదములలో ఉపేన్దవజ్రా లక్షణము చివటి పాదమున 
ఇంద్రవజ్రా లక్షణము నుండుటచే నీ శ్లోకము ఉపజాతిప్పన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున కవికృత శివ విస్మరణము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
తాను శివనామము నుచ్చరించుటచే తనకు యమభయము లేదని చెప్పంబడుచున్నది. 
శ్లో॥ న బిభేమి యమాదతిభీషణవాక్‌- 

పటుహుజ్బృతికిజ్మరకోటి యుతాత్‌। 

యమశాసన నామ వదామి కదా- 

ప్యవశాదపి భక్తభయోన్మథనమ్‌॥ 128 
ప్రతిపదార్థము :- అతిభీషణవాక్పటుహుజ్బృతి కిజ్బర కోటి యుతాత్‌ = మిక్కిలి 
భయంకరమైన వాక్కులుగల గొప్ప హుంకారములు గల కోటి కిజ్మరులతో కూడిన, 
యమాదపి = యమునినుండియు, న విభేమి = భయపడుట లేదు. అవశాత్‌ + అపి 
= వశమున లేనివాని నుండియైనను (ఉచ్చరింపంబడిన), భక్త భయోన్మథనమ్‌ = భక్తుల 
భయమును తొలగించుచు, యమశాసన నామ = శివనామమును, కదా + అపి = 
ఎప్పుడైనను, వదామి = పలికెదను. 
తాత్పర్యము :- అవకాశముగా నైనను ఉచ్చరింపంబడి భక్తుల భయమును పోగొట్టు 
శివనామమును చెప్పెదను. కావున మిక్కిలి భయంకరము గల వాక్కులు గల తీవ్రముగా 
హుంకరించు కోట్లకొలది కింకరులు గల యముని నుండియు నేను భయపడుట 
లేదు. 
వివరణ :- ఎప్పుడో అవకాశముగా శివనామ ముచ్చరింపంబడి భక్తుల భయమును 
తొలగించు శివనామము ప్రయత్నించి యుచ్చరించిన నన్ను యముని నుండి కాపాడుటలో 
సందేహము లేదను అర్థము ఈ శ్లోకమున వ్యంగ్యము. యమశాసనశబ్దము 
సాభిప్రాయముగా శివునందు ప్రయోగింపంబడుటచే నీ శ్లోకమున పరికరాంకురాలంకార 
మేర్చడియున్నది. శివునికి భయపడియే శివభక్తులు జోలికి శివనామము నుచ్చరించు 
వారి జోలికిని రాడను కవికి గల నిశ్చయము ఈ శ్లోకమున యమశాసన శబ్దశక్తిచేత 
స్ఫురించుచున్నది. ఈ శ్లోకమునందలి పాదములు నాలుగు సగుణములతో 
కూడియున్నందున తోటకవృత్త నిబన్ధనము. 


201 


402 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారిక :- పై శ్లోకమున శివభక్తులకు యమభయముండదని చెప్పంబడినది. ఈ 
శ్లోకమున శివపూజాతత్సరుల భవనముల సంపన్నత వర్ణింపంబడుచున్నది. 
శ్లో॥ శ్రీపార్వతీరమణపూజనతత్పరాణాం 

నిత్యం భవన్తి భవనాని మహోజ్వ్వలాని। 

రజ్ల్ఞన్మతజ్ఞజతురజ్ఞమపుజ్జవాలీ - 

వ్యావ్తాజిరాణి ధనధాన్యసమన్నితాని॥। 129 
ప్రతిపదార్థము :- శ్రీ పార్వతీ రమణ పూజన తత్పరాణామ్‌ = శివపూజాసక్తులైన 
వారియొక్క భవనాని = గృహములు, ధనధాన్య = ధనధాన్యములతో, నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు, మహోజ్వలాని = మిక్కిలి ప్రకాశించునవి, రజ్ఞన్మతజ్ఞజ తురబ్ద్బమ పుజ్జవలీ 
వ్యాప్తాజిరాణి = ప్రకాశించు గజ తురగ గోవులచే వ్యాపించిన ముంగిళులు గలవివై, 
సమన్వితాని = నిండినవై ఉండును, భవన్తి = అగును. 
తాత్పర్యము :- శివపూజాసక్తుల ఇండ్లు ధనధాన్యములతో ్రకాశించుచుండును. వారి 
ఇండ్ల ముంగిళ్ళలో ఏనుగులు, గుజ్జిములు, ఎద్దులు, నిండియుండును. 
వివరణ :- శివపూజాతత్పరులు రాజ్యాధిపతులగుదురను గమ్యార్థమే భంగ్యంతరము 
నాశ్రయించి వారి ఇండ్ల ముంగిళ్ళు గజతురగగోవ్యాప్తములని చెప్పంబడుటచే నీ శ్లోకమున 
పర్యాయోక్యాలంకార మేర్చడియున్నది. ప్రతిపాదమున త-భ-జ-జ-గ-గ అను 
గణములుండుటచే ఈ శ్లోకము ఇంద్రవంశా వృత్త నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున శివభక్తుల రాజ్యాధికార ప్రాప్తి వర్ణింపబడినది. ఈ శ్లోకమున 
శివగుణము వర్ణింపంబడుచున్నది. 

శ్లో వర్ణయన్తి పరం శమ్మో - ర్లణా గుణకదమృకమ్‌। 

పిబన్తి మధురం క్షీరం - పయోధేరమృతం సురాః॥ 130 
ప్రతిపదార్థము :- శమ్మోః = శివునియొక్క గణాః = గణములు, పరమ్‌ = శ్రేష్టమైన, 
గుణకదమృకమ్‌ = గుణముల సమూహమును, వర్ణయన్తి = వర్ణించెదరు, సురాః = 
దేవతలు, పయోధేః = సముద్రముయొక్క మధురమ్‌ = తీయని, క్షీరమ్‌ = పాలైన, 
అమృతమ్‌ = అమృతమును, పిబన్తి = త్రావెదరు. 
తాత్పర్యము :- శివ గణములు శివుని గుణ సమూహమును వర్ణించెదరు. దేవతలు 
సముద్రముయొక్క మధురమైన పాలనంబడు అమృతమును త్రావెదరు. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 403 


వివరణ :- శమ్ము ధర్మమైన గుణసమూహమునకు, సముద్ర ధర్మమైన అమృతమునకు 
బింబ (ప్రతిబింబభావముండుటచే నీ శ్లోకమున దృష్టాంతాలంకార మేర్చడియున్నది. 
పయోధి శబ్దము పాలసముద్రమును బోధించును. ఆ పాలసముద్రమున మధించగా 
అమృత మేర్చడినదను పురాణకథ ప్రసిద్ధము. పాలనుండి ఏర్పడిన మధురమైన అమృతము 
కార్యాకారణాభేదము ననుసరించి మధుర క్షీరముగా చెప్పబడినది. అమృతమ్‌ అను 
శబ్దము చివర మకారముండునటచే నదియు మధురమనందగును. లేక గుణ కదమృకం 
అను పాఠమును గుణచయం నరాః అని పఠించి నరులు పాలను దేవతలు అమృతమును 
త్రావినట్లు శమ్భుగణములు శివగుణ సమూహమును వర్ణించెదరనున్నట్లు అర్ధము 
చెప్పుకొనవచ్చును. లేక మధురమ్‌ అను పాఠమును సురభేః అని పఠించి దేవతల 
కామధేనువునుండి క్షీరమును, పయోధినుండి అమృతమును సంపాదించుకొని త్రావి 
యానందము ననుభవించినట్లు శమ్భుగణములు శివగుణవర్ణనమున ఆనందము 
ననుభవించుదురను అర్థము చెప్పుకొనవచ్చును. ధర్మము బింబ ప్రతిబింబ భావముచే 
ధర్ములైన సముద్ర శమ్భుల కుపమేపమేయ భావము స్ఫురించును. ఉత్తరార్ధమున మధుర 
క్షీరముగా, అమృతము రూపింపంబడుటచే రూపకాలంకారము, దృష్టాంతాలంకారముతో 
సహభావమునందు చున్నవి. 
ఈ శ్లోకము అనుష్టుష్పన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివగుణ కదమృమే వాస్తవమైన అమృత (నాశరహిత)మని 
స్ఫురింపంజేయంబడినది. ఈ శ్లోకమున శజ్మర నామము పాపవిధ్వంసకమని చెప్పం 
బడుచున్నది. 
శ్లో సమర్థం శాజ్మరం నామ - పాపానాం నాశనే నృణామ్‌! 

శక్తం ప్రాభాకరం బిమ్బం - విధ్వంసే తమసాం దిశామ్‌॥ 131 
ప్రతిపదార్థము :- నృణామ్‌ = నరులయొక్క పాపానామ్‌ = పాపములయొక్క నాశనే 
= నశింపంజేయుట యందు, శాబ్మరమ్‌ = శజ్మరమునకు సంబంధించిన, నామ = 
నామము, సమర్థమ్‌ = సమర్థమైది, దిశామ్‌ = దిక్కులయొక్క తమసామ్‌ = చీకట్లయొక్క, 
విధ్వంసే = నశింపంజేయుట యందు, ప్రాభాకరమ్‌ = సూర్యునకు సంబంధించిన, 
బిమృమ్‌ = బిమృము, శక్తమ్‌ = సమర్ధమైనది. 
తాత్పర్యము :- మనుష్య పాపముల నాశమున శివనామము సమర్థము. దిక్కుల 
వ్యాపించిన చీకట్లు బోద్రోచుట యందు సూర్యబింబము సమర్థము. 


202 


404 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వివరణ :- భిన్న వాక్యములందలి సమర్థమ్‌, శక్తమ్‌, నాశనే, విధ్వంసే అను ఏకార్థక 
భిన్న శబ్దములచే ప్రస్తుత శివునియొక్క పాపనాశముయొక్క అప్రస్తుత సూర్యుని 
తమోనాశము యొక్క సామర్ధ్యము చెప్పంబడుటచే శ్లోకమున ప్రతివస్తూపమాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివునియొక్క పాపవినాశ సామర్ధ్యము చెప్పంబడినది. ఈ 
శ్లోకమున శివుని కామ వినాశము చెప్పంబడుచున్నది. 
శ్లో॥ కామః స్వదేహం దహతః శివస్య 

తిరస్కృతౌ శక్త్యయుతోల_గృికీలైః। 

వాహోద్భవైర్మాని బలైః స్వకీయిః 

ఫలద్రుమం తస్య వనం చకార॥ 132 
ప్రతిపదార్థము :- కామః = మన్మథుడు, స్వదేహమ్‌ = తన శరీరమును, అగ్నికీలైః = 
అగ్నిజ్వాలలతో, దహతః = కాల్చుచున్ను శివస్య = శివునియొక్క తిరస్కృతౌ = 
తిరస్మరించుటయందు, శక్ష్యయుతః = శక్తితో కూడని (అశక్తుడై) వాడై, తస్య = ఆతని 
(శివునియొక్క ఫలద్రుమమ్‌ = పండ్ల చెట్లుగల, వనమ్‌ = వనమును, వాహోద్భవైః = 
వాహనము (చిలుక)నుండి పుట్టిన, బలైః = సైన్యములచేత, మ్లాని = వాడిపోవు దానినిగా, 
చకార = చేసెను. 
తాత్సర్యము :- తన దేహమును అగ్నిజ్వాలలతో కాల్చు శివుని వారింపలేని మన్మథుడు 
తన వాహనమైన చిలుకయొక్క సంతానములైన చిలుకలచే ఆ శివుని ఫలవృక్షవనమును 
వాడిపోవునట్లు ఒనర్చను. 
వివరణ :- బలవద్విరోధియైన శివునేమి చేయంజాలక ఆతని దుర్భల స్థావర 
ఫలవృక్షపూర్ణమైన వనమున తన వాహనమైన చిలుకకు సంబంధించిన చిలుకల 
గుంపులచే నశింపంజేయుట చెప్పంబడినందున నీ శ్లోకము ప్రత్యనీలంకార మేర్చడినది. 
చిలుకల దండు ఫలవృక్షమునందలి ఫలములను తినినంత తిని వానిలోని రసమును 
నేలమీద పారునట్లొనరించుటచే శివుని ఫలవృక్షవనము మ్లానమైనది. (వాడిపోయినది). 
ఆద్యంత పాదములలో ఇంద్రవజ్రా లక్షణము, మధ్య పాదద్వయమున ఉపేగ్టవట్రా 
లక్షణము నుండుటచే నీ శ్లోకముపజాతి వృత్త నిబన్ధనము. 

శివుడు స్థాణువు కావున స్థాణువులైన ఆతని వనమందలి ఫలవృక్షములపై తనను 

ఫాలనేత్రాగ్ని కీలలతో దహించుచున్న శివునేమి చేయంజాలని మన్మథుడు తన బలములైన 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 405 


చిలుకలతో పాడుచేయు ప్రతీకారమును తీర్చుకొంటి ననుకొనుటకు సైతమాతని శరీరము 
మిగులలేదు అను విషాదము పై ప్రత్యనీలంకారముచే స్ఫురించు చున్నది. 
అవతారిక :- పై శ్లోకమున శివుని కామదహనము వర్ణింపంబడినది. ఈ శ్లోకమున 
శివుని దయ ఆవిర్భావము చెప్పంబడుచున్నది. 
శ్లో వ్యాపృతే పురుషే పుణ్య - ర్భవబన్ధవిమోచనే। 

దీనబన్నో ర్మహేశస్య - ప్రససార దయా హఠాత్‌॥ 133 
ప్రతిపదార్థము :=- పురుషే = పురుషుడు, భవబన్థ విమోచనే = సంసారబన్థమును 
విడిపించుకొనుటయందు, పుణ్యః = పుణ్యములతో, వ్యాష్ఫతే = పూనుకొనగా, దీనబన్నోః 
=దీనబన్గువైన, మహేశస్య = శివునియొక్క దయా = కృప, హఠాత్‌ = ఆకస్మికముగా, 
ప్రససార = ప్రసరించెను. 
తాత్పర్యము :- జీవుడు సంసారబన్థమునుండి విడిపోగోరి పుణ్యకర్మము లొనర్చు చుండగా 
హఠాత్తుగా శివునకు దయ కలుగుటచే ఆతని ప్రయత్నము సులభముగా ఫలించెను. 
ఆతని సంసారబన్ధము తొలగెను. 
వివరణ :- పుణ్యకర్మలు గూడ శివానుగ్రహముననే జీవుల మోక్ష ప్రయత్నమును 
ఫలించుటలో తోడ్పాటు మాత్రమే అందించును. వాస్తవమైన భవ బంధ విమోచనము 
శివకృపాసాధ్యమే. పుణ్యకర్మలు శివాజ్ఞారూప (శ్రుతి స్మృత్యుక్తము లౌట చేతను ఆజ్ఞలను 
నిర్వర్తించుచున్నాడని, బహుజన్మానంతరము జీవులందు శివునకు దయ కలుగువచ్చును. 
కాని ఆ పుణ్యకర్మలన్నియు శివుడిచ్చిన బుద్ధి, శరీరావయవములచేతనే జీవులచే చేయం 
బడున వగుటచే శివునకు వీరి పుణ్యకర్మలకు ఫలమొసగవలసిన ఆవశ్యకత లేదు. 
అయినను ఆతనికి దయకలిగినదిగా అది ఆకస్మికము మాత్రమే. ఆ అనుగ్రహము 
శివుని నిర్వ్యాజకృపయే. శివుని ఆజ్ఞల పాటించినందుకు జీవులకాతడేమియు బుణపడి 
యుండలేదు. అని ఈ శ్లోకము హఠాచ్చబ్ద బలమును స్ఫురింపంజేయుచున్నది. 

ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 

అవతారిక :- పై శ్లోకమున భవబన్ధవిమోచనమునకై పుణ్యకర్మల నొనర్చు పురుషునిపై 
శివకృప హఠాత్తుగా ప్రసరించునని చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ శివుడు దయతో 
చేసిన పురత్రయదహనము చెప్పంబడుచున్నది. 


203 


406 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


శ్లో పురత్రయే గిరీశేన - ప్రదగ్ధే తూలరాశివత్‌। 

ఏకధైవ హృతోఐ_ లోకో - వ్యానశే భువనే౭ భితః।। 134 
ప్రతిపదార్థము :- గిరీశేన = శివునిచేత, తూలరాశివత్‌ = దూదికుప్పవలె, పురత్రయే 
= పురత్రయము, ప్రదగ్గే = కాల్చంబడగా, ఏకధా + ఏవ = వెంటనే, భువనే = 
లోకమునందు, అభితః = అంతటినుండి, హృతః = హరింపంబడిన, అలోకః = చీకటి, 
వ్యానశే = నశించెను. 
తాత్పర్యము :- శివుడు త్రిపురాసురులను దూదికుప్పవలె దహాంచివేయగా 
లోకమునందంతటి నుండి అంధకారము హరింపంబడి నశించినది. 
వివరణ :- పురత్రయ మనగా స్థూలసూక్ష్మకారణ దేహత్రయము. ఈ మూడింటిలో 
కారణదేహము నిద్రారూపాన్ధకారము. దానినుండి జనించినందున సూక్ష్మస్తూల 
దేహములు అంధకారరూపములే అనగా అజ్ఞానరూపములే. నిద్ర అనగా అజ్ఞానమే 
గదా. శివుడు తన జ్ఞాననేత్రమున పురత్రయమును కాల్చినాడనగా ఇక లోకమున 
అంధకారమే లేకపోయినది. అజ్ఞానమే అంతరించినది. అది ఏమైనట్లు? లోకమునం 
దంతటినుండి తేబడినట్లున్న పురత్రయాంధకారము (అజ్ఞానము) శివుని జ్ఞాన ప్రకాశముచే 
నశించిపోయినది. ఇది ఈ శ్లోకమందలి పురత్రయదాహముయొక్క అంతరార్థము. 
ఒకచోటనున్న పురత్రయము శివునిచే కాల్చంబడగా లోకమందంతటి నుండి 
అపహరించంబడిన అంధకారము నశించినది. భూతకాల విషయక వృత్తాంతము 
వర్తమానకాలమున జరుగుచున్నదనిపించినట్లు వర్ణించుటచే నీ శ్లోకమున భావి కాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుడొనర్చిన త్రిపురదాహము వర్ణింపంబడినది. ఈ శ్లోకమున 
కవికి గల శివధామ ప్రీతి చెప్పంబడుచున్నది. 

శ్లో స్వర్గే భువి చ పాతాలే - రవౌ యోగిమనస్సు చ। 

ఏకధావస్థితం ధామ - శైవ మేకం ప్రియం మమ॥ 135 
ప్రతిపదార్థము వా స్వర్ణ = స్వర్గమునందు, భువి చ = భూమియందును, పాతాలే = 
పాతాలమునందును, రవౌ = సూర్యునందు, యోగి మనస్సు చ = యోగుల 
మనస్సునందును, ఏకధా = ఒక విధముగా, అవస్థితమ్‌ = ఉన్న, శైవమ్‌ = 
శివసంబంధమైన, ధామ = తేజము, మమ = నాకు, ప్రియమ్‌ = ప్రియమైనది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 407 


తాత్పర్యము :- స్వర్ణమర్వపాతాల లోకములందు, సూర్యునందు, యోగి మనస్సులందును 
ఒకే విధముగా నున్న శివతేజము నాకు ప్రియమైనది. 
వివరణ :- ఈ శ్లోకమునందు అన్ని భిన్న స్థలములందు ఒకేవిధముగా ఉండుట అను 
విశేషము శివ తేజమునందు చెప్పంబడుటచే నీ శ్లోకమున విశేషాలంకార మేర్చడియున్నది. 
ఇది అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివతేజము అన్నిచోట్ల ఒకేవిధముగా ఉండుట విశేషాలంకార 
భేదము చెప్పంబడినది. ఈ శ్లోకమున శివుని జీవన్ముక్తి ప్రధాన సామర్ధ్యము చెప్పం 
బడుచున్నది. 
శ్లో ప్రారబ్ధభోగనిలయే - దేహే సత్యపి సేవితుః। 

ప్రదాతుం పరమాం ముక్తిం - సమర్థస్సామృశజ్మరః॥। 136 
ప్రతిపదార్థము వా ప్రారబ్ధభోగనిలయే = ప్రారబ్ధకర్మ ఫలానుభవమునకు ఆధారమైన, 
దేహే = శరీరము, సత్యపి = ఉండగానే, సేవితుః = సేవకునకు, పరమామ్‌ = 
ఉత్కృష్టమైన, ముక్తిమ్‌ = ముక్తిని, ప్రదాతుమ్‌ = ఇచ్చుటకు, సామృశజ్మరః = అమ్మవారితో 
కూడిన శంకరుడు, సమర్థః = సమర్ధుడు. 
వివరణ :- పూర్వజన్మకృతములైన పుణ్యపాప కర్మల ఫలమంతయు ఒక జీవితకాలమున 
అనుభవించుట సాధ్యముకాదు. ప్రస్తుత జీవ కాలమందును రాబోవు అనేక జన్మలందు 
అనుభవింపవలసినంత కర్మము మన మొనర్హుము. పూర్వజన్మలలోని ఒక జన్మ 
(జీవితకాలము) యందు అనేక జన్మలనెత్తి అనుభవింపవలసినంత ఫలము గల పుణ్యపాప 
కర్మల మన మొనర్తుము. కావున పూర్వజన్మలలోని పుణ్యపాపకర్శములలోని కర్మలన్నియు 
ఒకేసారి పరిపాకము నొందవు. అనగా ఫలదానము నారంభింపవు. ప్రతికర్మకును 
ఫలదాన సామర్ధ్యము భిన్న భిన్న కాలాంతరమునందే కలుగును. లోకమున నాటిన 
విత్తనములు మొలకెత్తుటకు వేరువేరు కాలములు కావలసియుండునుననుట మన 
మెరిగినదే. అట్లే ఆ మొక్కలు ఫలించుకాలములందు కూడ భేదముండునని మన 
మెజుగుదుము. కొన్ని మొక్కలు ఆజునెలల పిమ్మట మరికొన్ని మూడు నెలల పిమ్మట 
మరికొన్ని సంవత్సరానంతరము మరికొన్ని బహుసంవత్సరానంతరము ఫలించుట 
కారంభించును. అట్లు ఫలించుట కారంభించిన కర్మలవలననే మనకీ దేహ మేర్చడినది. 
అనగా ఇప్పటి దేహమేర్చడినది. ఫలించుట పూర్తియైన పిదప మనకీ దేహము నశించును. 
అనగా మనకు చావు వచ్చును. అనగా ఇప్పటి ఈ మనదేహము పూర్వజన్మకర్శలలో 


204 


408 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


నేవి పక్వములై ఫలారంభము నొనర్చుటకు సిద్ధమైనవో వానివలననే ఏర్పడినది. అట్టి 
ఫలారంభ మొనర్చిన కర్మలకు ప్రారబ్ధ కర్మలని పేరు. అట్లు ఫలము లారంభించని 
ఎన్నో కర్మలు మనకు మిగిలియున్నవి. వానికి సంచితములనిపేరు. ఈ జన్మము 
నందొనర్చిన కర్మలలో కొన్ని గడిచిన జన్మలందొనర్చిన కర్మలు కాన్ని రాబోవు జన్మలలో 
ఫల ప్రధాన సామర్ధ్యము నొంది సుఖదుఃఖ ఫలముల నీయగలవు. ఆ రాబోవు జన్మలలో 
మనము చేయంబోవు కర్మలు గడిచిన జన్మల, ఇప్పటి జన్మలోని కోరికల తీర్చుకొనుటకు 
చేయంబడును. అట్టివి అనగా కర్మలని చెప్పంబడును. ఈ మూడువిధములైన కర్మలలో 
సంచితాగామి పాపకర్మలు ఈ జన్మమున చేయంబడు నిష్కామ సత్మర్మ అనగా 
ధర్మానుష్టానమువలన నశించిన ధర్మేణ పాపమపనుదతి అను [శ్రుతివాక్యమునకిదే 
అర్థము. నిష్మామ సత్మర్మ సంచితాగామి కర్మలు ఫలించకుండంజేయగలవే కాని ఫలారంభ 
మొనర్చిన పాపకర్శ్మల మిగిలిన ఫలానుభవ మొనరించుటను నివారింపలేవు. 

నిష్మామ సత్మర్మా (ధర్భానుష్టానము ఫలకామనలేని అనుష్టాతలకు రాబోవు జన్మల 
సుఖానుబంధమునకు హేతువు కాదు. కాని గడచిన జన్మలందుగాని, ఈ జన్మము 
నందుగాని ఫలమీయకయున్న కర్మల మాత్రము నశింపంజేయును. ఈ విధముగా 
నిష్మామకర్మా (ధర్మా) నుష్టానము వలన సంచితాగామి పాప కర్మలన్నియు నశించును. 
ప్రారబ్ధకర్మలు ఫలము నారంభించినవి. కావున అవి ఫలము నొసంగుట పూర్తి కానిదే 
నిష్మామ కర్మవలనను నశింపవు. 

నిష్మామముగా నొనర్పంబడిన శివసేవ అను ధర్మము కూడ పరమముక్తి నీ 
జన్మమున ఇచ్చినచో ఆ సేవిత (సేవకుడు) జీవన్ముక్తుడగును. ఆతనికి శివసేవ అను 
కర్మా (ధర్మానుష్టానమున సంచితాగామి కర్మలన్ని నశించినను ప్రారబ్ధకర్మల మిగిలిన 
జీవితకాలమున అనుభవమునకు రాబోవు సుఖదుఃఖముల నొసగు సామర్థ్యమును 
వారింపదు. ప్రారబ్ధ కర్మానుభవము ముగియకున్నను నిష్మామశివసేనకు ఫలముగా 
శివుడు జీవన్ముక్తిని ప్రసాదించునని ఈ శ్లోకమున చెప్పంబడినది. 

సాలోక్యము (శివలోకమున ఉండుట) సారూష్యము (శివలోకమన శివరూపము 
నందుట,), సామీపష్యము (శివలోకమున శివునకు దగ్గబినుండుట), సాయుజ్యము 
(శివలోకమున శివుని శరీరమునందు జేరుట), సార్సి (శివలోకమున శివునితో సమానమైన 
ఐశ్వర్యమును పొందుట), అను ముక్తులు శరరముండగా లభించునవి కావు. 
మరణానంతరము మాత్రమే శివసేవకు ఫలముగా లభించునవి. శివుడొక సేవకునకు 
మరణమునకు ముందుగానే ఈ శరీరముండగానే ఇచ్చు ముక్తి జీవన్ముక్తి. ఇదియే 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 409 


పరమముక్తి అని పరమ అను విశేషణము ఇంతకంటె పై ముక్తులు గొప్పవి కావు అని 
వ్యంజించును. కైవల్యము (మరణానంతరము శివుని తోడ నైక్యము కూడ పరమముక్తి 
యనుటలో సందేహము లేదు. జీవన్ముక్తి గాక మిగిలిన మరణానంతర లభ్యములైన 
సాలోక్యాది ముక్తులు శివలోకమున కేగిన శివసేవకుడచట జీవించి యుండగా శివుడు 
తత్త్వమసి అని ఉపదేశించగా శివోల_ హమ్‌’ అను అనుభూతిని ఆ లోకము లోని 
శివసేవకుడు పొందును. అట్టి శివసేవకుడు శివలోక జీవనానంతరము కైవల్యము 
అనగా శివునితో నేకీభావము నొందును. 

ఈ లోకమునను శివసేవకునకు గురురూపమున శివుడొకవేళ తత్త్వమసి అని 
ఉపదేశించు అనుగ్రహము చూపించినచో ఈ జన్మలోనే ఈ శరీరముండగానే 'శివోల_ 
హమ్‌” అను 'జీవశివైక్య' జ్ఞానము నొంది కొంతకాలము అనగా ప్రారబ్ధ కర్మఫలానుభవము 
ముగిసి మరణము నొందిన పిమ్మట కైవల్యము నొందును. కావున కైవల్యముక్తికి ముందు 
ఎవరికైనను జీవన్ముక్తి కలుగవలసినదే. కావున ఆ ముక్తియే పరమము. జీవన్ముక్తి 
కలుగని వానికి కైవల్యముక్తి అను చివటి ముక్తి లభింపదు. ఈ శ్లోకము అనుష్టప్ళన్లో 
నిబన్ధనము. ఇతర దేవతలకు లేని జీవన్ముక్తి అను పరమముక్తిని ఈ శరీరముండగానే 
తన సేవకునకిచ్చు సామర్ధ్యము అను విశేషము శివునందే ఉండుటచే ఈ శ్లోకమున 
విశేషాలంకార భేదమున్నదని చెప్పవచ్చును. 
అవతారిక:-పై శ్లోకమున జీవన్ముక్తి నిచ్చు సామర్ధ్యము శివునకు గలదని చెప్పంబడినది. 
ఈ శ్లోకమున శివసేవకుడట్టి ముక్తికై చేయవలసిన అనుష్టానము చెప్పబడుచున్నది. 

శ్లో కైలాసశిఖరస్థస్య ఆ పార్వతీశస్య పాదయోః 

సమీపే సన్తి మే ప్రాణాః - మనసశ్చాలనం సదా॥ 137 
ప్రతిపదార్థము వా కైలాసశిఖరస్థస్య = కైలాస పర్వత శిఖరమునందుండు, పార్వతీశస్య 
కా పార్వతీపతియొక్క పాదయోః = పాదములయొక్క సమీపే = దగ్గణకు, మే = 
నాయొక్క ప్రాణాః = ప్రాణములు, సన్తి = ఉన్నవి, మనసః = మనసుయొక్క చాలవమ్‌ 
= చలించుట లేక చలింపంజేయుట, సదా = ఎల్లప్పుడు (ఉన్నది). 
తాత్పర్యము :- కైలాసపర్వతశిఖరము నందుండు శివుని పాదముల దగ్గజి నా ప్రాణము 
లెప్పుడు ఉన్నవి. మనసు చలించుట చలింపంజేయుట అను నదియు ఉన్నది. 
వివరణ :- ప్రాణబన్ధనం హి సౌమ్య మనః అనునది ఉపనిషత్వూక్తి ప్రాణము లెచట 
నుండునో వానిని పట్టుకొని మనసచట నుండును. మనస్సున్నచోట ప్రాణముండక 


205 


410 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


పోవచ్చును. కాని ప్రాణమున్నచోట మనసుండుట తప్పనిసరి. ప్రాణములులేని శరీరమున 
మనశ్చలనముండదు. ప్రాణములు వాయు రూపములు. కావున వానికి చలనము 
స్వభావము. చలనమను వాయులక్షణముగల ప్రాణముల సాహచర్యము వలన 
వాయువేగమునకు మించిన వేగము మనసున కేర్పడినదేమో. మనసు సహచరులతో 
(ప్రాణములతో) పోటీపడి సహచరుల వేగమును మించిన వేగమును సంపాదించు 
కొన్నదేమో. ప్రాణములతో పాటు మనను శివ పాదముల నన్నిధికేగుట 
మరణానంతరమున మాత్రమే సంభవించును. శరీరముండగా మనసు ప్రాణములతో 
పాటు శివపాదముల కడకు చలించి పోగోరుట శివసేవకులలో సహజము. ఆ మనసు 
కోరికయే ఇట మనసు చలనముగా లేక చాలనముగా చెప్పంబడినది. ఇంతకు మనసు 
శివుని అనుగ్రహము లేనిది అట్టి కోరిక నొందంజాలడు. కనుక ఆ మనసునకు శివునిచే 
చలింపంజేయంబడుటయే యున్నది. కాని చలనము లేదు. ఒక్కొక్కప్పుడు చాలన శబ్దము 
చలనమను అర్థమున ప్రయోగింపంబడుట కలదు. మనసులో కోరికలు వేరువేరుగా 
మారుచుండుటయే మనశ్చలనము. ఆలోచనల పరంవరలు మనశ్చలనములు 
శివానుగహమున్నచో ఆ శివునిచే దాని చలనమో, చాలనమో శివపాదముల సన్నిధికే 
అగుచుండును. మనసునకు చలనమో, చాలనమో తప్పనిసరి. అది శివపాదయుగము 
గమ్యముగానే ఎల్లప్పుడుండుగాక అని కవి ఈ శ్లోకమున అభిప్రాయపడుచున్నాడు. 
ఎవరిపై మనకు (పేమయుండునో, వారికడ తన ప్రాణములున్నట్లు చెప్పుట 
లోకవ్యవహారము. 

శివుని పాదములందు నా ప్రాణములున్నవి అను కవి వాక్కు ఆయన కా 
శివపాదములపై గల ప్రేమను వ్యంజించుచున్నది. ఈ శ్లోకము అనుష్టువ్ఫన్లో నిబన్గనము. 
ఇతరులలో లేని ప్రాణముల శివపాదస్థితి అను విశేషణము కవి కున్నదని చెప్పం 
బడుటచే నీ శ్లోకమున విశేషాలంకారమున్నదని చెప్పవచ్చును. 
అవతారిక:- పై శ్లోకమున శివపాదగతప్రాణత అను శివభక్తానుష్టానము చెప్పంబడినది. 
ఈ శ్లోకమున శివేతర దైవత సేవనము మూర్ధత అని చెప్పంబడుచున్నది. 

శ్లో॥ కో వివాదస్త్వ్రయా మూర్భ! - న పరం దైవతం శివాత్‌। 

తథాపి బ్రహ్మ విష్ట్వాదీన్‌ - సేనన్తే తాన్సదా న తమ్‌॥ 138 

ప్రతిపదార్థము:- మూర = ఓ మూర్చుడా!, త్వయా = నీతో, వివాదః = వివాదము, కః 
= ఏమి? శివాత్‌ = శివునకన్న పరమ్‌ = గొపప్పనైన, దైవతమ్‌ = దైవతము, న = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 411 


లేదు, తథా ఆపి = అయినను, తాన్‌ = ఆ, బ్రహ్మవిష్వ్వాదీన్‌ క్‌ (బ్రహ్మవిష్ట్వాదులను, 
సేవన్తే = సేవించెదరే (కాని), సదా = ఎల్లప్పుడు, తమ్‌ = ఆతని, (శివుని), న (సేనస్తే) 
= సేవించరు. 
తాత్సర్యము:- ఓ మూర్భుడా! నీతో వివాదమేల?శివునికన్న గొప్పదైవము లేదు. అయినను 
కొందబు విష్ట్వాదుల సేవించెదరే కాని శివుని సేవింపరు. 
వివరణము: - మూర్చునందు వివాదానర్హత అను విశేషము (బ్రహ్మవిష్ట్వాది దేవతలలో 
లేని పరత్వము అను విశేషము శివునందు చెప్పంబడుటచే న శ్లోకమునను విశేషాలంకార 
మున్నదని చెప్పవచ్చును. పరదైవతమైన శివును పేక్షించి బ్రహ్మ విష్ట్వాదుల సేవించుట 
సర్వసాధారణము. ఒకానొక వివేకి యందు మాత్రమే శివసేవనము అను విశేషముండు 
నని ఈ శ్లోకమునందు వ్యంజింపంబడినది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవతారిక: - పై శ్లోకమున శివుని పరదైవతముగా సేవించువాడు వివేకియని వ్యంజింపం 
బడినది. ఈ శ్లోకమున నిషేధముఖముగా శివపూజనము దారి[ద్యనివారకమని చెప్పం 
బడుచున్నది. 
శ్లో కార్యా త్వయా శివార్చేతి - వచనం న వదామి తే। 

దారిద్యకష్టానుభవా - త్తుష్ట చితో భవాన్‌ ధ్రువమ్‌॥ 189 
ప్రతిపదార్థము:- త్వయా = నీ చేత, శివార్సా = శివపూజ, కార్యా = చేయందగినది. 
ఇతి = అను, వచనమ్‌ = వాక్కు, తే = నీకు, న వదామి = చెప్పుట లేదు, భవాన్‌ = 
నీవు, దారి(ద్యుకష్టానుభవాత్‌ = దరిద్రత వలన కలిగిన దుఃఖము యొక్క అనుభవము 
వలన, తుష్టచిత్తః = తృప్తిగల చిత్తముగలవాడవు (అనునది), ధ్రువమ్‌ = నిశ్చయము. 
తాత్సర్యము:- ఓయీ! నీవు శివార్చనము చేయవలసినవాడవు అని నీకు నేను 
చెప్పుటలేదు. ఎందుకనగా నీకు దారిద్యమువలన కలుగు దుఃఖముయొక్క అనుభవము 
వలన సంతోషము నొందిన చిత్తము కలవాడవై యున్నట్లు నాకు నిశ్చయముగా 
తోచుచున్నది. 
వివరణము:- దారిద్ర దుఃఖానుభవము తొలగవలె నన్నచో శివార్చన మావశ్యకమని, 
శివార్చనము చేయని వానికి దారిద్ర దుఃఖానుభము అవశ్యము కలుగునని ఈ శ్లోకము 
వ్యంజించుచున్నది. దారిద్య్ర దుఃఖానుభవమును తొలగించునను విశేషము 
శివార్చనమునందే కలదని చెప్పంబడినది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
దారి(ద్యదుఃఖానుభవమువలన ఎవరికి సంతోషము కలుగదు. నీకు మాత్రము దానివలన 
సంతోషము నీ యందు కలుగుచున్నదేమో అందుచేతనే నేను శివార్చనము చేయుమని 


206 


412 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 


చెప్పినను ఇంతవజకు నీవు చేయలేదు. ఇక ఇప్పటి నుండి నీకు శివార్చనము చేయుమని 
చెప్పను అను నిష్ణురముగా చేయంబడు ఎకసక్కెమిందు ధ్వనించుచున్నది. ఒక విధముగా 
నీకు దారిద్ర్యము తొలగవలెనన్నచో నీవు శివార్చన మాచరింపవలసియే యుండును. 
అను విధి నీకు శివార్చనము చేయమని నేను చెప్పుట లేదు అను వాచ్యనిషేధము 
వలన వ్యంగ్యమగుచున్నది. 
అవతారిక:- పై శ్లోకమున శివార్చన విధి వ్యంజింపంజేయంబడినది. ఈ శ్లోకమున 
శివభక్తి లేని వానికి హిత ముపదేశింపంబడుచున్నది. 

శ్లో కిజ్చిద్ధితం శివాభక్త! - కథయామి తవ (హి తే) శృణు! 

మద్విశేషొక్తితః కింత్వం - వేత్సి దుఃఖం భవోద్భవమ్‌॥ 140 

ప్రతిపదార్థము: - శివభక్త = శివునకు భక్తుడవు కానివాడా!, తవ = నీకు, కించిత్‌ = 
కొంచెము, హితమ్‌ = హితమును, కథయామి = చెప్పెదను, శృణు = వినుము, 
మద్విశేషోక్తితః = నా విశేషోక్తి వలన, భవోద్భవమ్‌ = సంసారజన్యమైన, దుఃఖమ్‌ = 
దుఃఖమును, త్వమ్‌ = నీవు, కిం వేత్సి = యెజుగుచున్నావా! 
తాత్పర్యము:- ఓ శివ భక్తి లేనివాడా! నీకొక హితమును చెప్పెదను వినుము. సంసార 
జన్యమైన దుఃఖమును నీవెజిగుదువా! 
వివరణ:- సంసారమువలన దుఃఖము ననుభవించువాడు ఆ అనుభవమును 
దుఃఖమని యెజుగుచున్నాడా? దుఃఖమని యెజుగకయే బాలాదుల వలె అనుభవించు 
చున్నాడా? యను సందేహమొకటి ఈ శ్లోకార్ధమును తెలుసుకొను వానికి కలుగును. 

మల క్రిమికి మలము యొక్క దుర్గంధము గాని, తజ్జన్యదుఃఖముగాని తెలియకయే 
మలమున మునిగితేలుచు జీవించుచున్నది. మలక్రిమికి దుర్గంధముగాని, తజ్జన్యమైనది 
సుఖమో, దుఃఖమో తెలియకయే అనుభవించుచున్నదని కొందజినుకొనవచ్చును. అది 
దుఃఖమని దానికి తెలిసినప్పుడు దానినుండి బయటపడుటకు యత్నించును. దుఃఖమని 
తెలియక పోయినగాని అందులోనే తనకు సుఖమున్నదని తెలిసినగాని దాని నుండి 
బయట పడవలెనని కోరుకొనదు. ఆ క్రిమి బయటపడు ప్రయత్నము చేయకపోవుట 
వలన ఆ మలము నందునికి దానికి సుఖముగానే అనిపించుచున్నదని మనము 
నిశ్చయించుకొనవచ్చును. సుఖమైనచో అందటికి అన్ని జీవులకు అది సుఖమే 
కావలెగదా! మనకు దాని అచటి ఉనికి మనకేల శోచనీయమగుచున్నది. దానిని 
మనము జ్ఞానహీనమని భావించుట చేతనే మనకు దాని అచటి ఉనికి శోచనీయమగు 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) స 


చున్నది. అట్లే జ్ఞానులు కొందజు మాత్రము అజ్ఞానులై సంసారము నుండి బయటపడ 
యత్నించని సాధారణజీవులనుంజూచి (మనము క్రిమిపట్ల జాలిపడిట్లే) జాలినొందు 
చున్నారు. మన దుఃఖము శోచనీయముగా వారికి తెలియుచున్నది. అందుకే వారు 
మనను పిలచి సంసారమునుండి తరింపంజేయు శివభక్యాధికమైన హితమును మన 
కుపదేశించుచున్నారు. అట్టివారిలో జ్ఞానియైన శివభక్తుడొక్కడు సంసారిని పిలచి ఓయీ! 
ఈ సంసారమువలన నీవు దుఃఖము నెజుగు చున్నావా? అని ప్రశ్నించుచున్నాడు. ఒక 
వేళ దుఃఖముగా నీవు దానిని ఎజుగు చుందువేని తన్నివారణ హితమును చెప్పెదను. 
వినుమని ఈ శ్లోకమున చెప్పుచున్నాడు. 

తవ శృణు అనుచోటి ఛందోభంగ దోషము హి తే శృణు అని పఠించి నివారించు 
కొనవచ్చును. వదతః శృణు మే హితమ్‌ అని పాదమును సవరించియు పకారము 
యొక్క లఘుత్వము వలన కలిగిన భందోభంగదోషమును తొలగించుకొన వచ్చును. 
ఓ (శ్రోతా! పూర్వము చెప్పిన కొన్ని విశేషముల ఉక్తివలనైనను నీకు సంసారము వలన 
దుఃఖము కలుగునని శివుడు దానిని నివారించునని నీకు తెలిసియే యుండవలసినది 
కాని తెలినియున్నచో నీవే నివారణోపాయమును నడిగి యుండెడివాడవు. 
అడుగనందువలన నీ హితమును కోరి నేనే నిన్ను సంసారజ దుఃఖమును గూర్చి 
యడుగు చున్నాను. అనుట శ్లోకమునందలి అభిప్రాయము. 

హితమైనను సాధారణముగా అడిగిన వానికే చెప్పవలెనను నియముమున్నది. 
దానినతిక్రమించి నేనే నిన్నడుగుచున్నాను. అనుట ఈ శ్లోకము నందలి వ్యంగ్యము. 
శ్రోత యందు విశేషమైన దయ జ్ఞానికి కలిగినచో అడిగిన పిదప చెప్పవలెనను నియమము 
నతిక్రమించి అజ్ఞాని నడిగి అతని దుఃఖమునుంబోగొట్టు హితమునుపదేశించుట 
క్వాచిత్మముగ నున్నట్టిదే. ఈ శ్లోకము నందాక్వచిత్మ అడుగంబడకయే ఉపదేశించుట 
చెప్పంబడినది. ఈ శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 


అవతారక:- పై శ్లోకమున ఆరంభింపంబడిన హితోపదేశ మీ శ్లోకమున సవికల్పముగా 


a= mM 


చేయంబడున్నది. 
శ్లో ఏషో౭గ్నిః స జలాన్నష్టః - సూర్యోత సౌ స తమోవృతః। 
చన్లో౭_సౌ స క్షయీత్యన్తే - విదన్తి మునయః శివమ్‌॥ 141 


ప్రతిపదార్థము: - ఏషః = ఇది (ఈ ఉపాస్యమైన దేవత), అగ్నిః = అగ్ని (కాని), సః = 
అది (అగ్ని, జలాత్‌ = జలమువలన, నష్టః = నశించినదగును, అసౌ = ఇది 


207 


414 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


(ఉపాస్యదేవత), సూర్యః = సూర్యుడు, సః = అది (లేకవాడు/సూర్యుడు), తమోవృతః 
= చీకటిచే ఆవరింపంబడియున్నాడు, అసౌ = ఇది (లేకవీడు), చన = చుడు, సః 
వాడు, క్షయీ = క్షయము కలవాడు, ఇతి = అని, అంతే = చివజ, మునయః 
మునులు, శివమ్‌ = శివుని (ఉపాస్యదేవతగా), విదన్తి = తెలియుచున్నారు. 
తాత్సర్యము:- ఉపాస్యత అగ్ని సూర్య చంద్రులందు వికల్పించి జలనాశ హేతువున 
అగ్ని తమోవృతత్వమువలన సూర్యుడు, క్షయీత్వమువలన చంద్రుడు, ఉపాసనార్హత 
లేనివారని వదలి, నాశతమోక్షయములు అను మూడు దోషములు లేని శివునుపాస్యునిగా 
ఎట్టకేలకు మునులు తెలియచున్నారు. 
వివరణము:- మనదేశమున ఆనాదికాలమునుండి అగ్ని ఉపాసించంబడుచున్నది. ఈ 
అగ్నిని ఉపాసించి ఉపాసించి సంసారదుఃఖము తొలగించుటకు శక్తిలేని నాశమునొందు 
వాడగ్ని అని నిశ్చయించుకొని ఈ అగ్ని ఉపాస్యుడు కాడని తొలుత భావించిరి. కాని 
అనాదిగా నిష్మారణముగా అగ్ని ఏల ఉపాసింపంబడుచున్నది? అని వారు వితర్మించి 
ఈ అగ్నిను పాసించుట వలన అగ్నిలోనున్న శివుడే మన సంసార దుఃఖము 
నివారించునని నిశ్చయించుకొని అగ్నిని శివప్రతీకముగా నుపాసించి మోక్షఫలమును 
మునులు పొందినారు. అట్లే సూర్యుని సంధ్యలలో ఉపాసించుట చిరకాలాభ్యస్తమై 
యున్నది. పితృపితామహాపరంపరగా తమోవృతుడగుటచే తమస్సంపర్మ శూన్యమైన 
మోక్షము నీయంజాలడని యెతిగి పరంపరగా సూర్య బింబిమునందలి హిరణ్యగర్భుడే 
(శివుని యొక్క కార్య బ్రహ్మరూపము) మోక్షము నీయంగలదని అతని యుపాసనమే 
పరంపరా ప్రాప్తమైనదని యెటిగి శివప్రతీకముగా సూర్యును పాసించుచున్నారు. అట్లే 
క్షయవృద్దులు గల చంద్రుడు నిత్యనిర్వికారమోక్షము నమ(గ్రహింపంజాలకున్నను 
అతనిలోని శాశ్వత సోమరూప శివుని చంద్ర ప్రతీకముగా ఉపాసించుచున్నారు. ఇట్లు 
అగ్ని సూర్యచంద్రులు కుపాస్యత లేకున్నను శివోపాసనా ప్రతీకత్వము కలదని ఈ 
శ్లోకము యొక్క అభిప్రాయము. 

అగ్ని సూర్య చంద్రులు ప్రత్యక్ష దేవతలు. వారు శివోపాసనాప్రతీక రూపములేగాక 
శివుని ముఖమున నేత్ర రూపముగా నున్నారని [శ్రుత్యాది ప్రమాణములు చెప్పుచున్నవి. 
ఈ జగమంతయు శివశరీరమని భావించినచో ఊర్ధ్వదేశమునగల సూర్యచంద్రాగ్నులు 
శరీరోర్వభాగమునందలి కన్నుల వలె శివుని ముఖమునందు అమరియున్నవని 
సులభముగా గమనింపవచ్చును. అగ్ని మూడవ ఫాలనేత్రముగా గ్రహింపంజాలని 
వారు అగ్నిర్ముఖమ్‌ అనుశ్రుతి వాక్యము వలన శివుని నోరుగా అగ్నిని భావింప 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 415 


వచ్చును. అదియు ఊర్థ్వశరీరరూపమైన ముఖములోనిదే అనుట నిర్వివాదము. విద్‌ 
ధాతువు జ్ఞానముతోపాటు ఉపాసనమును బోధించు విద్యాశబ్దమునకు మూలమని 
విజ్ఞాలెటిగిన విషయమే. ఆప్రస్తుతులైన ఈ శ్లోకము నందలి అగ్ని సూర్య చంద్రులందు 
అనుపాస్యత అను ధర్మము వ్యక్తమైనందున తుల్యయోగితాలంకార శక్తి ఉన్నది. ఈ 
శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారక:- పై శ్లోకమున శివజ్ఞాని అజ్ఞానితో చేసిన సంభాషణము చెప్పంబడినది. 
ఈ శ్లోకమున పార్వతీపరమేశ్వరుల సంభాషణము చెప్పంబడుచున్నది. 

శ్లో శివే! మాం భజ హే స్థాణో - లక్ష్మ్యా కార్యం న మే ప్రియే॥ 

కిం న జనాసి మే వాణీం - బ్రహ్మాణీ తే కుతః శివ॥ 142 

ప్రతిపదార్థము: - శివే = ఓ పార్వతీ, నమూమ్‌ = నన్ను(లక్ష్మిని, భజ = సేవింపుము, 
స్టాణో = ఓ శివా!, లక్ష్య్యాః = లక్ష్మితో, మే = నాకు, న కార్యమ్‌ = పనిలేదు, ప్రియే = 
ఓ ప్రియులారా, మే =నా యొక్క వాణీమ్‌ = వాక్కును (బ్రహ్మభార్యను), న జానాసి 
ఎజుగవు, శివ! = ఓ శివా!, తే = నీకు, బ్రహ్మాణీ = బ్రహ్మ భార్య, కుతః = ఎక్కడది? 
తాత్పర్యము:- శివుడు ఓ పార్వతీ నన్ను సేవింపుము అనగా పార్వతి మామ్‌ అను 
పదము యొక్క మరొక అర్థమైన లక్ష్మిని అను అర్ధమును గ్రహించి, ఓ స్థాణూ! లక్ష్మితో 
నాకేమిపని అని అన్నది. అప్పుడు శివుడు - నా మాట నీకర్థము కాలేదా? అని అనగా 
వాణీ అను పదమునకు బ్రహ్మ భార్య అను అర్థమును గ్రహించి బ్రహ్మాణి నీకెక్కడిది? 
అని అన్నది. 
వివరణ:- మామ్‌ అను పదమునకు నన్ను (శివుని) అను అర్థము తెలిసినను పార్వతి 
ఆ పదమునకు గల మరొక అర్థమును కావలెనని స్వీకరించి లక్ష్మితో నాకేమి పని అని 
వంకర సమాధానము చెప్పినది. అట్లే నా మాట అను అర్థమును మే వాణీమ్‌ అను 
పదముల నుండి సరిగా గ్రహించియు పార్వతి ఆ పదమునకు గల బ్రహ్మాణి అను 
మరొక అర్థమును గ్రహించి బ్రవ్మాణి నీకెక్కడిది అని ఆక్షేపించినది. ఇది మామ్‌, వాణీమ్‌ 
అను పదములకు గల రెండర్భముల (శ్లేష వలన పార్వతి మాటలలో వక్రత తెలిపినందున 
ఈ శ్లోకమున వక్రోక్యలంకార మేర్చడి యున్నది. 

పార్వతి శివుని 'స్థాణో అను సంబోధించుట చేత ఓయీ మొద్దు! నా వక్రమాటల 
అర్థము నీవు గ్రహింపలేవు అని వెక్కిరింత వ్యంగ్యమగుచున్నది. ఈ శ్లోకము అనుష్టప్ళన్లో 
నిబన్థనము. 


208 


416 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారక:- పై శ్లోకమున పార్వతి వక్రోక్తి చెప్పంబడినది. ఈ శ్లోకమున శివుని 
వక్రోక్తి చెప్పంబడుచున్నది. 
శ్లో॥ మయి నాస్తి తవ ప్రీతి - ర్హర! గజ్హాధర! ప్రభో!। 

త్వయి నాస్తి శివే! ప్రీతిః - కిమ్‌ మృషా భాషసే వృథా॥ 148 
ప్రతిపదార్థము:- హర = హారా!, గంగాధర = గంగను ధరించువాడా, ప్రభో 
ప్రభూ, మయి = నా యందు,తవ = నీకువ, ప్రీతిః = ప్రేమ, న ఆస్తి = లేదు, శివే 
ఓ పార్వతీ, త్వయి = నీయందు, ప్రీతిః = ప్రేమ, న ఆస్తి = లేదు, వృథా = వ్యర్థముగా, 
మృషా = అసత్యము, కిమ్‌ భాషసే = పలికెదవేమి? 
తాత్సర్యము: - ఓ శివా! గంగాధరా! ప్రభూ! నీకు నాయందు ప్రీతిలేదని పార్వతి అనగా, 
శివుడు ఓ శివా! (పార్వతీ) నీ యందు ప్రీతి లేదని ఏల వ్యర్థముగా అసత్యము పలికెదవు 
అని ఆక్షేపించెను. 
వివరణ:- శివుడు నన్ను గంగాధర! అని సంబోధించుచున్నందున నీ యందు శివ 
విషయక ప్రీతి లేదని తెలియుచుండగా నాకే నీ యందు ప్రేమ లేదనుట అసత్యము. 
అనవసరముగా వ్యర్థముగా అట్టి అసత్యము నేల పలికెదవు అని శివుడు పార్వతితో 
గంగను ధరించి అపరాధియయ్యు శివుడు పార్వతి వాక్క అసత్యమని వక్రముగా చెప్పుటచే 
నీ శ్లోకమున వక్రోక్యలంకార మేర్ప్చడియున్నది. “శివే ప్రీతి” అను పదములకు శివ 
విషయక ప్రీతి అను అర్భాంతరము కల్పించు కొనునవకాశమున్నది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


అవతారిక:- పై శ్లోకమున గంగాధర! అని సంబోధించి శివునకు తన యందు ప్రీతి 
లేదని పార్వతిచే గంగను ధరించి ఆపరాధియయ్యు శివుడు పార్వతిమాట అసత్యమని 
శివునిచే అభిప్రాయ వక్రీకరణ చేయంబడినది. ఈ శ్లోకమున కవి శివుని సాభిప్రాయ 
విశేషణములతో విశేషించి స్వరక్షణము నర్ధించుట చెప్పంబడుచున్నది. 
శ్లో॥ సర్వవిద్యానిధిర్లక్ష్మీ - పూజితః పాపసంహరః। 

మృత్యుజ్ఞయః కృపాశాలీ - పాతు మా(స్వామీశ్వరః సదా॥ 144 
ప్రతిపదార్థము:- సర్వవిద్యానిధిః = సర్వవిద్యలకు నిధిగాని, లక్ష్మీపూజితః = లక్ష్మిచే 
పూజింపంబడినవాడు, పాపసంహరః = పాపులకు (పాపములను) సంహరించువాడు, 
మృత్యుంజయః = మృత్యువును జయించినవాడు, కృపాశాలీ = దయతో నొప్పువాడు, 
స్వామి = ప్రభువైన, ఈశ్వరః = శివుడు, మామ్‌ = నన్ను, పాతు = రక్షించుగాక! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 417 


తాత్సర్యము: - సర్వవిద్యలకుగాని, లక్ష్మిచేత పూజింపంబడువాడు, పాపులను లేక 
పాపములను సంహరించువాడు, మృత్యువును జయించినవాడు దయతో నొప్పువాం 
డు, స్వామియునైన శివుడు సదా = ఎల్లప్పుడు పాతు = కాపాడుగాక! 
వివరణ:- ఎల్లప్పుడు పాలించుగాక అని ప్రార్థించు కవి ఎల్లప్పుడు జీవించి అనగా 
మృత్యువును జయించి యుండవలె గదా, అందుచేతనే శివునకు మృత్యుంజయ అను 
విశేషణమును కూర్చినాడు. పాతు అను క్రియకు రక్షించుగాక అని అర్థము. రక్షణ 
అనగా మృత్యువు కలుగకుండ, అజ్ఞానము లేకుండ, పేదరికము లేకుండ, పాపము 
తజ్జన్య దుఃఖము లేకుండ, పాపులు తనపై ఆక్రమించకుండా చేయుట పైనంబేర్మొన్న 
ఇబ్బందులన్నింటిని తొలగించుటకు సర్వవిద్యానిధిః (అజ్ఞానము లేకుండ చేయగలవాడు) 
లక్ష్మిచేత పూజితుడు, పేదరికము లేకుండ చేయగలవాడు, పాపముల బాధను లేకుండ 
జేయువాడు, మృత్యుంజయః (మృత్యువు లేకుండా జేయువాడు) అను విశేషణములు 
ప్రయోగింపంబడుటచే నీ శ్లోకమున పరికరాలంకార మేర్చడినది. పైనంబేర్మొనబడిన 
ఇబ్బందులు లేకుండజేయు బాధ్యత శివునకెక్కడిది? అను ప్రశ్నకు “స్వామి” అను 
విశేషణము సమాధానమైయున్నది. ఇంతకు ఈ ఇబ్బందులు లేకుండ ఆ శివుడు 
చేయగలడా? అను ప్రశ్నకు ఆయన సమర్థుడు అను అర్థమిచ్చు ఈశ్వరః అను విశేష్యము 
ప్రయోగింపంబడినది. ఇట్లు విశేషణములేగాక విశేషప్యము గూడ సాభిప్రాయముగా 
ప్రయోగింపంబడుటచే సర్వ విద్యానిధిః అను విశేషణము సర్వజ్ఞత్వమును తెలుపుచు 
ఆదిపద బోధ్యములైన ఇతర లక్షణముల మిగిలిన విశేషణములు తెలుపును. ఈ 
శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున ఈశ్వరు నుండి తన రక్షణ మర్థింపంబడినది. ఈ శ్లోకమున 
ముముక్షువునకు శివభజన మావశ్యకమని ఉపదేశింపంబడుచున్నది. 
శ్లో ముముక్షో! మద్వచః శ్రుత్వా - కైలాసస్థం భవం భజ। 
విషయానుభవైకశ్రీ - సదానన్లో భవం భజ॥ 145 
ప్రతిపదార్థము: - ముముక్షో = మోక్షేచ్చ గలవాడా!, మద్వచః = నా మాటను, శ్రుత్వా 
= విని, కైలాసస్థమ్‌ = కైలాసము నందుండు, భవమ్‌ = శివుని, భజ =సేవింపుము. 
విషయానుభవైక శ్రీసదానన్లః = విషయముల అనుభవములు ముఖ్యైశ్వర్యమునందే 
ఎల్లప్పుడు ఆనందించువాడవై, భవమ్‌ = సంసారమును, భజ = సేవింపుము. 


209 


418 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


తాత్సర్యము :- ఓ మోక్షేచ్చ గలవాడా! నా మాట విని కైలాసవాసియైన శివుని సేవింపుము. 
లేదా విషయానుభవము గొప్ప ఐశ్వర్యమును చేతనే ఎల్లప్పుడు ఆనందము 
కోరువాడవైనచో సంసారమును సేవింపుము. 
వివరణ :- పూర్వార్థమందలి భవ శబ్ద వాచ్యునకు కైలాసస్థమ్‌ అను విశేషణము 
ప్రయోగింపంబడుటచే అచటి భవ శబ్దము శివ వాచకము అని స్పష్టము చేయును. 
భవ శబ్దమునకు సంసారము అను అర్భాంతరము స్ఫురింపంజేయుటకే ఆ కైలాసస్థ 
విశేషణము అని వేరుగా చెప్పనక్కరలేదు. పరిశేషన్యాయమున ఉత్తరార్థమందలి భవ 
శబ్దము సంసారమును బోధించునని చెప్పుటకు విషయానుభవేత్యాది విశేషణము 
ప్రయోగింపంబడినది. సంసారము నందే గదా విషయానుభవము ఉండునది. సంసారము 
నందలి ఐశ్వర్యమే గదా! సర్వ భూమండలేశ్వరుడు విత్తపూర్ణుడై, యువకుడై, 
ఆరోగ్యవంతుడై, బలిష్టుడు నైనచో ఆ సంసారమునందలి ఆ సార్వభౌమునకు సర్వ 
భూవిషయానుభవమే ముఖ్యమైన ఐశ్వర్యము. దానితోడనే మృత్యుపర్యంతమైన ఆనందము 
ఆతనికి కలుగును. వాస్తవమునకు మృత్యుభయము తోడనే ఆతడా విషయముల 
ననుభవించుచుండును. గావున ఆతనికి సదా ఆనందమే కాని, ఆనందము కలుగదని 
సదానంద శబ్దములోని ఈ విభాగావకాశము వ్యంజింపంజేయును. ఈ విభాగమును 
పట్టించు కొననప్పుడు శివభజనమే అసాంసారిక విషయ భజనము. ఒకనియందు 
వికల్పింపంబడి నందు వికల్పాలంకార మేర్చడును. 

సదా ఆనందః అను విభాగము సంసారమునందు కలుగునది ఆనందాభాసమైన 
ఆనందమే కాని యథార్థమైన ఆనందము కాదని వ్యంజింపంజేయును. పైగా ముముక్షో 
అని సంబోధించినప్పుడు కైలాసస్ట శివభజనమే ఉపదేశ్యమగును. గాని సంసారక 
విషయభజనము ఉపదేశ్యము కాకూడదు గదా! కావున ఉత్తరార్థమున విషయానుభ 
వానందాభిలాష గలవాడా! అను సంబోధనము కల్పించుకొని సంసారరూపభవ భజన 
ముపదేశ్యముగా నిర్వహించుకొనవలెను. ముముక్షువులైనచో శివుని, విషయాభిలాషివైనచో 
సంసారమును భజింపుమను విధముగా కవియొక్క అభిప్రాయముగా భావించుకొన్నచో 
వికల్పాలంకారము. తుల్యబలములైన శివభజన సంసారభజనములకు ఉపదేశ్యుని 
ఇచ్చననుసరించి ఉపదేశకుడు ఉపదేశించినట్లు చెప్పుకొని నిర్వహించుకొనవలెను. 
అవతారిక :- పై శ్లోకమున ముముక్షువునకు అప్రస్తుతమైన విషయానుభవపూర్ణసంసార 
భజనము పక్షాంతరముగా ఉపదేశింపంబడినది. ఈ శ్లోకమున అప్రస్తుత భ్రమరమునకు 
అల్పకుసుమముల విడచి పద్మసుమముల భజనముపదేశింపంబడుచున్నది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 419 


శ్లో కిం చళ్చులస్వభావాలే! - (భ్రమస్యల్పసుమాలిషు। 
అస్తి తే నిస్తులం పద్మం జా త్వన్మనో౭ భీష్టదం సదా॥ 146 

ప్రతిపదార్థము :- చజ్బాల స్వభావ = చబ్బుల స్వభావముగల, అలే = ఓ భ్రమరమా!, 
అల్బసుమాలిషు = అల్బములైన కుసుమముల గుంపులందు, కిమ్‌ భ్రమసి = ఎందుకు 
తిరిగెదవు. త్వన్మనోభీష్టదమ్‌ = నీ మనసులోని ముఖ్యమైన ఇష్టము నిచ్చునట్టి 
(అందుచేతనే), నిస్తులమ్‌ = సాటిలేని, పద్మమ్‌ = పద్మము, తే = నీకు, అస్తి = ఉన్నది 
(గదా!). 
తాత్సర్యము :- చంచలస్వభావముగల భ్రమరమా! అల్పములైన పూలగుంపులలో నేల 
తిరిగెదవు? నీ మనస్సులోని ముఖ్యమైన ఇష్టమొసగు పద్మము నీ అందుబాటులో నున్నది 
గదా! 
వివరణ :- అప్రస్తుత సంబోధ్యవాచియైన అలే అను పదమిచట నిత్య సంతోషము 
కొబికు, అనిత్య విషయముల గుంపులో తిరుగు (ప్రస్తుత జీవుని వ్యంగ్యముగా 
సంబోధించును. అల్పసుమాలి పదము ప్రస్తుతములైన విషయ సమూహముల 
వ్యంజించును. అప్రస్తుతవాచియైన పద్మ పదము ప్రస్తుత శివపాద పద్మమున అతిశయోక్తి 
చాయతో వ్యంజించును. కావున ఈ శ్లోకమున అప్రస్తుత ప్రశంసాలంకార 
మేర్పడియున్నది. సుమశబ్దము మంచి కాంతిగలది అను యోగార్ధము కలదై రూఢితో 
పుష్ప బోధకము. ఎంత మంచి కాంతియున్నను అది త్వరగా వాడిపోవు స్వభావముగలదై 
ఆకారమున చిన్నదియె యున్నందున ఆ సుమము అల్పమని విశేషింపంబడినది. 
సమాసమందలి ఆలి శబ్దము అలి అని విభజించుటకు వీలుగల సమాసపదమున 
చివజణ నుండుటచే అల్ప (భ్రమరములు అల్ప సుమములను గాక అనల్ప వస్తువుల 
దారికెట్లు పోవును అను భ్రమరాల్పతకు అల్బసుమ భ్రమణము యోగ్యమే అని వ్యాజముగా 
(భ్రమరనింద వ్యంగ్యమగుటచే ఈ శ్లోకమున వ్యాజనిందాలంకారము గూడ నున్నది. 
ఈ వ్యాజనింద వలన (ప్రస్తుత విషయాభిలాష నిందయందే పర్యవసించుచు, వాని 
అల్పతనే వ్యంజించును. 

పద్మ శబ్దము పద్‌ మ అను విభాగము ననుసరించి పాదకాంతిగలది అను 
యోగార్థముగలదై కమలమును రూడితో బోధించును. కమలమే పాదకాంతి 
గలిగియున్నది. అను ప్రశ్నమునకు శివపాదకాంతి గలది అను సమాధానము 
చెప్పుకొన్నచో శివపాద ముపమానమై కమలముపమేయమై (ప్రతీపాలంకార వ్యక్తికి 
తోడ్చడును. 


210 


420 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


సుమ పద్మ వంటి కాంతిమంతములైన పదములీ శ్లోకమును మొత్తమును 
కాంతిమంత మొనరించుచున్నవి. పద్మము నిస్తులమని విశేషింపంబడుటచేత ద్వితీయ 
సదృశ వ్యవచ్చేద ఫలకమైన అనన్వయాలంకారము వ్యంజింపంజేయంబడుచున్నది. 
మనో౭. భీష్టదమను విశేషణము శాశ్వత సుఖమును మనోభీష్టమోక్షదమను 
శివపాదపద్మముల ప్రసాదింపంగలదని వ్యంజించును. అల్పసుమముల వంటి ఇతర 
దేవతలెవ్వరును ఆ మోక్షము నీయంజాలరని ఇతర దేవతాల్పత (నింద) కూడ ఇందు 
వ్యంజింపంబడుచున్నది. అనేక జన్మలలో బహువిధ శరీరములనంది బహు విషయముల 
అనుభవమువలన తృప్రిలేక తిరుగు జీవుల చంచల స్వభావమును, చంచల స్వభావ 
అను విశేషణము వ్యంజించును. అల్చ్బ సుమములవంటి విషయముల వలనగాని శివేతర 
దేవతల వలనగాని మోక్షము లభింపకపోవుట వలన మోక్షార్థివైనచో నీకు శివపాదపద్మమే 
శరణ్యమను మహోపదేశము శ్లోకమున ప్రధానముగా అందులోని శ్రీ శబ్దము విషయముల 
విషము వంటివి. కావున తదభిలాష యందనుభవము ఆనందమును అనగా దుః 
ఖమునే యిచ్చునని సార్వత్రికముగా వ్యంజించును. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో నిబన్గనము. 
అవతారిక :- పై శ్లోకమున అప్రస్తుత భ్రమరోపదేశము చెప్పబడుచున్నది. ఈ శ్లోకమున 
అప్రస్తుత భక్తరక్షక శివ ప్రశంస చేయబడుచున్నది. 
శ్లో॥ అభినన్స తపో౭. - ధిష్టం వితీర్యాభీప్పితం వరమ్‌! 
శివేన దయయా భక్తా - బహవః పరిరక్షితాః॥ 147 
ప్రతిపదార్థము వా తపోధిష్టమ్‌ = తపోనిష్ట గలవానిని, అభినన్యః = అభినందించి, 
అఖీప్సితమ్‌ = కోరంబడిన,వరమ్‌ = వరమును, వితీర్య = ఇచ్చి, శివేన = శివునిచేత, 
దయయా = కృపతో, బహవః = పెక్కురు, భక్తా = భక్తులు, పరిరక్షిత్రాః = బాగుగా 
రక్షింపంబడినారు. 
తాత్పర్యము :- భక్తులలోని తపోనిష్టను అభినందించి కోరిన వరము నొసగి పెక్కురు 
భక్తులను శివుడు దయతో బాగుగా రక్షించినాండు. 
వివరణ :- భక్తులు కొందజు లౌకికవాంఛతో సేవించెదరు. వారికి వారి అభీప్పితములను 
శివుడొసగి రక్షించును. కొందటబు భక్తులే కోరికలంగోరకయే శివునిగూర్చి తప 
మొనరించెదరు. వారిని శివుడభినందించి తన లోకమునకు కొనిపోయి మృత్యువునుండి 
రక్షించును. ఇట్లెందరో భక్తులు శివునిచే దయతో బాగుగా రక్షింపంబడినారను 
అ్రస్తుతప్రశంసవలన సాధారణజీవునుద్దేశించి శివునకై తపమొనరింపుమను ఉపదేశము 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 42] 


వ్యంగ్యమగుటచే నీ శ్లోకమునను అప్రస్తుత ప్రశంసాలంకార మేర్చడి యున్నది. ఈ 
శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక :- పై శ్లోకమున శివుని గూర్చి తపము చేయుమను ఉపదేశము వ్యంజింపం 
బడినది. ఈ శ్లోకమున శివనామమును పలుకు మను ఉపదేశము వ్యంజింపం 
బడుచున్నది. 
శ్లో సకృద్యో వక్తి నామైశం - మహాదేవేతి జిహ్వయా। 

పురుషస్య క్షణా త్తస్య - బ్రహ్మహత్యాపి నశ్యతి॥। 148 
ప్రతిపదార్థము :- యః = ఎవడు, జిహ్వయా = నాలుకతో, సకృత్‌ = ఒకేసారి, 
మహాదేవ + ఇతి = మహాదేవ అని, ఐశమ్‌ = శివునికి చెందిన, నామ = నామమును, 
వక్తి = చెప్పునో, (తస్య = ఆ), పురుషస్య = జీవునియొక్క బ్రహ్మహత్యా + అపి = 
బ్రహ్మహత్య కూడ, క్షణాత్‌ = క్షణములో, నశ్యతి = నశించును. 
తాత్సర్యము :- ఎవడు నాలుకతో నొకసారి మహాదేవ అని శివనామము నుచ్చరించునో 
వాని బ్రహ్మహత్య కూడ క్షణకాలమున నశించును. 
వివరణ :- బ్రహ్మహత్య సురాపాన సువర్ణస్తేయాది మహా పాపములలో నొకటి. అట్టి 
(బ్రహ్మహత్య కూడ క్షణకాలమున మహాదేవ అను శివనామమును నాలుకతో నొకసారి 
నుచ్చరించిన మాత్రమున నశించునను అప్రస్తుత విషయప్రశంసవలన కవి తన ఎదుట 
నున్న బ్రహ్మహత్యతో తపించుచున్న జీవునిగూర్చి చేసిన ఉపదేశము వ్యంగ్య మగుటచే 
నీ శ్లోకమును అప్రస్తుత ప్రశంసాలంకార మేర్ప్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో 
నిబన్టనము. Se 
అవతారిక :- పై శ్లోకమున శివనామోచ్చారణ మాత్రమున బ్రహ్మహత్య నశించునని 
చెప్పంబడినది. ఈ శ్లోకమున కైలాసమున శివుడున్నాడన్న స్మృతి మాత్రమునను శంకతో 
(బ్రహ్మాదుల ముఖములలో వైవర్ణ్యము చెప్పబడుచున్నది. 

శ్లో కైలాసశైలశిఖరే - విద్యమానే మహేశ్వరే। 

వైవర్ట్య మధికం జాతం - బ్రహ్మాదీనామ్‌ ముఖేష్వపి॥ 149 
ప్రతిపదార్థము :- కైలాసశైల శిఖరే = కైలాస పర్వత శిఖరమునందు, మహేశ్వరే = 
పరమేశ్వరుడు, విద్యమానే = ఉండగా, (బ్రహ్మాదీనామ్‌ = (బహ్మోదులయొక్క, ముఖేషు 
అపి = ముఖములందును, అధికమ్‌ = మిక్కిలి, వైవర్హ్యమ్‌ = పాలిపోవుట (అంతకు 
ముందున్న వర్ణము పోయి క్రొత్తగా వచ్చుట), జాతమ్‌ = కలిగినది. 


211 


422 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


తాత్సర్యము :- శివుడు కైలాసపర్వతశిఖరమున నుండగా బ్రహ్మాదుల ముఖములు 
పాలిపోయినవి. 
వివరణ :- అధికారి ఉన్నాడను జ్ఞానము లేనప్పుడు అల్బోద్యోగులు స్వేచ్చగా 
ప్రవర్తించుచుందురు. ఆతడు ఉన్నాడు సమీపమున ఉన్నాడు అను జ్ఞానము కలిగినప్పుడు 
వారి భయము కొంతకొంత పెరుగుచుండును. వారి విధి నిర్వహణలోని లోపముల 
గుర్తించి ఆయన శిక్షించునేమో అనునదే వారి భయమునకు హేతువు. బ్రహ్మాదుల 
లోకములు క్రిందివి. శివలోకము బ్రహ్మోండోర్ధ్వగతము. ఆ ఎత్తున ఉన్న శివ లోకమున 
ఎత్తైన కైలాస పర్వతమొకటి ఉన్నది. దాని ఎత్తైన శిఖరమున శివుడున్నాడు. ఉన్నాడను 
జ్ఞానము బ్రహ్మాదులలో కలిగియున్నది. ఇప్పటివజణకు ఆ జ్ఞానము లేకపోవుటచే వారు 
స్వేచ్చతో విధుల నిర్వర్తించిరి. కాని ఇప్పుడు అంత దూరమున నున్నను ఆయన 
శీఘ్రముగా విధి నిర్వహణ లోపముల గుర్తించి శిక్షించునేమో అను భయమున వారి 
ముఖములలోని వివిధ వర్ణములు పోయి క్రొత్తగా తెల్లదనము వచ్చినది. ఎట్జని వర్ణముగల 
(బ్రహ్మముఖము, నీలవర్ణముగల విష్ణుముఖమును తెల్లంబడి ఎవరు బ్రహ్మయో, ఎవరు 
విష్ణువో ముఖము చూచి తెలుసుకొనుట కితరుల కవకాశము కలుగుటలేదు. ఈ 
అప్రస్తుతప్రశంస (అలంకారము) వలన సాధారణుల విధి నిర్వహణలోపము యొక్క 
శిక్షార్హత కైముత్యన్యాయసిద్ధము. 

శివుడు తెల్లనివాడు. ఆతని ముఖమును తెల్లనిదే. ఇప్పుడు (బ్రహ్మాదుల 
ముఖములును తెల్లనివై పోయినవి. (పాలిపోయి తెల్లనివైనవి) భయము చేతను 
బ్రహ్మాదులకు శివసారూప్యము కలిగినది. అనగా భక్తితో శివసారూప్యము కలుగుననుట 
కైముత్య న్యాయసిద్ధము. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. 
అవాతరిక:- పై శ్లోకమున బ్రహ్మాదులకును శివభయము వలన వైవర్హ్యము కలుగుట 
చెప్పబడినది. ఈ శ్లోకమున శివుని కృపాదృష్టిప్రభావము చెప్పబడుచున్నది. 

శ్లో సదా పశ్యతి సర్వత్ర - శివే సోమే కృపానిధా। 

కిమాశ్చర్యం తవాత్యన్తం - కే దీనా భువనాన్తరే॥ 150 

ప్రతిపదార్థము:- కృపానిధౌ = దయకుగనియైన, సోమే = ఉమతోకూడిన, శివే = 
శివుడు, సదా = ఎల్లప్పుడు, సర్వత = అంతట, పశ్యతి = చూచుచుండగా 
(చూచుచున్నాడనుటలో), తవ = నీకు, కిమ్‌ = ఏమి?, ఆశ్చర్యమ్‌ = వింత, భువనాన్తరే 
= భువనములలో, కేః = ఎవరు, ధీనాః = దీనులు? 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 423 


తాత్పర్యము:- దయానిధి ఉమాసహితుడునైన శివుడు ఎల్లప్పుడు అంతట 
చూచుచుండుననుటలో నీకేల ఆశ్చర్యము కలుగుచున్నది. భువనములలో దీనులెవరు? 
వివరణ:- శివుడు ఎల్లప్పుడు అంతట చూచుచున్నాడని గమనించిన వారికి దైన్యము 
కలుగదు. ఎవరు దీనులు? వానికి దైన్యమెట్లు కలిగినది. వారే భువనములలో ఉన్నారు? 
అన్న ప్రశ్నకు శివుడెల్లప్పుడు అన్ని లోకములలోను తన కృపాదృష్టిని ప్రసరించుచున్నాడని 
తెలియని వారే అని చెప్పుటకు దీనులెవరు? అను అప్రస్తుత ప్రశ్న ఈ శ్లోకమున 
చేయంబడినది. కావున ఈ శ్లోకమును ఆప్రస్తుత ప్రశంసాలంకారమే. శివుని కృపాదృష్టిని 
గమనించని వారైనచో ఎంత వారికిని దైన్యము దప్పదను ప్రస్తుతాంశమిందు వ్యంగ్యమై 
యున్నది. శివుడెచ్చటనో ఉన్నాడని అధర్మము చేసినచో వారికి దైన్యము తప్పదను, 
ప్రస్తుతాంశమును ఇందు వ్యంగ్యము. ప్రధానముగా శివ ప్రశంసయే ఇందు ప్రధాన 
వ్యంగ్యము. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్గనము. 
అవతారిక:- పై శ్లోకమున శివప్రశంస వ్యంజింపంజేయుంబడినది. ఈ శ్లోకమున 
వాచ్యమైన నిందలో శివుని ప్రశంస వ్యంజింపంజేయంబడినది. 
శ్లో కథం శ్లాష్యుః శివః స్వేషాం - సంసారసుఖనాశకః। 

భూతిధారీ ప్రలయకృత్‌ - సాక్షాత్‌ కామవిఘాతుకః॥ 151 
ప్రతిపదార్థము: - స్వేషామ్‌ = తనవారి యొక్క సంసార సుఖనాశకః = సంసార 
సుఖమును నశింపంజేయు, శివః = శివుడు, కథమ్‌ = ఎట్లు, శ్లాఘ్యః = మెచ్చుకొనం 
దగినవాడు, (పైగా), భూతిధారీ = భూతిని ధరించువాడు, ప్రలయకృత్‌ = ప్రలయ 
మొనర్చువాడు, సాక్షాత్‌ = స్వయముగా, కామవిఘాతుకః = కాముని చంపినవాడు. 
తాత్సర్యము: - భూతిధారియు, ప్రలయంకరుడును కామసంహారియునై తనవారి సంసార 
సుఖమునే నశింపంజేయు శివుడెట్లు మెచ్చుకొనందగిన వాండగును. 
వివరణ:- 1) (శ్శశానములోని) భూతిని ధరించుట, నిష్కారణముగా లోకములకు 
మృత్యువును కలిగించుట. కోరికల నశింపజేయుట. పైగా తనవారి సుఖమునే నశింపం 
జేయుట అను నింద్యకృత్యము లొనర్చు శివుడెట్లు ప్రశంసాపాత్రుడు? ప్రశంసాపాత్రుడు 
కాడు అనుట వలన శివుడు నిందనీయు డనునదే ఆక్షిప్తార్థము. 2) పై వాచ్యమైన 
నిందవలన సంసారసుఖము ఆద్యన్తసహితము అనిత్యము కావున అది ఉన్న కాలమునను 
భయముతో కూడియే అనుభవింపంబడుచుండును. దాని నశింపంబేయుటకు శివుడు 
మాత్రమే సమర్థుడు. ఇతర దేవతలకెవజకును ఆ సామర్ధ్యము లేదు. తాను భూతిని 


212 


424 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


ధరించియు ఇతరులకు భూతిని (అనగా ఐశ్వర్యమును) ఇచ్చువాడు. తానే భూతిని 
ధరించిన వాడెట్టితరులకు భూతి నీయగలడు? 3) సూలముగా ప్రలయము అనగా 
చంపుట నింద్యమైన క్రోధజన్మమైన కృత్యముగా కనంబడును. కాని మన ఇండ్లలో 
మనపూర్వులైన వారందజు వృద్దులయ్యు మరణించక [బ్రతికి యున్నారను కొన్నచో 
వారి దగ్గజ దుర్వాసన ఆపరిశుభ్రత మొదలగు వాని వలన మన జీవితమెంత దుః 
ఖమయముగా రసహీనముగా నుండి యుండెదిదో ఒకసారి కొంచె మూహించుకొన్నచో 
వారిని జంపి మన జీవనమున కనీసము చావకుండ (బ్రతుక వలెనని ఇచ్చకు కారణమైన 
తాత్మాలికసుఖమునైనను అనుగ్రహించిన ఆ శివుని ప్రశంసింపక యుండగలమా? 

4) దుఃఖహేతువులు కామములే. అవి తీరనంతవరకు ఏడిపించు చుండును. 
తీరినంక్షణసుఖమునే కలిగించును. మరుక్షణమున కొత్త కోరిక వలన దుఃఖముకాని 
కోరిక తీరిన క్షణసుఖము నశించినదను దుఃఖము కాని మనను బాధించుచునే 
యుండును. కావున కామప్రాప్తి క్షణికము. ఆద్యంతములందు దుఃఖము తీరిన క్షణమందు 
పోవునేమో అను భయమును కలిగించుచున్నందున అట్టి సంసారములోని అనిత్య 
కామములను నశింపంజేసి శివుడు మేలే చేసినాడని సంతసించెదము.  కోరికయే 
చచ్చినచో కోరిక తీరలేదన్న పూర్వదుఃఖముకాని నశించిదన్న అనంతర దుఃఖముకాని 
ఉండదు. గాన అనుభవభయమును ఉండదు. మన అనిత్యసుఖ హేతుకామముల 
సంహరించి తృష్టాక్షయసుఖమును కలిగించిన శివుడు ప్రశంసనీయుడే. తృష్ణాక్షయ 
సుఖస్యైతే కలాంనర్వంతి షోడశీమ్‌ (కోరిక నశింపక అప్పటి సుఖముతో బ్రహ్మాదుల 
సుఖములు పదాజవ భాగముననైనను పోలవు) అను వివేకము కలవారికి శివుడు 
ప్రశంసనీయుడే. అను ప్రశంస స్ఫురించుచుండుటచే నీ శ్లోకమున వ్యాజ నిందాలంకార 
మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్ధనము. --- 
అవతారిక:- పై శ్లోకమున శివుడు (వ్యాజముగా) నిందింపంబడినాడు. ఈ శ్లోకమున 
శివభక్తులు వ్యాజముగా ప్రశంసింపంబడుచున్నారు. 

శ్లో; మహతీ భాగ్యసమృత్తి - రభక్తానాముమాపతేః। 

భజన్తి బహుజన్మాని - పుత్రాదిసుఖదాని యే॥ 152 

ప్రతిపదార్థము: - యే = ఎవరు, పుత్రాది సుఖదాని = పుత్రులు మొదలగు సుఖముల 
నిచ్చునట్టి, బహుజన్మాని = పెక్కు జన్మములను, భజన్తి = పొందుదురో (అట్టి), ఉమాపతేః 
= శివునికి, అభక్తానామ్‌ = భక్తులు కాని వారి యొక్క భాగ్యసమృత్తిః = భాగ్య సంపత్తి, 
మహాతీ = గొప్పది. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 425 


తాత్సర్యము: - పుత్రాది సుఖములిచ్చు బహుజన్మల బొందు శివునికి భక్తులు కానివారి 
భాగ్యసమృత్తి గొప్పది. 

వివరణ:- పై వాచ్యార్థ నిందవలన శివభక్తులకు పునర్జన్మ ఉండదు. అను ప్రశంస 
వ్యంగ్యమగుటచే నీ శ్లోకమున వ్యాజనిందాలంకార మేర్పడి యున్నది. జన్మలు కలవారికి 
పుత్రాది సుఖములుండును. కాని అవి అత్యల్పములు. విషదగ్ధమధురాహారములే 
దుఃఖ హేతువులు. అజ్ఞానానుస్యూతి హేతువులు. కావున వివేకులు అట్టి అనిత్య పుత్రాది 
సుఖ కామముల వీడి ఆనగా వైరాగ్యమునుయూని శివత్వము (మోక్షము)నే కాక్షించెదరు. 
అవ్యవహిత పూర్వశ్లోకముల రెండింటను సోమ, ఉమాపతి శబ్దములు శివుని ఓంకార 
ప్రతిపాద్యతను ఓంకారోపాసనాజన్యాజీవబ హ్మైక్యజ్ఞానైకసాధ్యము మోక్షము అను 
అంశమును ప్రధానముగా వ్యంజించును. కేనోపనిషత్తులో హైమవతీ నామమున 
ఉమయే ఇంద్రాదుల విజయాహంకారవినాశము చేసిన యక్షుడే పరబ్రహ్మమని చెప్పుట 
ఆకారోకారమకార (ఉమ్‌ ఆ) మాత్రాత్రయము యొక్క ఉపాసనమును అమాత్రయైన 
వాని అంతమందలి అర్ధమాత్రోపాసనమున లభ్యమైన సగుణ నిర్గుణ బ్రహ్మప్రాప్తి సాధిక 
కావుననే ఆమె శివునికి భార్యయె శివుని సోముని ఉమాపతిని సాక్షాత్మరింపబేసి 
సాధకులకు స్వోపాసనవలన స్వాభిన్నశివ ప్రాప్తి హేతు భూతురాలగుచున్నది. 


అవతారిక:- పై శ్లోకమున ఉమాపతి (ఓంకారోపాసనాలభ్యుడు)యైన శివుని భక్తులు 
కానివారి మోక్షానర్దత్రా రూప నింద వ్యంజింపంజేయుంబడినది. ఈ శ్లోకమున శివభక్తి 
పరంపరగా నెట్లు మోక్షహేతువంగు చున్నదో చెప్పంబడుచున్నది. 
శ్లో॥ భక్తిభావాచ్చిత్తశుద్ధి - శ్చిత్తశుద్యావబోధనమ్‌! 

బోధాత్‌ సాక్షాత్మృతిః శిమ్ఫోః - సాక్షాతృృత్యా భవో భవేత్‌! 153 
ప్రతిపదార్థము: - భక్తిభావాత్‌ = భక్తి భావము వలన, చిత్తశుద్ధిః = చిత్రము యొక్క 
శుద్ది, చిత్తశుద్దా = చిత్తశుద్ధితో, ఆవబోధనమ్‌ = జ్ఞానము (పరోక్షజ్ఞానము), బోధాత్‌ 
= (పరోక్ష జ్ఞానము వలన, శమ్మోః = శివుని యొక్క, సాక్షాత్మృతిః = శివజీవైక్యజ్ఞానము 
(అపరోక్షజ్ఞానము), సాక్షాత్మృత్యా = సాక్షాత్మారముచేత, భవః = శివుడు, భవేత్‌ = 
అగును. 
తాత్సర్యము: - భక్తివలన చిత్తశుద్ది, చిత్తశుద్దివలన పరోక్షజ్ఞానము, పరోక్షజ్ఞానము వలన 
శివజీవైక్య జ్ఞానము అను అవరోక్షజ్ఞానము (సాక్షాత్మారము) దానివలన శివుడగుట 
(శివత్వ ప్రాప్తి) సిద్ధించును. 


2183 


426 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


వివరణ:- భక్తి అనగా ప్రేమ. ఇది మనస్సున పుట్టునది. మనస్సునంబుట్టుం బెక్కు 
భావములు ఉత్సాహము, కోధము, లజ్జ, గర్వము, మొదగలగు వానిలో భక్తి ఒకటి. 
ఇది (ప్రేమకు పర్యాయమైనను భిన్నార్థములలో ఉపయోగింపంబడినది. అలంకార 
శాస్త్రములలో 'భగవద్దీతోరతిభక్తి అని చెప్పబడినది. భక్తిశాస్తమను పేరొందిన నారదభక్తి 
సూత్రములలో 'సాత్వస్మిన్‌ పరమ(ప్రేమరూపా (భగవంతుని యందుగల పరమ (ప్రేమయే 
భక్తి) అని చెప్పంబడినది. మరొక భక్తి శాస్త్రము శాండి ల్యభక్తిసూత్రములలో 
ఈశ్వరానురక్తియే పరాభక్తి అని చెప్పంబడినది. గుణములవలన కలుగు ప్రేమ గౌణభక్తి 
అందే చెప్పబడినది. 

మాతృపిత్రాచార్యాది గురువు (పెద్ద) లందు గల రతియే లేక పేమ భక్తి అని 
చెప్పంబడును. ఇది పైనంబేర్శొనంబడిన భావములన్నిటిలో (శ్రెష్టమగుటచే మహాభావము 
అనియు చెప్పంబడును. ఇది యంతయు భక్తిశబ్బము యొక్క రూధ్యర్థ విచారము. 
కాని భజసేవాయామ్‌ అను ధాతువు నుండి పుట్టిన భక్తి శబ్దమునకు సేవ అని అర్థము. 
కైంకర్య పర్యాయమైన ఈ సేవ శ్రీవైష్ణవులచే (విశిష్టాద్వైతులచే) పురుషార్థముగా భావింపం 
బడినది. వైకుంఠ (శైలసాప్య) కైలాసము మొదలగు లోకములందును శివవిష్ట్వాదుల 
నుద్దేశించి చేయబడు ఈ సేవయే పురుషార్థము. ఇదియే వారి కానందరూపమని 
భావింపంబడుటయు గలదు. (నిత్య) ఆనంద రూప పురుషార్థమనుట సర్వశాస్త్ర 
సమ్మతము. ఈ నిత్యానందము శివస్వరూపము. నిత్యానంద ప్రాప్తియన్నను, శివత్వప్రాప్తి 
యన్నను, జీవశివైక్యమన్నను, శివసాక్షాత్మార మన్నను అద్వైతుల దృష్టిలో నొక్కటియె. 
భక్తి భావము పురుషార్థమైన శివసాక్షాత్మారమునకు పరంపరాసాధనమే కాని 
సాక్షాత్సధనముకాదు. సాక్షాత్సాధనము జీవుడు శివుడు ఒక్కటియే అను శివజీవైక్యజ్ఞానము. 
శివుడు తప్ప మిగిలిన ప్రపంచ మంతయు మిథ్యయే. ఇదియే అపరోక్షానుభూతి. శివుడు 
తప్ప మిగిలిన ప్రపంచ మంతయు మిథ్యయే. జీవుడు శివుడే కావున శివునందు 
జీవభేదముకాని, జీవునందు శివభేదముకాని లేని ప్రపంచమున వ్యవహరింపబడు ఆ 
భేదము వ్యావహారికమే కాని పరమార్థము కాదు. ఆ శివ జీవులకు పారమార్థక 
భేదము లేదని ఎజుగుట పరోక్షజ్ఞానము. నేనే శివుడను అను ప్రత్యకివైక్యానుభవము 
ఆపరోక్షజ్ఞానము. ఇదియే శివసాక్షాత్మారము. 

పరోక్షజ్ఞానమున శుద్ధచిత్తము కావలెను. శుద్ధచిత్తమున అర్థముగాక పోవుట గాని, 
అర్థమైనది మరిచపోవుటగాని ఉండదు. శివజీవులకు భేదము లేదను పరోక్షజ్ఞానము 
చిత్తమున పాపమున్నప్పుడు సమంజసముగా తోచదు. (అర్థముకాలేదన్న మాట). 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 427 


చిత్తమున తదభేద నిశ్చయము కలుగనే కలుగదు. ఒక వేళ జీవశివులకు భేదము 
లేదని ఎవరేని చెప్పినట్లు అర్ధము కాకపోవుట ఉండక పోయినను అది విస్మృత మగుటకు 
కూడ చిత్తగత పాపము కారణము ఆగును. కావున మొదట చిత్తశుద్ధి 
సంపాదించుకొనవలెను. (శివ) భక్తి భావముననే ఆ పాపము తొలగగా అవబోధనము 
కలుగును. అవ అను ఉపసర్ల మిచ్చట అపరోక్ష జ్ఞానముకన్న కొంచెము తక్కువదైన 
(పరోక్ష జ్ఞానము) అను అర్థము నొసగును. చిత్తము శివైకాయత్తమగునట్లు శివాపరము 
నందునట్లు తైలవధారావచ్చిన్నమైన పరోక్షజ్ఞాన సంతాన రూప ధ్యానము (ఉపాసనము) 
వలన ఈ జన్మమున ల్‌ ప్రారబ్ధదోషముననో శివుని సాక్షాత్మారము కలుగక పోయినను 
వామదేవాదులకు వలె మరొక జన్మమున మాతృగర్భమున నుండగానో జన్మించిన 
పిదప గురూపదేశ బలముననో శివసాక్షాత్మారము ఆవశ్యముగా కలుగును. కావున 
ఈ శ్లోకమున సాక్షాత్మారకారణము ఆవబోధ (పరోక్ష జ్ఞాన) మనియు ఆవబోధనమునకు 
చిత్తశుద్ధి కారణమనియు కారణముల (రత్నముల) మాల (సూత్రము) చెప్పంబడుటచే 
నీ శ్లోకమున కారణ మాలంకార మేర్చడియున్నది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 
అవతారిక:- పై శ్లోకమున జీవ (బ్రహ్మ) శివైక్యజ్ఞానము శివత్వప్రాప్తి హేతువుగా చెప్పం 
బడినది. ఈ శ్లోకమున శివుడు బ్రహ్మయైన గదా ముక్తి ప్రసక్తి ఉపపన్నమగును. కావున 
శివునందు బ్రహ్మత్వ మనుమానప్రమాణమున సాధింపంబడుచున్నది. 
శ్లో శివో భవేత్‌ పరం బ్రహ్మ - యదేష ప్రలయే౭ పి సన్‌! 

శివో(వే)9_ మృతం న చేదస్య - పరమానన్గతా కుతః॥। 154 
ప్రతిపదార్థము:- శివః = శివుడు, పరమ్‌ = ఉత్కృష్టమైన, (బ్రహ్మ, భవేత్‌ = 
కావలసినది(దౌ), యత్‌ = ఎందువలననగా, ఏషః = వీడు (శివుడు), ప్రలయే + అపి 
= (పలయ(కాలుమునందును, సన్‌ = ఉండువాడు, శివః = శివుడు, అమృతమ్‌ = 
అమృతము, న చేత్‌ = లేనిచో (శివునందు), పరమానందతా = పరమానందత, కుతః 
= ఎక్కడిది? 
తాత్పర్యము: - శివుడు పరబ్రహ్మ. ఎందువలననగా అతడు ప్రలయకాలమునం గూడ 
నుండును గదా. శివునందు చావులేదు. ఒక వేళ శివుడు చచ్చువాడైనచో ఆయనయందున్న 
పరమానందత సంభవమయ్యడిది గాదు. 
వివరణ:- 1) పరబ్రహ్మము అనునది ప్రతిజ్ఞ (శివుడను పక్షమునందు పరబ్రహ్మత 
సాధ్యము), 2) ప్రలయస్థితి హేతువు. 3) ఏది ప్రలయమున నుండునో అదియే 


214 


428 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


పరబ్రహ్మము. అన్వయప్రాప్పి ఏది ప్రలయమున నుండదో అది పరబ్రహ్మము కాదు. 
ప్రపంచము ప్రలయమున నుండక పోవుటచే ఇతర దేవతలును ప్రళభయమున నుండక 
పోవుటచేతనే పరబ్రహ్మమని చెప్పంబడలేదు. అనునది వ్యతిరేక వ్యాప్తి. 4) 
ప్రలయస్థితుడగు శివుడు పరబ్రహ్మము అనునది ఉపనయము. 5) నిగమనము శివుడు 
పరబ్రహ్మము - ఈ ఐదు వాక్యములకు న్యాయము పేరు గలదు. వీనిలో మొదటి 
మూడుగాని చివటి మూడుగాని ఉన్నచో అనుమితి కలుగునని కొందజు తార్మికులు 
అభిప్రాయపడెదరు. మొదటి మూడింటిలో చివజది వ్యాప్తి. చివతి మూడింటిలో 
మొదటిది వ్యాప్తి. కావున అదియే అనుమానము అని చెప్పంబడును. ఈ వ్యాప్తి 
వలన అనుమతి (సందిగ్గమైన లేక పరోక్షమైన వస్తువు ఉనికి నిశ్చితము) అగును. 
అనుమానము నిశ్చితహేతువైనందున వ్యాప్తిని ప్రమాణము అని, దాని పేరు 
అనుమానమని దాదాపు దార్శనికులందజు అంగీకరించెదరు. 

ఈ శ్లోకమున ద్వితీయపాదము హేతువును కూర్చగా శివుడు అను పక్షమున 
పరబ్రహ్మత నిశ్చితమగును. ఉత్తరార్ధమున చావుగల వారికి పరమానందత ఉండదని 
పరమానందత ఉన్నందువలన శివునకు చావులేదని మజొక హేతువు చెప్పంబడినది. 
పరమానందమై ప్రలయమునను చావులేని శివునందు పరబ్రహ్మత ఉన్నదనుటలో, ఎట్టీ 
సంశయము లేదని శివునందు పరబ్రహ్మ ఉన్నదనుటలో, ఎట్టి సంశయము లేదని 
శివునందు పరబ్రహృ్మత అనుసాధ్యము యొక్క నిశ్చయమున్నదని ఈ శ్లోకము చప్పుటచే 
ఈ శ్లోకమున అనుమానాలంకార మేర్పడి యున్నది. 

రెండవపాదమందలి ప్రలయమునందును చావులేదను హేతు వలన మూడవ 
పాదమునందలి శివునందు చావులేదను 'శివే౭_ మృతమ్‌” పాఠము నంగీకరించి మరొక 
అనుమానాలంకారమున్నదని చెప్పవచ్చును. మొదటిపాదమందలి శివుడు పరబ్రహ్మ 
అను ప్రతిజ్ఞకు హేతువాక్యముగా వ్యతిరేక వ్యాప్తి పరబ్రహ్మ కాని వారికి పరమానందత 
లేదనునది. ఈ శ్లోకము నందు పేర్మొనంబడుటచే అనుమానాలంకార మేర్చడియున్నది. 

శివే౭_ మృతమ్‌ అను పాఠమున శివునందు మృత్యురాహిత్యము అని అర్థమును 
చెప్పవచ్చును. లేక శివునందు అమృతమున్నదనియు అర్థము చెప్పవచ్చును. 
మృత్యురాహి త్యము సురలు త్రావు అమృతమున కన్న ఎక్కువ సుఖమును కలిగించును. 
కావున శివునందు పరమానందత ఉన్నది. ఈ శ్లోకము అనుష్టుప్ళన్లో నిబన్గనము. 


అవతారిక:- పై శ్లోకమున అమృతము అనగా మృత్యురాహిత్యము శివునందు చెప్పం 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 429 


బడినది. ఈ శ్లోకమున అమృతకిరణుడుగ ప్రసిద్ధినందిన చంద్రుని వ్యవహారము 
శివునందున్నట్లు చెప్పంబడుచున్నది. 
శ్లో ఆశాంశుకః కలాశాలీ - మృగయుక్తస్తమో౭_పహః। 

పరిశుద్ధతనుః శమ్ముః - ధోకానాహాదయత్యలమ్‌॥ 155 
ప్రతిపదార్థము: - ఆశాంశుకః = దిక్కులు వస్తములుగా గల (దిక్కుల యందు 
కిరణములుగల), కలాశాలీ = విద్యలతో నొప్పు (కలలతో నొప్పు, మృగయుక్తః = 
జింకతో కూడిన (మృగము, కళంకముతో గూడిన), తమో౭_పహః = అజ్ఞానమును 
బోగొట్టు (చీకటిని పోగొట్టు), పరిశుద్ధతనుః = మిక్కిలి నిర్మలమైన శరీరముగల (తెల్లని 
శరీరముగల), శమ్ముః = శివుడు (సుఖమూలమైన), లోకాన్‌ = లోకముల, అలమ్‌ = 
మిక్కిలి, ఆహాదయతి = సంతోషపరచుచున్నాడు. 
తాత్పర్యము: - దిక్కులలో వ్యాపించిన కిరణములుగల, దిక్కులే వస్తములుగా గల, 
కలలతో లేక విద్యలతో నొప్పు, జింక ఆకృతి కలంకముగల లేక జింక చేతగల, 
చీకటిని లేక అజ్ఞానమును బోగొట్టు స్వచ్చమైన లేక తెల్లని శరీరముగల శివుడు 
చంద్రునివలె లోకముల సంతోషపరచుచున్నాడు. 
వివరణ:- పై శ్లోకమున పూర్వార్థమునందలి శ్లిష్ట శబ్ద విశేషణము వలన పరిశుద్ధతను; 
అను ఆర్థశ్లేషగల విశేషణముయొక్క బలమునను చంద్రుని వ్యవహారము శివునకు 
వ్యంగ్యమగుటచే సమాసోక్ష్యలంకార మేర్చడియున్నది. చదిధాత్వర్థమైన ఆహ్ల్హాదనము 
అను చంద్ర వ్యవహారము ఆహ్లోదయతి అను క్రియచే వ్యంగ్యమగుచున్నది. ఈ శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున శివునందు చంద్రసాదృశ్యము వ్యంజింపంజేయంబడినది. 
ఈ శ్లోకమున మౌని సాదృశ్యము వ్యంజింపజేయంబడుచున్నది. 

శ్లో దమేన ప్రశమో భాతి - ప్రశమేన విరక్తతా। 

వైరాగ్యేణ తపో నిత్యం - తపసా సామృశజ్మరః॥। 156 
ప్రతిపదార్థము: - దమేన = బహిరింద్రియ నిగ్రహముతో, ప్రశమః = అంతరింద్రియ 
నిగ్రహము, ప్రశమేన = అంతరిం[ద్రియనిగ్రహముతో, విరక్తతా = వైరాగ్యము, వైరాగ్యేణ 
= వైరాగ్యముతో, తపః = తపస్సు, తపసా = తపస్సుతో, నిత్యమ్‌ = ఎల్లప్పుడు, 
సామృశజ్మరః = ఉమతో కూడిన శివుడు, భాతి = ప్రకాశించుచున్నాడు. 
తాత్పర్యము: - బహిరిం(ద్రియనిగహముతో అంతరింద్రియ నిగ్రహము, అంతరింద్రియ 


215 


430 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


నిగ్రహముతో వైరాగ్యము, వైరాగ్యముతో తపస్సు, తపస్సుతో శివుడు ఎల్లప్పుడు 
ప్రకాశించుచున్నాడు. 
వివరణ:- భాతి అను క్రియ ప్రశమము, వైరాగ్యము, తపస్సు అనుకర్తలలో పెక్కుసార్లు 
అన్వయించినందున ఈ శ్లోకమున దీపకాలంకార మేర్పడి యున్నది. గడప మీద నున్న 
దీపము ఇంటిలోపల ఇంటి బయట వెలుగు నిచ్చునట్లు భాతి అనునది వరుసగా 
శ్లోకములోని వాక్యములన్నింటను క్రియగా అన్వయించుటచే మాలాదీపకాలంకార మేర్చడి 
యున్నది. మనసున నిశ్చలత యున్నను బహిరింద్రియముల విషయములందు 
ప్రసరింపంజేసినచో ఆ మౌని అపహసము నొందును. కావున అంతరింద్రియనిగ్రహము 
బహిరింద్రియని[గ్రహము తోడనే ఒప్పును. అంతరింద్రియ నిగ్రహము బలవంతముగా 
గాక విషయగతదోషదర్శనజన్యమైన వైరాగ్యముతో కూడినప్పుడే చిరకాలము 
ప్రకాశించును. వైరాగ్యము లేనిదే తపము ప్రకాశించదు. తపఃఫలముగా కోర్మెను 
తీర్చుకొనుట పురాణములలో రాక్షసకృత్యముగా పెక్కు పురాణకథలలో కానవచ్చును. 
కావున వైరాగ్యము చేతను తపము శోభించును. 

సాధారణముగా తపస్వులు భార్యలకు స్త్రీలకు దూరముగా నుందురు. కాని 
శంకరుడు సామ్బుడై అమ్బాసహితుడై తపము నాచరించుటచే తపస్వులలో నగ్రగణ్యుడుగా 
నొప్పుచున్నాడు. వికార హేతువులైన వనితాదులున్నను ఎవరి మనస్సు వికృతిని బొందదో 
వారే ధీరులు. శివుడట్టి ధీరుడని సామృపదము వ్యంజించును. ఈ శ్లోకము అనుష్టుప్పన్నో 
నిన్సనము. 
అవతారిక:- పై శ్లోకమున శివునకు మౌని సాదృశ్యము వ్యంజింపంబడినది. ఈ 
శ్లోకమున సూర్యచంద్రాగ్ని వాయు కుబేరాదులతోడి సాదృశ్యము వ్యంజింపంజేయం 
బడుచున్నది. 

శ్లో ఇనః శుచిః శీతరుచి - స్తాపహారీ లఘుర్లురుః। 

సద్గతి ర్విక్రమీ శ్రీదః - ప్రాక్సద్రవ్యః శివో౭_వతు॥ 157 

ప్రతిపదార్థము:- ఇనః = సూర్యుడు (ప్రభువు), శుచిః = అగ్ని (పవిత్రుడు), శీతరుచిః 
= (చల్లని కాంతిగలవాడు) చంద్రుడు, తాపహారీ = తాపమునుంబోగొట్టువాడు, లఘుః 
= చిన్నవాడు, గురుః = గొప్పవాడు, సద్దతిః = (నిరంతర జ్ఞానము గలవాడు) 
పరమేశ్వరుడు, విక్రమీ = కదలిక లేనివాడు (పరాక్రమము గలవాడు), శ్రీదః = కుబేరుడు, 
ప్రాక్సద్రవ్యః = పేదంవాడునైన, శివః = శివుడు, అవతు = రక్షించుగాక! 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 431 


తాత్సర్యము:- [గ్రహపతియైన సూర్యుని వలె శివుడు సర్వలోక ప్రభువు. అగ్ని 
సర్వమలముల భక్షించి తాను శుచియై యుండునట్లు మలమాయామయుడైన సర్వలోక 
ప్రలయంకరుడైన శివుడు తద్దోషమునంటక పవిత్రుడుగానే ఉండును. చంద్రుడు చల్లని 
కిరణములు గలవాడై సూర్యాగ్ని తప్పుల తాపములంబోగొట్టును. ఆణువు కంటెను చిన్నం 
వాడగుటచే లఘువని మహత్తు కంటెను పెద్దవాడగుటచే గురువనియు చెప్పంబడును. 
నిరంతరమైన గతి అనగా జ్ఞానము గలవాడై వాయువువలె సర్వప్రాణుల శరీరముల 
ప్రవేశించి వెడలి పోవుచు నిరంతర గమనముగలవాడై యుండును. క్రమణము అనగా 
కదలిక లేని స్థాణువుగా నుండును. పరాక్రమవంతులలో నగ్రగణ్యుడై యుండును. 
కుబేరుని వలె సంపదనొసగు వాడయ్యు పూర్వము ద్రవ్యము గలవాడు అనగా ఇప్పుడు 
ద్రవ్యము లేనివాడు పేదవాడుగా నుండును. అట్టి శివుడు ఎల్లప్పుడు రక్షించుగాక! 

వివరణ:- ఇన శబ్దము సూర్యుని (ప్రభువును బోధించును. శివుడు సూర్యుదని చెప్పుట 
విరోధము గదా. కాని శివుడు శుచి అనగా పవిత్రుడు అను ఈ వాక్యము శివుడగ్ని 
అను విరోధము కూడ తోచును. అది ఆభాసము మాత్రమే. శివుడు శుచి అనగా 
పవిత్రుడను అర్థమును చెప్పినప్పుడు విరోధము తొలగి పోవును గదా! సూర్యాగ్నులు 
తాపము కలిగించినప్పుడు చంద్రుని చల్లని వెన్నెల (శీతరుచిలో విహరించినప్పుడు ఆ 
తాపమంతయు నశించును. కాని శివుడు చంద్రుడు కాడు గదా! అయినచో గదా 
సూర్యాగ్నితప్తల తాపము హరించుట. తాపహారీ అను శబ్దము ఆధ్యాత్మికాధిదైవి 
కాధిభౌతిక తాపముల హరించువాడు అను అర్థము చెప్పుకొన్న శివుడు తాపహారి 
అనుటలో విరోధమే ఉండదు. లఘుగురు శబ్దములు పరస్పర విరోధ బోధకములు. 
కాని లఘు శబ్దము అణోరణీయాన్‌ అను శ్రుతిననుసరించి అణువు కన్న అణువైన, 
గురు శబ్దము మహతో మహీయాన్‌ అను [శ్రుతి ననుసరించి అణుత్వ మహత్వరూప 
లఘుత్వ గురుత్వములు లేనివాడయ్యు అణువైన మనసున ఉండి లఘువనియు, 
విశ్వోత్తీర్ణుడై మహదాకాశాది ద్రవ్యముల తనలో నింపుకొన్ని మహత్రెన విశ్వమున కంటెను 
పెద్దవాడైనందున శివుడు గురువనియు చెప్పంబడుటలో విరోధ మేమియు నుండదు. 
సర్వవిరోధములంజీర్ణించుకొను ఈశ్వరుని ఉత్కృష్టత బోధ్య మయినప్పుడు లఘుత్వ 
గురుత్వముల తనలో జీర్ణించుకొనుట శివుని కొక లెక్కకాదు. వామనుడై విక్రమించి 
త్రివిక్రముడై ప్రకాశించిన విష్ణువు మొదలగు సమస్త జీవులలో మధ్యే 'వామనమాసీనం 
విశ్వే దేవా ఉపాసతే” అను (శ్రుతి వాక్యము ననుసరించి సర్వజీవుల హృదయములందు 
“అంగుష్టమాత్రః పురుషః అను (శ్రుతి ననుసరించి వామనుడైనను లఘువు ఐనను 


216 


432 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


సర్వవ్యాపకుడై విష్ణువు మొదలగు మహాజీవుల నతిక్రమించిన విక్రమము అనగా విశిష్టమైన 
పరాక్రమము కలవాడగుటచే శివుడు లఘువు గురువు విక్రమియు నగుచున్నాడు. 
విష్ణుబ్రహ్మవాయ్వాదులందు గల విక్రమము పరిమితము. ఆకాశాదులకన్నను అధిక 
వ్యాప్తి గల శివుడే విక్రమి అగును. విష్ణుబ్రహ్మనాయకులైన కార్యబ్రహ్మలకును కారణమైన 
శివుని విక్రమమే వారియందు వ్యాపించినది. కావున శివుడే విక్రమశబ్దమున 
యథార్థరూపుడైయున్నాడు. 
శ్రీ అనగా ధనము, ధనమున్న వాడు ధనపతియని పిలువంబడును. ఇష్టమున్నను 
లేకున్నను ధనపతియే ఎప్పుడో ఒకప్పుడు ధనందుడగును. కావలసివచ్చును. 
పరాక్రమహీనుడైనచో ధనపతిని కొట్టి తిట్టి ధనము సపహరించుటకు వచ్చిన చోర 
రాజాధికార్యాదులను చూచి బెదరి ధనము నొసంగి ధనపతి ధనదుడనిపించు కొనును. 
లేదా ధర్మబుద్ధితో ధనమును దానము చేసి ధనదుడు కావచ్చును. ఇచట శ్రీద శబ్దము 
ధనపతియైన కుబేరుని బోధించును. ఆయన శివుననుగ్రహముచే శ్రీమంతుడై శ్రీదుడను 
కీర్తినింబొందినాడు. కావున ఆ కుబేరునకు శ్రీనొసగినవాడు శివుడే. కావున శివుని 
శ్రీదుడనుటలో విరోధము లేదు. “ప్రాక్‌సద్రవ్యఃొ అను శబ్దము పూర్వమున్న ద్రవ్యము 
గలవాడు అను అర్ధమున ఇప్పుడు పేద అను అర్థము నిచ్చును. శివుడు ఇతరులకు 
సమస్త శ్రీలనొసగినను తాను శ్రీమంతునివలె పీతాంబరుడుగాక, దిగంబరుడై పేదవానివలె 
నుండుటచే శివుని ప్రాసద్రవ్య అనియు అనుటలో విరోధము లేదు. ఇట్లు ఈ 
శ్లోకమునందన్ని పదముల చేతను విరోధాభాసాలంకారములేర్చడి యున్నవి. శ్లోకము 
అనుష్టుష్ఫన్లో నిబనస్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున శివునియందు సర్వవిరోధముల జీర్ణించుకొను మహిమ 
వర్ణింపబడినది. ఈ శ్లోకమున జీవుని గమనమందలి వరుస చెప్పంబడుచున్నది. 
శ్లో; పురా మాతృకుక్షౌ తతో దారుగేహే 

తతః ప్రమభూమౌ తతో ధర్మపుర్యామ్‌। 

మహాసజ్బటే౭_ నేకదుఃఖ ప్రపూర్ణే 

జనస్తిష్టతి శ్రీమహేశాభిపూర్ణః॥। 158 
ప్రతిపదార్థము: - పురా = పూర్వము, మాతృకుక్షౌ = తల్లి గర్భముననున్న జనః = 
జీవుడు, తతః = పిమ్మట దారుగేహే = కట్టెయింటిలో, తతః = పిమ్మట, (పీమభూమౌ 
= శృశానమునందు, తతః = పిమ్మట, ధర్మపుర్యామ్‌ = యమ నగరమున, తతః = 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 433 


పిమ్మట, అనేక దుఃఖప్రపు ర్డీ = అనేక దుఃఖములతో నిండిన, మహాసబృటే = గొప్ప 
సంకటమున, శ్రీమహేశ = ఓ శ్రీమహేశుడా (అతా = చివరకు), అభిపూర్ణః = 
పూర్ణత్వమును (బ్రహ్మత్వమును పొందినవాడగును). 

తాత్సర్యము:- పూర్వము తల్లి గర్భమున కొంతకాలమున్న జనః = జీవుడు పిమ్మట 
కట్టె ఇంటిలో, పిమ్మట శృశానమందు, తతః = పిమ్మట, ధర్మ పుర్యామ్‌ = యమ 
నగరమునందు, తతః = పిమ్మట, అనేక దుఃఖములతో నిండి గొప్ప సంకటమునందుండి 
(ఓ మహేశుడా) పూర్ణబ్రహ్మ అగును. 

వివరణ:- వీర్యము శుక్షము మొదలగు పేర్లతో పిలువంబడునది శివతేజమే. వీర్యము 
లేక శుక్లము మహేశాఖి పూర్ణము. అది తండ్రి ద్వారా తల్లి గర్భమున ప్రవేశించి కొంత 
కాలముండును.ఆ పిదప ఆ తల్లి ఒక ఇంటిలో తన గర్భములోని శిశువును ప్రసవించును. 
ఆ యిల్లు కట్టెలతో నిర్మింపంబడది యున్నది. పూర్వకాలమున అడవి పుష్కలముగా 
నుండినది. కావున గోడలు పైకప్పు అంతయు కలపతో నిర్మించెడివారు. ఇప్పటికిని 
కొన్ని ప్రాంతములలోని దేవాలయములు మొదలగు నిర్మాణములు కేవలము మొత్తము 
కట్టతో నిర్మింపంబడినవి కలవు. వానియందు శిల్పుల చెక్కడపు సౌందర్యముండును. 
అది వేరు విషయము. అట్టి దారుగేహమున కొంతకాలము [బ్రతికిన జీవుడు 
శ్మశానములోనికి తీసుకొని పోబడి కట్టెలరాశిమీద పెట్టబడి కాల్చంబడును. తల్లి 
కడుపుగాని, దారుదేహముగాని, యమలోకముగాని మహాసంకట పూర్ణములే. అట్టి 
సంకట (దుఃఖ) పూర్ణస్థితియందే బీవుడుండును. ఈ అన్ని స్థితులలోను ఓ మహేశా! 
నీవు నిండియున్న సంగతినే మాత్రము గమనింపక ఈ మనుష్య లోకమునకు 
యమలోకము నుండి యాతాయాతము లొనరించు చుండును. నీ వేమో ఆనంద 
పూర్చుడవు. ఈ జనుడేమో మహాసంకటపూర్తుడు. వీరిద్దజు శరీరమున నుండుట ఎట్లు 
పొసగినది నాకు తెలియుటలేదు. ఈ శ్లోకమున మొదట తల్లి కడుపు, తురువాత 
దారుదేహము, ఆ తరువాత కాన్ని గడియలకాలము స్మశానభూమి యందును (శరీరము 
మాత్రమే), ఆ తరువాత యమలోకము అని వరుసగా జీవయుక్తశరీరస్థితి పర్యాయముగా 
(వరుసగా) పెక్కుచోట్ల చెప్పంబడుటచే నీ శ్లోకమున పర్యాయాలంకార మేర్చడి యున్నది. 
ఈ శ్లోకమున ప్రతిపాదమున పరుసగా నాలుగు యగణము లుండుటచే నిది భుజంగ 
ప్రయాత వృత్త నిబన్గనము. 


అవతారిక:- పై శ్లోకమున జనుని యొక్క బహ్వాశ్రయస్థితి చెప్పంబడినది. ఈ శ్లోకమున 


217 


434 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


శివ పూజకుడైన జనుని యింట లక్ష్యాశ్రయస్థితి చెప్పంబడుచున్నది. 
శ్లో॥ జనస్య సదనే యస్మిన్‌ - ప్రాగలక్ష్మీః స్థితా తతః। 

శివపూజావిధానేన - లక్ష్మీస్తతైవ సంస్థితా॥ 159 
ప్రతిపదార్థము:- జనస్య = జనుని యొక్క యస్మిన్‌ = ఏ, సదనే = ఇంటి యందు, 
ప్రాక్‌ = పూర్వము, ఆలక్ష్మీః = దరిద్ర దేవత, స్థితా = ఉండెనో, తతః = పిమ్మట, 
శివపూజావిధానేన = శివపూజానుష్ట్రానము చేత, తత్ర ఏవ = అచ్చట, (ఆ యింట)నే 
లక్ష్మీః = సంపద్దేవత, సంస్థితా = బాగుగా నిలచి యున్నది. 
తాత్సర్యము:- జనుడు శివపూజనాచరింపక ముందు ఆతని యింట దరిద్ర దేవత 
యుండెను. ఆ జనుడు శివపూజము నొనరించిన పిమ్మట సంపద్దేవత ఉన్నది. 
వివరణ:- శివపూజాఫలముగా ఇంతకు ముందు దరిద్రదేవత తాండవించిన చోట 
సంపద్దేవత బాగుగా నిలచియున్నది. చచ్చినవాడు కదలనట్లు లక్ష్మి ఆ యింట కదలక 
యున్నది. సమ్‌ అను ఉపసర్గ వ్యంజించును. ఒక చోట అనేకములు వరుసగా 
ఆశ్రయించి యుండుటచే పర్యాయాలంకార విశేషమీ శ్లోకమున యున్నది. ఆ యింటిని 
ఒకప్పుడు అలక్ష్మి ఆశ్రయించి యుండగా ఇప్పుడు లక్ష్మి ఆశ్రయించి యున్నది. ఈ 
శ్లోకము అనుష్టుప్ఫన్లో నిబన్ధనము. 
అవతారిక:- పై శ్లోకమున శివపూజాఫలము లక్ష్మీప్రాప్తియు చెప్పంబడినది. ఈ శ్లోకమున 
ఆ శివుడే వృషభారూఢుడై తన హృదయమున నుండగోరంబడు చున్నాడు. 

శ్లో గచ్చన్తం మన్దమన్దం మధురతరరణతృన్లరాకిజ్కిణీకం 

లాజ్ఞూలం చాలయన్తం ముహూరవనితలం సంలిఖన్తం ఖురాగైః॥। 

ధున్వన్తం భవ్యరుక్మాభరణభరితయోః శృజ్ణయోర్మణ్ఞలం సత్‌ 

తుజ్జం (డ్రేమ్లాధిరూఢం వృషభమధివసత్వీశ్వరో మే హృదబ్దమ్‌॥ 160 
ప్రతిపదార్థము: - మధురతర రణత్మనరా కిజ్మిణీకమ్‌ = మిక్కిలి మధురముగా ధ్వనించు 
గజ్జలుగల, లాజ్లూలమ్‌ = తోకను, చాలయన్తమ్‌ = కదిలించుచున్న మన్టమన్ధమ్‌ క్ష 
మెల్ల మెల్లగా, గచ్చన్తమ్‌ = నడచుచున్న్మ ఖురాగ్రైః = గిట్టల కొనల చేత, అవనితలమ్‌ 
= భూతలమును, ముహుః = మాటిమాటికి, సంలిఖన్తమ్‌ = వ్రాయుచున్ను భవ్య 
రుక్మాభరణ భరితయోః = మంచి బంగారు తొడుగులచే నిండిన కొమ్ముల మధ్య 
బాగమును, ధున్వన్తమ్‌ = కదిలించుచున్ను సత్‌ = సాధువైన, తుజ్జమ్‌ = ఎత్తెన, 
వృషభమ్‌ = ఎద్దును, (ప్రేమా = ప్రేమతో, ఆధిరూఢమ్‌ = ఎక్కిన, ఈశ్వరః = ఈశ్వరుడు, 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 435 


మే=నా యొక్క హృదబ్దమ్‌ = కమలమును, అధివసతు = అధిష్టించుగాక! 
తాత్సర్యము: - మెల్లమెల్లగా మెడలోని గజ్జెలు గల్లుగల్లు మనుచుండగా, తోకనూపుచు, 
గిట్టలతో భూమిని వ్రాయుచు, బంగారు తొడుగులు గల కొమ్ములను కదిలించుచు 
సాధువైన ఎత్తైన వృషభమును ప్రేమతో ఎక్కిన శివుడు నా హృదయము నధివహించు 
గాక! 
వివరణము: - వృషభమునెక్కు శివునకు దానితోడి అనుబంధమనాదిగా ఏర్పడియున్నది. 
ఆ వృషభము ప్రతిష్టచే నా శివుడు గమనించుచుండను. దాని నెక్కునప్పుడు పూర్తిగా 
తన బరువును మోపడేమో అన్నంత ప్రేమతో దానిపై నెక్కు చుండును. ఆ వృషభము 
తన జాతి స్వభావము ననుసరించి తోకనూపుట, కొమ్ముల కదిలించుట, మెల్లగా రీవిగా 
నడచుట మొదలగు అంశములు విశేషణములతో నీ శ్లోకమున చెప్పంబడినందున 
స్వభావోక్యలంకార మేర్చడి యున్నది. వీరశైవుల దృష్టిలో శివుని ఆవతారమే వృషభము. 
వృషభ పదము నుండి బసవ పుట్టినది. బసవ శబ్దము వృషభ శబ్ద భవము. ఆ వృషభము 
కలియుగమున బసవేశ్వరుడుగా నవతరించి వీరశైవ మతమును విజ్బంభింపం 
జేసినాడనుట వారి విశ్వాసము. ఈ శ్లోకమున ప్రతిపాదమున మ-ర-భ-న-య-య- 
య అను గణములుండుటచే ప్రగ్ధరా వృత్త నిబన్గనము. 

వృషభము ధర్మమునకు ప్రతీకముగా పురాణములలో పేర్ళొనంబడినది. సత్యదాన 
దయాశాచములు ఆ ధర్మరూప వృషభ పాదములుగా పేర్మొనంబడిన శివునకు వృషభము 
వాహనముగా, ధర్మానుష్టానమున శివునిచే వచ్చుననుటయే అని పెద్దలు చెప్పెదరు. 
చతుర్వేదములే పాదములుగా తత్తతిపాద్య ధర్మ వృషభము యొక్క శరీరముగా కొందజు 
భావించెదరు. పతంజలి మహాభాష్యమున వృషభము శబ్ద బ్రహ్మ ప్రతీకముగా నిరూపింపం 
బడినది. *'సోయమాత్మా చతుష్పాత్‌ మాత్రాశ్చ పాదాం పాదాశ్చ మాత్రాఃి అని 
మాండూక్యోపనిషత్తు ప్రతిపాదించిన ఓంకారము వృషభ స్వరూపమని ఓంకారము 
అను శబ్దము శివరూపార్థమునకు వాహనము (వాహిక) అని మతీకొందరు చెప్పెదరు. 
సింహాది చతుర్గతులలో వృషభగతి యొకటి. అందమైన నడకగలవారిని వృషభ 
గతియని చెప్పదరు. వృషధాతు నిష్పన్న వృషభ శబ్దము కామములను వర్షించు 
ధర్మముగా, (్రేష్ట వాచకముగా బహుధా భావింపంబడుట కలదు. అట్టి వృషభము 
శివునకు వాహనమని చెప్పుట శివుని సర్వోత్కృష్టత చెప్పుటయే. మనో బుద్ధి చిత్తాహంకార 
చతుష్టయము పాదచతుష్టయముగా గల అంతఃకరణమే వృషభము. ప్రేమతో ఆ అంతః 
కరణము (హృదబ్దము)న శివుడు అధివసించు గాక! 


218 


436 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


అవతారక:- పై శ్లోకమున వృషభారూఢ శివుడు హృదబ్దరూపాంతఃకరణము 
నధివసించవలెనని ప్రార్థింపంబడినది. ఈ శ్లోకములలో (8) శివుని దక్షిణామూర్తి రూపము 
స్తుతింపంబడుచున్నది. 

శ్లో రజతార్మమణిస్ఫారాం మౌక్తికీం జపమాలికామ్‌! 


దివ్యామమృతభాణ్ణం చ చిన్ముద్రాం దధతం కరైః॥ 161 
శ్లో భుజబ్గ విలసత్మక్షం చన్టమః ఖణ్దమణ్జితమ్‌! 

త్రిలోచనముమానాథం నాగాభరణశోభితమ్‌।! 162 
శ్లో ప్రసన్నవదనం శాన్తం సర్వవిద్యానిధిం సురైః 

సంస్తుతం దక్షిణామూర్తిం సదాశివమహం భజే॥ 163 


ప్రతిపదార్థము:- రజతార్మమణి స్ఫారామ్‌ = వెండి లేక సూర్యకాంతి మణి నిర్మితమా 
యన్నట్లున్న మౌక్తికీమ్‌ = ముత్తెములు గ్రుచ్చబడిన, దివ్యామ్‌ = దివ్యమైన, జపమాలికామ్‌ 
= జపమాలను, అమృతభాణ్ణమ్‌ = అమృత కలశమును, చిన్ముద్రామ్‌ = చిన్ముద్రను, 
'రః = చేతులలో, దధతీమ్‌ = ధరించుచున్న. 

భుజంగవిలసత్మక్షమ్‌ = సర్పము వేలాడు భుజకుక్షి మధ్య భాగము(చంక) గల, 
చన్రముః ఖణ్బి మణ్జితమ్‌ = చన్దశకలముతో అలంకరింపంబడిన, (త్రిలోచనమ్‌ = మూడు 
కన్నులుగల, ఉమానాథమ్‌ = పార్వతీపతియైన, నాగాభరణశోభితమ్‌ = సర్పభూషణము 
లతో (ప్రకాశించు. 

ప్రసన్నవదనమ్‌ = ప్రసన్నమైన ముఖముగల, శాన్తమ్‌ = శాన్తుడైన, సర్వవిద్యా 
నిధిమ్‌ = సర్వవిద్యలకు గనియైన, సురైః = దేవతలచేత, సంస్తుతమ్‌ = బాగుగా 
స్తుతింపంబడిన, దక్షిణామూర్తిమ్‌ = దక్షిణాదిశాముఖరూపముగల, సదాశివమ్‌ = 
సదాశివుని, అహమ్‌ = నేను, భజే = సేవించెదను. 
తాత్సర్యము:- వెండివలె సూర్యకాంతమణివలె తెల్లగా తళతళలాడు, ముత్తెములు 
(గుచ్చబడిన జపమాలను, దివ్యచిన్ముద్రను, అమృత కలశమును, చేతులలో ధరించుచున్ను 
నాగయజ్ఞోపవీతమును, నాగాభరణములను ధరించిన, మూడు కన్నులుగల, పార్వతీ 
పతియైన, రాగక్రోధాది చిహ్నరహితమైన, శాన్త ముఖముగల, వాని స్పర్శ మనసునందును 
లేని శాస్తుడైన సర్వవిద్యలకు గనియైన, దేవతలచేత బాగుగా స్తుతింపంబడిన 
దక్షిణాభిముఖముగల, సదాశివుని నేను సేవించెదను. 
వివరణ: - వృషభారూఢమూర్తి నటరాజమూర్తి మొదలగు అనేక మూర్తులలో దక్షిణామూర్తి 
అనంబడు మూర్తి జ్ఞానబోధ ప్రధానమైనది. ఆయన ఒకచేత జపమాలను ధరించును. 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (3) 437 


ఆ జపమాల కూడ ఆయన శరీరకాంతి కనుగుణమైన ధవల రజత కాంతియుతమై 
ఉన్నదని 161వ శ్లోకములోని పూర్వార్థమున చెప్పంబడినది. తదుత్తరార్థమున 
అమృతకలశ చిన్ముద్రలు చెప్పబడినవి. అమృతకలశముకు అక్షరమాల అను 
నామాంతరము కలదు. జప్యములైన అన్ని మంత్రములు అకారాది క్షకారంత 
వర్ణాస్తవర్గములే. అకారాది క్షక్రారన్త వర్ణములన్నియు మంత్రములే. ఒక్కొక్క వర్ణమునకు 
మాతృక అని పేరున్నది. అది మంత్రరూపము నైయున్నది. బయట దక్షిణామూర్తి 
హస్తమున కనబడు ముత్తెముల మాల శరీరాంతర్గత మూలాధారాది సహస్రారాంత 
సప్తచక్రములోని (ఏక) పంచాశదక్షరమాలకు ప్రతీకము. 


మూలాధారమున - వ-శ-ష-స (సవిందుకములు) 4 
స్వాధిష్టానమున -  బ-భ-మధ-య-ర-ల (సబినిదుకములు) 6 
మణి పూరమున - డ-ఢ-ణ-త-థ-ద-ధ-న-ప-ఫ 

(సవిందుకములు) 10 
అనాహతమున - _ క-ఖ-గ-ఘ-జ-చ-ఛ-జ-ర్వు-ఇ-ట-ర 12 
విశుద్ధమున - అచ్చులన్ని 

(అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-బు-బూ- * - "జు 

-ఏ-ఐ-ఓ-జె-అం-అః) 16 
ఆజ్ఞాచక్రమున - హా-ళ 2 
సహస్రారమున - క్ష 1 

51 


ఈ ఆకారాది క్షకారాన్త వర్ణముల ఆవృత్తితో 100 లేక 102 సంఖ్య పూర్తి యగును. 
బొటన వ్రేలిని తర్జని (చూపుడు వ్రైలితో కలుపగా నేర్చడిన ముద్ర చిన్ముద్ర ఆనం 
బడును. బొటనవ్రేలు బ్రహ్మకు, తర్జని చూపుడు వ్రేలు జీవునకు ప్రతీకములు. ఆ 
రెంటి కలయిక జీవబ్రహ్మైక్యమునకు ప్రతీకము. జీవ బ్రహ్మలు తదైక్యము చిద్రూపము 
కావున ఆ ముద్ర చిన్ముద్ర అనంబడును. ఆ ముద్ర ఒక చేష్టరూపమున తన ఎదుట 
నున్న శిష్యులకు జీవుడు బ్రహ్మమునొకటే అను మాట యొక్క ఆవశ్యకత లేకయే 
మౌనముగా జీవుడు బ్రహ్మము నొకటే అను విషయము శిష్యులకర్థమగునట్లు చేయగలదు. 
ఈ చిన్ముద్రను మౌనవ్యాఖ్య అని పెద్దలు అనిరి. 


219 


438 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


జపమాల ఒకచేత, అమృత కలశము రెండు చేతులలో చిన్ముద్ర మరొక చేత 
ధరించిన ఈ మూర్తికి నాలుగు చేతులు. అమృతకలశ మొక చేత మరొక చేత 
అభయముద్ర అని కొందు అభిప్రాయపడెదరు. 

162వ శ్లోకమున పూర్వార్ధమందలి రెండు విశేషణములు నాగ యజ్ఞోపవీత 
చంద్రకిరీటధారియైన దక్షిణమూర్తి రూపమును బోధించును. ఉత్తరార్ధమున ఆ మూర్తి 
ముఖమున మూడు నేత్రములున్నవని చెప్పును. ఆయన బ్రహ్మచారి వలె కనంబడిన 
ఆయన ఉమాపతి అనగా ఓంకార (ప్రతిపాద్యుడు. అ ఉ మ కలసి ఓంకారము కాగా ఉ 
మ ఆ కలసి ఉమా యగును. అందుచేత ఉమా శబ్దము ఓంకార రూపమే. శబ్ద బ్రహ్మ 
రూపమైన ఓంకారమును తత్ర్రతిపాద్యుడు దక్షిణామూర్తి పతి కావున ఆయన ఉమాపతి 
అని చెప్పంబడినాడు. ఆ మూర్తి యొక్క హస్తములలో నాగ కంకణములు, పాదములలో 
నాగనూపురములు, కటియందు నాగ సూత్రము (శిరోజతా బంధనమును నాగమే) 
మొదలైన వన్నియు నాగాభరణములు. వీని చేత ఆ మూర్తి శోభిల్లు చుండును. 

163వ శ్లోకములో “ప్రసన్నవదనమ్‌’ అను విశేషణము ఆ దక్షిణామూర్తి ముఖమున 
ఎట్టి కామక్రోధాది వికారములను సూచించు రాగాది వర్ణముల లేమి సూచించును. 
శాన్నమ్‌ అను విశేషణము ఆ దక్షిణామూర్తి చిత్తములోని శమమును సూచించును. 
“సర్వవిద్యానిధిమ్‌” అను విశేషణము దక్షిణామూర్తి యొక్క సర్వవిద్యాగురుత్వమును 
బోధించును. ముఖ్యముగా శ్రీవిద్యలోని సమయాచారమును కాది విద్యాచార్యత్వమును 
సూచించును. సురైః సంస్తుతం అను విశేషణము ఆయనలోని బ్రహ్మవిష్ట్వింద్రాది 
స్తుత్యత్వమును బోధించును. 

దక్షిణామూర్తి శబ్బము మూర్తి రహితమైనను శివుడు దక్షిణుదే అనగా దాక్షిణ్యము 
గలవాడే. అని నిరాకార సగుణశివ స్వభావమును బోధించును. దక్షిణ+అమూర్తి 
అనియేగాక శబ్దము నిరాకార సగుణ (దాక్షిణ్య) స్వభావమునే గాక ప్రపంచమంతయు 
అతని మూర్తియే. అది దాక్షిణ్య గుణపూర్ణము అని శివుని సాకార దాక్షిణ్య స్వభావమును 
బోధించును. దక్షిణ శబ్దము శివుని యొక్క నాయికలైన హిమవత్స్పుత్రికలైన గంగా, 
గౌరులందు సమానమైన ప్రేమ గల నాయకుడను అర్థమును బోధించును. ఒక 
హిమవత్చుత్రికను (గంగను) ఉత్తమాంగమున ధరించి, మరొక హిమవత్సుత్రిక గారిని 
అర్ధశరీరమున నిలుపుకొని ఇరువురి యందు సమమైన ప్రేమనే ప్రకటించుటను దక్షిణ 
శబ్దము వ్యంజించును. ఆ మూర్తి అను ఉత్తర పదము ప్రపంచమంతయు అతని 
మూర్తియే అని శివుని యొక్క బ్రహ్మాండ శరీరత్వమును అనగా విరాట్స్వభావమును 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 439 


బోధించును. విరాట్ల్వరూపుడైన శివుని ఉత్తమాంగము ద్యులోకమే గావున ఆ ద్యులోక 
రూపమైన శివుని శరీరమున స్వర్గంగ యొక్క ఉనికి సముచితమే గదా! దక్షిణా మూర్తి 
శబ్దమును విశేషణముగా భావించి పై యర్థము చెప్పుట జరిగినది. 

శరీరము నందలి చైతన్యమే శివస్వరూపము. అది నిత్యము కావున సదాశివుడు 
అనగా మృత్యువు లేని మంగల స్వరూపుడు అను అర్థము నొసగును. చైతన్య హీనమైన 
శరీరము శవమనిపించుకొని అది సదా (ఎల్లప్పుడు) అశివమే. ఆ శరీరము సమష్టిగా 
బ్రహ్మాండమని వ్యష్టిగా ఒక జీవుని పాంచభౌతికశరీరమనియు చెప్పుదురు. జీవులు 
మరణించగా అనగా శరీరమును విడచి సూక్ష్మ శరీరములతో అనగా ప్రాణేంద్రియ 
మనసులతో మరొక శరీరమును స్వీకరించునప్పుడు వారు విడచిన శరీరములు 
శవములనంబడును. ఆ చైతన్యహీన స్థూల శరీరములే శృశానమున దహింపంబడు 
చుండును. సర్వవ్యాపక శివచైతన్యము సూక్ష్మదేహములచే బద్ధము కానందున అది 
శృశానమునందును వ్యాపించి యుండుటచే శుద్ధచైతన్యరూపుడును శివుడే అనియు 
మంగళస్వరూపుడే అని చెప్పంబడును. సూక్ష్మదేహసమష్టి ఉపాధిగా గలవాడై హిరణ్యగర్భ 
నామమును ధరించి శృశానమునందునికి చేతను ఆయన మంగల స్వరూపమునకు 
హాని కలుగుట లేదు. 

జరాజీర్ణమైన స్థూల శరీరము జీవరహితమై శవమని పిలువబడినను జీవుని జన్మగత 
దుఃఖాంతమును సూచించు మంగల స్వరూపమే అగుచున్నది. కావున శవములు 
దహింపంబడి వాతావరణము శవగంధ నిర్ముక్త మొనరించి శివంకరము చేయు 
శృశానభూమియు శివస్వరూపమే యగుచున్నది. శరీరముగా భాసించునది వాస్తవ 
చైతన్యమే. శరీరము మిథ్యయే. కావున దాని అమంగలత్వమును మిథ్యయే. అందుచేత 
శివ (జగత్తు) భ్రమాధిష్టాన చైతన్యము సదాశివమేకాక చైతన్యస్వరూపుడైన శివుడు 
సదాశివుడు అని చెప్పంబడుచున్నాడు. 

నేను జీవుడనని పిలువంబడుచున్న శివ స్వరూపుడనే అయినను తదనుభవము 
లేనివాడనైనందున తదనుభవమునైన నాకు శివభజనమే ఉచితమని ఆ శ్లోకాంత 
పదములు సదాశివమహంభజే బోధించుచున్నవి. ఈ మూడు శ్లోకములు అనుష్టుప్ళన్లో 
నిబన్ధనములే. 
అవతారిక:- పై శ్లోకమున సదాశివుని భజించెదను అని శివకర్ణామృతస్తుతి 
ఉపసంహారము చేయంబడినది. ఈ శ్లోకమున ఆ స్తుతి పఠనఫలము చెప్పంబడుచున్నది. 


220 


440 శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ (8) 


శ్లో॥ శ్రీకరీ పఠతామేషా - శివకర్ణామృతస్తుతిః। 

శివానన్లకరీ నిత్యం - భూయాదాచ న్లతారకమ్‌॥। 164 
ప్రతిపదార్థము: - ఏషా = ఈ, శివకార్ణమృతస్తుతిః = శివకర్ణామృతస్తోత్రము, పఠతామ్‌ 
= చదువుచుండు వారికి, శ్రీకరీ = సంపద లేక మోక్షమును కలిగించునదై, నిత్యమ్‌ = 
ఎల్లప్పుడు, శివానన్ష్దకరీ = శివునకానన్షము కలిగించునది, భూయాత్‌ = అగుగాక! 
తాత్సర్యము: - చదువువారికి సంపదను లేక మోక్షమును కలిగించు నీ శివకర్ణామృత 
నామకస్తుతి ఎల్లప్పుడు శివునకానందము కలిగించునదగుగాక! 
వివరణ:- రచయిత పాఠకులకు సంపన్మోక్షములు కలుగవలెనను కోరిక మాత్రమే 
గాక తన ఆరాధ్యుడైన శివున కానందము కలిగించునది కావలెనను కోరికయు ఈ 
శ్లోకమున వ్యక్తము చేయబడినవి. ఈ శ్లోకము అనుష్టుష్ఫన్లో నిబన్ధనము. 


శ్రీః 





-రామారా 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


ప్రథమో౭_ధ్యాయః - శ్లోకానుక్రమణికా 


అక్షర - 24 
అబ్ద్బం - 71 
అత్రినేత్ర - 46 
అదరదర - 54 
అనన్త - 21 
అనిన్ద్య - 21 
అనేక -9 


అనేక జన్మార్జిత -59 
అనేక లీలాగతి - 34 
అనుగ్రహాన్మే -29 
అన్యమనాథ -59 
అపూర్వతా -22 
అర్థాజ్లోపరి - 28 
అహో - 94 
ఆకృతిరేవ - 64 
ఆలోక్య - 3 

ఇదం - 76 
కణ్ణ్ళోత్సలం -4 
కదావా - 26 
కర్శతథేతి - 58 
కారుణ్యసీమ - 78 
కిమిదం - 40 
కిమిదం యుగపత్‌ - 90 
కురబ్ఞ - 36 

కైలాసే -77 
గజ్జాతరబ్ద -25 
గౌరీ - 18 
గౌరీమనోహరం - 69 
చణ్జ — 47 

చరణం -75 
జటావలీ - 88 
జయజయ - 67 
తరుణారుణ - 50 
తుజ్లాన్త - 18 


త్వం జననీ - 66 
త్వత్తాణ్ణవం - 32 
త్వత్సాభాగ్యం - 70 
త్రయీనిర్మాణ -51 
త్రిశూల - 81 
దుర్గమ - 49 
దేహే - 74 
నన్దన్నన్ద - 2 
నమశకున్దేన్దు - 97 
నమస్కరోమి - 95 


నమఃపరమ - 96 
నమస్తే -100,101 
నమో - 99 
నిత్యమ్‌ - 31 
నిపత్య - 30 
పదప్రచరు -19 
పాదయుగం - 65 
భద్రరౌద్రాభ - 48 
భవ్యచ(న్ట -8 
భాత్యయం - 89 
భారతీ - 98 
భూతి - 80 

భేరీ -84 

మన్మహే -15 
మయిస్థితం - 88 
ముక్తిద్వార - 87 
యావన్ననామ్‌ - 37 
యావన్నమే -38 
రబ్జత్తుజ్ఞ - 5 
రుచిర - 53 
రూపమవెేక్షిత - 61 
రోమాజ్బ్చితం - 92 
లలితం - 10 
లాలాట - 7 


441 
వన్టితామన్ద - 45 
విపులతర - 12 
వ్యోమకేశాః - 72 
శరణం -16 
శరణాగత -17 
శశిమకుట - 52 
శార్జూల - 85 
శివమస్తేన్దు - 85 
శోణప్రభం -5ర5 
శ్వేతోచ్చల - 79 
శ్రీ-1 
శ్రీకరీ - 102 
శ్రీమన్తి - 83 
శ్రీమదనన్త - 56 
సందృశ్యతే - 86 
సన్మహానీయ - 60 
సమస్త - 82 221 


సరసిజ = 11 

సరలయసితీశ - 63 
౧ థి 

సర్వ - 57 

స 


442 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


ద్వితీయో£౭_ధ్యాయః - అకారాది శ్లోకానుక్రమణికా 


అచ్చ -ా 42 

అతో -60 
అన్యోన్య -56 
అన్యోన్య సంవర్ధిత -59 
అమేయ - 68 
అమృతం = 91 
అయమాత్త - 19 
అయి - 13 
అర్థాంగే - 58 
ఆకాశం - 94 
ఆది - 69 
ఆహితాగ్నిం - 97 
ఏకతో - 43 
కథయ - 12 
కర్పూర - 25 
కర్పూర పూర - 36 
కలిత - 86 
కుమ్మి -39 
కృపానిధి -84 
కోపి - 21 

కోవా - 54 
కైలాస - 34 
కైలాసాద్రౌ - 10 
కైలాసభూమీ -61 
గిరీశ -35 

గౌరీ - 24 

ఘన - 1 
ఘనామ్భుద -89 
చంచలా - 85 
చాగ్టీ - 87 
జటాజూటం - 89 
జ్వలనం - 92 
జిహ్వా - 64 

తమ్‌ - 22 


తక్కతో - 45 
తత్తన్మన్ర - 6 
త్వబ్గత్‌ - 40 
తాపసాన్‌ - 38 
దర్శయత్యాదరాత్‌ - 49 
దేవ - 41 
దేవాయ - 82 
ధిం - ధిమి - 80 
ధిక్తస్య - 62 
ధాత్రీ - 90 

న జననీ - 70 
నమః - 75 
నయాత - 33 
నిత్యం - 7 
నిటల - 20 
నోవైష్టవం - 23 
పంచ - 55 
పుర - 15 
ప్రత్యక్‌ - 81 
ప్రభాకర - 95 
ప్రాణ - 66 
బుద్దే జార్‌ 

భవతు - 11 
భస్మ -52 
భువనా - 18 
మమ - 28,51 
మస్త - 8 
మహావీర - 71 
మూర్ధ - 29 
మూర్చనాభి - 46 
యదజ్దం - 4 
యదునాథ - 74 
యద్వీక్ష్యా - 2 
యస్మిన్‌ -9 


యోన్తే - 26 
యోగముద్రా - 100 
యోగీశ్వరః - 32 
రత్న - 37 
రక్షాధికారీ - 88 
రుచిర - 16 
లంబోదర -77 
లింగరూపం - 76 
వన్దే - 58 
వాసుకీశ్వర - 78 
విహాయ - 65 
విహిత - 74 
శమ్మో -78 
శాన్తం - 67 
శివేతరా - 72 
శుభ్రాంశుం - 96 
శుమృ - 47 
శృశాన - 57 
శ్రోత్ర - 80 
శైవం - 27 

శ్రీకరీ - 102 
శ్రీగౌరీం - 79 
సతతం - 99 
సదాగతిం - 883 
సపణ్ణితాద్య - 63 
సమస్త - 50 
సమృృతో - 48 
స్వకరే = 17 
సోమార్మాగ్ని - 101 
స్వోద్వా - 3 
స్వేషాం - 31 
హస్తద్వయే - 98 


అతిరతే - 90 
అత్యన్య - 49 
అత్యన్హానిల - 69 
అపార - 127 
అభక్తతా - 108 
అభినన్హ్య — 147 
అవిద్యాం - 125 
అసారే - 62 
అహో - 88 
ఆశాంశుకః - 155 
ఇనః - 157 
ఇన్దుచన్దన - 24 
ఉత్ళుల్ల -76 
ఏకం - 02 
ఏషోగ్సి - 141 
కథం - 151 
కనద్దాన - 20 
కపాల - 51 
కందర్ప - 105 
కః - 106 
కామం - 71 
కామః - 132 
కార్యా - 139 
కించంచల - 146 
కించిత్‌ - 140 
కిం పత్యుః - 121 
కిం శారదా - 55 
కుత్రాస్తే - 103 
కైలాస - 137 
కైలాసశైల - 149 
కో వివాదః - 138 
కౌసల్యా - 67 
క్షీరాంబోనిధి - 38 
గచ్చన్తం - 157 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


గంగా - 22 

గోగ - 34 

గౌరీనాథ - 54 
చన్దః - 56 
జటాస్తటిత్‌ - 37 
జనస్య - 159 
జన్మాలంకురుతే - 120 
తటిత్‌ - 102 
తతాతీతి - 32 
తపసా - 124 

తం హంసం - 11 
తామసాత్‌ - 92 
తారహార - 18 
తాజ్జవాయాస - 117 
త్వద్దాస - 126 
దమేన - 156 
దివ్యాకారం - 28 
దీవ్యద్రశ్మి - 70 
దూరతః - 81 
దేవతా - 12 
దేహాశిత - 98 
ధరాధర - 783 
ధీరమార - 21 
నస్టివాహం - 28 
నబిభేమి - 128 
నవోత్తమాంగాని - 111 
నామామృతైః - 93 
నాయం - 60 
నారదాది - 16 
నిజజనావనం - 10 
నిజాశివదవమ్‌ - 42 


నీచేషు -87 
నీలకంఠస్య - 122 
పతిభక్యా -91 


తృతీయో౭_ధ్యాయః - శ్లోకానుక్రమణికా 


443 
పరమాల్ప - 96 
పరయోః - 118 
పరిశుద్ధ -74 
పంచవక్ర - 48 
పాదాక్రాన్న - 72 
పురత్రయే - 134 
పురా - 158 
పురుషస్య - 85 
ప్రవదన్తి - 77 
ప్రమదేవ - 94 
ప్రసన్న - 163 
ప్రారబ్ద -136 
ప్రోక్షితం - 100 
బల - 64 
బ్రహ్మాది - 46 
భక్తిభావా - 153 
భజేహి - 8 
భవభవ - 05 
భవ స్వమతి - 52 
భవ్యపాదో - 63 
భావితా - 38 
భీతకామ - 25 
భుజంగ - 162 
భూతేశ - 26 
మదన మదన - 19 
మనసి - 85 
మనుష్యా - 116 
మస్తే - 14 
మయి - 143 
మర్యలోకే - 97 
మహతి - 152 
మహాత్మా- 128 
మానమానస - 06 
ముముక్షో - 145 


222 


444 


మూర్ధని - 109 
మూల - 101 
యదృచ్చయా - 110 
యదోపదిష్టా - 84 
యస్యభక్తిః - 08 
యః శ్రీకరమ్‌ - 82 
యే పూజయన్ని - 86 
యోగం - 47 
యోజనః - 88 
రజత్మార - 161 
రమారాజా - 30 
రాజహీర - 29 
లక్ష్మీ - 41 
లోకాతీతమ్‌ - 112 
లోకేశం - 66 

వన్దే -36 

వర్ణయన్తి - 130 
వినా - 89 

విలస - 18 

విష్ణుః - 57 


శ్రీ శివకర్ణామృతస్తోత్రమ్‌ 


వేదశాస్త్ర - 104 
వ్యాప్ళతే - 133 
శమం - 114 
శశి - 40 
శంకరం - 15 
శంకరస్య -79 
శివావ్యయే - 50 
శివే - 142 
శివో - 115 
శివోభవేత్‌ - 154 
శైవం -99 
సకృద్యో - 148 
సత్యాం -78 


సమర్థం - 131 
సర్వవిద్యా - 142 
సర్వస్వ - 107 
సర్వేశం - 09 


(6 


OO 


సవాస - 07 
సంపూర్ణ - 61 
సంప్రేక్ష్య -75 
సంసార - 58 
సారానిద్రా - 03 
సురాణాం - 43 
సృజతి - 113 
సృష్టి - 45 
స్నానేవ - 119 
స్వర్లే - 185 
స్వాంగేషు - 39 
స్థిరం -39 

స్మేర - 59 

హర - 17 
హస్తస్వీకృత - 68 
హారహీర - 04 
శ్రీకజ్ధం -65 
శ్రీకరీ - 164 
శ్రీపార్వతీరమణ - 129 
శ్రీమన్తం - 01 


